


TELUGUVARI 
JAANAPADA KALARUPALU 
Dr. MIKKILINEN! RADHAKRISHNA MURTHY 





మొదటి ముదణ : 1992 
(పచురణ సంఖ్య: 129 
(పతుల సంఖ్య: 1800 
ముఖచిత్రం: బాపు 
6 తెలుగు విశ్వవిద్యాలయం 
వెల : 130 రూపాయలు 


ప్రతులకు: 
తెలుగు విశ్వవిద్యాలయం 
ప్రచురణల విభాగం 
పవీక్‌ గారను*. నాంపలి. 
గా Ga ™ గా 
హైదరాబాదు - 500 004. 


అ 


ముద్రణ ; క్రౌంత్న్మిపెస్‌, మద్రాసు _ 600 001. 


తమంత. లావాలా ల I PE TEN 





భూమిక 


పద్మభూషణ్‌ 
ఆచార్య 
డా| సి, నారాయణరెడ్డి a 





తెలుగు భాషా సాహిత్య కళాసంస్కృృతుల సర్వతోముఖ విలసనానికీ, వికా 
సానీకీ, ఆం(ధ్ర(పదేశ్‌ రాష్ట్ర శాసననభ చేసిన చట్ట(పకారం 1985 డిసెంబరు 2 వ, 
తేదిన రూపుదాల్చిన విశిష్ట విద్యాసంస్థ తెలుగు విశ్వవిద్యాలయం. 

బోధన, పరిళోధన, (పచురణలతో పాటు వి న్తరణ సవ; రాష్టేతరాంధు 
అకూ, విదేశాంధులకూ సహాయ సహకారాల కల్పన "నంటి బహుముఖీన కార్య 
క్రమాలను కూడా ఈ విశ్వవిద్యాలయం నిర్వహి స్తున్నది. 

పూర్వం వున్న అకాడమీలు, తెలుగు భాషాసమితి, అంతర్జాతీయ తెలుగు 
“కేంద్రం, విలీనం కావడంతో విశ్వవిద్యాలయం, వివిధ పీఠాలు, కేంద్రాలు, విభాగాల 
సమాహారంగా వ్యవహరి స్తున్నది. 
తెలుగుజాతి వై భవోన్నతులకు అద్దంపస్పే _గంథాల (ప్రచురణ విశ్వవిద్యా 
లయ (పధానాశయాల్లో ఒకటి. 
విశ్వవిద్యాలయంలో విలీనమైన అప్పటి ఆంధపదేశ్‌ సాహిత్య అకాడమి 
అవిశ్రాంత కృషి ద్వారా దేశ సాహిత్య రంగంలో విశిష్ట స్థానం సమకూర్చుకుంది. 

1957 ఆగష్టు 7.వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పా మైన ఈ అకాడమీ దేశం 

త్తంమీద (ప్రథమ రాష్ట్ర స్థాయి అకాడమి కావడం విశేషం. 






ఈ అకాడమి (పామాణిక మైన నిఘంటువులు, పదకోశాలు, కావ్యాలు, 
ధాలు, వ్యాసాలు, విమర్శలు, కల్పనా సాహిత్యం, పరిశోధనాత్మక (గంథాలు, 
చరితలు, అనువాదాలు మొదలై నవి 168 |గంథాలు (ప్రచురించింది. 


iv 
తెలుగు విశ్వవిద్యాలయం, ఈ (_పచురణ సత్సం|పదాయాన్ని కోనసాగి స్తూ 
ఇప్పటివరకు 128 [గ్రంథాలను వెలువరించింది. 
(ప స్తుత గ్రంథం తెలుగువారి జానపద కళారూపాలు... 
నన్నయకు పూర్వంనుంచే తెలుగునాట బహుళ (ప్రచారంలో వున్న జానపద 
కళారూపాల గురించి సమ్మగమైన అవగాహనతో రచించిన (గ్రంథమిది. 
తెలుగు నాటకరంగాన్ని గురించి, నటరోత్నాల గురించి, లోగడ విలువైన 
(గంథాలు వెలువరించిన డా॥ మిక్కిలి నేని రాధాకృష్ణమూర్తి ర్రిగార్సు తమకున్న పరిణ 
తానుభావం ఫలితంగా ఈ రచనను రూపొందించారు. 
నలభై. ఏళ్ళకు పైగా జానపద కళారంగంలో ee ce 
సాధన, పరిశోధన, నిజానికి 800 వందల పుటల్లో ఇమిడేడి కాదు. 
అయితే కొన్ని అంశాలను కుప్తంగా వివరిస్తూ అన్ని కోణాలను ఉల్లేఖిస్తూ 
ఈ బృహత్‌ | గంథాన్ని రచించారు, 
౪ ధటదేశ్‌లోని మూడు (పాంతాల కళారూపాలకు సంబింధించిన విశ్లేషణ 
ఇందులో ఇమిడి వుండటం విశేషం. 
ఈ .షరికోధన (గ్రంథం జానపద కళాభిమాసులికే కాకుండా, తెలుగు విశ్వ 
ees జానపద కళల ళాఖ విద్యార్థలకూ విశేషంగా ఉపకరీ స్తుంది. 
.... విషయపష్టమైన ఇంత చక్కని (గంథం రచించి తెజగు విశ్వవిద్యాలయం 
_పచుర జగ్గా వెలువరించే అవకాశం కలిగించిన డా॥ మిక్కిలి నేనిగారికి కృతజ్ఞతలు. 


యథాపూర్వకంగా ఈ ప్రచురణ కూడా అందరి త లలి చూర 
గొంటుందని విశ్వసి స్తున్నాను. ॥ 


హైదరాబాదు, ఆచార్య | 
న్‌ 1.92. స నారాయణ రెడ్డీ, 
ఉపాధ్యక్షులు 


తెలుగు విశ్వవిద్యాలయం 





నె నెందుకు రాయాలి? 


అసలు ఈపని నే నెందుకు చేయాలని నటరత్నాల (గంథంలో నన్ను నేనే 
(పళశ్నించుకున్నాను. ఆ (_పశ్నే మళ్ళీ ఇక్కడ కూడా చేసుకుంటున్నాను. ' అవును 
ఈ పని నే నెందుకు చేయాలి? ౨. 

నాటకం, సినిమా, రేడియో, టీవీ, 
వీడియో, ఆడియో లేని నా చిన్ననాడు, 
పల్లె (పజలను అలరించి, ఆనందసర్చి, 
ఆనందడోలికలలో ఊగులాడించి, ఈ 
నాడు కాలగర్భంలో కలిసిపోతున్న నాటి 
జానసద కళారూపాలు, నన్ను ఉ తేజ 
పేర్చాయి, (వభావితుణ్ణి చేశాయి. 

ఆ నాటి (పదర్శనాలను రాత్రి 
తెల్లవార్లూ కూర్చుని చూళాను. ఎన్ని కళా 
రూపాలు? ఎంత గొప్ప (పదర్శనాలు? 
వారు ఎంత గొప్ప కళాకారులు? 

. పది రూపాయల కోసం, పశ్లైడన్నం కోసం వారు ఎంత నిస్వార్థంగా కళకు 
సేవ చేశారు? నా నటజీవితానికి తొలి రేఖలు దిద్దింది వారే, వారేనా మార్గ దర్శకులు, 
వారే నా గురుదేవులు. నాకే కాదు నా టి తరాలవారికీ, ఆ మాట కొ స్టే శః 
తరం కళాకారులకు కూడ వారే కళామూర్తులు. 

రెండువేల సంవత్సరాల ఆంధుల సొంస్కృతీ వికాసంలో, నాటకరంగం 
(ప్రారంభమయ్యే నాటికీ, తరువాత కాలానికీ, (ప్రతీకలుగా నిలిచివున్న జానపద కళా 
రూపాలను, ఎందరు మహామహులు సృష్టించారో? ఎంతమంది కథలు (వ్రాసి, కవిత 
లల్లి. కాల ప్రవాహంలో _ కలిసిపొయ్యారో? ఎంతమంది కళాకారులు (ప్రదర్శనాల 
సేవలో తరించి తరించి, అందుకే అంకితమై అంతరించి పొయ్యారో, ఆ అభాగ్యు 
లను గురించి పట్టించుకున్నవారే లేకపొయ్యారు. 

ఒకినాడు జాతినంతా ఉరూత లూగించిన జానపద కళారూపాలు, ఈ నాడు 
అంతరించి పోతున్నాయి. ఆ కళాకారులు అన్నమో రామచంద్రా. యంటూ వీథుల్లో 
ముషైత్తుకుంటున్నారు. ఆందరిచేతా వీదరింపబడుతూ (బతుకుతున్నారు. ఒకనాడు. 
దేశానికి జాతికి విజ్ఞాన వినోద వికాసాలను కలిగించిన, ఆ మహోన్నత కళాకారుల 
నేటి దుస్టితి ఇది. అందుకే ఆ అపూర్వ కళారూపాలను, ఆ కళాహృదయాలను, ఒక. 
చోటకు చేర్చి, దేశానికీ, ప్రజలకు తెలియచెయ్యాలనిపించింది. 





ఆ1 

ఇంతవరకు గట్టిగా ఆ ప్రయత్నం చేసినవారు లేరు. సంగీత నాటక అకాడమీ 
లాంటి సంస్థ ఏవో రెండు సదస్సులు జరిపి రెండు సావనీర్లు _పచురించటం తప్పా 
వాటి Riss అంతగా పట్టించుకున్నట్లు కనిపించదు. 

ఎంతో మంది పరిశోధక విద్యార్దులు, జానపద విజ్ఞానం గురించి యం. ఫిల్‌. 

. హెచ్‌.డీల కొరకు పరిశోధన చేశారే తప్పా, జానపద కళారూపాలకు సంబం 
see సమాచారం గురించి పరిశోధన చేయటం జరగలేదు. 
జానపద కళారూపాలను సేకరించి ఒక చోటకు చేర్చి (ప్రచురించిన నా ఈ 
తెలుగువారి జానపద కళారూపాల [(గంథమే యీ కోవలో (ప్రప్రథమ (గంథం, 
ఎక్కడెక్కడో మారుమూల నున్న కళారూపాలను సాధ్యమైనంతవరకు 
ఏర్చి కూర్చిన జానపద కళారూపాల మాల ఇది. ఇది నా (ప్రథమ (ప్రయత్నం కాబట్టి 
ఇందులో కొన్ని కళారూపాలు చేరి పుండకపోవచ్చు. ఈ (ప్రయత్నాన్ని భావి రచ 
యితలు ఇంకా ముందుకు తీసుకుపోగలరని ఆ? స్తున్నాను, 

ఈ నా కృషిలో ఎన్నో (గ్రంథాలు, షృత్రికలు నాకు తోడ్పడ్డాయి. ఇది నా 
ఒక్కడి (ప్రతిభా కాదు. ఎందరో మహానుభావులతో కూడిన అందరిదీ ఈ కృషి. 

ఈ నాడు “పేరిణి నృత్యాన్ని శాస్త్రీయ కళారూపంగా నటరాజ రామకృష్ణగారు 
తీర్చి దిద్దారు. అలాగే కొంతమంది హరికథా గానం కూచిపూడి నృత్యం దేవదాసీ 
నృత్యం మొదలై నవి కూడా కొస్తీయ కళారూపాల్లాగానే భావి స్తున్నారు. 

కానీ ఆనాడు, గొండి. పేరిణి, (పేంఖణము మొదలై న వాటిని జాయపసేనాని 
దేశి కళారూపాలుగానే వర్ణించాడు. కూచిపూడి నృత్యం, హరికథా గానం, దేవదాసీ 
నృత్యం, జానపద కళారూపాలుగానే వర్శిల్లామ. జానపద కళారూపాల తరువాత 
వచ్చినవే కాస్త్రీయ కళారూపాలు. జానపదికశారూపం లేకుండా, శాక్రీయకళారూపం 
లేదు. అందువల్ల ఈ కళారూపాలను జానపద కళారూపాలుగానే వివరించాను. 

ఆలాగే ఆ యా కళారూపాలకు సంబంధించిన బొమ్మలు కొంతవరకు సేక 
రించగలిగాను. లభ్యమైన కొద్ది మంచి కళామూ రుల ఫోటోలు మాత్రం (ప్రచురించ 
గలిగాను, ఈ నా ప్రయత్నంలో ఏ కళాకారుణ్ణి కావాలని విస్మరించలేదు. 

జానపద కళారూపాలను వెలుగులోకి తేవాలని, తహతహ లాడిన కళాఖి 
మానులు ఎందరో వున్నారు. ఆలాంటివారితో డా॥ కె. వి. గోపాలస్వామి, పి. యస్‌, 
ఆర్‌. అప్పారావు, డా॥ బి. కృష్ణంరాజు, ఎ. ఆర్‌. కృష్ణ, గోపాలరాజ్‌భట్‌, 
డా॥ మొదలి నాగభూషణశర్య్మ, డా॥ అత్తిలి కృష్ణారావు, శ్రీ లక్ష్మీకాంతమోహన్‌, 
(పయాగ నరసింహళొస్త్రి, డా॥ జయధీర్‌ తిరుమలరావు, వింజమూరు సీతాదేవి, 


vii 

అనసూయాదేవి, రాంభట్ల, జమున, వరదా ఆదినారాయణ, దూడల శంకరయ్య, 
భాగవతుల రామకోటయ్య, ఇందసే సేనా రెడ్డి, పులికంటి కృష్ణా రెడ్డి, లజ్మీ నరసయ్య, 
కోసూరి పున్నయ్య, ఆరవేటి (శ్రీనివాసులు మొదలై న ఎందరో కాదు మరెందరో 
కృషి చేశారు. వారందరికీ డు 

నొ ఈ (గ్రంథాన్ని తమ (_ప్రచురణగా స్వీకరించిన తెలుగు విశ్వవిద్యాలయ 
ఉపాధ్యక్షులు ఆచార్య డా॥ సి. నారాయణ రెడ్డిగా రికి, రిజిస్తారు డా॥ ఎన్‌. శివరామ 
మూ ర్తిగారికి, (ప్రస్తుత రిజిస్ట్రారు డా॥ గి. రామకృష్ణా రెడ్డిగారికీ, ప్రత్యేక నిర్వహణాధి 
కారి (శ్రీ గోవిందరాజు రామకృష్టారావుగారికీ, (ప్రచురణల విభాగం నిర్వాహకులు 
డా॥ టి. గౌరీశంకర్‌గారికీ, పచురణల విభాగపు పరిశీలకులకూ కృతజ్ఞతలు. 

ఈ గంథానికి రేభాచిత్రాలను గీసి అందించిన _పసిద్ధ చిత్రకారులైన 
గంగాధర్‌, టి. వెంకటరావు, ఆం(ధ[ పభ చితకారుడు క్రీ॥ శే॥ ల 

అత్యంత ఆదరాభిమానాలతో ముఖచి తాన్ని గీసి ఇచ్చిన సుప్రసిద్ధ చిత 
కారులు డా॥ బాపుగారికీ నా అభివందనలు. 

రచయితగా నాయీ (ప్రయత్నానికీ, కృషిక్రీ ఉడతాభక్తిగా ఆర్థిక సహాయం 
అందించిన తిరుమల, తిరుపతి దేవస్థానం వారికీ, (గంథాన్ని సుందరంగా ముద్రించిన 
(కాంతి (పెస్‌ (శ్రీధర్‌గారికీ, నాటక జానపద కళారంగాలలో నేను చే స్తున్న కృషికి, 
(పారంభంనుండీ నా వెన్నుళట్టి నన్ను ఉత్సాహ పర్చిన డా॥ అక్కి నేని నాగేశ్వర 
రావు, డా॥ యన్‌. టి. రామారావు, డా॥ గుమ్మడి, శ్రీ పి. వి, ఆర్‌. కె. (పసాట్‌, 
డా॥ వేణుమాధవ్‌, సవేరా ఆధిసతి శ్రీ ఎ. వెంకట కృష్ణా రెడ్డిగారికీ కృతజ్ఞతలు 
తెలుపుకొ ౦టున్నాను. 

రాజకీయాలకూ, కళలకూ అంకిత మైన నా జీవితంలో అజ్ఞాత హ _ప్టంగా విలిచి 
నాకు అండదండ లందించిన నా జీవిత భాగస్వామి, నా అర్హాంగి సీతారత్నంకు అభి 


నందనాలు చెప్పకుండా వుండలేను. 
జానపద కళారూపాలలో, కళాసేవలో అవ్నిశాంతంగా కృషిచేసి అనంతా 


కాశంలో కలిసిపోయిన అజ్ఞాత కళాకారు లందరికీ నా జోహారులు. 





OR 


ల. 


k 








అంజలి 


నా చదువుక్కూ సంస్కారానికీ 
కృషికీ దోహదం చేసి నన్ను 
కళారంగానికి అంకితం చేసిన 


నా బంగారు తల్లి తండ్రులు 


కి "న్న వెంకయ్యకూ 
me! సాభాగ్యమ్మకూ 
అంజలి 


జ - అయ్యకా 

క టు. ఉత జై. 
ws ree rae» ౭ అసస” 

se ల 3 వి ॥ న లెనచే రట 








ఆచార్య డా॥ యస్వీ, జోగారావు 


క్రీ శే నేదునూరి గంగాధరం 


Ree 


లి 








న. es 


శి 
ఇ 
1" 














బా రావు 


a 


డా।॥। తంగిరాల వెంకట 








న. 


కోగంటి గోపాలకృ 


శ్రీ 











రవ మనం set 


“సజల లం 


ర అరం లిం లి 


లః 


రం 


నుమం 


తరావు 


హ 
ఆకాశవాణి 


~ 


థి 


వి 


y 


క 





టూ. 


మ చుతానా తామ. 


న. 


2 అంజ తల తంత ని పనస ప పవత ఎ 


TTS 








ర 





నారాయణ 


బి 


4 
అ 


3d 


కుమ్మరి మామోరు 


డాకరు డి 


వ్‌ 


బిట్టు వెంక కేశ 


కర్‌ 
[౬ 





శక్యా శల = 





ఎన్నో కళారూపాలు 
నురెన్నో విషయాలు 





జనసంపదే జానపద కళారూపాలు 

అనాటి ఆవిర్భావం 
సూర్యుడే భగవానుడు = (పకృశకే దేవత, భజనలూ, భ క్తి గీతాలూ - 
భ క్రి కోసం నృత్యగానాలు - జానపద కళలకు పునాది _ తొలి 
మానవ సంఘం - భావయు క్రమైన నటన నాగనృత్యం- మయూర 
నృత ్యం.భూత నటన నేర్చుకున్న నటనలు = శ్రీమంతులపోషణ ___ 


శాతవాహన తెలుగు చక్రవర్తులు 
హోలుడూ, కళాపోషకా - కళలను చెప్పిన గాథా స స్తశతి___ 


బౌద్దయుగంలో వర్చిల్లిన కళలు 
హీనయాన _ మహాయాన - నాగార్జున కొండ - లలిత కళా 


నిలయం = అందాల ఆరామాలు = ఆరుబయలు రంగస్థలం - 
అమరావతి శిల్పాలు = లలిత వి స్పరం చెప్పిన లలిత కళలు ల్ల 
ఇక్షాకులు చెక్కిన చక్కనీ శిల్పాలు = పల్లివ సంగీతం = టిమ 
కుండినుల సొ సాహిత్య కళాపోషణ. 


చాళుక్య చోళుల సొంపు పెంపులు 


కళ్యాణీ చాళుక్యుల కళా విన్యాసం = గౌడు గీతాలూ - 
ఊయల పాటలూ - వినోదాలను వరించిన నన్నెచోడుడు. 

_ సానుల్ని పోషించిన చాళుక్య చోళులు _ ఆటక త్తెల 
కోలాటాలు _ ఆదినన్నయ మహాభారతం - నన్నయ / 
చెప్పిన నాటకానుభవాలు = పిచ్చుగుంటులు చెప్పిన ప 
శ్రీనాథుని పల్నాటి వీరచర్శిత - శైవ వైష్ణవ మఠాల 


ph 


క (౮ 


12 


14 


0 





XIV 


చైతన్యం = దేశి కవితను పండించిన శైవ కవులు, అందరూ 
ఆదరించిన దేశి నాటకాలు = శ సరి వై ష్టం చేరదీసిననాట్యం జ 
దేవాలయాల్లో దేవదాసీ నృత్యాలు ప్‌ 
కాకతీయుల కళావిన్యాసం 
కళాకారులకు ఘనసత్కా రాలు=.మాన్యాలు = సమ్మానాలు = రామప్ప 
గుడిలో రమణీయ నృత్యాలు = ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు _ 
జాయప సేనాని.న్న త్త రత్నావళి, జానపద కళారూపాల వర్ణన ___ 
పలు కళారూపాలను వర్ణించిన పాల్కురికి సోమన్న 
బసన పురాణం చెప్పిన భ క్రిపాటలు. పండితారాధ్య చరితలో 
(పజా కళారూపాలు - బసవ పురాణంలో జానపద కళలు... 
మాచల్లేవి క్రీడాభిరామం 
మాచల్లేవి _ ఏకశిలా నగరంతో ఎన్నో దేవాలయాలు _ దిసమొల 
దేవత ఏకవీరాదేవి - పారవశ్యంలో నగ్న నృత్యాలు _ గొరగ 
పడుచుల గొప్ప నాట్యాలు = జాణలు మెచ్చే జాజర పాటలు... 
నాట్యకళను ఆరాధించిన రెడ్డిరాజులు 
రెడ్డి ప్రభువుల దొడ్డతనం = అఆనొటీ ఆట పాటలు = జక్కుల 
పసృరంధీకులు.పెండెల నాగి - కామేశ్వరి కథ - కామవల్లీ కథ _ 
కుండలాకార నృత్యం = కర్పూర వసంతరాయలు . అపరనాట్య 
సరస్వతి. లకుమాదేవి . వేమారెడ్డి రచనలు ఎన్నెన్నో - కొండ 
వీటిని వర్ణించిన (శ్రీనాథ కవి... 


విజయనగర రాజుల కళావిన్నాణం 
హరిహరుని హంపి = విదేశీయులు మెచ్చిన విజయనగరం క్‌ 
కోలాహలంగా కోలాటాలు అబ్దుల్‌ర జాక్‌ చెప్పిన అద్భుత 
విషయాలు . పగటివేషాలతో పగను సొధి౦చారు = మహర్షవమి 
త మహా నాటకాలు = వై భోగం ఒలికే భోగం మేళాలు. 
సంగీత సాగరం విజయనగరం 
కవిరా'ప్రే కాదు సంగీత సామ్రాట్టు కూడా = కట్టుదిట్టమైన కర్నా 
టక సంగీతం = రాయల వాపీ రామరాజు వ. త సంగీత రత్నా 


"సీజీ 


32 


37 


46 


56 


63 


XV 


కఠ సౌరభం = బయలాటల బంగారు (పదర్శనాలు = రంగ 

రాజూ, రంజకం కుప్పాయి = తిరుసతి వచ్చిన దివ్యతారలు 

భోగంపడుచుల రంగ రంగ వై భోగాలు. దేవతా సన్నిధిలో దివ్య 

ప్రదర్శనం _ వినోదాన్ని వెలిగించిన విపవినోదులు. (ప్రజల 

పొలిట పండగై న జాతర్లు. నాటి దాసరులు = ఎరుక చెప్పిన ఎరు 

సాని. తెర వెడలిన నాంచారి = యత్తులై నవారే జక్కులవారు. 

స్థనాలకు పన్ను = సంబెట గురవరాజు - "కే? లతో నే కానరందిం 

TIT Ce Toe 

లలితకళాక్షేత్రం తంజావూరు 76 

నాయకరాజ్య రంగు హంగులు - యతగానానికి అక్షయమైన 

భిష-బహిరంగ (పదర్శనళాల = తంజావూరు నాట్యం - సక లకళొ 

సరస్వతి, సరస్వతీ మహల్‌ - మేలటూరు భాగవతులు - అపర 

ిద్దేంద్రయోగి = శూలమంగళం - వూ త్తుకూడి వీధి నాటకాలు - 

వివిధ రాజుల ఆదరణలో వీథి నాటకాలు - వరదరాజు పెరు 

మాళ్ళు వసంతోత్సవాలు జ అంద మైన యక్షగానాలను అందరూ 

ఆరాధించారు. ఆం(ధ తమిళ సమరస నాంపదాయం,. మధుర 

నాయక రాజులు ___ 
విద్యావినోదాల్లో ఘనత వహించిన గోల్కొండ నవాబులు 89 
ఇ(బహీం కుతుబ్‌ షా__ 

రురవల కురవంజి 90 

వినోద (ప్రదర్శనంగా కురవంజి - (ద్రావిడ కళారూపం = కురవంజి 

"నేర్చిన విద్యలు = పార్వతిదేవే కొరవంజి _ కొరవంజే శన ఇ 

భవిష్య త్తు చెప్పే ఎరుకలసాని ___ 


బహురూపాల బహురూపం 101 
. బహురూపమం పే - సోమనాథుడు. యథావాక్కుల అన్న 


మయ్య. అన్నమయ్య ఆధారాలు = జోగారావుగారి. నిర్వ 


_ చనం = ఎందరో ఇచ్చిన వివరణలు-బహురూపాలే పగటి 
వేషాలు 





Xvi 


అక్షయంగా వెలుగొందిన యక్షగానం , 107 


(పొచీనంలో (పాచీనం యక్షగానం = మన అలంకారికులు - 
నన్నయభట్టూ నాటకాల ప్రస్తావనా. ఇంతకీ యక్ష లెవరు? _ 
భామవేష కథ యక్షగానం = శిలప్పదికారంలో = పండితారాధ్య 
చర్మిత్రలో _ చెన్నళౌరి మొదటి యక్షగానం - ఎందరో చెప్పిన 
యక్షగాన వివరణ - స్నుగీవ విజయం = జక్కుల పురం(ధి = 
శ్రీనాథుని వివరణ - యక్షగానంలోని విలక్షణత = యక్షగాన 
రచనా పసందు - యక్షగాన సుందర (ప్రదర్శనం _ పలురూపాలూ, 
పలు పదాలూ, అంధ కవి (వాసిన వంద యక్షగానాలు = ఆ నాటి . 
మేళాలు యక్షగానాన్ని వెలుగులోకి తెచ్చిన మహామహులు. 


శిల్పులు చెక్కిన చెక్క బొమ్మలాటలు 140 


ఈ నాటికీ, ఈ ఆటలు _ సూత్రర్రీడ - సూత్రధారుడు - చారి 

త్రక సత్యాలు. బొమ్మల తయారీ _ ఆట విధానం = చార్మితక 
సత్యాలు 

బొమ్మలూ, తోలుబొమ్మలూ 145 

దేశవా్య ప్పంగా బొమ్మలాటలు = శాసనాలు తోలుబొమ్మలు అ 
ముక్కామల భూదానశాసనం, గూడూరు శాసనం . కొమ్మోజు, 
దిహ్మోజు.ఆరెకాపులు-గ ౦ధోళీలు = బొమ్మలాటలవారి కేం (దాలు= 
బొమ్మలాటపల్లి ప పాత్రలకు తగిన (వతిమలు ౬ బొమ్మల... 

్ట సౌందర్యం = ఆటగా ౦డ్ల అష్టావధానం = బొమ్మలాటకు (బిహ్మా. 

జుట్టు పోలిగాడు = బంగారక్క - అల్లాటప్పాగాడు = కేతిగాడు - 
చేశదిమ్మర్లు - యం. వి, రమణమూర్తి... 


బొమ్మలాట కళాకారులు సు సనా 162 


నిమ్మల గోవిందు = కుమారరాజారావు . అనప రి చిన్నకృష్ణ - 
తోట పవన్‌కుమార్‌, తోట రంగారావు, తోట వెంకటరావు, 
తోట బాలకృష్ణ, తోట ధవనేశ్వరరావు, తోట నాగభూషణం - 
తోట సింహాచలం, తోట మావుళ్ళు _ తోలుబొమ్మల తయారీ 


20/11 


కేంద్రం, ఛాయా నాటికలు = చరి ఖ్‌వార్‌ శర క మ్యలా ట్ల. eit 


ఉచ వరాం లా 
మిఠారి తొక్కిన జిక్కిణీ కోపు 


తంజావూరులో జిక్కిణి క యక్షుల జిక్కిణ్‌ = జిక్కి_ణి 
దరువు = జిక్కిణి విధానం... 


చూతవక ని చోడిగాని కలాపం 


170 


175 


ఆరవెల్లి 'వెంకటాఖ్యుడు - కరకు గుండెల్ని కదిలించే కథా 


వ సువు _ హాస్యగాడు సింగడే = ఇంతలో సింగి = పింగీ, 
పింగన్నల వాద వివాదాలు = అసలు ఆధారం... 


వీథి నలంకరించిన వీథి నాటకం 
పం క్రిబాహ్యులు = వీథి (పాముఖ్యం జ రంగస్థలం ఇ  తంజొ 


వూరు రాజులు - రాజులు రచించిన Pe = వీథి నాటకం 
లాక్షీణికుల నిర్వచనం _ (ప్రసిద్ది చెందిన వీధినాటకాలు, నాటి 


వీధి నాటక రంగస్థలం _ సూత్రధారుని విశిష్టత - సూత్రధారుని 
లక్షణం _ విదూషకుడు _ కూర్మిని కూర్చే చేటకుడు...._ 
సిద్దేందుని కూచిపూడి కళాక్షేత్రం 


181 


190 


కుచేలపురం అంతే - సిద్రేంద్రయోగి సుద్దులు ఖు వంశ పార పర్య వ 


వారసత్వం = భామాకలాపం . భామ వాచిక విధానం గొల్ల 
కలాపం - తెరమీద జడ - కూచిపూడి భరత నాట్యం = మువ్వ 


గోపాల పదాలు - వీథి నాటక రంగస్టలం_ (ప్రదర్శన (పారంభం- 
"పెక్కు. నాటకాలు = (పతిభావంతులై న కళాకారులు = దాదినమ్మ 
భాగవత (ప్రదర్శన - ఆభరణాలూ, అలంకారాలు, తానీషా 
భూరివిరాళం; భామవేషపు నగలు _ పండితుల సవాళ్ళు - డీణు 
దశ - కొత్త మెరుగులు _ ఎందరో నిష్టాతులు___ 


oe మెచ్చిన బయలు నాటకాలు 2927 


గరుడాచల మహాత్మ్యం _ జంఖండీ వీధినాటకం - తమ్మా WE 


స క్ష వెంకటస్వామి వీథి నాటకాలు _-మాల నాటకాలు = . ప్రీ 


యానాదుల భాగవతాలు .. వెన్నెల నాటకాలు... 
(il) 





Xvili 


పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం 
రమణీయమైన రామప్పగుడి - జాయస సేనాని _ మేటి నాట్య 


అడ జతే 
(గంథం = చరిణి (పశంన = సురిణి వర్ణన = తా౦డవ నృత్య౦-= 


రామప్ప (పజ - రామకృష్ణ ఉవాచ; వీరశైవం _ వీర వె షవం_ 
మ్‌ (> ఈల . 
శివ కేశవుల ఎదుట “పేరిణి 
కత నచ్చిన పగటి వేషాలు 


పురాణకాలం నందీ = ప్రారీనం నుంచీ (ప్రచారంలో ఉన్నవే 
లావయలవారి | పతిభ - గడ్డిపాడు పగటి వేషధారులు కూచిపూడి 
గటి వేషాలు = సున్నపు వీరయ్య పగటి వేషాలు - అర్థ నారీశ్వరి = 


ష్‌ 3§ 


రత 


ష్షవులు.బాలరండా రుక్మాబాయి - శారద వేషం.చిటీ పంతులు = 
ఠాన్‌ గులాం-బంగందేవర వేషం = మందులవాళ్ళు-సిద్దీక ంచెనీ 
వేషాలు = సోమయాజులు = సోమిదేవమ్మ = గంగిరెద్దు - హెచ్చ 
రిక _ చైష్షవ వేషం - గారడి వేషం... 


et [స స్ట 


bh 


పసిద్రులెన పగటి వెషథారులు 

పగటి వేషభారులు - కూచిపూడివారు 
మొదటి తరం = రెండవ తరం . మూడవ తరం . భాగవత్‌ 
సంబంధమైన పగటివేషాలు, నురెన్నో పగటివేషాలు - వివిధ 
పగటి చేషధారులు - (ప్రజా నాట్యమండలి 

వినోదాల విపవినోదులు 
మాణిక్యాలపురం విపవినోదులు _ రాయలసీమ విపవినో దులు- 
విప్రవినొదుల రోప్‌ ట్రిక్‌___ 

కప ట్రక్‌, ఇం[దజాలం 


కీ కథ కాదు.పాల్‌ డేనియల్‌ ప్రశంస.అరుబయలలో అద్భుత 
(ప్రదర్శన -. థిలమైపోయిన కళ___ 


“పీటీ 
238 


246 


ట్ర లదొర _ కారువాసాని సోమయాజులు-మాదిగ వేషం _ సాతాని ” 


283 


284 


288 


291 


Xix 


(వజల నురూతలూగించిన జంగం కథలు - బుర్ర కథలు 293 

ఉత్తమ కళారూపం = పూర్వ కథలు . (పదర్శనం; పరికరాలు, 
కథావిధానం - బుర్రకథ అం టీ? = ఈనాటివి కావు ఆ నాటివే - 
మహారాష్ట్ర కళారూపమా? బుర్రకథ _ అస్పకవీయం . కొందరు 
రచయితలు _ జంగం కథకులు - బు(ర్రకథకులు _ ఆధునిక బుర 
కథకులు . కొందరు నంతలు - (ప్రత్యేక వంతలు _ కొందరు 
బురకథ రచయితలు - గుమ్మెట్ల వాయిద్యం - బుర్రకథలో 
వంతపాటలు - బుర్రకథ రగడలు. 


బుడిగె వాయిద్యకారులే, బుడిగె జంగాలు 321 


శె వ కథలనే (పచారం చేశారు _ బేడ (బుడ్డ జంగాలు) బుడిగె 
జంగాల వేషధారణ ౬ ఇంటింటా కథ  సంస్కారులు = బుడిగె - 
బుడిగె స్వరూపం = శరభ శరభ _ పగటివేషాలు = కొమ్ముబాకాలు. 
నిప్పుల గుండం _ దండకం - ఖడ్గ ౦.._ 


గమ్మత్తుల గారడీ విద్యలు 327 


మాయదారి విద్యలు - ఆంతరికంటో వింత విద్యలు . కొరవి. ' 


గోపరాజు - ఇంద్రజాల విద్యలు - రత్నావళి నాటకంలో గారడీ 
వాడు ___ 


పల్తెపజల నలరించిన దేవదాసీ నృత్యాలు 332 
ఛా 
రెండు పోకడలు _ పెంచి పోషించిన పెద్దలు, నట్టువ మేళలు _ 
కచ్చేరీ నృత్యకళ _ మారంపల్లి గొల్లకలాపం - చి తజల్లు లడ్మీ 
ce ae) అట! య 
కాంతం _ రావూరి కామయ్య _ వై దేహి ఇందువదన . గొల్ల 
కలాప (పదర్శన = హాస్యగాడు _ గంధర్వ కన్యల వనవిహారం . 
చాటప_ర్టి సుందరిశకం ఎ. కళావర్‌ రింగ్‌ - అంబుల 
బుల్లి వెంకటరత్నం - మదెల రాముడు _ పందిరి 
లం (a 
వెంకటరత్నం _ దుగ్గిరాల మాణిక్యాంబ. - వానపలి 
a న్‌. 
వీ రాజు - దూడల శంకరయ్య = బొబ్బిలి జీవరత్నమ్మ జ 
చొంతలకోటి జగన్నాథం ___ 





XX 


ఎ గానం - హరికథా గానం . వ. 
హరికథల (ప్రాచీనత-రంగ్రై న ప్రదర్శన ఆదిభట్ల నారాయణదాసు _ 
శిష్యులూ (ప్రశిమ్యలూ = మరపురాని మరికొందరు హరిదాసులు. 
ఆనంతపురం ఆణిముత్యం, మెరవణి గద్య 
ఆడవారూ = ఆడంబరాలు _ ఊరేగింపు ఉత్సాహం 2 ఆసాొది 
కొరిచె = ఫిండలూ, నిషారాలూ Men _ 


గణాచార్ల గరగ నృత్యం 


అందాల అలంకారం = కరములపె గరగలు ష్ణ అంకితమైన 
సాదులు = కోనసీమ గరగలు _. గరికముంతలే గరగలు ఓ 


bE 
_ చిందులుతొక్కే, చిందు భాగవతం 
చిందు మాదిగలు = జోగితలు _ (పదర్శించే నాటకాలు = ఆర్మూరు 
చిందు భాగవతులు = చిందుల యల్లమ్మ - రామకృష్ణ ఆదరణ. 
మహత్యాల తిరుపతమ్మ మళ్లేలాట 
మొక్కుబడుల గాలపు సిడి ఉత్సవాలు 
_గాలిపుసిడి= గంపసిడి _ బర్బోసా వివరణ . సిడిబిండి = వంగ 


రాష్ట్రంలో, ఏనుగుల వీరాస్వామి = ఈనాటీకీ తమిళనాడులో = 


సిడిదిండి, సుడిబిండి. 
రాయలసీమ కళారూపం - జట్రిజాము 
జట్టిజాము అంటే? స్త్రీల కళారూపం _ నలుగురూ చేరి నవ్వు 
కుంటారు _ _పేమకలాపాలు = మరోపిల్లకథ. 
గజనలు, రామ భజనలు 
ఎన్నో భజనలు = ఎందరో భ కులు = భజనల కోలాహలం = 


వ సుందర మైన అందాల ఫషషలు = భజనల్లో భక్తి = అదిగో 
భద్రాద్రి __ 


ప్రాచీనప్ప పాములాటలు 


పీజ్‌ 


“351 


359 


364 


369 


374 


376 


381 


386 


390 


xxi 


పాములాటలూ, మోడీలూ 


" రెండు (త్రాచుల విన్యాసం _ పోటీల మోడీలు - మంథత్ర (ప్రయో 
= ప తేజాన్ని కలిగించే వాయిద్యాలు = a 
ట్‌ విద్య = మాయలు, మ్యాజిక్కులు eee 


బతకమ్మ, బతకమ్మ ఉయ్యాలో 
(ప్రజలకు సూక్తులు చెప్పే ఫకిరు వేషాలు 
గొరగ పడుచుల గొండ్రి నృత్యం 


భిన్నాభి పాయాలు జ గొండ్ర గోండులు . ఖర్మనృత్యం త్త బృంద 
నృత్యం = గోండలీల గొండ్రి నృత్యం న (ప్రజారంజక మైన (పద 


ర్శనం -_ గొండ్లి నృత్యం తీరు - నర్తనగితం - ఈనాటికీ గోండు 


జాతి నృత్యాలు న్‌ 
గద్దరించే పెద్ద పులి నృత్యం 


జంతు నృత్యాల అనుకరణ _ వేషధారణ, డప్పుల హంగు - అడ 
ఏలో. పులీ == 


కోటప్పకొండ (ప్రభల విన్యాసం 
- ముద్దుల ఎద్దుల ఆతలంకారఠ = (పభిల విన్యాసం - శరభ శరభ. 
దడదడ లాడించే డప్పుల నృత్యం 


భాసుని నాటకంలో డప్పుల నృత్యం = = డప్పుల కోలాట నృత్యం స 


/. తాలేలిలి ల్లియ్యలో _ డప్పు వ కంల: నిపుణత్వం = నిజామా 
బాదు జిల్లాలో ___ 


ఆనం మ జముకుల కథలు 


ఎల్లమ్మ కథః నగ్ననృత్యాలు - నాడూ నేడూ - బుడికిపాట _ 
జముకుల వన్నె చిన్నెలు = రంగస్థల విశేషాలు _ బుడికి 
కథా(వదర్శనం - చేతిలో రుమాలు _ రుమాలు తమాషా. 
బుడికి రంగస్థలం -= గిరడ ముందు (ప్రార్దన అ ఇరవై 
బాణీలూ ఇర వై రగడలూ = అంటరానివాళ్ళూ = అన్నం 


సేద్రీ 
392 


397 
401 
403 


410 


414 


417 


429 





(11 


లేనివాళ్ళు = సంచార జీవితాలు _ పేసా లక్ష్మణరావు కన్యక = 
మిక్కిలినేని దళం .. పాణిగ్రాహి జముకుల కథ - జముకుల కథా 
రచనలు _... 


గొంజాలమ్మ అశ్వ నృత్యం 
అశ్వనృత్యం = పాడేపాట - ఓ చిన్నదాన గుత్తాలకదం a 
గంగ వెజ్జి నెత్తించే గంగమ్మ జాతర్ణు 


జాతర నిర్ణయం ఎ అర్ధ ర్మాతి గంగమ్మ, నట్టింటి పోలేరమ్మ క 


pests జ ఎరుపెక్కిన ముత్యాలమ్మ __ 

జిత్తులమారి కత్తుల గారడీ 

శివమె త్తించే వీరశెవుల వీరభద విన్యాసాలు 
ఖడ్గ విన్యాసం = తంతు తతంగం . దక్షయజ్ఞదండకం 3 ఖడ్గధారి 
కర్తవ్యాలు=నాలుక పై నారసాలు.రాయలసీమలో చౌడమ్మ ఖడ్గం. 
ఖడ్గం రగగు మ 


సుదులు చెప్పే గొల్లసుద్దులు 


ళు 
గుడ్డం మీద బొమ్మల కథలు - గొల్లకలాపం, యాదవుల కళా 
bse సుద్దుల కథలు. 


ఆసాదుల ఆరాధనా చిందులు 


ఆసొదులూ అమ్మవారి జాతర్లూ వ (గామదేవత పెద్ద స్వామి షే 
ఆసాదుల బృంద నృత్యం షె వేషధారణ ఇ 'పెద్దమ్మతల్లికి. 
ఆదిమవాసులకు ఆద్దంపక్షు గిరిజన కళారూపాలు 


గోండుల గుసాడి నృత్యం _ దండారి కోలాట నృత్యం = గునా 
డీలు . సామంతుల మయూర నృత్యం . జోడియా _ పూల 
పండ్లు = చెంచునృత్యం = లంబొడి _ కోయన్ఫత్యం - కొండ రెడ్ల 
కళాసంస్కృతి _ మామిడికోత నృత్యం _- సామూహిక నృత్యం 
పృరుముల నృత్యం - మూఢ నమ్మకాలు క 


432 


442 


453 


47 


xxiii 
ఆరకు లోయలో, ఆదిమవానుల నృత్యాలు 


దింసా = గుండేరి దింసా, పోతార్‌తోలా _ బాగ్‌దింసా = వివిధ 
రకాలు, మధురాలు . ఇష్టమైన గోకులాష్టమి. 

గిరిజనుల, సంగీత వాయిద్యాలు 
గుమేళా _ డగ్గుడు _ కిరిడి - డప్నా _ తుడుము - తురుబులి _ 


డోలు _ టాబోర్‌ _ రెండవరకం డోలు _ గోగోడ్‌ _ రాజన్‌ _ 
పారా. 


వాయుజన్య శబ వాయిద్యాలు 
నాగస్వరం - డగుల బడాయి _ వెదురు పిల్లనగోవి _ శేతిడి _ 
సనార్‌ - కిన్నెర _ కింగి __ 

సెరిసిరిమువ్వల చిరుతల రామాయణం 

ఎరుకలు చెప్పే ఎరుకోయమ్మ, ఎరుక 


ఎరుకల జోశ్యమే పేదలకు _ వెంకన్న సోది వేషం - కష్టాలూ 


సుఖాలూ, సోదెమ్మ సోదో . ఎవరో అమ్మ పిలు స్తుంది _ పుట్టు 
పూర్వోత్త తరాలు _ దేశదిమ్మరులు. 


దొమ్మరోళ్ళ దొమ్మరాటలు 
గడసాని గరిడీలు _ నేటి దొమ్మరాటలు, వీథిలో ఎదురుగడ-గడ 
మీద గిరికీలు. 

కనికట్టుచేసే కాటిపాపల వాళ్ళు 

ఆందర్నీ అనందపర్చిన హరిహరీ పదాలు 
(పాంతీయ కళారూపం _ గంగా వివాహం - ఎందరో హరిహరీ 
పదాలను రచించారు, 

సిమవానుల గొరవయ్యల నృత్యం 498 
కన్నడంలో హల్‌ కతర్పణం - గటు మల్లయ్యకొండ వ 

a. ళు య 

గొరవయ్య కర్తవ్యం - డమరుక శబ్దాలు _ (శ్రీశైల 
మల్లి న్న నై శివర్యాతినాడు, 


"పేజీ 


467 
రమణీయ (ప్రకృతి - ఈటెల పండుగ - దింసా నృత్యం _ బోడె 


శీ73 


శీ77 


480 


482 


487 


491 
493 





XXiv 


పేజీ 
జంతర్‌ మంతర్‌ జంతరు పెటై [ లలల లో dy 
చెంచులు చెప్పే శ్రీరంగనీతులు ee . 506 
దేవతల కొలుపుల సంబరాలు 509 
తాళం వరుసలు _ నమ్మకాల మొక్కుబడులు, పంబలవారి పాటలు. వు 
పాట (పారంభం __ | 
గడగడలాడించే కాటమరాజు కొమ్ము కథలు [8 
కాటమరాజు కథ్యాపసక్తి = కొమ్మువారు కొమ్ము లవారి ప్రదర్శన. 
గుడారు = కొమ్ము - వీరణాలు _ బొల్లావు = వీర(దాడు _ బసవ, ... 
దేవుడు = కథకుల వేషధారణ = పొడపోతులవారు ___ 
ఏరశైవపు వీరముష్టివారు 520 
టడిపిల్లల దసరా వేషాలు . 22 
విజ్ఞులు చెప్పిన వీథి పురాణం 524 
బగ్గు గొల్లల ఒగ్గు కథలు a 526 
 గానకళారూపాలు = కథను బట్టి కళారూపం పేరు _ ఒగుకథ - 
తొలి చెమట - మలి చెమట _ కురుమల కథ _ చుక్కస శ్రయ్య. 
వీరప్ప కథ జ ఒగ్గుకథకు ఈ పేరెలా వచ్చింది? న తాతలుచెప్పిన[స:..... 
కధలు _ ఒగుడోలు నృత్యం = దోలువాయిద(౦ = కథా (పారం 
a) (ఎ 
భము = నేటి ఒగ్గు కథకులు __ 
కత్తిసాములూ, కట్టసాములూ! ఎ కిక 
మారిన పరిస్టితులు _ టాసావాయిద్యం . విన్యాసాలు ___ య. 
కోకొల్లలుగా, కోలాట నృత్యాలు 536 


కోలాట (ప్రస్తావన _ కోలాట నిర్వచనం. రూపాంతరాలూ, 
. పర్యాయపదాలూ - ఆడటం పాడటం - ఆట మొదలు _ జట్టు 
నాయకుడు _ ఉద్ది _ కోపులు _ ఉచ సెత్తుకోవడం = ము క్రాయింపు వ 


కోలాట సామగ్రి = “రాతి ప్రదర్శనం, కు ఆలంకరణ _ 
_ జడకోపు కోలాటం - జడకోప్పలో బాలికలు 


tv 


చేత 

ఉరుమును మించిన ఉరుముల నృత్యం “౧౨ క46 
రాయల కాలంలో = వాయిద్యపు తీరు - కుంకాలాట జ పతాక 
సన్నివేశం = కళాకారులు ___ 

హరిదాసుల సంక్రాంతి విన్యాసాలు 551 

: సం[కాంతి శోభలు - సం క్రాంతి సంకేతం హరిదాసులు = తన్మ న. 
యత్వంతో పాడే పాటలు - ఎందరో హరిదాసులు __ 

కోనసీమ కోలసంబరం eC; 
మానాటి గొల్లల కథ _ కథకురాలు అచ్చమ్మ, కోల సంబరం 
పేరెందుకొచ్చింది = ఏడుగురు అన్నదమ్ములు - తిరుపతివెంకన్న- 
బృందాల సంబరాలు. ate, 

ఆసువిద్యకు ఆలవాలం వాలకం ra 558 


వాలకమం'పే _ వీథి (పదర్శనం a రాంభట్ల వారి ప కమ్మ 
వాలకం _ తాటాకులు కట్టటం... నిష్క్రమణ, _ (పవేశం.. = అల్లి. 2, 
లోకి కోడెగాడి (వవేశం. = వాలకాల ఇతివృత్త త్తం = నిజం చెప్పే - 
నిజాయితీపరులు ___ 

గంభీర నినాదం రుంజ వాయిద్యం | 564 
Snes ees రుంజ = పల్లెలో (ప్రదర్శన = చెప్పే టట. . 


ముద్దుల యెద్దుల గంగిరెద్దాటలు స కరీ 571 


( 


ఒకనాటి కళారూపం _ ఆటను నేర్పటం. గంగిరెద్దుల ఆలం 

కారం - ఆడించేవారి హంగులు _ సుందర (పదర్శనం - రామ. 

లక్ష్మణులు - గజాసురుడు, గంగిరెద్దులవారు. 
విలక్షణ ఏథి భాగవతం, తూర్పు భాగవతం 576 


ఆనంద గజపతీ, ఆదిభట్లవా రూ జ భాగవతకథే భాగ 
వతం _ దిలరామభు క్ర భాగవతం . ముచ్చ'మైన కథా 
వస్తువు _ తూర్పుబాణి _పత్యేకత - మృదంగ ఘోషల్లో 
ముతా్యలసరాలు-ముందువెనుకల మృదంగ హయిగద్యం. 


ft 





XXvi 


అమ్మవారి జొతర ౨ అయ్యగార్హ (పదర్శనం స్త అందరూ ఆనందిం శ 


చిన కళ. ఎందరో కళాకారులు, ఎన్నో (ప్రదర్శనాలు = ఈ 
నాటికీ ఆరవై మేళాలు _ ఆదరణలేక అంతరి స్తున్న కోళ్ల _ ఆస క్రి 


లేక అంతరి స్తున్న క్రళ్ళ 


దేరు పార్ణమి 
ఊరంతా వసంత వేడుకలు _ కోలాటాల కోలాహలం. 


ఆరెవారి గొంధల్లే వీధి భాగోతాలు 
 కుండలాకార నృత్యాలు _ గొంధశె వీథిభాగవతాలు _ గొంధశె 
బుర్ర కథలు = వీధి భాగోతాలు _ బాలావంతి కథ్మాపదర్శన___ 
బవనీఠే టైండ్లవారు 
బవనీల (ప్రసక్తి - జమిడికయే, జముకు _ (పారంభం 18వ శతా 
దింలో, రేణుకా మహాత్మ్యం = ఎల్లమ్మ ___ 
థర్మరాజు గుళ్లూ మహాభారత వీథి నాటకాలూ 
ధర్మరాజు గుళ్ళు - ఎన్నో వీథినాటక బృందాలు - ఇవి యక్షగాన 
వీధినాటకాలు - తసస్మాన్‌ _ పిల్లలు లేని తల్లులు, 
కూచిపూడి వారసులే కోటకొండ భాగవతులు 
భాగవత కళ, నవాబుల ఆదరణ. 


* ఆదరించిన కర్నూలు నవాబు = కపటాల భాగవతులు = చల్లా .. 


వారు. 


కాశీ కథలు చెసే ప్పే కాళీ కావడి 


బొమ్మల చిత్రపటం న (ప్రజల మధ్యలో పగటి నం _ కాశీకి 


_ పోయామిరా హారీ. 
సంతోషాల వసంతోత్సవాలు 


_ వసంత ళోభలు = కప్పాలూ, కానుకలూ, రంగుల వసంతం - 
కళాకారులకు ఘన సత్కారం, 


585 


587 


593 


598 


60] 


607 


౫11 


ఘట నృత్యం 
ఆందర్నీ ఆకట్టుకున్న బుట్టబొమ్మలు 
బొమ్మల శృంగారం a (పదర్శనర క్రి 
సూళ్ళూరుపేట సుళ్ళు ఉత్సవం 
పండరి భజనలు 
అందరి భజన . జె జె విటల్‌ - గోపికా కృషుల నృత్యం __- 
చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ 
గొబ్బియళ్ళో, గొబ్బియళ్ళూ 
కంచికిపోయే గాజులసెటీ - కామన్న కథ ___ 
ట్‌ 
ముకెబర్ల జంగాల, బిటోనిటో పదాలు 
వి చేశ్వరుడు త ని”పేశ్వరి ప (పార్గన పదం - సాల్‌ సాల్‌ మనే 
దాకా _ కథ ___ 
శారదకాం[డు 
అసలు వీ రెవరు? కారదంయే? _ వారు చెప్పే కథలు _ శారద 
రామాయణం. 
వీర నాట్యమే వీరుల కొలుపు 
వీరంగం - ఇంటి కొక వీరపు(త్రుడు = దక్‌ (పజాపతి _ వీర 
ముష్టుల వీర నాట్యం _ వీరకుమారుల విజృంభణ-___ 
చకితుల్ని చేసె చెక్కు భజనలు 


పామర కళారూసమా? - భ క్రీము క్రీ - గురుపూజ _ చెక్కభజన 
స్వరూపం = రంగు రంగుల వేషధారణ _ ఓర్చు, 





పీజీ 


611 


614 
616. 


618. 


620 


629: 


627 


630 


635 


నేర్చు - చెక్కభజన ఇలా (పారంభిసారు _ ఎన్నో న. 


అడుగులు . ము క్రికోసం భ క్రీ పాటలు - నీతి పాటలు. ; . 
జడ కోపులు - రకరకాల కోపులు _ భజనలో దంపుళ్ళ* | 
.. పాట. 





xxviii 


ఆందరికీ ఆశలురేపే బుడబుక గల జోస్యం 


“పేజ్‌ 


సంప్రదాయ బుడబుక్క_లవారు ఎ బుడబుక్కల కుటుంబాలు ఇ! 


అర్హ రాత్రి జోస్యం = బుడబుక్కల పగటివేషం = మనసులో 


వున్నమాట చెప్పటం = గడబిడ జరగబోతది = రామజోగి క సే 


నలు = కవులు వర్షి ంచారు _ (ప్రజానాట్యమండలి. 
కాబా చెందించే న 
తస్పెటగున్న = కళింగ కళారూప మీది. జట్టు నాయకుడే 


ట్ట స 


' “652 


గురువు = యాదవుల కళారూపం = ఏకాగతా నృత ్యం- గంగమ్మ ot 


కథ = వివిధ విన్యాసాలు = అభినయ విన్యాసం. ఎక్కడ వుందే. 


కళారూస౦?___ 


పలనాటి వీరవిదా వంతులు 


పూజతో వీరుల దినోత్సవం ౬ వీర విద్యావంతుల వేషధారణ 
విలక్షణమైన ఎన్నో హంగులు ఓ ఉత్తేజకర (ప్రదర్శనం కష 


రాయలసీమ జానపద కళారూపాలు 


కంఠస్థంగా వున్న కళారూపాలు - నాటి మేటి నాటకాలు _ నడి 
జక టో నాటక (పదర్శనం-హంగామాతో రంగస్థల హంగులు. 


" 658 
శ్రీనాథుని వీరచర్మిత _ కన్నమదాసు, వారసులే కథకులు - వీర 


"662 


వెదురుచాపల వీథి నాటక రంగస్టలం - బళ్ళారికి పరు తెచ్చిన ౧. 


,దియలు నాటకాలు. 


ఇంటింటా గోతాలు చెప్పె పిచ్చుకుంటులవారు 


666 


పండితారాధ్య చరిత్రలో = మూర్తీభవించిన 43 శై వం=పిచ్చుకుంటుల |: 


"పేరెందుకొచ్చింది? చంద్రశేఖరుని వర్ణన _ వారు చెప్పే కథలు 


రాయలసీమలో = పాత కథలూ, కొ త్‌ కథలూ.-వారిలో వచ్చిన 
మార్చు. 


కొమ్మాయిదానుడే, కొమ్మ దాసరి 
పేర్త పండుగలో మొహరం గీతాలు = 
"మహమ్మదీయులు మతకలహాలు - అమర్‌ వసతే హుస్పేన్‌ 


672 
675 


4 


“సేజ్‌ 


ఖురాన్‌ నిర్వచనం _ హిందు ముస్లిం ఐక్యత - పీర్లపంజా = పులి వ 


౧ 


వేషాలు = నిప్పుల గుండం = కలుపు పాటలో. 


క ర సఆల జానపద కళాపదర్శనాలు 


వీరప్పనాయకుని కాలంలో . మతం కోసం మార్చిన వేషం ణ్‌ 


హరికథ _ హరికథలు (వ్రాసిన రచయితలు ౬ గాన విధానం 3 
కోలాటం బ్యురకథ = బ్నురకథలు (వాసిన రచయితలు _ బుర్ర 
కథల్లో (పజాన మస్యలు = భజనలు ___ 

తెలంగాణా లత్కోర్‌సాబ్‌ 

లతో_ర్‌సాబ్‌ _ తెలంగాణా పిట్టలదొర - 


తెలగ దాసరులే గంజు భాగవతులు 
గంటె భాగవతులు = వారి (పదర్శనాలు = దేశసంచారులు - నేవ 
థ్యంలో ఉపోద్దాతం = దాసర్లు 


పిర్ర పండుగలో పేరెన్నికగన్న ధులా 


య 


లంబాడి గన్నెగాడు 
దండిగా (పచారమైన దండా గానం 


కళారూపంలో తెచ్చిన మార్పు . సుద్దాల హనుమంతుని విజయ 


గీతం ___ 
వినోదభరితమైన విలువిద్యా (పదర్శనలు 


విలువిద్యలో పురాణపురుషులు _ కనుమరుగొ తున్న కళ. ఆనాటి 
ఆదరణ = (పజలను అలరించింది = అడవిజాతులవారే ఆరాధి స్తు 
న్నారు. ఇంతకీ ఆ అద్భుత (పదర్శనం అ ఎన్నో అద్భుతాలు - 
వీరే రాజుగారు - ఆదరణలేని అద్భుత విద్య. 

మరెన్నో కళారూపాలు - మరెందరో కళాకారులు 707 

జానపదుల జ్యోతి నృత్యం 709 
జ్యోతిని ఇలా తయారు చేస్తారు - గణపతి (ప్రార్థన _ 
రక్తపుటొట్టు en 


682 


690 


693 


695 


697 


700 





XXX 


జాలరి నృత్యం 
సంపత్కు మార్‌. 
సుగాలి నృత్యం 
నామాల సింగని నృత్యం 
నామాల సింగడంచే 
సెద్దీ నృత్యం 
శారువా మేళ నృత్యం 


(ప్రదర్శన తీరు ౬ లీలా నర్హనం 


యామయ్య స్వామి నృత్యం 
సాథమెళం 

గావులాటలు 
నూనెగుడ్డలవారు 

ఫకీరు వేషాలు 
చుట్రకాముడు 

భ(టాజు పొగ డలు 
ఎలుగుబంటీ, ఎలుగుబంటి వేషాలు 
క ప్పల కావడి . 
సశవాధనాశూరులు 

గంట జంగాలు 

సానివారు 

జోగాట 

కొలనుపాక భాగవతులు 
పగలేసిగాళ్ళు 


"పేజీ 
711 


712 
714 


716 


716 


భం 


719 
720 
72] 


122 


723 
724 


725 


726 
7217 
728 


129 
729 


730 
731 


౧౮6 


పంబలవారు 

కడ్డీ వాయిద్యం 

తుమ్మెద పాటలు 

సాతాని వైష్ణవులు 

కొయ్యకాళ్ళ మనుషులు 

తెర చీరలవారు 

చిన్న మాదిగలు 

అక్కన్న మాదన్నల భాగవత మేళం 

సింహా(ది అప్పన్న సేవ 

మాల జంగాలు 

బాలసంతు వారు 

మాక్చీలు 

గరుడ స్రంభం దాసరి 

ఒడ్జెవారు 

పాండవులవారు 

ఇంకెన్నో కళారూపాలు 

ఆయా జిల్లాలలో జానపద కళారూపాలు 
పెనుగొండ - హిందూపురం - కైబౌమ్మలు - చిత్తూరు జిల్లా 


కుప్పం జ పసిద నటులు = కర్న్నూలు జిలా = నెలూరు జిలా . 
0 మని. మి. న్‌, 
గుంటూరు జిల్లా = కృషా జిల్లా. మహబూబ్‌నగర్‌ జిలా - 
గా ణి గా ౧ 
హైదరాబాదు - ఇ(బహీం పట్నం = మెదక్‌ జిల్లా - 
నిజామాబాదు జిల్లా - అదిలాబాదు జిల్లా - కరీంనగర్‌ 
జిలా . వికాఖపటణం జిలా . అంపోలు అడవరం . 
mm రు ne Gg 
విళాఖపటణం౦ = (శ్రీకాకుళం జిలా. తూర్పు గోదావరి 
ల ర 
జిల్లా = మరికొందరు కళాకారులు. 


731 


732 
732 
733 
734 
734 
735 
735 
736 
736 


787 


797 


737 
738 
738 
1738 
741 





షి 
వ. 
ల 


షట 
స్ట. 


(11 


జనపద కళారూపాలు - (ప్రజానాట్యమండలి (పగతికీల దృక్పథం... :. 76 
నూరు సంవత్సరాల ముందు = ఆం(ధుల నాంఘిక చరిత జశ ్‌ 


స! 


జాతీయ ఉద్యమం జాతీయ గీతాలు . ఇలాంటి ఎన్నో గేయ, ... RR 


రచనలు = నొటి వైజ్ఞానిక వుద్యమం = పోరాట రంగస్థలం 
(పజానాట్యమండలి లు బానిసత్వపు రోజులు . ఉ తేజం పొందిన. 
యువకులు - రెండవ (ప్రపంచయుద్దం _ స్పందించిన యువ 


చైతన్యం అ కోగంటి కోయవేషం = ఫాసిస్టు వ్యతి రేక శిక్షణా... 


శిబిరాలు = ఓ మిట్టిపడే హిట్లరయ్యా - హిద్లరు వీధినాటక౦ =: .. 


తథ్యామయాగురుడ - తుమ్మెద పాటలు _ పకీరు గీతాలు _ క్వారీ 
పాట. సుద్దులు = పడవ పాట - సోదె = బురకథలు _ జము 


కుల కథలు = జంతరుపెమై _ చెంచులు - (ప్రజానాట్యమండలి 5 


అన్నతమ్ముల చీలికలు - 'మాకృసంస్థ మ 


బంధం, అనుబంధం 


రచనకు తోడ్పడిన గ్రంథాలు 


ఆయా రాష్ట్రాల కళా విన్యాసం = కర్ణాటక _ కేరళ = తమిళనాడు . 


మహారాష్ట్ర జ రాజస్తాన్‌ - అస్సాం = నముణిపృరి_ మధ్య పరేశ్‌ స్ట్‌ 
బెంగాల్‌ _ పంజాబు . బీహారు _ ఉత్తర (ప్రదేశ్‌ = సౌరాష్ట్ర ష్‌ 
కాశ్మీరు ఆ ఒరిన్సా. 





784 


“79 


ఖ్‌ ఇజ్‌ 
జనసంపదటే 
అ ఇ ల్‌ 
శానపద కళారూపాలు 
ఆఅొటకరం౦గానికి మా తుకత్రై యుగయుగాలుగా; తరతరాల వైభవాన్ని సంతరిందు 


కున్న జానపద కళారూపాలను గురించి ఈ తరంవారికి ఎవరికీ తెలియదనటం 
అతిశయోక్తి కాదు. అది తరతరాల వైభవం, తరగని వె భవం, 


మన నాటకరంగా నికి నూ రేళ్ళు దాటాయి. అలాగే నాటకాలనే వృత్తిగా చేను 
కుని (బతుకుతున్న సురభి నాటకరంగం ఏర్పడి 





గగ 
ట్ట ( కూడా నూరు సంవత్సారాలు దాటాయి, ఇటీవలనే 
hs ల శాన చలనచిత్ర పర్మిశమ స్వర్హోత ఎవాన్ని కూడా జరుప్పు 

ప. కుంది. (ప్రాచీన కళారూపాలను పునరుద్ధరించి 
(పగతిశీల దృక్పథంతో నూతన (పయోగంతో 
ఆధునిక పద్దతులలో (పజల మధ్యకుపోయి కళా 
రూపాలలో (పజాసమస్యలను జోడించి నవ 
చై తన్యం కలిగించిన (ప్రజానాట్యమండలి ఏర్పడి 
నలభై నతు సంవత్సరాలైంది. 


అయితే నూరు సంవత్సరాలకు ముందు 
నాటకరంగం లేనినాడు మన (ప్రజలకున్న కళారూపా లేమిటి? అనీ మనం (ప్రశ్నించు 
కు౦కే మనకు కనిపించేవి ఆనాటి జానపద కళారూపాలే. 

జానపద కళారూపాలం పే ఈనాడు చాలామందికి అర్థం కావు. జనవదమం కే 
పల్లెేటూరనీ జనపదంలో నివసించేవారు జానపదులసీ, వారు పాడుకునే పాటలుగాని, 
ఆటలుగాని, నృత్యంగాని, జానపద కళారూపాలనీ "పెద్దలు నిర్వచించారు. 

జానపద సాహిత్యమనీ, జానపద గేయాలనీ, జానపద నృత్యమనీ, జానపద 
సంగీతమనీ, జానపద వీధినాటకమనీ, తోలుబొమ్మలనీ, బురకథలనీ, యక్షగానా 
లనీ, జముకుల కథలనీ, పిచ్చుకుంటుల “కధిలనీ, పగటి చేషాలసీ ఇలా ఎన్నో 
వందలాది జానపద కళారూపాలు. ఆనాడు పల్లె (ప్రజలకు విజ్ఞానాన్నీ, వినోదాన్నీ 


కలిగించాయి. 
M-1 


Ww; జానపద కళలఠారూపాలు 


అముతే జానపద కళారూపాలంయే అని శా ప్రీయమైనవి కాపనీ, అవి కేవలం 
పామరుల కళశారాపాలనీ, పనికిమాలినవసీ, ఏమ్మాత్రం శాస్త్రీయత లేనివనీ కొంత 
మందిలో దురభి పాయముంది కానీ సంగీతానికీ, నృత్యానికీ ఏలాంటి శాస్త్రీయత 
వుందో అలాంటి కొస్త్రీయతే వీటికీ వుంది. జానపద కళారూపాలలో సంగీతముంది, 
తాళం వుంది, లయ పుంది, సృృత్య ముంది అభినయం వుంది, ఆహార్య ముంది, 
వాయిద్య ముంది. లయబద్ధమైన కలయికా [కమోక్షణ వుంది. 
జానపద కళలు అతి (పాచీనమెనవి, మానవులయొక్క అనుభూతులకూ, 
మానసిక వై తన్యానికీ, విజ్ఞాన నినోదాలకూ ఆస ంద్‌ దోత్సాహాలకూ ప్రతి న నిలిచాయి. 
అన్ని కళ లకూ పృనాదులై అ్మగథాగాన నిలిచాయి. 

ఆంధురల సాంఘక చరిత్ర రెండువేల సంవత్సరాల నాటిది. నాటినుంచి నేటి 
వరకూ ఆయా రాజుల కాలంబో రకరకాలుగా ఈ జానపద కళలు పోషి ంచబడ్డాయి, 

ఆచరించబడ్డాయి. అభివృద్ధి చెందామ. శాస్త్రీయ కళలతో పాటు జానపద కళలుకూడ 

పోషింపబడ్డా య. (ప్రజలు ఆదరించారు. 

సం కళారూపాల అభివృద్ధిలి రోనే శాస్త్రీయత ఉద్భవించింది. త్యాగయ్యగారి 
కతు క్యా అన్నమయ్యగారి గేయాలహాో, ఎవరు స్వరాలు ఏర్పాటు చేశారు? ఎవరు 
తాళగతుల్ని ఏర్పరచారు? ఆదిమ జానపద కళలే లేకపోతే, ఈ శా స్త్రీయత ఎక్క_డిది? 
శా స్త్రీయతకు పృనాది జానపద కళలే, అయితే ఈ శాస్త్రీయత “పేరు మీద జానవద 
సంగీతాన్ని శాశ్ర్రీయ సంగీత DE జానపద నృత్యకళను, శాస్త్రీయ 
నృత్యకారులు, అలాగే జానపద వహి హిత్యాన్నీ గయసాహిత్యాన్నీ (గ్రాంధిక భాషా 
వాదులూ. ళాస్త్రీయత చాటున దాగిన ఛాందసులూ, జానపద విజ్ఞానాన్ని అణచి వేశారు, 
సర్వనాళనం చేశారు, వాటికి ఆదరణ లేకుండా చేశారు. ఈనాడు ధనికవర్షాలు బల 
రన వ వర్షాల లను ఎలా అజచివేశాయో అలాగే జానపద కళలను కూడ భూస్థాపితం 
చేశారు. అలా అజ్ఞాతంగా జానపద కళలు ఆదరణ లేక అలా వుండిపోయాయి.. 


చ్చు 


కకాద్దారుగా _రాజులుపోయినా, రాజ్యాలు మారినా, జానపద కళలు క. 
(వజాహ దయాలలో అలాగే నిలిచి వున్నాయి. ఎన్ని ఆటుపోటులు వచ్చినా (ప్రజలు 
వాటిని పోషించారు, కశలనూ, కళాకారులనూ, కన్నవిడ్డలుగా ss తెలుగు 
కాతి గర్వించతగిన. కళారూపాలవి. sor ee స : 

నాటకం, . సినిమా, -రేడియో,' స్ప్రే ఆధునిక హత వ 
మలు రావడంతో ఈనాడు వాటిపట్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించే. 


జనసంపదే జానపద కళారూపాలు 3 


చారు తగ్గిపోయారు. కళాకారులు కడుపుకోసం ఆ కళలనే సటుకుని ల 
తిరుగుతూ ౩ళాపదర్శనాలను (ప్రదరి 
కుంటూ జీవిస్తున్నారు. 

ఎందరో నిష్టాతులై న కళాకారులు ఎందరో కీర్తి మలై నారు. ఎన్నో కళా. 
రూపాలు చితికి జేర్ణమై కాలగర్భంలొ అలిసిపోయి వాటి సరూప స్వభావ వాలు ఎలొ 


| 


పుంటాయో క తెలియకుండా శిథిల మెపోయాయి. మరికొన్ని జీర్ణమౌతూ శిథిలా 
వస్థలో పున్నాయి, సమిష్టి బృందాలు, సమిష్షి (పదర్శనాలు నాశనమై ము 
పాత్రలుగా, చిల్లర శు అనలవో వు. ఆ వేషాలతో రె రెళ్ళలో, (గామాళ్రో 


బన్నుస్తాండ్‌ ల్లో వీచ్చమె క్త తుకుంటూ జీవి స స్తున్నారు. 


1976 మార్చిలో “హైదరాబాదు జానపద కళోత్సవాలలో సన్మానింవబడిన జానపద కళో ద్దారకులు 





ఎడమనుంఛచి.__1. వరదా ఆదినారాయణ 2. గోపాల్‌ రాజ్‌ భట్టు ఏ, డా, బి, రామరాజు 


hau మిక్కిలినేని ర్‌, శ్రీనివాస చక్రవర్తి రి 6. డా॥ యి య బి కోగారాపు 
7. యం. వి, రమణ మూ ర్తి 


<3 
a 
భ 


మరికొంత కాలం ఇలాగే సాగితే ఈనాడు కొనవూపిరితో వున్న ఈ 
రూపాలు కూడ దక్క_వు.. 
ఒకనాడు జీవిత విధానానికీ, విజాన, వినోద, వికాసాలకు ఆలనాలమెన జ 


(ry 
కాసంపదను కాపాడుకోవాలి, వాటిని పునరుద్ధరించాలి. 


(గా 


& తాన పద కళారూపాలు 


జీర 0చీ పోతున్న ఈ జానపద కళారూపాలను ఎవరు పునరుద్ధరించాలి? 
రాజులు లేరు, జమీందారులు లేరు, పోషకులు లేరు. ఇంతవరకూ (ప్రజలే ఆదరి స్తున్నా 
ఆవి టన ఆ ఆదరణ చాలదు. వారికి ఇళ్ళస్థలాలు లేపు, ఇళ్ళు లేవు. 
వూరంటూ కొంతమందికి స్టైరనివాసం లేదు. చివరికి కొంతసుందికి ఓటు హక్కు 
కూదా లేదు. 
ఇందుకు (పభుత్వ సాంస్కృతిక వ్యవహోరాల శాఖ, అకాడమీ పూనుకోవాలి. 
ఇదీవరప సంగీత, సె నాహిత్య, నృత్య, నాటక, లలితకళా అకాడమీలను ఏర్పాటుచేసి 
వాటీకీ ఎలా పునరుజ్జీవం కలిగించాయో జానపదళళల పునరుజ్జీవనానికి పకే్యేక అకాడ 
మీస్‌ ఏర్పాటు చేయాలి. లోగడ అకాడమీలూ + ప్రభక్వమా ఈ ఈ కళలపట్ల సవతితల్లి 
(పేమనే చూపించాయి. 
జానపద కళల అకాడమీలో నిష్టాతులై న వారిని ఆ కళలో పరిచయమున్న 
ఆ కళలతో సంబంధమున్న కళాకారులకు ఆ స స్థానం కల్పించాలి. 
ముందు ఆంధ్రపదేశ్‌ నాలుగు చెరగులా వున్న జానపద కళారూపొ 
మిటి? వాటిలో జీవించి ఉన్న కళారూపాలెన్ని? అందుకు సంబంధించిన కళాకారులు 


ఎంతమంది వున్నారు? వాది పరిస్థితి ఏమిటి? వారు _పదెర్శి ంచే కళారూపం, దానికి 


ఇ 


సంబంధించిన సంగీతం, సహిత బం, చేషదారణ మొదలై న వివరాలు సేకరించాలి. 
కళారూపాల నాటా 


Gh 


హిత్యాస్నీ, పాటలనూ, వాటి బాణీలనూ “టే పురీకార్డు చేయాలి. వారి 


వారీ కకారూపాలకు సంబంధించిన వ స్తునామ్మగినంతా న. మిగిలివున్న 


కళారూపాలను ఫిల్ములుగా తీయాలి, ఉన్న కళాకారులకు (గాంటులను, పెన్‌ షన్‌ లనూ 
అ వారిని పోషించాలి. ఆ ఆఅపురూషసంపదను రక్షించుకోవాలి. రాష్ట్రమంతటా 
యు 


we శాకారులను ఆదుకున్న నొడు, ఎన్నో కళారూపాలు ఉద్లరించ 
ఢా 
దిడడమే కాక, ఎందరో కళాకారులకు జీ 


వనాధావం మ 

తిరిగి జానపద కళావికాసం కలుగుతుంది. మన కళారూపాలన్నీ దేదీప్య 
మాసంగా చెలుగొందుతాయి. తరతరాల జానపద కళావె వైభవం వెల్లి విదు స్తుంది. 

నేటి ఆధునిక కళారూపాలతో పాటు జానపద ౬ Fe కూడ నూతన 
వైభొగం సంశరించుకుంటాయి. నేటి bs క. కాక, ముందు తరాల 
వారిక, చారిత్రిక కకారూపాలుగా. నిలబ 





ఆకిలి భారశ స్థాయిలోనూ చరిత్రా 
x 


ఆనాటే్‌ ఆవిర్భ్బానం 


అనాడు : అంటే కొన్ని వేల సంవత్సరాలనాడు, భూమి అంతా సూర్యుని 
పడితో కాలిపోయి ఆకాశమంతా ప్రచండ స్వరూపంతో నిండిపోయింది. ఎక్కడ 
చూచినా నీరు లేదు వాన లేదు. పభీవులూ, పక్షులూ మలమల మాడిపోతున్నాయి. 
అడవులన్నీ దగ్గమెపోతున్నాయి. అడవి మనుషుల గుంపు 
లన్నీ తల్లడిల్లి పోతున్నాయి. అడవులు వదిలి బయటికి 
వచ్చారు. 
సూర్యుడే భగవానుడు: 

సూర్యుని వేడి వాళ్ళను కూడా వెంటాడింది. తాళ 
లేక తల్లడిల్లి పోయారు. సూర్యుని వల్లి భయంతో కూడిన 
భక్షి భావం ఏర్పడింది. చేతులు జోడించి నమస్కారాలు 
చేళారు. సూర్యుణ్ణి దైవంగా భావించి ఆరాధించారే కాని, 
అకలికి తట్టుకోలేకపోయారు. ఈ ఆకలిని ఎలా తీర్చు 
కోవాలి? ఏమీ పాలుపోలేదు. ఆకాశమంతా మేఘావృత 
మైన మేఘాలు చల్లని గాలులతో, ఉరుములతో , పిడుగులతో వర్షం కురవనారంభిం 
చింది. ఎండతో మండిపోయే గుంపులకు కొంచెం శాంతి లభించింది. భూమి 
అంతా చల్లబడిపోయింది. అందరి దాహమూ తీరింది. జంతువులూ, సకులూ, (కమి 





కీటకాదులూ, శబ్దాలు మొదలు పెట్టాయి. విత్తనాలన్నీ విచ్చుకున్నాయి. దశదిశలా 
ఆనందం తొణికిసలాడింది. ఇది గుంపటోవారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది, 
అంతవరకూ. సూర్యుని ఆడితో (మగ్గిన వారందరూ ఈ వర్షంవల్ల ఓ జలదేవా, 
సీవు మాకు మహోపకారం చేశావని వరుణదేవునికి సాగిలపడి (మొక్కారు. వేడితో 
(మగ్గిపోయిసవారు జలదేవతళో ధ న్యులమయ్యారు, 
(ప్రకృతే, దేవత: 

వర్గం పరవటంతో ఏ (ప్రక్క చూచినా కొండవాగులూ, నద్నీపవాహాలూ, 
మొత్తంగా (సవహించి భూమిమీద అక్కడక్కడ సరస్సులు ఎర్బడ్డాయి. పచ్చబడిన 
భూమి పైరుల్ని పెంచుతోంది. పగిలి విచ్చిన విత్తనాల ద్వారా పండి ఒరిగిన చెట్ల 


6 జానపదకళారూపాలు 


భారాన్ని భూమి భరిస్తోంది. ఎటు చూసినా పండ్లవాసనలు, పక్షుల కిలకిలారావాలు, 
ఆకలి దప్పులతో అలమటి స్తున్న అడవి గుంపులకు ఆహారం దొరికింది. ఆకలి 
తీరింది. హమ్మయ్య అన్నారు. దీనికంతపహ కారణం (పకృతే అనుకున్నారు. 
(ప్రకృతినే దైవంగా కహా జించారు. 


“పూజలూ, పునస్కారాలూ : 


ఒక్‌ గుంప్పవారు సూర్యుడే భగవంతు డన్నారు. మరోగుంప్ప  వర్షాన్నే 
దేవతగా Wa ఇంకోగుంపు (పకృతిమాతనే పూజించింది. ఇలా సంతో 
“మాన్ని పట్టలేక ఎ నోటికి నచ్చిన పదాలను వారు సమకూర్చుకున్నారు. గొంతెత్తి 
కలు వేశారు. కేకలే పొటలై నాయి. ఆనందంతో అవయవాలన్నీ చలించాయి. 
ప్రీలూ, పృరుషులూ కేరింతా ఆకొడుతూ నోటితో పొటలు పొడ నారంభించారు. స్త్రీలు 
పుష్పాలను తీసుకున్నారు. పురుషులు స తీసుకున్నారు. వారి వారి 
భ్‌ క్తికొద్దీ గ వద్యాలు చెల్లించాడు. 


వాది నంతోషాన్నీ, తృప్తి పిసీ విజయానీ న్ని 
వూ. 
పాటలలో ఆటలతొ వెల్లడిచేసి ఆనాడే ఆటవికజాతి జానపద కళల పునాదుల్ని 


ఆనాడు అటవికులకు (ప్రతినిత్యం ఆహార సమస్య ఘోరంగా వుండేది. వారికి 


పంటలు లేస్ప. ఎలా పండించాలో తెలియదు, నాగలికొయ్య ఆనాటికి ౦కా పుట్టలేదు. 


అడవిలో (మగ్గిన పండ్లనూ, దుంపలనూ, జంతువుల పచ్చిమాంనాన్నీ తా వాత; 


ఇలా వారు ఆ హోరం కోసం గుంపులు గుంపులుగా బయలుదేరి సమిష్టిగా ఆహారాన్ని 
సాధించేవారు, 


ఈ ఆహార సాధనలో గుంపుల మధ్య కలహాలు వచ్చి ఒకరి నొకరు 


జయిందుకునేవారు. ఈ దండయాత్రలో. భీకరమైన కేకలూ, గంతులూ చేసేవారు 


విజయానందంతో. పీరనృత్యాలు చేసేవారు, నోటికొచ్చిన కవితలు ఆతవుగా చెప్పే 
వారు. ఆ కవితల్ని ఆనందంగా గానం చేసేవారు. 


భజనలూ, భక్త గీతాలూ : 


ఈ విధంగా (పాచీన మాననజాతులు, నృత్య, గీత, అభినయాలకతో కాలం 
వెళ్ళబుచ్చేవారు. ఇందులో కొంతమంది తన్మ యాభావంతో నీపుణత్వాన్ని (ప్రదర్శించే 


ఆనాటి ఆవిర్భావం 


వారు. నిపుణులు (సత్యేకంగా వరుసలు తీరి వరుసక్రమంలో ఒక నాయకుని చెప్పు 
“"ణీశతలలో రకరకాల నాట్యవరుసల్నీ, అభినయాన్ని నిర్ణయిం చే వారు. 

(కమానుగత౦గా కాలం మారినకొద్దీ మాన 
పుడు విజ్ఞానం పొందుతూ వచ్చాడు. వేష భాషల్లో 
మార్చు రాసాగింది. వారనుకునే దేవతాది అరక 
శ కులు (కూర స్వభావాలు కలవి కావనీ, అవి మాన 


వుల, లక్షలకొదీ జీవరాసుల రక్షణ కొరకే వచ్చిన 
' © 





శ కులనీ ఖావించసాగారు. ఎంతో భ కితో ఎల్లి 
స —_ | 
కాలం మమ్ము కాపాడాలని, ఆరాధిస్తూ భ క్రిమయమైన గీతాలు, నృత్యాలు, భజనలు, 
5 DR స Saf, శ అవి a ల్ల, ణు అనీ 
అభినయాలతో పురుషులు కలిసి తమ సంతోషాన్ని దేవతలకు తెలియచే సేవారు. 
తమ తమ విడ్డలూ చ... పంటలూ బాగుండాలసీ, వాటిని కాపాడే శ కులు 


మీరేన ని టి స్తుతించేవా 


(బతుకు కో సం సృత్యగానాలు : 


చలటి గాలుల్లో విహరిం చేటప్పుడు ఒడలు పొంగి !పక్సతిమాత ఒడిలో ఒరిగి 
న్‌్‌, a) టం [ 

పోయి పాటలు పాడుతూ ఒడలు మరచి న్నిదపోయేవారు. పండువ్న్నాల విరిసే 
సుందర ర్మాతులలో ప్రీ పురుషులు పాటలు పాడుతూ నృత్యాలు చేసేవారు, వర్షం 
రాకపోతే రకరకాల వాయిద్యాలతో భూనభో ౦తరాలు దద్దరిల్లి పోయేటట్లు. పాటలతో, 
ఆటలతో, కేకలతో వుత్సవాలు చేసేవారు. (క్రూరమృగాల. బారినుండి రక్షించుకోన 
డానికి ఆయా స్ఫుగాల పేషభారణలతో, వాటి అరుపులతో, వాటి అభినయంతో, 
కదలికలతో వెళ్ళి వాటిని సంహరించి, వాటి మాంసాన్ని తెచ్చుకునవారు. వాటి 
వ దుస్తులుగా మార్చుకు నేవారు. కొన్ని జంతుపుల చర్మాలను, పెద్ద వెదురు 
పొంగులను నుక్కలుచేసి ఆ ర౦(డ్రాలకు చర్మాలను అమర్చి వాటిని వాయిద్యాలుగా 
మార్చుకునేవా రు. ఈ విధంగా ఆనాటి ఆటవికులు జీవిత విధానాల కోనం, నృత్య 


గానాలను నేర్చుకోపడ౦తో జానవదరళలరు ఆ అంకురార్పణ చేశారు. 
జానపద కళలకు పునాది: 
ఇలా దేవతలను పొగుడుతూ. వారి గుణగణాలను కథలుగాను, పొటలుగాను 
(వొసి ప్యాతఠతలను సృృష్షించి ఒకడు (పధా సుడై, సూ(తధారుదై , మిగిలినవారిని నడి 
“ఆతా 
పి్‌సూ కార్యక్రమం నడపటం వాడుకె ౦ది. ఈ పదతి ఎప్పుజె జ వచ్చిందో (పతి 
అలలే రాం యి చుటు 


శ్రి జబానవపద కళారూపాలు 


ఒక్కడూ తాను అభినయించటోయే పాతను బాగా పోషించటానికి అనేక రకాల 
కృషిచేసి ఒక రూపానికి తీసుకువచ్చి, వారి వారి గుంపులలో (ప్రదర్శనాలు ఇస్తూ 
పుండేవారు. 

పై విధంగా కార్యక్రమాలు జరిగేటప్పుడు (పేక్షకులు పరాకుగా వుండకుండా 
మధ్య మధ్య హాన్యాన్ని పురీకొల్చుతూ, ఆనందంకోసం గానాన్నీ, మనుమల 
ను శేజ పర్బ్చటా నికి వీరనృత్యాలనూ, హృదయాలను కర గించటానికి కోకరసాన్నీ, 
యువతీ యువకుల ఆనందం కొరకు శృంగారరనాన్నీ ఎన్నుకుని జానపద నాట్య 
కళకు ఆదినువాసులు ఆనాడే పునాదులు వేశారు. డేవతారాధనలోను, ఉత్సవాలలోను 
చాలవరకు [ప్రాచీన నాటకాలు ఆడబడుతుండేవి. నాటి ఆటవిక (పజలు శృతువుల 
మీద దాడి జరపాలనుకున్నప్పుడు శ(తువులను రాక్షసులుగా చ్నితిం చేవారు, వారు 
చేసే హింసాకాండను కళ్ళకు కట్టినట్లు చూపేవారు. వాళ్ళకు పడి తలలున్నాయనీ, 
ఇరవై చేతులున్నాయనీ, జంతువ వులకున్న ట్లు కోరలు, కోడి గుడ్డంత కండ్లు మొద 
లైన 5 వికృతాకారాలను నాటకరూపాల్లో చూపించి ప్రజలను సమీకరించేవారు 
తొలి మానవ సంఘం: 

ప్రపంచంలో మానవుడు ఆడవుల్లో చెట్లపై కోతివలె నివాస మేర్చరచుకుని 
ప్రీ పురుషులు ఎవరి నిలయాలలో వారు నివసిస్తూ వుండేవారు. ఈ విధంగా విడివడి 
కలుసుకున్న కుటుంబాలే మానవ కుటుంబం. ఇదే తొలి మానవ సంఘం. వళుప్ప 
అను సాధుపరిచి, భూములను సాగుచేసి, అడవులను చేదించి కుటీరాలను సరం 
నదీకాసార (పాంతాల |గామాలు నిర్మించి, [గామం మధ్యలో ఒక 


దిబ్బ పేర్చి, జుర్‌ 
చెట్టును నాటిగానీ, ఒక దేవు నిమూర్తి స్థాపించి i 


ని (గామ్మ పజ అందరూ ఆరాధ 
నలు, పాటలు, భజనలు, నృత్యాలు. నాటకాలు ఆడుతూ పుండేవాటు. 


(పకృతిలో క 


(కృతిలో (పతి సమ, (పతి జంతువుకీ, తుళ్ళడం, గెంతడం, పాడడం, 
సంతోషించడం, శృంగారించుకోవడం, బాధపడడం, మొదలైన సహజగుణా 
లున్నాయి. మాట లేకపోయినా అవి కూడా దెబ్బతగిలితే బాధపడతాయి, ఏడుసాయి, 
మంచి ఆహారం దొరికిశే. సంతోషపడతాయి, ఎగిరి గంశేస్తాయి వర్గం వచ్చే 
ముందు చల్లగాలిలో విహా రిన్హాయి, 


ఇదే విధంగా (ప్రతి మనిషీ ఈ లక్షణాలను కలిగి వున్నాడు. మనిషికి 


సంతోషం కలిగినప్పుడు ఏంతో మందహాసం కనబడుతుంది. అందులోనే కళ ఇమిడి 


అనాటి ఆవిర్భావం. 9 


వుంది. కళ అనేది ఒక (ప్రత్యేక పదార్థం కాదు. ఇది కళ అని కూడా మానవుడికి 
తెలియదు. కోసం వచ్చినప్పుడు (ప్రతిఒక్క అవయవమూ, కళ్లూ, ముఖమూ 
కంపించిపోతాయి. భావాలు ఎంతో గంఖీ 
రంగా వుంటాయి, ఆ ఆకారాన్ని ఇతరులు 
చూసినప్పుడు ఎంతో భీతి కలుగుతుంది. 
ఆతనికి తెలియకుండానే అందులో కళ 
ఇమిడివుంది. కాని కావాలనుకున్నప్పుడు 
ఆ కోపం తెప్పెంచలేడు. నటించక పోవచ్చు. 
సహజంగా అతనిలో ఉ(దేకం కలిగినస్పుదే, 





ఆ భావాన్ని మనం చూడగలుగుతాం, 
సంతోషం బాధ, (క్రోధం, శతుత్యం మానవునికి నహజగుణాలని పై నే తెంసుకో 
గలిగాం. ఈ గుణాలను కళారూపంలో అభివృద్ధి పొందించాలం కే పై వాటినన్నిటిని 
అవగాహన చేసుకుని జీర్ణం చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. 

భావయుతమైన నటన: 

ఆదిమ సమాజపు మనుష్యులు జంతు సమానులుగా పుండేవారని తెలుసు 

కున్నాం. ఆడవులలోనే వాళ్ళ నివానం అవడంవల్ల వారు జంతువులలాగే నటించే 
వారు. అరుపులు, నడకలు, కూతలు, పోట్లాటలు: గర్జనలు జంతువిన్యాసాలు జరి 
గేవి. ఇవి చూచే మానపుడు భావయుత మైన నటన మొదలుపెట్టాడు. 

నాగ నృత్యం: 

భావాన్నిబిట్టి నటన సృష్టిలో నే వుంది. పాము వచ్చింది, పరుగెత్తింది, 
పడగ విప్పింది, మెలికలు తిరిగింది, కాటువేసింది. ఈ నటనను చూపించాలం జే 
పాము ఆడటం చూడాలి, దాని అభినయం చెయ్యాలి. మనిషి మెలికలు తిరిగి 
పోవాలి. కాటుతిన్న మనిషి మాదిరి, కండ్రలోను, :సుఖంఠోను, అభినయాన్ని 
చూపించాలి. దీనినే నాగనృత్యంగా పేర్కొన్నారు. 

మయూర నృత్యం; 

వెనుకటి రోజుల్లోనే కాక ఈనాటికీ మనం అడవులకు వెళ్ళి చూచినట్లయితే 
జంతు నాట్యాలు ఎన్నో చూడగలుగుతాం. వాటిలో కూతకు రాజుకోవెల అని 
ఈనాటికి చెప్పుకుంటున్నాం, అలాగే నృత్యంలో ఎమలి నృత్యం చూడదగింది. 


పింఛం విప్పి అది చేసే నృత్యం మనలగెంతో ఆహోాదపరుసు౦ది. ఉ తేజ. రుసుంది. 
క్క అలలే అానాటీ 


౧ a] 


10 జానవదడ'కళారూపాలు 


ఆనందపరుస్తుంది. దాని కూత కూడ వినదగిందే. మేఘాలు పట్టీనప్పుడూ, “చల్లని 
గాలులు వీడే బటప్పుడూ, ఒడలుపొంగి సింఛాన్నివిప్పి నుందహానం తో నాట్యంచేస్తుంది. 


మానవుని అనుకరణ : 
అదే విధంగా మానవుడు కూడ చేతులతో, నడుముతో, ముఖభావాలతోనే 
వ ఇది (సత్యెకంగా ఎమలిని చూచి నేద్చకొన్నదే, ఇదే 
ఆంతువుల అనుకరణ. దీనినే భర రతనాట్య (సముఖులు మయూర నృత్యం అని 
వా 


(1 
er 
64+ 
య్జి 
ల 
ర్‌ 
th 
ల 


Rad 


ఈ నృత్యాలు చయాలం"కే ఎంతో శరీరసాధన వుండాలి. ఇలా ఒకదాని 
కొకటి, అవినాభావసంబంధ మున్నప్పటికీ నృత్యంలో ne కనబడుతుంది. ఇటు 
వంటి నృత్యాలు, కౌస్రయుక్తంగాను, భావయు క్రంగాను భరతనాట్యశాస్త్రం తెలిసిన 
వారే చక్కగా చేయగలుగుతారు. వారే గరుడనృత్యం, సింహనృత్యం, మయూర 
సృృత్యం, నాగన్ఫత్యం ఇలాంటివి ఎంతో అద్భుతంగా నటినారు. దీనినే భావయుత 
నటన ఆంటారు. 
భూత నటన: | 
ఈ నటన కేవలం దేవతల్ని సంతోష పెట్టటానికి ఏర్పడింది. దుష్టభూతాలను 
తృ ప్రిపరచ డానికి, ఆఅ౦ంటువా ధుల సర్మూలనకోసం, పర్షంకోసం, పంటలకోస ౦0, 
ప వఫవులకోనం, నాటినుంచి నేటివరకు ఈ భూతనటన సాగుతూనే పుంది. 

(గామాలలో ఆఅమ్మ వారి జాతర్ద సమయంలో, దేవుళ్ళ ఉత్సవాలలో, స్త్రీలు 
ల్చిరుషులు అందరూ కలిసీ ఎంతో చిత్ర విచిత్రంగా ఆటల్లో. పాటల్లో పాల్గొంటారు. 
ఎంతో తన్మయత్వంతో, ౭ ఒరి నిండునమ్మకంతో, వుత్సాహా వుదేకాలకో పాత్రల్లో 
సటీనారు. ఇది ఎంతో స్వథావసిద్ధంగా వుంటుంది. కారణం వాళ్ళు ఒక ఫలితాన్ని 
ఆస్తున్నారు గనుక వారు డానికి అంకిత మైపోతారు. వర్షం కురవాలని నామూహిక 
గా చేస్తారు. వర్షం కురి స్తే స్తీ వుత్సవాలు పటపట... ఆ నృత్యంలో ఒక ఆవేశం 

పుంటు౦ది, 'అందువర నే క్షం భూతనటన అన్నారు పెద్దలు. ఈ భూత నటన 
చూసవుని అజ్ఞానదశను సూచిస్తుంది. ఇవి ఈనాటికీ వెనుకబడ్డ పాంతాలలో వుంది. 
నేర్చుకున్న నటనలు: 

భావయుతనటన. భూతనటన మొదలై నవన్నీ అనాగరిక జాతులనుండి, అడవి 
జాతులనుండి వాళ్ళను అనుకరించి - నునం నేర్చుకున్నాం, ఈనాటికీ కొండ (పాంతా 


ఆనాటి ఆవిర్భావం శ 


లలో నివసిస్తూవున్న చెంచులు, కోయలు, ఖాండులు, సవరలు, పండాలు మొదలై న 
కొండజాతులవారి నృత్యాలు మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంటాయి. వీఠి కీ కళ 
ఎలా అబ్బిందా అస్‌పి స్తుంది. ఈనాటికీ ఆ (ప్రాంతాలలో నివశిస్తున్న కొండజాతుల 
వారందరూ వారి వారి నృత్యాలను పోషించుకుంటున్నారు. 


ఈ విధంగా ఆనాడు దేవుణ్ణి గూర్చీ, వత లగూర్చీ (పజ లలో (ప పచారం జరిపే 
వారు రానురాను లొకిక విహారార్థం (శ్రీమంతుల ఇండ్లలో ను, రాజమందిరా 
వారి తృ _ప్టికొరకు మాత్రమే నాటకాలు (వ్రాయటం, చిత్రాలు వ . నృతా్య్యాః 
చేయటం, కవిత్వం వాయటంతో నాటకౌడి లలితక కళలన్నీ (పజలను౦డి దూర్‌ 
మయ్యాయి. ఎప్పుడై తె జమీందారీ, (శ్రీమంతులయుగం వచ్చిందో అప్పుడు (పజ 
లను దోచుకోవడం మొదలుపెట్టారు. (పజలు అనేక బాధలకు గురికా వడ౦వల్ల కళ్ల 
లకు దూర మయ్యారు. కళలన్నీ రాజుల కొరకూ, వారి భి భోగభాగ్యాల కొరకూ 
అంకిత మైపోయాయి. 
శ్రీమంతులపోషఖు : 

అనాడు దేవకార్యాలన్నీ (శ్రీమంతులే చేయిస్తూ వుండేవారు. అందువల్ల, ఈ 
నాట్యాచార్యులూ, గాయకులూ, కవులూ, చితకారులూ అందరూ రాజమందిరాలకే 
న అందువల్ల సా “మాన్య (ప్రజలలో నానాటికీ కళ దూర మైపోయింది. 

సజల జీవితం దుర్భరమైపో మంది. ఆనంద్‌ దత్సదాలు నూరమైపోయాయి. ఇందు 


చ సామాన్య (పజలు రాజమందిరాలకు పోయే అవకాశం చేనందున పృ పూర్తిగా ౪ 


పుత్సవాలకు ఆ (పదర్శనలకు దూరమయ్యారు. రానురాను ఆ కార్యక్రమాల్లో 

గ్రీమంతులకూ, మధ ్యతర రగతి పజలకూ విద్యాసంతులకూ, పండితులకు 

మ్మాతమే వ. పుండేది. "పేద్మపజలకు మ సస అంటగటి, దేవస్తానాల్భొ 
అ 


(పపళం లేకుండా స్వార్థ పరులు కళలను దోచుకున్నారు. 


3 


ఓకీ నాడు ల నృద్దిపొ ౦దాయి. ఒకనాడు జీవితంలో ఆనందం 
లేక కేవలం కష్టాలను మర చిపోవడానికి తప్పతాగి ఆ మత్తులో 
ఆటలాడారు, చిందులు (తొక్కారు. పాటలు పాడారు, మొత్తంమీద 
నాట్యకళ, దేపకా ర్యాల నుండి, మోటుచిందుల నుండి, పురాణ 
కథల నుండి, భజన మేళాలనుండి వృద్దిపొందిందని నిస్సందేహంగా 
చెప్పవచ్చు. 





ఆంధ్రరాజులు ఆదరించిన కళలు 
వాతనాహన తెలుగు చకనర్తులు 
ఆంధ న బం: 


ఈనాటినరకూ జరిగిన పరిశోధనల ఫలితంగా అంధుల చరిత్ర ఒక వరుస 
[క్రమంలో తెలుస్తూపుంది. అనేక భూగర్భ పరిశోధనలద్వారా ఎన్నో [కొత్త విష 
స యాలు విశదమౌతుస్నాయి. [క్రీ పూ. 
ఫఫ్‌0 నుండి బౌద్దులు ఆంధ్రదేశ మీదుగా 
సింహళానికి (ప్రయాణాలు చేసినట్లూ, 

స న్‌ ళం 
(౧) అందుకు సంబంధించిన గాథలు బౌద్ద 
NR (గంథాలలో వున్నట్లూ తెల స్తూ వుంది. 
ఆంధ్ర అనే పదం అనేక (ప్రాచీన గంథా 

లలో ఉదహరింపబడి పుంది. 

భరతుడు నాట్యశాస్త్రంలో ముఖ్య 

ఎక్‌ మైన పదకొండు జాతిరాగాలలో ఆం్భధి 
(నేటి రాగం) కూడా న జాతి రాగమని పేర్కొన్నాడు. (పాచేన (గంథమైన 
కుత రయ (కాహ్మణంళ్‌ (స పథమంగా ఆం|ధశదిం ఉపయోగపరచబడడ మేగాక 

యట 

కీ. పూ. వెయ్యి సంవత్సరాల ముందుగా నే రచించబడిన భారత, రామాయణ 


జూ గ శ a ఎపి జ 
(గంథాలలొ కాడ ఆంధుల (పశంన వుంది. ఈనాటికి సుమాప 4 ఎల సంవత్స 





ప శ 
రాలనుండీ ఆం. ధజాతి ఒక (పత్యేక శాతిగా నివసి సునాంరని చెప వచ్చు 
లి ఆరి ఈ 


~~ 


ప “ Maw rm 
రూలుచూ్యూూ కళాబాషణా : 


ఆం ధచెశాన్ని పరిపాలించిన రాజులలో శాతవాహన తెజగు చ్నకవ రులు 
ba | టట ఎలి 
మొదటివారు. వీరినే శాతవాహనులని, శాతకర్ణి రాజులని కూడ వర్నించారు. [క్రీ పూ. 
(zx) ణు 
220 నుండి [కీ శ. 218 వరకూ అంపే దాదాపు 4 వందల సంవత్సరాల వరకూ 
40 మంది శాతవాహానరాజాలు పతిషానపురాన్ని రాజధానిగా చేసుకుని హెదరాబాదు 
ర ర 
నంసానంతో సహో కుషా గోదావరి మ వ పించిష 
స్ట సప కష గ్‌ దావరి మండలం వరకూ వ్యాపించివున్న (పొంతాన్ని 
పాలించారు. - ఆంధ శాతవాహన రాజులలో 14 వ రాజె న హోలుడు (ప్రతిషానప్పరం 
మూ లి 


శాతవాహన తెలుగు చక వర్తులు 13 


రాజధానిగా చేసుకుని దక్షిణాపథంతోపాటు సింహళాన్ని జయించి స_ప్టగోదావరి 
వద్దనున్న (దాక్షెరామ భీమేశ్వరాలయానికి వచ్చి, అక్కడ సింహళ "రాజప్ప త్రిక 
నీలావతిని వివాహం చేసుకున్నట్లు లీలావతి కావ్యంద్వారా తెలుస్తూంది. హాలుడు 
తన ఆస్థానంలో కవి, పండిత, గాయక, శిల్చులను ఆదరించినట్లు తెలుస్తూ వుంది. 


కళలను చెప్పిన గాథాసప్తశతి : 

(క్రీస్తుకు పూర్వమే ఆం|ధదేశంలో సంగీతం, నృత్యం, నాటకంతోపాటు 
అనేక వాద్య విశేషాలు (పచారంలో వున్నట్లు హాలళాతవాహనుడు రచించిన గాథా 
సప్తశతి తెలియజేస్తూ వుంది. హాలుడు గాథా 


య. 





అన గొ అస్య జర జ్య జో అద Nia స = 
స ప్తశతిని మహారాష్ట్ర (పాకృత భాషలో రో / 
రచించినా తెలుగు దేశానికి సంబంధించిన y a న. 
అనేక కళారూపాలమ  ఉదాహరించాడు. EN, FE 
(పాకృత భాషతో 700 గాథల్ని రసవత్త i లై. 
రంగా రూపొందించాడు. అం భదేశపు “భు 


ఆనాటి సాంఘిక జీవితాన్ని తెలుసుకో వడానికి 
ఇదే యు ఖరామైనే (గంథం. క్రీస్తుశకం 
(పథమ శతాబ్దంలో నాటి లలితకళలకు సంబంధించిన ఈ (క్రింది వివరాలు గాథా 
సప్తశతి తెలియజేస్తూ వుంది. 
1. జనపచేను హరితాల (అంటే అరదళము) మండిత ముఖంతో మెరసే 
నటివలె అందముగా ఉన్నదట. 
2. గోపికల న ర్రనాన్ని శ్లాఘంచే గెపాసె ఒక గోపిక వారి చెక్కిళ్ళమీడ 
(వతివింది స్తు సున్న కృష్ణుని ముద్దు పెట్టుకున్నదట. (2 -14) 
శి. నర్తించిన BS. అలసటగొన్న వాలుగంటి మొదలై నవారితో కలయిక 
ఆహ్లాదకర మ మట. (3-59) 
1. ముఖమున అన్నం పున్నంతవరకే మద్దెల మధురంగా పలికి అది లేనిచో 
విరసముగా మొటుగునట. (8-59) 
పె వుదాహరణలతోపాటు గాథాసప్తశతిలో నాటకాలు, సంగీతం, మృదంగం, 
మురజ, పీక మొదలై న వాద్యవిశేషాలు (పచారంలో వున్నట్లుకూడా తెలుపబడింది. 
(పి. యస్‌. ఆర్‌. అప్పారావ్‌) 
నాట్యళొస్త్రం. 


బౌద యుగంలో వరిలిన కళలు 
ళం తొ ఇల 


ళాతవాహనరాజులు గాఢమైన హిందూమతాభిమానులై నప్పటికీ దేశంలో బౌద్ద 

హతం విరివిగా వాపించింది. వ్యాపారులు, రైతులు, భలే వృత్తుల వసా. 
చాలావరకు బౌద్ధమతాన్ని అభిమానించారు. |జాహ్మా 
ణులు మాతం హిందూమతాన్ని, హిందూ దేవత 
అను ఎక్కువ ఆరాధించారు... శాతవాహనరాజులు 
మాత్రం వివిధ మతాలవారిని సమానదృష్టితో 
చూళొరు. ఆనాడు రాజులకు రై తులకు వృత్తి పని 
వారల మధ్య వర్షకలహం త్మవంగా వుండేది. 
(గామ జీవితంలో పీడించేవారు, పీడింపబిడే వారు 
పుండేవాళు. పల భేదాలను, వర్గ భేదాలను నిరసించి 
సర్వసమా నత్వాన్ని బోధించడంనల్ల పీడిత (సజా 
కానికి బౌద్దమతం ఒక ఆళాజ్యోతిగా నిలబడింది. 
అందువల్ల ఆనాటి కార్మికులు, రైతులు ఇతర పీడిత |ప్రజానీకమంతా బౌద్ధమతాన్ని 
గాఢంగా అఖిమానించారు. ముఖ్యంగా శిల్పులు బుద్ధుని పై గల తను భ క్రిభావాన్ని 
(పదర్శించ డానికి బౌద్ద విగ్రహాలను చెక్కి పూజించడం మొదలు పెట్టారు. “కాని 
బుద్దుని వ్మిగహరూ పంలో పూజించవ చ్చునా, కూడదా అన్న ప్రహసనర. బౌద్దులలో 
హీనయాన, మహాయాన అనే రెండు విభాగాలు ఏర్పడ్డాయి. చుహాయాన శాఖవారు 
పూ జించవచ్చునన్నారు; హీనయానవారు వ్యతిరేకించారు. కాని [క్రమేపీ మహాయాన 
శాఖ కక చెంది (పవ కంచదుంతటా బొద్దమతం వ్యాపించింది. న : 





ర్యా 


f 


క 
- 


కళలు పండిన నాగార్జున కొండ: 


కాని ఆర్థిక వ్యవస్థలో అణగిపోతున్న పీడిత (పజాసామాన్యానికి బౌదమతం 

ధి: 
సాంఘిక ,. ఆర్థిక సమానతం కలిగిస్తుందని మొదట్లో ఆశించారు. కాని అలా జరుగ, 
లేదు; చౌద్దమతంలోని న సమానత్వ సుదా ద్థాంకాలన్ని టిసీ అహింసా సూత్రాలతో బింధిం 


చడంవల్ల en న్యవ పస్తకు భంగం rn భాబి రన రాజులందరూ స. 


ళ్‌ 


వౌదయుగంలో వరిలిన. కళలు 15 
(oo) ష్‌ యర 


స్వీకరించారు.. అంతేకాక, (పారంభంలో వర్ణవ్యవస్థను వ్యతిరేకించిన బౌద్ధమతం 
క్రమేపీ వర్ణవ్యవస్థ వనతో కూడా రాజీపడింది, ఈ విధానంవల్ల వివిధ జాతులకూ చందిన 
వారు వారి a అనుసరిస్తూ బుద్దుని వ. 

ఆరాధించారు. శిల్పులు శిల్పాలను చెక్కారు. చ్మితాలను న 

చిత్రించారు, సంగీత, నృత్యాలతో వారి ఆనందాన్ని వెల్ల 
డించారు. ఇలా బుద్దుని ఆరాధించే వారందరికీ నాగార్జున 
కొండ కేంద్ర మె అక్కడ శూ దతీర్ణం అనేది ర్ప డింది క 
బౌద్ధమతంలో వచ్చిన ఈ పరిణామాలను ఆచార్య క 
నాగార్జునుడు మరికొంత ముందుకు తీసుకు వెళ్ళాడు. 





నాగార్జున లలితకళా నిలయం: 


ఆచార్య నాగార్జునుడు క్రీస్తు సుశకం రెండు మూడు శతాబ్దుల మధ్య ధాన్యకటకం 
(నేటి ధరణికోట్సను we నిగా పరిపాలించిన యజ్ఞ శ్రీ శాతకర్ణి ఆస్థానంలో వుండి 
'దేశ దేశాలూ సంచారం చేసి చివరి రోజుల్లో నాగార్జునుని కొండమీద ఆశయం 
నిర్మించుకొని అక్కడే మరణించిన ఆంధుడు. 

నాగార్జునుడు శూస్యవాదం _ లేక, మాధ్యమిక వాదం అనే సిద ద్దాంతాన్ని (పతి 
పాదించి బౌద్దమతంలో ఒక పెద్ద మార్చును తీనుకు ఏపచ్చాడు. ఆం(ధులలో విశేషంగా 
వ్యాపించిన బ్‌ వౌద్దమ మతం ఆంధ్ర సంస్కృతి పరిణామంలో ఎంతో (పాముఖ్యం వహి౦ 
చింది. పండితుడైన నాగార్జునుడు దాదాపు 306 దర్శన (గంథాలను రచించాడు. 
ఆయన గొప్ప. పండితుడు. ఆనాటి నాగార్జునునికొండ బౌద్ద ఆరామంలో విద్యా 
బోధన, ఉచిత వై ద్య చికిత్సలతో పాటు శిల్పం, చ్మితలేఖనం, సంగితం, నాట్యమూ 
నేర్పబడేవి. లలితకళలకు నిలయమైన అనేక బౌద్ధ ఆరామాలు ఆనాడు ఆంధ్ర 
దేశ ౦లో ___నాగార్జునుని కొండ, అమరావతి, ధరణికోట, జగ్గయ్యపేట, భట్టి పోలు, 
నందిగామ, OR గుడివాడ, గోలి , రామతీర్థం, శంఖరం మొదలై న న (పాంతాల 
లోనే గాక, తెలంగాణాలోని, కొండాపురం, గుమ్మడిద్యరు, ఫణిగిరి. గాజులబండ, 
అల్లూరు మొదలై నచోట్ల కరడు (పసద్దంగా ఉండేవి. 


అందాలు చిందిన ఆరామాలు: 
_ అంతేగాక ఆంధ్రదేశంలోని (ప్రసిద్ధ వై వైస్టవ దేవాలయాలన్నీ ఒకప్పుడు బౌ 
అరామా లన్న చోట కట్టబడిన చే. ఈ వై ప్త 'చేవాలయాలమీద సంగీత, నృత 


5 


శ 


16 జానపద కళారూపాలు 


వొదాక్థిలకు సంబంధించిన శిల్పాల చెక్కబడినాయి. బౌద్ద ఆరామా లన్నిటిలో నూ 
వివిధ లలితకళలూ పోషింపబడినాయి. ఇందుకు ఉదాహరణలు ఇటీవలి నాగార్జునుని 
కొండ తవ్వకాలలో ఆనేకం బయటపడి, భద్రపర చబడ్డాయి. "ఆ కోవకు చెందినదే 
శిథిలమైన నాగార్జునుని కొండ ఆరుబయలు రంగస్థలం. 


అన్ని హంగులతొ ఆరుబయలు రంగస్థలం : 
ఈ మధ్య నాగార్జునకొండ తవ్వకాలలో ఈ ఆరుబియలు రంగస్థలం బయట 
పడింది. ఇది దీర చతుర[స్త్రప్రాంగణం గల సేడియం. దీనికి నాలుగు వె పులా 
యై : శు a 
(సేకకులు కూ రావడానికి వీలుగా ఇటుకలతో మెట్లు మెట్లుగా రాతిపలకిలు పరచిన 


యు" 


ఆసనాల వరుసలు ఏర్పాటు చేసి వున్నా. ఇది 06.0 పొడుగు, 11.8 వెడల్పు 


(౧౫ 


వుంది. ఇది విద్యార్థులు సమాదేశమయే?- సభారంగం రావద్చు. ఈ రంగస్థలంలో 
నె రుకిమూలగా ఎత్తైన శిలాపీఠం పుంది. ఇది |వధానవ కనిమి తమూ, సంఘా 
ర = —~—2 అటి 1 
రామాన్ని దర్శించటానికి వచ్చిన వారి నిమి తమూ ఏర్పాటు చేయబడింది. ఇది 
ఆరుబయలు రంగస్థలం. దీనికో కురిసిన వరప్ప నీరంతా బయటికి పోవడానికి ఒక 
“పెద తూము వుంది. రంగసలం మధ? భాగంలొ ఒక గుం|డని సంభంలాంటి 
A a భి వ వాలీ 
పెదిక వుంది. వక్తల దినిమీద నిలబడి సభికుల నుద్దేశించి ఉపన్యసించేవారట, ఈ 
రంగసలంలో వున్న ఒక విచిత్రం: దీనిమధ్య నిలబడి వుపన్నసి పే ఆ కంఠధ్వని 
థి = అం 
స్పష్టంగా రెండువందల అడుగుల దూరం వరకూ వినబడుతుంది. అంతేకాక ఆసన 
అల్లో | జో అకు అద్‌ కొలు నీ ఇల 
పంక్తి అంతకంతకూ ఎత్తవుతూ వచ్చిన కొలది ఆ ధ్వని మరింత స్పష్టంగా విన 
బడుతుంది. దీనినిబట్టి అదివరకే ఆ పరిసర (పాంతాల నుండి వచ్చే (పతి శది 
a) 
నుల ననుసరించి ఈ  ఆరుబయలు రంగస్థలం నిర్మింపబడియు౦డ వచ్చునని 
పి. యస్‌. ఆర్‌, అప్పారావుగారు వారి నాట్యశాస్త్రంలో ఉదహరించారు. 
అమరావతి శల్వాల అందచందాలు : 
అంధుల నృత్యకళ సుమారు రెండువేల సంవత్సరాల డ్రతమే శాతవాహనుల 
నాటికే అభివృద్ధి చెందిందనడానికి ఈనాడు అనేక ఆధారా అన్నాయి. అమరావతి 
ba 
నాగార్జున కొండల్లో ఈనాడు కనుపించే అనేక పాలరాతిశిల్పాల్లో, అనేక నాట్య 
య గ 
ఖభంగీమలలోపొటు మన నాట్య సం(ప్రదాయాలన్నీ మలచబడి ఊన్నాయి. 
ముఖ్యంగా అమరావతిలో దొరికిన శిల్పంలో ఒక బృంద నాట్య ముంది. 


బృందంలో ఉన్న (ప్రతి నర్తకీ ఏదో ఒక భావాన్ని సూచిస్తూ వుంది. ఒక నర్తకి 


బౌదయుగంలో వరిలిన కళలు 17 
(౮ Sap) 


(పవేశిక నృత్యం చేస్తూవుంది. మరో నర్తకి ఆలీథ స్థానంలో ఉండి ప్యంసిత కొర 
ణాన్ని చూపుతూ వుంది. వేరొక న రకి అరమ తిలి సానంలో ఉండి నలితాపశంత 
అటి థి ౨౧ ఓ క్షు [ఏ 
కరణాన్ని చూపుతూ వుంది. 
మరొక శిల్పంలో ఆరుగురు నర్తకీమణులు ఒక 
రాజుముందు నృత్యం చేస్తున్నట్లు చూపబడింది. 
బోధిసత్వుడు తెల్ల ఏనుగు రూపంతో భూమికి 
నచ్చే ఘటాన్ని చూపే శిల్పంలో అయనను అనుసరించి స 
యట ళం సట! 
వచ్చే దేవతల బృందం వివిధ నాట్యభంగిమలలో కిని BECP 





పిస్తున్నారని దిగవల్లి శివరావుగారు తమ “కథలు-గాథల"లో తెలియచేశారు, 


లలితని నరం చెప్పిన అనిత కళలు: 
nD 


mee || 


బౌద్దయుగం౦లో అనేకమెస రూపకాలు వెలిళాయి, బుద్దుడు యుటయుదిటి 
(cus టి 

నాట్యశాస్త్ర వే త అని బుద్దుని తొలి జీవితచరిత్ర “లలితని నరంిలో ఉదావారోణిలు 
అటి ఢా ol 

కనిపి సున్నాయి. బుదుడు తన రాజగృహ౦లో పిశ్రమించినప్పుడు ఆయస శిష్యులె న 

జతి ధ rr 

మొద్గలా్యయనుడూ, ఉపతిమ్మడూ తమ సటనాకౌశల్యాన్ని చూపించారట. వింటి 

సొరుని ఆస్థానానికి నాగరాజులు సచ్చిసప్పుడు వారి గౌరటొరం నాటర్లలు (వదిర్శించా 
య 

రోటి. రాజగృహంలో బుద్ధుని సమక్షంలో దక్షిణదేశానీకి సంబంధించిన తునలయ 

ఆనే (పసిద్గ స రకురాలు బుద్దుని జీవితాన్నే ఆభిసయి౦చిందట. బొెదజాతరి రథలలో 

థి" థి ధి 
నటులను గురించి కావలసినంత సమాచారం తెలుస్తూంది. "పె వివరాలనుటిటి చొద 
యుగంలో నాటకకళ ఎలా అభివృద్ధి అయిందో సూక్ష్మంగా తెలుసుకోవచ్చును, 
శాతవాహన రాజ్య వై భవం క్రీ.శ. 201 కే అంతరించింది. 400 సంవత 
రాల ఆ పరిషాలనలో నంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం ఎంతగానో అభివృద్ది 


సోందాయి. 


ఇత్వొకులు చెక్కస చక్కని శిల్పాలు : 


శాతవాహన రాజ్యం ఛిన్నాధిస్న మైన తరువాత ఇక్ష్వాకు రాజులు పరిపాలించారు. 
ఈ నంళంలో ముగ్గురు రాజులు 58 సంవత్సరాలు మాత్రమే రాజ్యపరిపాలన 
చేశారు. వాసిష్టీప్టుతళాంత మూలుడు ఈ పంశక ర్త. ఈయన కుమారుడు మాఠరీప్పత్రి 


© 


వౌ 
M-2 


18 శానపదకళారూపాలు 


చీఠపురుషద తుని కాలంలో నే నాగార్జునునికొండ శీల్పాలస్నీ me 
ఇవ్వకు రాజులు లలితకళలను పో; షప. ఆధారాలు మనక ఎక్కువ లేవు. 
శాతవాహనుల కళాస సంస్కృతులను చాలకరకూ కాపాడింది వశే. మం 
ఆం(ధ్రదేశంమీద దండెత్తడంతో ఇక్వాకురాజ్యం పతన మైంది. నాగార్జున కొండ, 
విజయపురి నగరాలను నాశనం చేయడంతో ఆ సగరాల శోభ అంతరించింది. బౌద్ద 
భఇిక్తువులందరూ తరిమి చేయబడ్డారు. బౌద్ధ చై త్యాలన్నీ ధ్వంనం చేయబడ్డాయి. 


పల్ల న సంగితం 


శాతవాహన చక్రవర్తుల [క్రింద డానుంతరాజులుగా వుండి వీరు తరువాత 
స్వతర్శతులై పల్లవనాడును (నేటి పలనాడు కేందంగా చేసుకుని దక్షిణాన కంచి 
వరకు ఆ కమిందుకుని కంచిలో రాజ్యం సొపించారు. పల్లవుల రాజ్యపరిపాలనా 
థి రా oo 
కాలంలో మొత్తం 21 మంది పల్హసరాజులు పరిపాలించారు. 


వీరిలో మొదటి మహేంద్రవర్మ (క్రీ. శ. 800 నుండి 680 వరకు పరిపాలిం 
చాడు. సింహావిమ్టుని మరణానంతరం ఆతని పృతుడు మొదటి మహే హీంద్రవర్మ 
a వల్ల వరాజ్యానికి అధీపతి అయ్యాడు. ఈతడు పల్లవ వంశపాలకులలో 
సుప్రసిద్ధుడు. ఇతడు కళ్ళాపియుడు, శిల్పకళా విద్యావిళా కుడ సంగీత విద్యలో 
దిట్ల. అనేక బిరుదులు సంపాదించినవాడు. ర్నుదాచార్యు డనే విఖ్యాత సంగీత 
విద్వాంసునికి శిష్యుడు. ఈయన ఒక సంగీత (గంథాన్ని రచించి కుడిమియామలై. 
అనే చోట శిలాక్షరాలను చెక్కించాడు. ఈయన సంగీతంలో ఎంత ప్రావీణ్యం 
కలవాడో సాహిత్యంలోనూ ఆంత గొప్పవాడు. 


_ పల్లవుల తరువాత సాలంకాయనులు పక్సిమ గోడావరిలోని వేంగిని రాజధానిగా 
చేసు కుసి 800 నుండి 420 వరకు పరిపాలించారు. ఈ కాలంలో వర్ధిల్లిన లలితకళా 
వికాస ౦ ఎటువంటిదో ఎవరికీ తెలియదు. 


విష్ణకుండెనుల సాహిత్య కళాహటోషణ : 


తరువాత విష్ణుకుండి నులు 420 నుండి 670 వరకు, అమరావతిని రాజధానిగా 
పరిపాలించారు. గుంటూరు జిల్లాలోని వినుకొండ వీరి స్వగామం. వినుకొండకే 


విష్ణుకుండిన అనే "పేరు వచ్చింది. ఈ వంశంలో మొతం 9 మంది రాజులు 
పరిపాలించాడు 


బౌద్దయుగంలో వర్ణిల్లిన కళలు 19 


విష్ణుకుండిన రాజులు కేవలం సాహిత్యపోషకులే కాక కళాపోషకులు కూడాను. 
పీరు హిందూ. గుహాలయాలను నిర్మించి వా సుశాస్తానికి (ప్రాముఖ్య మిచ్చారు. విజయ 
. ' ని జర) 
నాడ వద్ద మొగల్‌ రాజపురంలోని గుహాలయాలు, ఉండవల్లి గుహాలయాలు విడు 
నిర్మించిన. మొగల్‌ రాజపురంలో బహుభాహువులు గలిగిన నటరాజమూ ర్తి శిథిలా 
వస్తయ.౦ దున్నప్పటికీ కళా దృషిలో మాృాత్రం నిరుపమానమెంది. 
థి రు న్‌ 
వీరి తరువాత ఆం ధదేశాన్ని పరిపొలించినవారు కళింగ 


రాజులు. వీరి పాలనలో లలితకళా వికానం ఎటువంటిదో మనకు 
తెలియరావడంలేదు. 








చాళుక్య చేళుల సొంపుపెంవులు 


శసౌతకి రాజులు (32 మంది) (కీ. శ. 624 నుండి 1118 వరకు 500 సంవత్సారాలు 

ఆంధ్రదేశాన్ని నిరాఘాటంగా పరిపాలించారు. పూర్ణ చాళుక్యుల్లో మొదటి 
చాళుక్యభీముడు (కీ. శ. 910 (ప్రాంతంలో 
విజయవాడ ఇండకీలా(ది పర్వత ంమీద 
= శివాలయాన్ని కట్టించి అందులో పార్టి 


(a 


బశ ఇరనాఇమిని (పతిషించాడు. 
(© 


ఈ చాళుక్య భీమునికి లలితకళల్లో 
అభిమానం ఎక్కువ. గాంధర్వ నాట్య 
విద్యల్లో అభిరుచి ఎక్కువ. సమస 

గ అజాత 
అనే వారవిలాసిని ఆయన ఆస్థానంలో 
ంగీతశాస్త్రంలో ఆరితేరిన విద్వాంసుడు. ఆనాటి 
 తుంబుదుడని (పథ్యాతి పహించాడు. 


న్‌! 





చాళుక్యభిముసి కాలంలో సంగీతంతోపాటు సాహిత్యంకూడా 'పెంపొందింది. 
భట్టవామను డనే కవి ఈయన ఆస్థానకవిగా వుండి కావ్యాలంకార సూత్ర మనే 
అంకారళా స్త్ర | గంథాన్ని రచించాడని కొందరు చర్మితకారుల అభి పాయం. 


nem తు Fr 

క శాంణీచ భుక్ఫుల, ర్‌ విన్యాసం : 

శ్రీస్తుశకం 1126 నుండి 1188 వరకు 
ఆమ 


మూడవ సోమేశ్వరుడు (విక్రమా 
దిత్యుని కుమారుడు 


భూలో కమల్ల విరుదుకో 18 సంపత్సరాలు రాజ్యపాలన చేశాడు. 
ఈతడు సర్వజ్ఞ చన 6 అనీ విరుదు పొందాడు. 


అభీలషి తార్థ చింతా మణి అనే 
బుక 


ల భారత విజ్ఞానఖ నియైన (గంథాన్ని రచించాడు. ఈయన అనేకమంది కవులను 
పోషించాడు. జాయపసేనాని నృత్తరత్నావళిలో చాళుక్య సోమేశ్వరుడు ముం 
దెప్పుడో క ళ్యాణకటక౦లో భూతమాతృ మహోత్సవంలో “లి” వేషం ధరించి, 

స 


నృత్యగానాలు చేసే ఒక స్ర్తీని చూచి మెచ్చుకున్నాడని, ఆ నృత ౪మే గొండలి, లేక 


గొండగి ఆయి, తరువాత అదే గొండి అయినదని వివరించాడు, మూడవ ఫోమే 


చాళుక్యచోళుల సాంపుపెంపులు 21 


శ్వరుడు స్వయంగా నాట్యాచార్యుడు. నట్టువు, గొండి అనే నృత్యంలోని దోషా 
ల ర్‌ ఖః 

లను ఎవరో అడుగగా. దోషాలను సరిదిద్ది ఆడి చూపించాడు. నాటి రాణులూ 

సంగీత, నృత్త, వాద్యాది విద్యల్లో ఆరికేరినవారు. 


గొడుగితాలూ, ఊయలపాటలూ : 


చాళుక్యరాజులు దేశిక వితను ఆంధ్రదేశంలో నీలి 
పారసీ, కవితఃంలోనూ దేశ, మారరీతు లున్నటూ నన్న 
ఛి a ne) 
చోడుడు కుమారసంభవంలో తెలియజేశాడు. కుమార 
సంభవమే ఆంధుల మొట మొదటి (పబంధంగా పేర్కొన 
యు 
వచ్చు. చాళుక్యరాజుల కాలంలో (పజలు ఊయల పాటల్ని, 
గొడుగీతాలను పాడుతూ వుండేవారని అభిలపి తార్థ చింతామణిలో ఉదాహరింపబడింది. 





వినోదాలను వర్షించిన నన్నెచోడుడు : 

ఆ రోజుల్లో బాలబాలికలు చిలక బొమ్మల్ని, దంతప బొమ్మల్ని, తోలు 
బొమ్మల్నీ తయారుచేసి ఆడుతూవుండేవారట. నన్నెచోడుడు తన కుమార సంభ 
వంలో (ప్మపథమంగా రంభ నాట్యవర్గనను గురించి _పస్తావించాడు. ఆనాటి వినో 
దాల్లో అనేకం నేటివరకూ నిలిచివున్నాయి. ఆనాడు అంకమల్ల వినోదం, కోళ్ళ 
పందాలు, లావక పిట్టల కొట్లాటలు, మేష మహిష యుద్దాలు, పావురాల పోట్లాటలు, 
గీతవాద్య నృత్యాలు, కథలు, (పహేశికలు, చదరంగం, పాములాటలు, మోడీలు, 
గొడి, మాధ్వి మొదలైన వెన్నో వున్నట్లు అఖిలషి తార్గ చింతామణినుండి సురవరం 
(ప్రతాప రెడ్డిగారు ఆంధుల సాంఘికచరిత్రలో ఉదహరించారు. 


సానుల్ని Sten చాళుక్యచోళులు : 


చాళుక్యచోళయుగంలో రాజుఎ యుద్ధంలో విజయం పొందినప్పుడు వారి 
విజయ పరంపరల ఆనందంలో శివ, విష్ణు విగ్రహాలను (పతిష్టచేసి ఆలయాలను 
నిర్మించడంతోపాటు, స్వామివారి భూప, దప, నై వేద్యాది అంగ, రంగ, వై భోగాల 
నిమిత్తం సాని, మాని, నిబంధనకారులను దాసరినాయకము లేర్పాటుచేసి వృత్తులిచ్చి 
శేత్రవై భవాన్ని "పెంచారు. 

ఈ రీతిగా ఈ కాలంలో దేవాలయాలలో సంగీతం, నాట్యం, కల్పం, చిత్ర 
లేఖనం, సాహిత్యాది లలితకళలను అఖండంగా పోషించాడు. అయన తన ఆస్థానం 


Ly 
చ 


9 జానపదకళారూపాల 


ఒక [పదర్శనళాలగాను, విధ్యాస్థానంగాను అలంకరించాడు. ఆయన ఏర్పాటుచేసిన 
సప త ల! మూడునందలనుంది నానులు, మూడునందల మంది మానులు కలిసి 


¢ ల్‌ లట 
దేవాలయ కార్యాలను సీరంహింపె నాల 


సామర్గ కోట ఏమెళ్యరాలయంలోని నంచమం౦ండప స్తంభాలమీద చెక్కబడిన 
గాయకీ, న రక్తి, +ల్చ(ప్రతిమలు ఆ కాలపు తూర్పు చాళుక్య శల్చకళశకు ముఖ్య లక్ష 
దలు, ఇక్క_డ హల్టీసకమనే దేశిలాస్యం (కోలాటం) చూపబడింది. ఇందులో స్‌ 
అటక త్తెలు. జతలు జళలుగా చీలి ఆటయొక్క లయ కనుగుణంగా కోలాటప్ప 
కీలలతో తాళం వేసున్నట్టుంది. 
అటటి ళం 


(దాకొరామంలోనూ, నామర్షకోట, ఖీమవరంతోనూ గల ఏ మేళ్వరాలయా 
సే నర్తకీమణుల (ప్రతిమల వరుసలను _స్పంభాలమీద చూడ 
వచ్చు. సంగీళం, స్యాం. మొదలై న లలితకళలమీద ఆ కాలంలో se కుండిన 
ఆదరణను వ్య కంచేసే ఇటువంటి 'ెల్పకల్పన తరువాత శతాబ్దాలలొ ఇంతకంటే 
ఆధిక (ప్రజాదరణకు పొ(త్రమె వు ండటం౦ విజయనగర చరిత్రవల్ల తెలుస్తూ వుంది. 


(దాకొరావు భీమేళ్వరాల యాన్ని 10వ శతాబ్దంలో చాళుకఫీమరాజు నిర్మించాడని 


అవతరించిన ఆదినన్నయ మహాభారతం : 


బుక వి[ష్ట మైన జాతిగా చాళుక్యరాజుల కాలంలో ఆంధులు స్టి సిర పడ్డారు. తూర్చు 
ఇఠ్యరాజ్రై న రాజరాజసరేం దుడు రాజమహేంద్రవరం ee 'కేంగీదేశాన్న 
గ 1022 నుండి 1868 వరహ పాఠించాడు.. అన్నదమ్ముల కలహంతో 
సారిపోయిన రాజరాజన రేం దుడు అన్నదమ్ముల కలహగాథైన shh 
అిస్థానక వియైన న నన్నయ భట్టారకునిచే (వాయించ డానికి 1050 (పొంతంలో పూ 
సన్నాడు. కాని అంధ మహాభారతం అసలు నన్నయ [పారంభించినా ఏ కారణాల 
నల్లనో ఆ తరుబాత రెండువందల, సంవత్సరాలకు 1260లో కాకతీయ గణపతి 
త్మ క్రవ ర్రి ఆస్థానంలో ఉన్న తిక్కన ఆ మహిభారళాన్ని పూర్తిచేశాడు. ఈ 
విధంగా మహో హాభారతం తెలుగు గడ్డమీద అవతరించింది. 


స త్త 


శీ 


గ 


సై 


కా 


చాళుక్యచోళుల సొంపుపెంపులు 28. 
నన్నయ చెప్పిన నాటకానుభవాలు: 


. నన్నయ కాలానికే భాసుడు, కాళిదాసు. శూదకకవి, (శ్రీహర్హుడు, భవభూతి 

మొదలెన (ప్రసిద నాటకక _ర్రల నాటకాలు వా? పిలో 
| య CD bin 
వున్నాయి. కాళిదాసుని ళా కంతలంతోనూ, భవభూతి ఉ త 
అలన్‌ 
రామచర్మిత్రంతో నూ తనకు సంబంధ మున్నట్లు నన్నయ 

aa) 
రచన నల్లో కనబడుతూ నంది, 





నన్నయ ఇ కాలంలో నాటక (పదర నాలు జరుగుతూ 
య జ్‌ అద ళీ < టి 
వుండ వనడానికి డఉదాః కార ణగా, రాజరాజన రేంర్యదుడు 
తనతో చెప్పినట్లు కకత మహాభారతం అవతారికలో, 


చ! విమలమతిస్‌ బురాణములు వింటి ననేకము, లర్థథర్మశా 
స్రముల తెజిం గెటింగితి, నుదాత్తరసాన్విత కావ్యనాటక 
క్రమములు పెక్కు సూచిత, 2 జగత్పరి ప పూజ్యములైస ఈశ్వరా 
గమములయందు నిల్సితి (పకాశముగా హృదయంబు భక్తితో స్‌ 


ఆని ఉదహరించాడు. ఆ కాలంలో ప్పరాణజపఠన న శ్రవణం, శాస్త్రాలను గురించి తెలుసు 
కోవడం, నాటకాలను చూడడం మొదలై నవి వున్నళ్తేకాక, కన్నులారా నాటకాలను 
చూచినట్లు రాజరాజన రేందుడు చెప్పడమే ఆ సాలంలో నాటకా లున్నాయనడానికి 
బలమైన నిదర్శనం. 

తిక్కన సోమయాజి భారతం విరాటపర్వంలో ఉత్తర నేర్చుకున్న విద్యల్ని 


అణా 


వరినూ దండలాసకం, 


ర 


ర్‌ 


ha ణు ధి ల 
సండలి, _పెక్కణం, (పేరణం మొదలైన నాట్యభేదాల్ని 
"పేర్కొన్నాడు. పిరాట ఉదో్యోగపర్యాలలో నాట్యనాటకాల ప్రసక్తి కొల్లలుగా కపుఠది 
ఆనాడు తోలుబొమ్మలు ఆడినట్లూ భారతం విరాటపర్వంలో (8-164) వివరించ 
బడింది. 


పిచ్చుగుంటులు చెప్పిన పల్నాటి ఎరచర్మిత ; 


0 


వేంగీ చాళక్యరాజుల పరిపాలన క్రీ శ. 1100 తో అంతమైన తరువాత, 
చోళ, చాళుక్య మైతి ఫలితంగా రాజరాజనరేందుని సంతతివారు కాంచీ నగరంలో 
పరిపాలన (పారంభఖించారు 


24, జానపదకళారూపాలు 


ఈ తరుణంలో ఆంధరేశంలో వెలనాటిచోడుల ఆధిపత్యాన అనేకమంది 
సామంతరాజులు పరిపాలించారు. నిజానికి వీరంతా సర్వస్వతం(త్రులు. ఈ చిన్న 
రాజ్యాల మధ్య అనేక తగాదాలు, వైషమ్యాలు పెరిగిపోయి, 1172, 1882 మధ్య 
కాలంలో గుంటూరుజిల్లా పల్నాడు తాలూకా కార్యంపూడిలో పల్నాటియుద్దంగా పరిణ 
మించింది. 

పల్నాటి వీరచరిత్రను గురించి ఆంధదేశంలో తెలియనివారెవరూ లేరు. 
ఈ వీరకథను పలనాటిలో పర్యటించిన (శ్రీ నాథ మహాకవి ద్విపదకావ్యంగా రచిం 
చాడు. దీనిని ఆంధ్రదేశంలో జానపద గాయకులై న పిచ్చుగుంటలవారు విపరీతంగా 
(పచారంలోకి తీసుకువచ్చారు. 


విదోడాలవరనలో శ్రీనాథుని కవితావె భవం : 
నం! లూ 


సలనాడులో గురజాల రాజధానిగా పరిపాలించిన నలగామరాజు దర్బారులో 
జరిగే ఆనాటి సంగీత నృత్యవాధ్య విశేషాలను (శ్రీ నాథుడు ఈ విదంగా వరించాడు: 
మా 


వింతగా గాయనుల్‌ ఏణలుబూని-తం|త్రులు బిగియించి తగ సుతిబెట్ర 
సరిగమళములై న స్వరస ప్తకంబు-అరోహణావరోహణ జెదములను 
బహునాగసంప్రొప్త పట్టుగా జేర్చి-సంచారి సంస్థాయి సరసభావముల 
మృదుతరశబ్దార్థ మిళితమైనట్టి-ఘనతరాలంకార గతిపరంపరలు 


నాట్య మేళ మువారి, నవవిలాసాలు : 


మూర్చనల్‌ మొదలైన ముఖ్య భర్మములు.-జం|త్రగాతంబులు జంటగావించి 
చెలగి యెండిన చెట్టు చిగిరించునట్లు-పాడిర తమతమ 'ప్రావిఖ్య మెసగ 

_ పాకశాసను కొల్వుపగిది నున్నట్టివేళ_నేతెంచి విద్యాధికతను 

నాట్య మేళమువారు నవవిలాసముల-వచ్చి సమత (మొక్కి (పక్కగా నిల్వ 
ఘనవె భవంబున కామభూవిభుడు-నవ్వు చు సెలవిచ్చె నాట్యుంబుచెయ 
పరమృదంగము లెస్ఫవాయించు మేటి-కుడిభాగమున యందు కుదురుగా 


నిలిచె 
కాళమానజ్ఞులు దాపటి దెశను-నిలిచి రుత్సాహంబు నేరుపు మీర 


ముఖుపవణ వాయించు ముఖ్యు డొక గ్రండు-రాగ మాలాపించు రమణి 
లిద్దరును 


చాళుక్యచోళుల సొంపుపెంపులు 25 


నిండువేడుక తోడ నిలిచిరి వెనుక-కంజలోచన యను ఘనమైన పాత్ర 
మదను పట్టపుదంతి మంజులవాణి-భరతశాస్తో)చిత బహురాగములను 
గరిమతో నెర్చిన కంతు బాఖంబు-వచ్చి సభాసదుల్‌ 
వర్ణి ంచిచూడ 
నిలిచి నాట్యమునకు నేర్చరియైన-వెతపాణికి దగ 
వినయంబు జూపి 
అత డొసంగిన గజ్జె లతిభ క్రికోడ-పాదములం గట్ట 
పంచవర్లముల 
రాన గటిగ గట్టి కడు జవం బడర-మద్దెల తాళాల మధ్య నిల్చుండి. 
ఓరచూపున రాజు నొయ్యనజూచి-సమపాదయుతమైన స్థానక స్థితిని 
తాత్సర్యమున దేవతలకును _మొక్కి-పుష్పాంజలి యొసంగి పూని నాట్యంబం 
సమక ట్టి నావంబు సభయెల్ల గమ్మ-కెకో లువిడువదలల్‌ ఘనకళా శెలి 
కైెముడికట్నముల్‌ కనుపింపజేసి-వెలయంగ తొమ్మిదివిభములయినట్టి 
భూచారి నాట్యంబు పొందుగాసలిపి-పదునారు విధములై పరగినయట్టి 
అకాశచారియు నమరంగనాడి-ఆంగహారాఖ్య గలట్రి నాట్యంబు 
విదితమౌ తొమ్మిది విధముల నాడి-గతిచారి ఖేదముల్‌ గనుపడునట్టు 
(భమణుసంయుత దిప్రపటిమమిరంగ-పాణిఖేదములను బాటించిచూపి 
స్టానక సంచయ సంయు క్రి యమర-పెరణిదేకిని (పంఖణశు ద్ద 
దండి కాకుండలి తగుబాహుచారి-స ప్రతాండవములు సల్సె చిత్రముగ 
సభవార లాశ్చర్య సంయుక్తుతెరి-తరువాత నిరుమేల దగు చెలు లమర 
నంయుతా సంయుతా చలనసంకుచిత-నానార్హకరములు నాట్యహ స్తములు 
శిరమును చూపులు చెక్కిళ్లు బౌమలు-దంతో పకంఠముల్‌ తగు చుబుకంబు 
ముఖరాగపక్షముల్‌ మొదలుగా నెన్న-ఆంగంబు లారు ఉపొంగంబు లారు 
(పత్యంగనముదయం బారునుం గూడి-యెనిమిది పది యగు నెసగు నంగంబు 
అమరంగ నభినయం బాశ్చర్యముగను- మాచెర్ల చెన్నుని మహిమంబు తెలుపు 
ఆం|ధసంస్క్భత వాజ్మయాది గీతముల-భావంబు లెస్సగా (పకటంబు చేయ 
చూచి రంభాదులు చోద్యంబు నొంది-శిరనులు వంచియు సిగ్గును కంది 
రప్వుడు భూమిశు శాదరం బొప్ప-వస్త్ర భూషణములు వారల కిచ్చి. 





భట్టునురమ్మని పంపింజెనంత __ 


26 జానపదకళారూపాలు 

ఈ నృత్యంలో ముఖి వీణలు వాయించేవారిని, మృదంగ విద్వాంసుల్ని, లయ. 
(పకారం తాళం వయగల తాళమానజ్ఞాల్ని, బహురాగాలను అన్ని స్థాయిలల్లోనూ 
పొడగల _పజ్ఞావంకుల్ని జంటగా(తాలు కలిపి రాగం ఆలాపించే రమణులగూర్చి 


కూడా నిపతంచాడు స. 


(us 
€ 
Ea 
fa 
౪0 
by 
Gr 
నో 


ఫాపికాసంతో వర్టిల్హైన పలనాటి సి మతో _ అన్నదమ్ముల. కలహా 
కారణంగా పలాాటియుదం౦ పారంభమెంది. ప ల్నాటియుద్దానికి కేవలం రాజకీయ 
: a ణి a 
కారణాలేకాక సొంఘికమెన (ప్రాధాన్యం కూడా ఎంతో వృంది. రామానుజుని వైష్ణవ 
(on 
లా by] Pm ల 2 ఇ లు టాం జ్‌ ర వావ 
మతం !1.న శతాబంలో తమిళదేశంలో [పారంభమె ఆంధ్రదేశంలో వంశి ఫ్రై, 
(౬ మ 
దసవయ వీరశె వమతం 12 ప శతాబంలో కన్న డదేశంలో ప్రారంభమె ఆం(ధ 


"దేశ తో పవేశించింది. ఈ రెండు మతాల (పాబిల్యమూ పలనాటియుద్దం మీద 
చాలా పుంది. 


మతాన్ని pants సే తెలగుచోడులు వ. వెషవమతాలు రెంటినీ సమన్వయ 
ళం! న ణ 
దృష్టితో ఆదరించారు. 


ఈ మతాల మ ఆనాటి నాంఘక ఆచాదొవ pees, సంగీతంలో, 


వుం. సాహిత్యంలో 5, చేవాలయవా స్తు నిర్మాణంలో, శిల్పంలో నూ ఎంతో 
మార్పు తీసుకువచ్చింది. 


విషుకుండిన వంశం తరువాత ఆం; ధదేశాన్ని ee పూర్వచాళక్యులు 


ణ్‌ క 

వైదికమార్ల నిరతులై నప్పటికీ ఈ వంశంవారిలో చాలామంది శ్రైవమకాన్ని 
చ్‌ శి వా | 

అవలందించిన సరమ మహేశ్వరు లున్నారు. వీడి కాలంలో ఇతర (ప్రాంతాలనుండి 


. కి వచ్చి, పాపపత శై నసం్యప్రదాయాన్ని 
వ్యాపి౦పజేసి శివాలయాల్లో స్థానాపతులుగా వున్నారు. అట్టివారిలో మొట్టమొదటి 
సారిగా తెలుగు శాసనాలలో తెలిసినవారు వామఃివ, పృరుషశిన అనే "పేరు గల 


౧ కులజుడ న మంగి యువరాజు పృతుడి న విషువరనుని 
కో వూ ర ం ఆధ 


చాళుక్యచోళుల సొంపుపెంపులు 27. 


& 


శాసనాలలో 'పేర్కొనబడ్డారు. ఆయన ఏలూరు దగ్గర ఉన్న వసంతవాడ (గ్రామం 
తోని శివాలయ(త్రయానికి, వాద్య, వాదక్క గాయక, నటకాచార్య విలాసినీ జనభృతి. 
నిమిత్తం. “వసన్‌ధూ'రను (పాచీననామం గల వసంత పు బం! 
వాడలో కొంత భూమిని డానంచేసి దానశాసనం (వాయించి [వా 
ఆ శివాచార్యులపరంగా ఇచ్చియున్నాడు. 

శె వమతం భక్తి సౌం[ పడాయంగా వ్యాపించడంతో 
శిపలీలలు పాడటం, ఆభినయించటం, శివకథలు ఆడటం, 
వాడుకలోకి వచ్చి నాట్య సంగీత కళలు వృద్దిపొందాయి. 
శివాలయాల్లో అంతకుషూర్వం పెద్ద పెద్ద మండపాలుండేవి 





కావు. ఇప్పుడు వాటిలో నాట్య, సంగీత, మండపాలు = 
ఎర్చుడినాయి. 


ఆ దేవాలయాలలో స్వామి అర్బనావసరాన శివలీలలు పాడి అభినయించ డానికి 
పాత్రధారులు నియమితులై ఉండేవారు. స్వామివారి అంగ, రంగ, వైథోగాల 
నిమిత్త తం (శ్రీమంతులు, మహారాజులు, సామంతులు, మాండలికులూ మాన్యాలను 
దానంచేయడం ఆచార మైంది. ఆనాదు దేవ నిలయాలు సంగీత, నాట్య కళలకూ, ఎది 
లకూ ఆధారభూత మైనాయి. " 


దచెశికవితను పండించిన శై వకపులు : 


శైప్క చైష్పవ మతాల (పాబల్యం వచ్చిన తరువాత సాహిత్యంలోనూ, నాటక 
తహ. , గేయవాజ్మయంలో కూడ పెద్ద మార్చు రాసాగింది, గేయరచనకూ, 
సంగీతానికీ తెబగుభాన అనుకూలంగా వుండడంవల్ల జనసామాన్యానికి అ మయే, 
రీతుల్లో శె పర పులు, శైవమత (పచారంకోసం, వచన నాటకాల్ని పడ 
రచనతో కూడుకున్న వాబ్మయాన్ని : సృష్టించారు. 


అంతేగాక ఆనాడు దేశీయనాటక రచనకు దారి చూపించినవారు కూడ శప 
జి అమ wry అర ల్‌ ff af + 3 me య జ ఖలీ ఆ శ్ర 
కప్పులే. జససొమానా న్నీ అ పద్దతుల్లో ఆకర్షించటానికి వారు సంస్కృత నాట 
రాల పద్దతిని మాని, చేశిపద్ద తినీ (పారంభించారు. 


Pa 


రుం క్‌ బాహ్యులు : 
దేశినాటకాలు మాత్రం (పజాసామాన్యంలో (పదర్శింపబడేవి. ఈశః నాటకాలను 


"సె నమత (పచారక కులు ఎక్కుున వ్యా ప్లీల్‌ క్రోకి తెచ్చారు. చేశినాటకాలు పురాతనకాలం 


యం 


28 జానపదకళారూపాలు' 


సుంచీ [పశాసామాన్యం యొక్క అభిమానాన్ని చూరగొన్నవి. . 'దేశనాటక సాంప్ర 
దాయాలు చాలావరకు శివకవుల ఆధ్వర్యంలో నే పర్టీల్లాయి. అవి బహుబనర ౦జకం౦ 
గానూ తేలిక సద్దతిలోనూ సామాన్య (ప్రజలకు అర్జమయ్యే శై లిలోనూ (వ్రాయ 


కై ల్‌ సె ల్‌ జ ed 
బడాయి. అనాడు ఆర్య నా 0ప దాయం ప కారం నాటకా లాడే నటకులను 
ఆ. 


సం క్రిబాహ్యులుగా నిర్ణయించారు. అటువంటివారికి సంఘంలో గొరపమర్యాదలు 
నాం! 
శూన్యం. 


అందరూ ఆదరించిన చేశినాటకౌలు : 


కాని శె వమతాన్ని అవలంబించిన వారికిగాని, ఏ విధమెన జాతివిచషణా లేని 
నూ (sa 
జంగాలకుగాని ఇటునంటి నిర్ణయాలను, విధినిషేధాజ్ఞలను వారు పాటించ లేదు. 
అంతేగాక శే వమతాన్ని అవలంవించిన (బ్రాహ్మణాది అ(గ్రవర్షాలబారికి కూడ 
షం (టు ర 
ఏ విధమెన పటింహా 
cm (oe) 


లేకపోవడంవల్ల ఇ గజాతుల వారందరూ దేశినాటకాలనే (ప్రద 
రించారు, 


ఇక్కడ గమనించవలసిన విషయ మేమంటే శై వభ క్షులెన జంగాలు మొద 
లై నవారు శప సంబంధమైన కథా ఇతివృ తాలనే తీసుకుని రచనలు నాగించారు. 
వేరు కథావస్తువుల్ని వారు స్వీకరించలేదు. నాటకాలాడడంలో జంగమువారు ముఖ్యు 
అని కృష్ణదేవరాయల కాలంలో వున్న బె చరాజు వేంకటనాథ కవి “ోకడివోని తెటి 
నాటకపు టూరిజంగాలు'” అని "పేర్కొన్నాడు. 


పె విషయాన్నిబట్లి ₹ వ సంబంధమెన ఇకతివృ తాలుగల నాటకాలే (పథ 
జ. ia] wg ర్‌ st ¢ అలి అద 
mH అ (లా యబడ్డాయని చెప్పవచ్చు. 


వెషవమతం కళాపోషణ : 
ఐక 


పడకొండవ శతాబ్దంలో దేవాలయ నిర్మాణంలో “పెంపు కలిగింది. అంత 
వరకూ ఒక గర్భగృహమూ, అంతరాళికమూ, ముఖమండపాలతో పున్న దేవా 
లయాలలో (ప్రధానదై వాలి కేకాక, పరివారాలకుకూడ గృహాలేర్పడా మ. పన్నిద్లరాళ్వారు 
యే ల 
లను విష్తుభ కులు పన్నెండవ శతాబంలో విష్వాలయాలలో విగహరూపంగా (ప్రవే 
9 అలి యల వ 
)౦చారు. దేవాలయ విన్యాసాలలో కల్యాణమండపం, సభానుండపం, నాట్య 
మండ పం మొదలెన అనేక మండపాలు ఆఅంతర్భాగాలె నాయి. నొట్య, సంగీత, 
cE నూ 
నిత్రకళా నిలయ'మై దేవాలయం ఒక కళాపోషక సంస్థ ఐంది. 


చాళుక్యచోళుల సొంపుపెంపులు 29 


pod 
tA 
0 
రొ 
తో 
a 
ఇన్ని 
0 
fel 
gE 
ef 
లో 
రం 
% 
౬ 
0 
£9 
0౮ 
(a 
ef 
/ 
G 
0 
య; 
oh 
భో 
0 
Cc 
(౮ 
2, 
ల 
జగ 


వ - 
ఆలయాలన్నీ సంగీత నాట్యాలను ఎక్కు 
వగా ఆదరించాయి. (పతి ఆలయంలోనూ 
'దేవపూజా సమయంలో నాట్యం జరిగేది. 





ఉత్సవ సమయాల్లో (ప్రత్యేకమైన (ప్రదర్శ 
నాలు జరిగేవి. (పతి 'దేవాలయంలోనూ 
నాట్యమండపా లుండేవి. అనేకమంది గాయకులూ, వాద్యకులూ, నర్తకీ, నర్త 
కులూ దేవాలయ సిబ్బందిలో ఒక భాగంగా వుండేవారు. అనేకమంది శిల్పులు 
దేవాలయాలమీదా, _స్తంభాలమీదా, గోడలమీదా, ద్యారబంధాలమీదా అనేకమైన భరత 
నాట్య కళారీతుల్ని దక నాట్యకళాసేవ చేశారు. 


అంత మైన అన్నద దమ్ముల కలహాం౦ : 


పల్నాటి యుద్ధంవల్ల అపార జననష్టం కలిగింది. ఇరుపక్షాలకూ తోడ్పడిన 
అనేకమంది చిన్న : దిన్న శ లందరూ ఈ యుద్ధంలో నాశనమయ్యారు. 
(ప్రజలు ఆనేక కష్టనష్టాలకు గురై నారు. సుస్థిరమైన _పభుత్వంకోసం ఎదురుచూడ 
సొగారు. ఈ పరిస్థితిని గమనించిన కాకతీయులు దిగ్విజయయా తలను |పారంభించి, 
సొమంతరాజు లందరిసీ ఓడించి ఆంధ్రదేశా న్నంతా తమ ఏలుబడి [కింద ఐక్యంచేసి 
సుమారు 200 సంవత్సరాలు రాజ్యపరిపాలన చేశారు. 


పల్నాటియుద్లం నాటికే ఆంధ్రదేశ మంతటా బహుళనా్య పి పొందిన వీల 
డా అలానే 


శె పమతం కాకతీయుల కాలంతో 1200-1300 సంవత్సరాల మధ్య ఎంత వుధ్య 
a 
తంగా వ్యాపించిందో మందు చూడగలం. 


దేవాలయాలకు లి దిగివచ్చిన (w నాట్యకళ వ్‌ 


ఏ రాజులు ఏ కళాసాంపదాయాన్ని పోషించారో, ఏ శిబ్చులు ఏ శిల్పాన్ని 
మలిచారో, ఏ కళాకారులు ఏ నృత్యాలను (పదర్శించారో మనకు సరియైన సాక్ష్యాఢా 
రాలు లేకపోయినా, నేటి ఆంధదేశంలో ఉన్న పురాతన దేవాలయా లన్నిటిమీడా 


ప్ర జానపదకళారూపాలు 
నాట్యశిల్సాలు చెక్కబడి మనకు దర్శనమి స స్తున్నాయి. ఒతనాడు పుథ్చతంగా ' ఆంధ 
దేశంలో అభివృద్ధిపొందిన నాట్యకళకు సాక్ష్యధారాలు ఈ శిల్పాలే. నాటి దేవాలయా ౬ 


"హిందూ సంస్కృతినీ. లలితకళా సంప్రదాయాల నుచి చ్నితిస్తున్నాయి. 


నాడు దేవస్థాన నాటక రంగస్థలంలో దేవదాసీలు ఏయే భంగిమలతో మ $5 
అను we “రో ఆ రూపాలన్నిటిసీ శిల్చులు 


లు సుందరంగా మలిచారు. 
ముఖ్యంగా దేవాలయాల్లో దేవదాసీల ఆరాధన నృత్యాలు జరిగేవి. దైవ వసన్నిధిలో 
దై వాన్ని సోతం చేస్తూ నృత్యగానాలు జరిపేవారు. శె వబేవా వాలయాల్లో లైప్‌ 

సాంపడాయాస్నీ, వై వైష్ణవ దేవా లయాల్లో వైష్టవ సాంపదాయాకీ గ (పదర్శి( ంచేవారు. 
'చేవాలయ 9ిల్పంలో న సత (కళ కిచ్చిన ప్రాముఖ్యాన్నిబట్టి లలితకళాపోషణ ఆ నాడు 


వింతగా జరిగిందో మనం అర్ధం చేసుకో క వచ్చు. 


శ్రీ ల దేవస్తానంలో పూర్ణం శృంగనాట్యం, స ప్రలాస్యం 'పదర్శించి 
యు థి 
నట్టు ఆలయ శిల్పాన్ని బట్టి పూర్వం శె శై వసాం ప్రదాయ నృతానిలు జరిగినట్లు తెలుస్తూ 


వుండి. భామాకలాప, గొల్తకలాప ఇతివృ తాలు శ్రీక ల వ్రమరా౦విస్తవంతో 
గా అణ 
(వదర్శింపబడేవట. 


"దేవాలయాలలో - దేవదాసీ నృత్యాలు : 
aa) 


ఇలాగే ఆంధ్రదేశంలో ఈ (కింద పుడాహరించిన ఆ యా ప్రాంతాల్లో దేవా 
లయ నృత ్యకళ అభివృద్ధి చెందింది. 
పిఠాపురం కుంతిమాధవుని దేవాలయంలో వైస్తన సాంప్ర 


ప ర 0 పదాయ యన ఫ్రా కదన న 
భామాకలాపం, గొల్లి కలాపం (పదర్శి ౦పబడేవి. 


] వైష్ణవసా ౦|పదాయానికి చె జ ఫ్ర 
శు 
కనిపించడం లేదు. కాని గాన పద్ధతికి 
గా వున్నాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు 
రనలు ఆ కోవకు చెందినవే. 
ఆంధ్రమహావిష్ణు దేవాలయంలో వై ష్టవసౌం (ప్రదా దాయంళతో ఆరా 
భవ నృత కళ అభివృద్ది చెందింది. 

బాపట్ల Pee సమ్‌ 


దేవస్తానంలో సిద్దాబిత్తునివారు వైష్ణవ వ 
వాయానుసారం క్రీయ నృ త; ద్దికళన 


హాసాందిరహరు. 


చ్రాళుక రచోళుల సొంవుపెంపులు 8 


(శ్రీ కాకుళం జిల్లాలో వున్న సరో పెద్ద షేత్రం శ్రీకూర్మం. ఇది వైష్షవ 
సాం పదాయానికి సంబంధించిన క్షేత్ర మైనప్పటికీ; నృత్యానికి సంబందించిన భజన 
సంపదాయం ఇక్కడ (పచారంలో కొచ్చింది. 

మాచెర్జ శ్లైవ, వై ష్పవనాం(ప్రదాయా లకు పుట్టినిల్లు. . 
రెంథు. మతాలవారూ చెన్న కేశ్వర దేవాలయంలోనూ, ౧౪ 
వీరభ| దేశ్వరాలయంలోనూ, వారి వారి సాం్యపదాయాల ( 
ననుసరించి నృత్యకళను కేళిక పద్దతిలో ఆరాధించారు. ౪ మో 

న్‌ hes 







చెయూ రు సుందరేశ్వరస్వామి దేవాలయం శైవ Dy 
సం(పదాయానికి సంబంధించింది. “<P 

ఈ ఆలయంతో వాద్యవిశేషాలతో ఆరాధన యా 
నృత్యాలు జరిగేవి. యక్షగాన పద్ధతి (ప్రదర్శనలు కూడా జరిగేవి. ఈ స్వామిపైన 
అనేక భక్తిరచన లున్నాయి. 

. జొన్నవాడ అంబదేవస్టానంలో శై నసొంప్రదాయాల ననుసరించి అంబసు 
స్తుతిస్తూ నృత్య (ప్రదర్శనాలు జరిగేవి. 

రాళహ ప్రి దేవాలయంలో శె ససాం ప్రదాయ నృత్యాలు జరిగేవి. 

మార్కాపురం వై ష్టవదేవాలయంలో శేళిక పద్ధతిలో ఆరాథన స 
జరిగేవి. 

ఈ' విధంగా ఆం ధదేశపు నాలుగు చెరగులా అనేక దేవాలయా లున్నాయి. 
అన్ని ఆలయాలలోనూ, శ్లైవ వైష్ణవ సాంప్రదాయాల ననుసరించి 
నాట్యశిల్సా లన్నాయి. వీటిని పరిళోధించటం౦ ఎంతైనా అనవసరం. 
ఇప్పటికే ఈ: పరిశోధనలో పండిపోయిన నటరాజ రామకృష్ణగారు 
ఎంత్రె నా అభినందనీయులు. 








గా ; ty, 

[ (11. నే గ ర్ట Cit 
| షీ f ఫో Wr | క by 

ర్ల చ wal AR wa 


కాకతీయుల కళా ని విన్యాసం 


ఆం(ధుల చరి తతో ఆత్యంత _పసిద్ధిగాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు 
(క్రీ శ. 1050 మొదలు 1800 వరకు దాదాపు 3808 సంవత్సరాలు రాజ్యపరి 

పాలన చేశారు. ఆంధ్రడేశ చర్శితలో కాకతీయులు వర్షిల్లిన కాలం 
మహోజ్వల మైంది, కాకతీయ చ; క్రమ రులు ఆనేక మహమ్మదీయ 
దండయాత్రలకు ఎదురు. నిల్చి పోరాడి విశాల స్మామాజ్యాన్ని 
నిర్మించారు. ఆం. జాతికి ఒక కర్తవా ged , విశిష్టత నూ చేకూర్చారు. 
వీరి పరిపాలనా కాలాన్ని మూడు దశలు గా విభజించవ వచ్చు. 

1000=1158 వరకూ కొంతకాలం తూర్పు చాళుక్య రాజు 
లకూ, మరి కొంతకాలం పళ్నిమ చాళుక్యరాజులకూ సామంతులుగా 
వుండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి చివరకు చాళుక్యరాజుల్ని 
కూడా ఓడించి స్వతంత్ర (ప్రభుపులుగా హక 150 సం॥ ల కాలంలో 4 
రాజులు పరిపాలించారు. వీరిలో చివరివా వాడై న రెండవ | పోలరాజు అతి (ప్రసిద్దుడు. 
మహోన్నత వీరులు : 

తరువాత దశలో 1139126! మికు తెలంగాణాను బృనాదిగా చేసుకున్‌ 
ఆం(ధదేశాన్నంతా జయించారు. ఈ దశలో మె త్తం ముగ్గురు రాజులు పరిపా 
నించారు. వీరిలో (ప్రసిద్దుడెన కాకతీయ గణపతిదేవుడు దీర్హ కాలం (1199-1262 
వరకు పరిపాలించి కాకతీయ రాజ్యాన్ని వి స్పరింపజేశాడు. 





ఆ తరువాత దశతో 13889 నుండి 1028 వరకూ సరాయిరాజుల దండ 
యా(త్రలనుండి కాకతీయ "జ్యాన్ని కాపాడినవారు రుద్రమదేవి. ప్రతాప 
రుద్రుడు. రుద్రమదేవి ఆనేకమంది సొమంతరాజుల తిరుగుబాట్ల నోరి సమర్థ 
వంతంగా రాజ్యపరిపాలన చేసింది. రెండవరాజై న న (వ్రతా పర్యుదుడు అల్లావుద్దీన్‌ 
దండయా;త్రల్ని 'అనేకసార్లు (తిప్పికొట్టి చివరకు ఓడిపోయి లండీగా చిక్కి. భరించ 
లేని కారాగార జీవితంతో ఆత్మహత్య Ee సుకున్నాడు. 


తో 


రః 
ఫ్‌ 


[1 
గ 


కాకతియ చక్రవర్తులు లలితకళల్ని, సారస్వకాన్నీ పోషించి వాటికి నూతన 
వికాసాన్ని కలీగించారు. వీరి కాలంలో నాట్యకళ బఐహుముఖాల విజృంభించి 


కాకతీయుల కళావిన్యాసం 33 


నట్లు అనేక శాసనాలవల్లనూ, ఆనాటి శిల్పకళవల్లనూ, సాహిత్యంవల్లనూ విదిత 
య a) య ag) 
మౌతోంది. 
కళాకారులకు ఘనసత్కారాలు : 

దేవాలయ కై ౦కర్యం చేసే న ర్రకీ 
మణులకు, మృదంగ విద్వాంసులకు, గాయ 
కులకూ, గృహదానాలు చేసినట్లు పిల్ల లమటిీ 

గం ౧౧ ర్తి 

శాసనంలో వుదాహరింపబడింది. 

పాను గల్లు శాసనంలో మైలాంబ 
గాయకులకు, న ర్రకీమణులకు పై విధమైన 
గృహదానాలు చేసినట్లుంది. 
య 

ధర్మసాగర శాసనంలో *జలజక 
రండి మనే అపూర్వమైన వాద్య పశంస 
వుండి. ఈ కరండవాద్యకారులకూ పది 
మంది, నాట్యక త్తెలకూ కొన్ని నిన ర్రనాల 
భూమిని ఇచ్చినట్లు _వాయబడివుంది. 





చేబోలు శాసనంలో కాకతిగణపతిదేవుడు నృ త్తరత్నావళి రచయిత జాయప 
సేనాని పదహారు మంది ఆటక త్తెలకు గృహదానాలు చేసినట్లుంది. 


మాన్యాలు, సమ్మానాలు ; 


గుంటూరుజిల్లా, గుంటూరు తాలూకా, మందారమనే (నేటి మందడం 
మల్కాపురం శాసనంలో 1188 లో కాకతీయ మహారాణి రుద్రమదేవి విశ్వేశ్వర 
శివాచారుడు స్థాపించిన గోళ కీమఠ విద్యాస్థానానికి దేవాలయంలో పదిమంది నర్త 
కులకూ, ఎనిమిదిమంది మార్చంగికులకూ, కాశ్మీరు గాయకునికీ, పధ్నాలుగురు 
గాయనీమణులకూ, కరడావాద్యంలో ఆరితేరిన కళాకారులు ఆరుగురికీ, వృ త్తిమాన్యా 
లిచ్చి నాట్య సంగీతాలకు పోషణ కల్పిం చినట్లుంది. 

__ శాసనాలతోపాటు కాకతీయ చక్రవర్తులు కట్టించిన అనేక దేవాలయాలమీద 
నాట్య సాంప్రదాయాలను (పతిబింబించే అ నేకమైన నాట్యశిల్బా లున్నాయి. అనేక 
'దేవాలయాలు, శిల్పాలు తురుష్కుల దండయా తల్లో ఛిన్నాభిన్నమైనాయి. 

M-3 


44 జానపదక్రశారూపాలు 
రామప్పగుడిలో రమణీయ నృత్యాలు : 


శిల్పకళా విశష్టతతో నిర్మితమైన రామస్ఫగుడి వరంగల్‌ జిల్లా ములుగు. తాలూ 
కాలో వుంది. ఇది వరంగల్లుకు 40 మైళ్ళ్గదూరంతో వుంది. ఈ గుడిని 1162 లో 
రుద సేనాని అనే రెడ్డి ామంతుడు కట్టించాడు, రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని 
చితకౌశలం, శల్పన పుణ్యం వర్తి ౦చనలవికానివి. ఈ కాకతీయ శిల్చచా తుర్యమంతా, 
ఇ న్నేళ్ళు గడిచినా, ఈనా నటికీ “చూపరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత 
నొట్య ళొస్త్రమంతా మూ ర్రీభవించి, _స్తంభాలమీదా, కప్పులమీదా కనబడుతూంది. 


_ రామప్పగుడిలోని విగ్రహాలు, _స్పంభాలవై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవా 

లయ మంటవంపె కోణాలో నాలుగు పక్కలా నలిపిన పెద నల రాతి నాట్యక తెల 
a గ వ ద గొ = 

విగహోలు అతి సుందర మైనవి. ఆ వి్శిగహాల సొమ్ముల అలంకరణాలు, వాటి 

(తిభంగి నాట్యభంగిమాలూ శిల్పకారుల్నే నమ్మోహితుల్ని చే స్తున్నాయి. దేవాలయం 

లోని - స్తంభాలపై నాట్యభంగిమలు మృదంగాది వాద్యములవారి రేఖలు చిత్రింపబడి 


వున్నాయి. జాయపసేనాని రచించిన నృ త్తరత్నావశిలో ఉదాహరించిన నాట్యశిల్ప 
మంతా రామప్పగుడితో తొణికినలాడుతూ వుంది, 


ముద్దుగుమ్మల మద్దెల ధ్‌ పనులు : 


పాలం "పేటలోని రామప్ప చెరువుకట్ట తూర్పు చివరనున్న దేవాలయం లోవలి 


భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా. వివి; భంగిమలలో నృత్యం చేస్తున్న 


అనేకమంది ఆటకి శైల శిల్పా లున్నాయి. అదే దేవాలయం పడమటివై పు ద్వార 


_ ఖంధాలమీద మార్ధంగికురాం[డ్ర శిల్పా లున్నాయి. 


వరంగల్లు రుద్రమదేవి కోట ద్వారబంధంపై రాతిపలక 
మీద మార ర ంగికురాం |డ్ర శిల్పాలు చెక్కబడి వున్నాయి. 


ఆ కోటలోనే స్వయంభూదేవాలయంలో ఒక రిక్త శిన 
తాండవ నృత ్యశిల్చ ముంది. 


హనుమకొండ వెయ్యి _సంభాల గర్భగుడి se 


మీద వివిద్ధ “వాద్యాల. నృత్య క్రర్షగివ్షలలో ప్రల శీలా 
"ఉన్నాయి. | . 





కాకతీయుల కళావిన్యాసం కిక 


కాకతీయ యుగంలో నాట్యకళ (సచారంలో వున్నట్టు ఆ నాటీ సంస్కృత 
(గ్రంథాలలో ఉదాహరింపబడి వుంది. జాయపసేనాని రచించిన అహ నృత్యళొ స్త్ర 
గంథం (“నృత్త తరత్నావళి” _ సంస్కృత 
(గంథం) ఆ నాటిదే. 
జాయపసేనాని క త్తివీరుడే కాక 
కళా పియుడె న అనాస? 

కాకతి గణపతి చేవచక్రవరి కటా 
కౌసీకి పా(త్రుడై న జాయస తన స్వయంశ క్రి 
వల్ల సేనాని కాగలిగాడు. ఈయన వీరుడే 
స కళాకారుడు కూడాను. 

నృత్యాలం "పే జాయపకు అత్యంత అభిమానం. స్వయంగా నృ త్తరత్నావళిని 

రచించాడు. ఈ నృ త్తరత్నావళి భారతీయ నృత్యసంపదకు ఆభరణమని నృత్య 
విద్యావేత్త తల అభి పాయం. సంస్కృత భాషలో ఆం(ధులు రచించిన మొట్టమొదటి 


నృత్యశా స్త్ర (గంథం ఇదేనని మల్లంపల్లి సోమశేఖరశర్మగారు తెలియజేశారు. ఒక 
వ్యాసంలో. 





దీనిని రచించిన జాయపసేనాని అసలు పేరు జాయన. ఈయన అయ్యకుల 
సంజాతుడు, పిన్నచోడన పుత్రుడు. తాతము త్రాతలది వెలనాడులోని (కొయ్యూరు. 
చందవోలును రాజధానిగా ఆం|ధ్రదేశాన్ని, పరిపాలించిన వెలనాటి మహీపతులవద్ద 
ష్‌ తండీ, తాతా సేవలు చేశారు. 


జాయన జాయచ మూపతి, జాయే సేనాధి నాథుడు, గజసాహిణి జాయప, గజ 
సై న్యాధినాథుడు అనే పేర్లతో పిలువబడుతూ వుండేవాడు గణపతిదేవ చ్మక్రవ ర్తి 
జాయపయందు అత్యంత ఆభిమానంతో అతనికి సకల విద్యలనూ, కశలనూ నేర్చిం 
వాడు. అ తరువాతనే జాయప అత్యుత్తమమైన నృ త్తరత్నావళి రచనకు పూనుకుని 
[కీ॥ళ॥ 1258-54 [పాంతంలో పూ ర్తి చేశాడు. : 


నృ త్తరత్నావళి జానపద కళారూపాల వర్ణన : 


నృ త్తరత్నావళిలో మార్గ, దేశినృత్యాలు రెండూ కలిసి కట్టుగా నడిచాయి. 
ఇందులో ఎనిమిది అధ్యాయా లున్నాయి. మొదటి అధా్యయం నర్తన పిషక్‌ర్ను 


36 జానపదక ళారూపాలు 

రెండవ అధ్యాయం అంగనిరూపణ, మూడవ అధ్యాయం మండల లక్షణం, నౌరు 
గవ అధ్యాయం కరణొంగహార వివేచనానికి సంబంధించింది. ఐదవ అధ్యాయం దే, 
స్థానక, కరణ, (భమరీ లక్షణాలను తెలుపుతూ వుంది. ఆరవ అధ్యాయం దేశి పాట, 
చారీలాస్యాంగగతి లక్షణమనే “పేరు గలది. 8_7.8 అధ్యాయాలు ఆ నాటీ ఆంధ 
దేశంలో వాడుకలో ఉన్న దేశి, నృత్త పద్ధతులన్నీ వివరించేవిగా వుండి (గంథ 
ప్రాముఖ్యాన్ని ఎంతగానో చాటుతున్నాయి. 


జాయప నృ త్రరత్నావశిలో తన కాలంలో (ప్రచారంలో ఉన్న దేశి నృత్యా 
లన్నిటిఫీ అమూలంగా చిత్రించాడు. ఎనిమిది అధ్యాయాలు గల ఈ (గంథంలో 
కడపటి మూడు అధ్యాయాలూ దేశి నృత్య సాం్యపదాయాలై న పేరణి, _పేంఖణం, 
రాసకం, చర్చరి, నాట్యరాసక౦, దండరాసకం, శివ(పియం, చిందు, కందుకం, 
భాండికం, ఘంటసరి, చరణము, బహురూసం, కోలాటం మొదలై న (పాంతీయము 
లైన అనేక జానపద నృత్యాలను వివరించాడు. 


జాయప నృ త్తరత్నావళిని పరికించి చూ స్టే భరతముని (ప్రసాదించిన భరత 
నాట్యశాస్త్ర (గంథంతోనూ, భరతనాట్యం పై అభినవ నగుపాచార్యుల వ్యాఖ్యానంతోనూ 


జొయసకు పరిపూర పరిచయం వున్నట్లు తోసూవుందని కీ॥ శే॥ మలంపలివారు అదే. 
| య pene.) oa) ౧ 
ప్యాసంలో (వాళారు. 


జాయప న్భ _త్రరత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని 
గూడ ఆముదితథంగ్లా రచించాడట,. 


కాని దురదృష్టవళాళ్తూ అది లభ్యంకాకుండా 
పోయింది. 


జాయప 1219 వ సంవత్సరం నాటికే సకల నాట్య వై. వె దికమణి అనీ 
సభాశిభా మణి ఆఫీ పెరొందాడు. జాయప నృ త్తరత్నావళిని [25054 
నాటికి రచించడం వలన దాదాప్ప 60 సంవత్సరాల వయసులో (వాసి 
వుండవచ్చు, ఏమైనా ఈనాడు ఆంధ్రులు గర్వించదగిన పురాతన 
న్నత శా స గంథాలలో నృ త్రరత్నావళి మణిభూషణం. 


కవి 





పలు కళారూపాలను వర్హించిన 
పాల్కురికి సోమన్న 


మొదటి (పతాపర్నుదుని కాలంలో జీవించిన పాల్కురికి సోమనాథుడు, కాకతీయ 

యుగంలో గొప్ప విప్లవ కవిగా వర్టిల్లాడు. బసవపురాణంలోనూ, పండితారాధ్య 
చరిత్రలోనూ ఆయన ఆ నాటి విశేషాలను ఎన్నో తెలియ 
జేశాడు. కళారూపాల ద్వారా వీరశై వమతాన్ని ఎలా 
(పచారం చేసిందీ వివరించాడు. ఆ నాడు ఆచరణలో 
ఉన్న అనేక శాస్త్రీయ నాట్య కళారూపాలను గూర్చీ, దే? 
కళారూపాలను గూర్చీ వివరించాడు. 





బసవపురాణం చెప్పిన భక్తి పాటలు : 


సోమనాథుని కాలానికి ముందే తుమ్మెదపదాలు, పర్వతపదాలు, శంకర 
సదాలు, నివాళిపదాలు, వాలేశుపదాలు, వెన్నెలపదాలు మొదలై న వెన్నో ఆచరణలో 
వుండేవి. కాని, ఈ పదా లన్నీ (క్రమంగా నశించటంవల్ల జనసామాన్యంలో విద్యా 
(ప్రచారానికి అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. (పజల్లో ఎక్కువమంది పొట 
లకే _పాముఖ్య మిచ్చినట్లు బసవపురాణంలో ఈ [కింది విధంగా ఉదాహరించ 
బడింది. / ' | 


మేటియై చను భక్తకూటువలందు - పాటలుగా గట్టి పాడెడువారు, 

(పస్తుతోక్తుల గద్యపద్య కావ్యముల - విస్తారముగ జేసి వినుతించువారు, 
ఆటుగాక సాంగభాషాంగ(క్రియాంగ - వటునాటకంబుల నటియించువారు, 
మునుమాడి వారు వీ రన నేల కూడి - కనుగొన రోళ్ళ రోకళ్ళ బాడెదరు. 


భ క్రకూటువు లనే భజనమండలి సమాజాలు పాటలు కట్టి పాడుకోవడం, 
రోకటి పాటలుకట్టి పాడుకోవడం (రోకటి పాటలంటే, దంపుళ్ళ పాటలు) ఆ నాటికే 
ఏర్పడ్డాయి. ఈ నాటికీ ఈ పాటలు (పజాసామాన్యంలో దంపుళ్ళ పొటలుగాను, 
భజనసమాజాల్లో భక్తి గీతాలుగాను ఏర్పడి ఉన్నాయి. రోకటి పాటలను శివభక్తుల 


విత్‌ జానపదకళారూపాలు 


ఇండ్లలో వేదాల్లాగా వల్లించేవారట. శరియాళచరి తను గురించి దిసవ 
కరో 


కరమర్ది నూరూర శిదియాలు చరిత - పాటలుగా గట్టి పాడెడువారు 
a? సాంగభాషాంగ|క్రియాంగ - కున నటియించువారు 


శరియాలు చరితను పాటలుగా గట్టి పొడటమేగాక, ఆ కాలంలో నాటక 
ఎర గాల కూడా జరిగినట్లు పై పై ఉదాహరణలవల్ల తెలుస్తూ వుంది. 


పండితారాధ్యచరి తలో పజాకళారూపాలు: 


అనాటి తెలుగు రచనల్లో కేవలం సూచనలేగాక్క నృత కళకు సంబంధించిన 
అనేక వర్ణనల మనకు లభిస్తాయి. సోమనాథుడు రచించిన పండితారాధ్యచరిత్ర 
పర్వత ప్రకరణంలో నృత్యకళకు సంబంధించిన అనేక శాస్త్రీయ విషయాలనేగాక 
జాయప నృ_క్తరత్నావశిలో వర్తి ంచినట్లు జానపద నృత్యాలను కూడా వర్ణించాడు. 

ఈ [గంథంలో సోమనాథుడు (శ్రీశైలంలో శివరాత్రి మహోత్సవాలలో 
(పదర్శించే కళారూపాల నన్నిటిని ఉదాహరించాడు. నృత్యకళకు, 'శై_వమతానికి 
పరస్పరస ౦బంధ మున్నట్లు కనబడుతూ వుంది. [పజానురంజకాలుగా వున్న 
ఆనాటి దేశినృత్యాలను ఆయన అద్భుతంగా వర్ణించాడు. యక్షగాన కళారూపాలను 
గూర్చి, 'దేశినాటక సంప్రదాయాలను గూర్చి _ పండిారాధ్యవరి్రలో ఈ విధంగా 
వర్ణించాడు. 
ఎన్నో ఊరులు _ ఎన్నో నాటకొలు బహు నాటకములు: 

ప్రమథపురాతన పటుచరిత్రములు - 

గ్రమమొంద బహునాటకము లాడువారు 

అలితాంగ రసకళాలంకారరేఖ - లలవడ బహురూప మా డెడువారు 

గరణముల్‌ మెరవణుల్‌ గతులు జిత్రములు - నరుదుగ వెడ్డంగ 


క. 
ఆటలు: 


అమరాంగనలు దివినాడెడు మాడ్కి - నమరంగ గడలపై నాడెడువారు. 
నావియద్గతి బకులాడెడునట్టి - భానన మోకులపై నాడువారు.. | 


పలు కళారూపాలను వర్ణించిన పాల్కురికి సోమన్న 39 


తోలుబొమ్మ లొటలు, 





భారతాదికథల జీరమటుగుల - నారంగబొమ్మ TTT 
లాడించువారు కీ i వనన. 
నత గంబసూ[తంబు లడరంగ Eg న్‌ Fey 
బొ మ్మల నాడించువారు 9 


యక్షనానాలు. 


నాదట గంధథర్వయక్ష ss రాదులె పాడెడు 
నాడెడువారు 
విధమున బచ్చన్నవేషముల్‌ దాల్చి యధికోత్సవము దులు కాడునట్లాడు. 


జంతు నృత్య విన్యాసాలు: 


పొలుపారుదండనంబులు నొప్పహంస - గతియును. మాతంగ గతియును, 
వృషభ 

గతియును, మర్కటగతియును మేష - గతియును, మయూరగతియును భోగి 
గతియును, నా బెక్కుగతులు, నొవ్పారు. 
రంభయాదిగ నప్పరస్పమూహంబు - గుంభినీసతులతో గూడియాడంగ 
జప్పట్లు వెట్రంగ జక్కన లేచి - యప్పాట వెడయాట లాడెడువారు 
వేడుకతో జిందు నాడంగ వచ్చి - కోడంగియాటల గునిసెడువారు 
(భమరముల్‌ సాళిముల్‌ బయకముల్‌ మెరసి _ రమణ బంచాసి 

పేరణి యాడువారు. 


ఈ విధంగా పండితారాధ్య చరిత్రలో సోమనాథుడు దేశి కళారూపాలను 
గురించి వర్ణించాడు. వెడయాట (వికట నర్తనం), చిందుకో డ ంగియా టలు, 
కోణంగియాట (ఇది హాన్యనృత ్యం), పేరణి, బహునాటకములు, బహురూప్పలు, 
వెడ్డంగము, అమరగంధర్యాంగనల నృత్యానుకరణలు, పక్షుల ఆటలు, గడాటలు, 
దొమ్మరాటలు, భారతాదికథల ఛాయాచిత్రాలు, బొమ్మలాటలు, పగటిషాలు మొద 
లై నవాటి నన్నిటినీ వర్తి ంచాడు. అంతేగాక న ర్రకుల వేషభాషలను గురించి ఈ 
(క్రింది విధంగా వివరించాడు. | 


40 జానపద కళారూపాలు 
నటువక తెల కటుబటల సోయగాలు: 
ల్సి అలన రు రు 


నట్టువక కైెలు ఆ కాలంలో అర్థోరుక ములు (చల్ల డాలు) ధరించేవారట. ఆనాటి 


(పదర్శనాలలో , న నర్రకుల రంగప్ర వేశంతో న ర్రనగానం (ప్రదర్శింపబిడేదట. దీనినే 
పూర్వరంగమని పేర్కొన్నారు, 


అనంతరం నర్తకులు తెర వెడలిన తరువాత కన్నులూ, కనుబొమలూ 
మొదలైన అంగ (ప్రత్యంగ, ఉపాంగచలనాదుల ద్వారా అభినయాన్ని (పదర్శించే 


వారు. తరువాత జం్యత సంగీతగమకాలతోనూ, వివిధ వాద్యాల దేశనామాలలోనూ 
వరి ంచేవారు. 
(వా 


ఆ నాటి న రకల నర్హన తీరును ఉత్తేజంగా కావ్యధోరణిలో వివరించాడు. 
ఈ వర్ణనలో రకరకాల నృత్యరీతులు వర్ణించాడు. ఒంటికాలి నడక, మోకాటి నడక, 
భురగాక్ళపె నడక, కూర్చుండే ముందుకు నడచుట్క రొమ్ముతో ,పాకుట, గిరగిర 
శిరుగుతూ పోవుట ఇత్యాదులను సోమనాథుడు “పేర్కొన్నాడు. గిరగిర తిరిగే 


నృత్యానికి | భ | భ మరినృత మని పేరు. ఈ నృత్యాన్ని ఈనాడూ అరుదుగా చేస్తూనే 
వున్నారు. 


అంతేగాక అనేక విధాలైన ఇతర నృత్యభేదాలను గూర్చీ, వివిధ కథలను 
వివరించే నాటక (ప్రదర్శనాలను కూడా వర్ణించాడు. ఆ నాటి వాడుకలో నున్న 


నాట్యక ళా చరిత్రను గురించి సోమనాధుడు "ఏన్నో అమూల్యమైన విషయాలను 
మనకు ఆందించాడు, 


తహ వర్ణించిన సోమనాథుడు వివిధాంగాల పట్టిక నిచ్చాడు. 
హంస. నెమలి, పాము, ఏనుగు, ఎద్దు కోతి మేక మొదలైన పక్షులు మృగాలు 
వాటి గతుల ననుసరించి చేసే నృత్యాల పటిక నిచ్చారు. 
రు 


బసవపురాణంలో జానపద కళలు: 
సోమనాథుడు బనవప్పరాణంలో కూడా కళలను గురించి వర్ణించాడు. బసవని 


వివాహ ఘట్టంలో కోలాటము, గొండ్రి, పేరణి మొదలైన దేశిరూపకాలను 
పేర్కొన్నాడు, 


పలు కళారూపాలను వర్ణించిన పాల్కురికి సోమన్న 41 


జాతిగీతాలై న ఆనందగితాలు, శంకర గీతాలు వర్ణించాడు. బసవని కళ్యాణ 
పుర ప్రవేశ నమయంలో పేరణి (ప్రసావన వుంది. ఇది సౌరాష్ట్రనర్తనాచార్యుల 
సం[పాదాయానుసారంగా నర్తించిన ట్లుంది. 


ఇంకా పూర్వసంగితం, తెర తీయడం, దేశిలాస్యంగాలు, ముఖరసం, 
సౌష్టవం, లలి, భావం, ధూకళి, రుంకళి, వ్నిభమం, రేఖ 
మొదలైనవాటి (ప్రస్తావన కూడా వుంది. ఈ విధంగా సోమనాథుడు 
ఆనాటి విషయాలను ఎన్నిటినో పొందుపరిచాడని వి. రాఘవన్‌ గారు 
“తెలుగు నంసృతిలో వుదాహరించారు. 








మాచల్తేవి | క్రీడాభిరామం 
CG | 


కాకకీయుల కాలంలో వేశ్యాకులానికి విశేష [పాధాన్య ము౦ండేది. వేశ్యల్ని పోషిం 
చటం ఆనాటి అధికారవర్షాలు గౌరవంగా భావించేవారు. (ప్రతాపరుద్రుని వుంపుడు 
్త గత్తె మాచల్డేవి భవనం ఓరుగల్లులో నాటి అత్యంత 

సుంచర భవనాలలో ఒకటి. 


మాచలేవి : 
(ఏ 





మాచల్లేవి గౌరవార్గం వినుకొండ వల్లభ 
రాయుడు క్రీడాభిరామ మనే వీథి నాటకాన్ని 
రచించగా అది ఓరుగల్లులో (పదర్శింపబడింది. రావిపాటి (తిపురాంతకుడు 
సంస్కృత ౦లో (వాసిన పేమాభిరావమం' నాటకాన్ని అనుసరించి తెలుగులో [వాయ 
బడిం దీ [క్రీడాఖిరామం. ఈ వీథి నాటకాన్ని (శ్రీనాథుడే (వ్రాశాడని కొందరు, మరి 
కొందరు వల్లభరాయుడే (వ్రాశాడని వివాద ముంది. ఎవరు (వ్రాసినా [14వ శతాబ్దంలో 
మొట్ట మొదటగా తెలగులో వెలువడిన వీధీ నాటకం ఇది, ఆ నాటి నట, విటి, 
కవులను గురించి [క్రీడాఖిరామం నాందీ ప్రసావనలో ఈ విధంగా వర్ణించబడింది. 


నటులది దోరసమ్ముదము - విటులది యొరగల్లు; కవిది వినుకొండమహా 
పుటభేదనమను త్రితయము - నిటు గూర్చెను (బ్రహ్మ రసికులెల్లరు మెచ్చన్‌. 


అని ఈ వీథినాటికాన్ని మోపూరిణై రవుని తిరునాళ్ళలో (ప్రదర్శించినట్లు 
తెలుస్తూ వుంది. 


ఆనాడు ఓరుగల్లు వృత్సవాలలో (పదర్శిం పదిడిన అనేక వినోద (పదర్శనాలను 
గురించి కీడాధీరామంలో వివరించబడింది. 


ఏకశిలానగరంలో ఎన్నో దేవాలయాలు; 


ఏకశిలానగర మని పిలువబడే ఓరుగల్లులో ఆనాడు $500 శివాలయాలు, 1300 
విప్ణుదేవాలయాలు, 'మెలార దేవుడు, దుర్గ, గణపతి, వీరభద ఆలయాలు ఆదిగా వేల 


మాచల్దేవి క్రీడా భి రా మం శల 


కొలది ఉన్నట్లు స్థానిక ప్రతాపర్నుద చర్విత్రవల్ల తెలుస్తూంది. ఓరుగల్లులో మైలాడ 
దేవుని వుత్సవంనాడు మైలార వీరభటులు చేసే సాహస వీరకృత్యాలు, అతి 
భయంకరంగా వుండేవి. పీరశై వమతో(దేకులు మండుతూ _ 
వుండే నిప్పుగుండాలలో సాహసంగా దూకేవారు. నార 
సాలను (గుచ్చుకునేవారు. భైరవుని గుడి, చమడేశ్వరి, 
మహాశ క్రి నగరు, వీరభ దేశ్వరాగారం, బుద్ధదేవుని 
విహారభూమి, ముసానమ్మగుడి, కొమరుసామయ్య నగరు, 
పాండవుల గుడి మొదలై న (పదేశాలు కాకతీయ (ప్రతాప 
రుద్రుని కాలంలో గొప్ప మహత్తు కలిగిన (పదేశాలని 
(ప్రసిద్ది పొందాయి. 





దిసమొలదేవత ఏకఏరాదేవి: 


ఏక వీరాదేవి శ్రైవదేవత, ఏకవీర పరశురాముని తల్లియైన రేణుకాదేవి యని 
(పతీతి. ఈమెను మాహురం అనే (గ్రామంలో వెలసి వుండడంవల్న మూహురమ్మ 
అని పిలిచేవారు. ఈమె నగ్నదేవత. ఈమెను ఆనాడు రాయలసీమలోనూ, తెలం 
గాణాలోనూ ఎల్లమ్మ దేవత అని కూడా పిలుస్తూ వుండేవారు 


ఓరుగంటిలో ఓరుగంటి ఎల్లమ్మ అనే (ప్రసిద్ధ దేవత వుండేది. ఈ ఎల్లవ్మనే 
రేణుక అని కూడా పిలిచేవారు. సన. కొతతో బివనీలు, మాదిగ శ్రీలు. 
ఎల్లమ్మ కథను వీరావేశంతో చెప్పుతూ వుండేవారనీ, వారు (మోగించే జవనిక 
జుక జుంజుం జుక జుం జుమ్మంటూ సాగేదనీ, క్రీడాభిరామంలో ఉదహరించ 
బడింది, 


వాద్యవైఖరి కడు నెరవాది యనగ ఏకవఏరాదేవి యెదుట నిల్చి, 
పరశురాముని రథ లెల్ల (పౌఢిపాడె చారుతరకీర్తి బవనిల చక్రవర్తి. 
భక్తిపారవళ్యంలో, స 


రేణుకాదేవి జమదగ్నిమహాముని భార్య; పరశురాముని తల్లి. తండ్రి ఆజ్ఞ 
ననుసరించి" పరశురాముడు తన తల్లి తలను ఖండించగా, ఆ boss మాదిగవాడలో 
పడిందట, శిరస్సు లేకుండా వున్న వీగ్ర్‌నాం ముందు నగ్ననృత్యంలో పూజిస్తూ 


44 జానపద కళారూపాలు 


వండేవారట. నగ్నంగా వున్న రః విగహాల ముందు శ్రీలు కూడా నగ్నుంగా 
పూజిస్తూ నాట్యం చేస్తూ వృండేవారట. 


ఈ రేణుకాదేవే. తరువాత ఎల్లమ్మగాను, ఏకవీరగాను (ప్రసిద్ధి చెందింది. 
ఏకవీరాదేవి ఆలయాలు మండపాక, పొలవాస, మాహూరు మొదలై న (గ్రామాలతో 
వెలిసి వున్నట్లు శ్రీ డాభిరామంలో ఉదహారింపబడి పంది. 


కాకతీయ రుద్రమదేవి మొగిలిచర్లలో వున్న ఏకవీరాదేవిని ఆరాధించడానికి 


వెళతూ వుండేదట. ఓరుగల్లు పట్టణంలో ఏకటీరాదేవి మహోత్సవాలను కూడా 
తిలకించేదట. 


గొండి అనేది కుండ లాకార నృత్యం. గొండ్రి విధానంద్వారా బతక మ్య, 
స వృత్సవ సమయాల్లో పిల్లన గోవు లూదుతూ, ఆటలు ఆడుతూ, కుండలా 
కార నృత్యం చేసేవారు 


గొరగపడుచుల గొప్ప నాట్యాలు: 


ఓరుగల్ల మైలారదేవుని పూజల సమయంలో, మెలారోదేవుని కొలిచే గొరగ 
పడుచులు పాటలు పాడుతూ, ఒక సీటిపాత్రలో ఒక వస్తువును వేసి, మొగ్గవాలి 
'వెసుకకు వంగి నాలకతో ఆ వస్తువందుపని ఆ విధంగా తమ (పజ్ఞలను భక్తి 
పురస్సర ౦గా కెలియజేసేవారట. ఈ విధానాన్ని గూర్చి డ్రీడాఖిరామంలో. 


చ. వెనుకకు మొగ్గవాలి కడు విన్ననువొప్పగ దొటైనిళ్ళలో 
మునిగి తదంతరస్టమగు ముంగర ముక్కున గ్రుచ్చికొంచు లే 
చెను రసన్నాప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే 
రనుసమలీల నిప్పడుచుపాయము లిట్టివి యెట్లు నేర్చెనో, 


ఇక పరుమలు ఏరభ[ద్రస్వామిని నె త్తిమీద పెట్టుకుని (ప్రభలుగట్టి అడుగుల 


మడుగులతో, నగారా డోళ్ళు వాయిస్తూ నారసాలు పొడుచుకుని నృత్యం “చేసేవారట. 
వీరిని గురించి __ 


వీరు మైలారచేవభటులు. గొండ్రి యాడించుకున్నారు. గొరగవడుచు నాడు 
చున్నది చూడు మూర్జాధినయము. తాను 'నెట్టిక పీలంతగాని లేదు. 


(é డాభిరామం ) 


మాచల్దేవిక్రిడాఖిరామం౦ 45 


వీరిది శై వసాంప్రదాయం. మైలారలింగస్వామి భక్తులు. వీరు కురుబిజాతికి 
చెందినవారు. వీరి ఇలవేల్పు వీరభద్రస్వామి. ఇంకా కాకతీయుల కాలంలో 
కోలాటం, గొండ్రి (గర్భ నృత్యం) పేరణి నృత్యం 
(అం'ే కుంభం మై ఎక్కి నృత్యం చేయడం వుప్పెన 
పటైలాటలు (అంసే చెల్జుపట్టి) గిల్లదండల ఆట, చిట్టా 
గోనె, చిల్ల గోడె అనే ఆటలుకూడా [ప్రచారంలో వుండేవి. 
“శై వసారయ్యపదాయంలో నందికోల ఆట అనేది వుంది. అది 
తెలంగాణాలో ఈనాటికీ కార్తీక మాసంలో జరుగుతూ 
వుంది. ఈ నందికోల ఆటను గురించి సోమనాథుడు ___ 





కోలాటమును బాత గొండ్రి పేరణియు - గేళిక జోకయు లీల నటింప. 
(బసవపురాణం), 
బాణం మెచ్చే జాజరపాటలు : 


కాకతీయుల కాలంలో (ప్రచారంలో వున్న జాజరపాటలను గురించి నాచన. 
స్రోవుయాజి తన వసంత విలాసంలో. 


విణాగానము వెన్నె లతేట - రాణ మీరగా రమణుల పాట 
(పాణమైన పినబహ్మణవిట - జాణలు మెత్తురు జాజరపాట. 


(బాహ్మణవీట జాజరపాట రాణీంచె వనడాన్ని బట్టి అది ఆనాటి (బ్రాహ్మణు. 
లలో ఎక్కువ (పచారంలో వుందని చెప్పవచ్చు. 


ఆ కాలంలో తప్పెట్లు, రాహళాలు, కొమ్ములు, డమాయీలు, బూరలు, 
శంఖాలు, సన్నాయిలు, డోళ్ళు, చేగంటలు మొదలై న వాద్యాలు (పచారంలో వుండేవి. 

కాకతీయుల కాలంలో నిర్మాణశిల్పం, విద్య, చి తలేఖనం, చేతిపనులు కళలుగా 
సరిగణి ౦పబడ్డాయి. (ప్రతి చెంబుమీదా చిత్రాలు చెక్కే_వారు. బట్టలపైన అద్దకం తో 
బొమ్మలను ఆచైేవారు. ఇండ్లగోడల'పె చితాలను చితించేవారు. పడుచులు ఇండ్ల 
ముంగిట ముగ్గులతో రకరకాల చితాలను చిత్రిస్తూ వుండేవారు, 
(పజలు వారి వారి అభిరుచులనుబట్టి , చి తపటాలు (వాయించుకునే 
వారు. వీరపూజ అభిలాష గలవారు, వీరుల చిత్రాలను [వాయించు 
కునేవారు. 





నాట్యకళను ఆరాధించిన రెడ్డిరాజులు 


క్రౌకాతీయ సా్యమాజ్య పతనానంతరం దానిని ఆశ్రయించుకున్న సామంతరాజులూ, 
సేనానాయకులూ, స్వతంత్ర రాజ్యాలను స్టాసించారు. అటువంటి వాటిలో రెడ్డి 

_ రాజ్యాలు, వెలమ ప్రభువుల రాజ్యాలు ముఖ్యమైనవి. ఈ 
కాలంలోనే అటు విజయనగర సామాజ్యం కూడా ఏర్ప 

డింది. వీటిలో రెడ్డిరాజ్య మే (పాముఖ్యం వహించింది. 

రెడ్డిరాజులు ముఖ్యంగా అద్దంకి, కొండవీడు, రాజ 

మహేం'దవరం, కందుకూరు (ప్రాంతాలలో క్రీ. శ. 

1024 నుండి దాదాపు 11285 వరకు రాజ్యం చేశారు. 


వాది రాజ్యం కర్నూలు జిలానుండి విశాఖపటంవర కూ, 
oa) [az] 
చక్షిణాన నెల్లూరువరకూ వి స్పరించింది. 





కొండవీడు గుంటూరుజిల్లాలో (పసిద్ధికెక్కిన దుర్గం. దీని చుట్టుకొలత 
సుమారు ముప్ఫయి మైళ్ళుంటుంది. పర్యతా(గమే రెండున్నర మైళ్ళ వరకూ 
వుంటుంది. పర్వతాగంలో మొ త్తం 50 దుర్గాలవరకూ వున్నాయి. [క్రింది 
భాగంలో వుంది కొండవీడు పట్ట ణం. ఆనాటి ఆ పట్టిజం ఈనాడు (గ్రామంగా పు౦ది. 
శయదుుదమై. చూచేవారికి అశ్యాశ్చ సర్యం కలిగించే ఈ దుర్గం కాకతీయా౦(ధ్ర 


చక్రవర్తుల కాలం నుంచి ముఖ్యరాజధానిగా విరాజిల్లి డంవల్ల బహు ప్రాలీనమైనదని 
చెప్పడంలో వ అతిశయోక్తి లేదు. 


రెడ్డి ప్రభువుల దొడ్డతనం : 


.. కాకతీయ సామ్రాజ్యంలో చివరివాడై న (పతాపరుదుని దగ్గర కోమటి 
గపోలయరెడ్డి సేనానిగా వుండి మొట్టమొదటగా రెడ్డి సా మాజ్యాన్ని స్థాపించి, 
_అద్దంకిని రాజధానిగా చేసుకుని 1824 లో రాజ్యాన్ని 'సరిపాలించాడు. 


ఆయన తరువాత రాజ్యానికి వచ్చినవాడు (పోలయ వేమారెడ్డి, ఈయన ' చాలా 
పర్యాకమం కలవాడు. పండితుల్ని, కవుల్ని. సన్మానించేవాడు, 


స. తాలూకా 
లోని చెదలవాడ వాస్తవ్యు కడైన ఎత్తాపెగడ మహాకవిని తన ఆస్థానంలో వుంచు 


నాట్యకళను ఆరాధించిన రెడ్డిరాజులు 47 


కుని ఆదరించాడు. ఈ విధంగా ఆయన క్రీ. శ. 1850 వరకూ అజేయంగా పరి 
పాలించాడు. 

ఆయన తరువాత క్రీ. శ. 1866 లో అనపోతారెడ్డి రాజ్యానికి 
వచ్చి, పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన చాలా 
శాసనాలు (వాయించాడు. (బాహ్మ్యణులకు అనేక దానాలు చేశాడు. 
ఈయన తరువాత రాజ్యానికి వచ్చినవాడు ఆయన కుమారుడు 
కుమారగిరిరెడ్తి. క్లుప్తంగా ఇదీ రెడ్డిరాజుల చర్మిత. 

రెడ్డిరాజుల కాలంటో సామాన్య జనులు దొమ్మరిసానుల y Tt ॥ 
(వదర్శనాలను, వీధీ భాగవతాలను చూచి ఆనందిందారు. సాతానులు pi 
ఏకతార లను చేత ధరించి (శావ్యంగా పాటలు పాడుతూ (గ్రామాల్లో - 
(పతినిత్యమూ యాచిస్తూ వుండేవారు. 





ఆనాటి ఆటపాటలు: 


ఆం ధ్ర రెడ్డిరాజుల యుగంలో అనేక వినోదాలు అభివృద్ధి ఫొందాయి. వౌటిలో 
(ప్రమఖస్థానాన్ని ఆ(కమించేవి ఆటలు, పాటలు, నాటకాలు. 


ఆసజలు నాటకాలం పే ఎంతో అభిమానంతో వుండేవారు. ఎన్నో నవజాత 
(వదర్శించేవారు. కాని ఒక్క నాటకం కూడా సంస్కృత మర్యాదలతో తెలుగులో 
(వాయబడలేదు. అనాడు వుద్దండుల్దై న పెద్ద పెద్ద కవులు కూడా ఎక్కువగా, యక్ష 
గానాలనే రచించారు. ఆనాటికి ఉత్తరహిందూస్టానమంతటా సం స్కృృత నాటకాల 
వభావం ఎక్కువగా వుండేది. ఈ పరిస్టితుల్లో దషీణ పించదూదేశమంతటా యశ 
గానాల (పభావం బహుముఖాల విజృంభించింది. నన్నయకం ప పూర్వమే దేశిక విశా 
యుక్తమైన పాటల నాటకాలుగా యక్షగానాలు అభివృద్ధి పొందాయి. యక్షగానాల 
పుట్టుపూర్వో శ్ర తరాలను గురించి మరోచోట (పసావించినా స ఈ యుగంలోనూ 
వాటిని గురించి ఉదాహరించడం అవసరమే. 


జక్కుల పురంధికులు : 


తెలుగు దేశంలో కామేళ్వర్యాది శ క్రచేవతలను. గాలచు బక్కులవారనే 
'జొతివా, రుండేవారు. వీరినే అనేకమంది. re ప్రాచిన. కవులు తమ (గ్రంథాలలో 
జక్కుల పురం(ధ్రీకులు అని వర్శిస్తూ వచ్చారు....ఈ, జక్కుల, వారినే యతులుగా 


48 జానపదకళారూపాలు 


నరి ౦చారు. కాలక్రమేణా స్రీలు పాత్రలు ధరించి అఖండమెన "పేరు (పతిష్షలు 
క్‌ om] 6 
తీసుకువచ్చారు. ఆనాటి యక్షగానాలలో నాగి అనే స్త్రీ శ్రీపాతలు ధరించి 
అఖండమెన పేరు పతిష్షలు సంపాదించింది. 

en న 


"సం డెలనాగి : 


నధ +ర క్షీ క న క బూ బన “వ నో 
అ| గవర్భపు ప్రి గాక తక్కువజాతి స్త్రి క వడంవల్ల నాగి ఆనే “పేరు వచ్చింది. 
"పెండెలనాగి (పదర్శించిన పాత్రలతో ముఖ్యమైంది (క్రీడాఖిరామంలోని స్త్‌ పాత. 
క్రీడాభిరామం అనాటి వీధినాటకాల్లో ముఖ్య మైంది. 


ఆ రోజుల్లో పిచ్చుకుంటులవారు (శ్రీనాథుడు రచించిన పల్నాటి వీర 
చరిత్రను, కాటమరాజు కథను గొల్లవారు, యల్లమ్మ కథను బివనివాండు చెపుతూ 


ఉండేవారు. ఇలా ఆయా కులాలకు చెందినవారు వారి వారికి (ప్రియమైన కథల్ని 
చెప్పుకుంటూ వుండేవారు. 


పైన వుదాహరించిన యల్లమ్మ కథనే బవనివారు రేణుక కథగా చెప్పే వారు. 
దీనిని విపులంగా, ఒకే కభను రెండు రా(తుళ్ళపాటు జవనిక (ఈనాటి జముకు, 


వాయిస్తూ చెప్పతూ వుండేవారు. వీరే పెద్దదేవర కథను రాయలసీమ జిల్లాలలో 
చెపుకూవుండేవారు. 


కర్ణానందమైన కామేశ్వరి కథ : 


| ఆ రోజులలో ఆ(గ్రవర్లులెన (బ్రాహ్మణుల ఇండ్లలో కామేశ్వరి కథను 
వెంశో (పసిద్ధంగా చెప్పుకుంటూ వుండేవాళ్ళు. కథను ఉదయం -|ప్రారంభించి, 
పాయంతం వరకూ చెప్పతూవుండేవారట. ఇరుగు, పొరుగు ఆమ్మలక్క_లందరూ, 
ఇండ్ల లో పనిపాటలు ముగించుకుని సాయం క్రంవరకూ ఈ కామేశ్వరీ కథను కర్ణా 
సందంగా వినేవారు. ఆందుకే “అక్కలు లేచేవరకు నక్కలు కూసె” ఆనే సామెత 
వచ్చింది. ఈ కామేశ్వరి కథ (పథమంలో (బ్రాహ్మణ స్రీలద్వారానే _పచారంలోకి 
వచ్చినా క్రమానుగతంగా ఇతరజాతి స్తీలలోకి కూడా వ్యాపించి ఇంకా ఎక్కువ 
(వడారంలోకి వచ్చిండి. ఈ కథ ఆం ధదేశంలో గుంటూరు, కృషాజిల్లాలలో బాగా 
వ్యాపించింది. ఈ కా మేశ్వలికథను జక్కులవారు కూడ బఐహంళపచారంలోకి 
తెచ్చారని (కీడాఖిరామంలో వృదాహరించారు . . 


[నాట్యకళను ఆరాధించిన రెడ్డిరాజులు 49 
కామేశ్వరీ కథే కామవల్లి కధ: 


పైన ఉదహరించిన కామేశ్వరి కథే (క్రమానుగతంగా కామవల్లి కథగా 
పరిణామం చెందింది. దీనిని స. > 
కలుపుతీసేవారు, కోతల.కోసే వడు దండే 
వారు, తిరు గళ్ళమీద పిండి వ ఎక్కువగా 
పాడుకునేవారు. ఆ విధంగా వారు కాలాన్ని వెళ్ళ 
బుచ్చుతూ, కష్టాన్నీ, అలసటనీ మరచిపోయి మే 
ఆనందంగానూ, ఆహ్షాదంగానూ ఆయా పనులు చం 

వ్‌ 





స క్ర 
పూర్తి చేసుకునేవారు. కం eNE 
గొండ్హియాడె కుండలాకార నృత్యం : = క్‌. నే 


పూర్వంనుంచీ క విత్వంలోనూ, సంగితంలోనూ చేశివిధానం, మార విధానం 
అనే రెండు భిన్నరీతులు ఎర్చడివున్నట్లు తెలుసుకున్నాం. ఆందులో చేశినృతా కలే 
(పజలకు అతిసన్నిహిత౦గా వ్యాప్తిలోకి వచ్చాయి. పురుషులు కోలాటంవేస్తూ, 
చిరతలు (మోగిస్తూ, చిందులు త్రొక్కుతూ నోటితో పాటలు పాడేవారు. అలాగే స్త్రీలు 
పలయాకారంగా చప్పట్లు చరుస్తూ బతకమ్మ పాటలు పాడేవారు ఈ బతకమ్మ 
పాటలు ఆనాడే, తెలంగాణాలో విశేష[పచారంలో వున్నాయి. 

అదేవిధంగా రాయలసీమలో బొడ్డెమ్మ కథ (ప్రచారంలో వుండేది. గొండ్రి 
ఆనే కుండలాకార నృత్యంద్వారా బతకమ్మ, బొడెమ్మ పాటల్ని తెలంగాణాలో వున్న 
'మైలార దేవుని పూజలసమయంలో పాడుతూ (పజ్ఞలను తెలియజేసే సేవాళ్ళు. 


కుమారగిరిరెర్డై కర్పూర వసంతరాయలు: 


శెడ్డిరాజాలలో చివరిరాజు కుమార గిరిరెడ్డి. ఈయన క్రీ. శ. 1886 నుండి 1402 
వరకూ _ కొండవీడు రాజధానిగా = ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రసిక ప్రభువు. 
ఈయనను ధర్మవేముడని పిలిచేవారు. ఈయన కవుల కవిత్వాన్ని మెచ్చి అనేక 
పారితోషికాలు బహూకరించేవారు. కుమారగిరికి వసంతరాయలని, కర్పూర వసంత 
రాయలని రెండు బిరుదు లుండేవి. కుమారగిరి స్వయంగా పండితుడు; సంగీత 
భత్యాల ప్రవీణుడు. వసంతరాజీయం అనే నాట్యశాస్త్ర (గంథం (వ్రాసినట్లు 
కూడ కాటయ వేమా రెడ్డి రచించిన శాకుంతలవ్యాఖ్యవల్ల తేలుస్తూంది. 

M-4 


50 జానపదకళారూపాలు 


మునీనాం భరతాదీనాం భోజాదీనాంచ భూభుజాం 
శాస్రాణ్‌ సమ్య గాలోచ్య నాట్య వేదారవేదినా 

= ఠి 
(ప్రోక్తం వసంతరాజేన కుమారగిరి భూభుజా 
నామ్నా వసంతరాజీయం నాట్యశాస్త్రం యదు త్రమం. 


ఈ వసంతరాజీయం మనకు ఇంతవరకూ లభించలేదు. ఈయన (పతి 
సంవత్సరం వసంతోత్సవాలు వాసిగా జరిపిస్తూ వు౦ డేవాడు. 


వాసిగాంచిన వసంతోత్సవాలు: 


విజయనగర స్మామాజ్యంలో, కృష్ణదేవరాయల కాలంలో, రాజధానిలో 
మహర్నవమిరోజున వసంతమండసంలో వసంతోత్సవాలు ఎంతటి మహావై భవంతో 
జరిగేవో అలాగే వేమారెడ్డి ఆస్టానంలోకూడ జరిగేవి. ఈ సమయంలో రాజ్యం 
నాలుగు ('వక్కలనుంచీ, కవుల్ని, గాయకుల్నీ, వాద్యకా రుల్నీ ఆహ్వానించి, మహో 
"వైభవంగా వసంతోత్సవం ముగించేవారు. అందుకే ఆయనకు నసంతరాయ, కర్పూర 
వసంతరాయ బిరుదు లీయబడ్డాయి. 


(ప్రతిభకు పట్టాభి? కం, సలు దానాలు: 


సంగీత సాహితా త్యాలతో వినోదించే వేమారెడ్డి (ప్రతిభావంతులై న కళాకారు 
అందర్నీ తగు విధంగా సన్మాఏంచాడు. సంగితసా “హిత్యాల్లోనూ, భరతనాట్య 
శాస్త్రంలో నూ (ప్రావీణ్యం కలిగిన కంచి, పొన్ని, చేరి మొదలై నవారిని సన్మా 
సించిందేకాక పేరి అనేన ర్రకికి గుంటూరు జిల్లాలో వున్న 'పేరుకలపూడి అనే 
(గామం (గామాన్నే వ ఇచ్చాడు. 


అలాగే కంచి అనే దేవదాసిక - నాట్యగ త్తెకు _ “కంచికచర్ల ”” అనే 
(గ్రామాన్ని బహూకరించాడు. 


పొన్ని అనే కళాకారిణికి పొన్నవరం అనే గామాన్నిచ్చి, 
జీవితవర్యంతమే కాక వంశపారంపర్యంగా అనుభవించడానికి 
హక్కు. కలిగించాడు. 


: ఆయన చేసిన దానధర్మాలను గురించీ, ఆయన విద్యాఖిలాషను 
" గూర్చీ, కళాపోషణగూర్చీ స్థానికంగా వున్న కొండవీటి చరిత్రలో 





నాట్యకళను ఆరాధించిన రెడ్డిరాజులు 51 
సువర్హాక రాక్షరాలతో లిఖించి పుందని కోన వెంకటరాయశర్మగారు “భారతి” పత్రికలో 
వుదాహరించాడు. అంచేగాక శాలివాహన శకం 1300 నాటి వానపల్లి శాసనంలో 
కరాడా ఆయన సంస్థానంలో నిరంతరం జరిగే కార కక్రమ (పణాశిక 


ఈ విధంగా ఆయన కొండవీటి రాజ్యాన్నిబహు పర్మాకమం 
తోనూ, సకల కళా విశిష్టత లతోనూ పరిపాలించాడు. ఆయన అనం 
తరం (పోలయ దేవుని తమ్ముని కొడుకు పెదకోమటి చేమారెడ్డి ఇ 

కని నికి వ వచ్చాడు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్ని ౭ెండింటినీ (టో |S 
కలిసికట్టుగా పించాడు. ఈయస విద్య త్తుకు మెచ్చి ఈయనకు 


జీ 


సర్వజ్ఞ చక్రవరి ఆనే విరుదుకూడ (పసాదించబడింది. 
- అటో 





వేమారెడ్డి రచనలు ఎన్నెనో a 


ఈయన శృంగారదిపిక _ అమరుశతక వ్యాఖ్య [వాసి దక్షిణ హిందూదేశ 
మంతటా | ప్రఖ్యాతిపొందాడు. కుమారస్వామి, సాహిత్యచింతామణి అనే అలంకార 
శాపాన్ని రచించి _పక్యాతి వహించాడు. అంతేగాక “సంగీత చింతామణి”, “వీర 
నారాయణ చరిత”, శృంగారభూషణంి, “ర ఘునాథాభ్యుదయం” , “వేమభూపాల 
చరిత", “'శబ్రరత్నాకిర ౦” మొదలె న అనేక (గంథాలను కూడ రచించారు. 

ఈ విధంగా కోమటి చేమన (క్రీ. శ. 1420 వరకూ పరిపాలించాడు. 
రాజ్యంలో శాంతిభ| దతల్ని 7లకొల్సిన కాటయవేముని బావమరదియైన కుమారగిరి 
రెడ్డి పరిపాలనా వ కాటయ మమనకు నస్పజెప్పి తాను మాకం వసంతోత్స 
వారితోనూ, కవులతో నూ, క బ్రారారులతో నూ_ నిత్యకళ్యాణంగా ప పచ ్పతోర ణంగా 
కొండ వీటి నామాజ్యాన్ని పరిపాలించాడు. కుమారో గిరి రత్నసింహాస నాధ్యక్ష, జగద 
గోపాలరాయ,  . పల్ల వాదిత్య, (తిలింగా ధీశ్వర జంబూవ్యీ'పేశ్వర విరు 
దాంకుడు. ఈయన బాపట్ల భావనారాయణస్వామి దేవదాసియైన వల్లెమకు బుట్టిన 
లకుమా దేవి | పియుడు. ఆయనవద్ద సెనానిగా వన్న దొరపరెడ్డిశే సెనాని లకుమాదేవిని 
కుమార గిరికి కానుకగా అర్పించాడు. 


అపరనాట్య సరస్వతి లకుమాదేవి: 


లకుమాదేవి కుమార గిరి (ప్రేయసి. అందాలరాణి. చక్క_దనాలచుక్క.. అపర 
నాట్య సరస్వతి. కుమారగిరి ఆస్థానంలోని కవి, గాయక్క శిల్సి, సానుంతాది 


ఏ2 జానపదక ళారూపాలు 


మసహోజనుల సమక్షంలో తన అభినయచాతుర్యంతో, అందచందాలతో అందర్నీ 
ముద్దుల్ని చేస్తూ, నికి ఒక నూతన శోభను చేకూరుస్తూ వుండేది. ఆనేక ముంది 
పీదసాదలకు ధనా ప వ్‌ లనూ దానంచేస్తూ వుండేది. "అందుకే కాటయవేమన 
తస శాకుంతల న్యాకా[న నంలో ఈ విధంగా వుదాహరించాడు. 

జయతి మహిమా లో కాతీతఃకుమారగిరి ప్రభో 

స్పదసి లకుమాదేఏ యస్య ప్రియాసద్చు న్‌ పియా 

నవ మభినయం నాట్యార్ధానాం తనోతి య 

వితరతి బహూనర్దా వర్శివ్రజాయ సహస్రశః 


అని వాథ్యానించాడు. లకుమాదేవి రాజనర్తకియేకాక. కొమరగిరి (పియా 
సదృశ పియయట. లకుమనుగూర్చి ఇంతకు మించిన ఆధారాలు చరితలో లేవని 
క్రీ; శే శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు. బహు పరిళోధనచేసి ఇంగ్లీషులో 
గం ల్‌, ౧ 
“హిస్టరీ ఆఫ్‌ రెడి కింగ్‌డమ్సు అనే రెడ్డిరాజుల యుగాన్ని చిత్రించిన మహా 
రు G G 
(గంథంలో (వ్రాశారు, 
ఆనాడు 1దాకరామ ఫీమేశ్వరు నికి అఖండ డీపాన్ని వెలిగించడం ఎంతో 
పుణ్యకార్యంగా ఎంచబిడేది. ఆ కారణంచేత నే లకుమాదేవి క్రీ. శ, 1402 లో తన 
తలి లి దండ్రులకు పృణ్యావా ప్రికోసం అఖ౦డదీపదానంచేసి వఖ్యాతి పొందింది. 


మస అక ర్‌ గి 
ఆ హాఆ 


రి లకుముల వసంతోత్సవ రుహోరాలు: 


మారగిరీ, లకుమాదేవీ వసంతోత్సవంలో అతి మనోహరంగా విహరిస్తూ 
వుంజేవారట. లకుమ తన |? నృత్య (| (పదర్శనాలతో , ఆంగసౌష్టవంతో, వయ్యార ప్ప 
నడకలతో , వివిధ నాట్య భంగిమలతో అజంతా సుందరిలా కహాకోసికవ (పేక్షకు 
లను ముగుల్ని చేపేదట. కుమారగిరి తన భార్యలతోపాటు లకుమాదేవితోనూ_ 
వ. అంత పుర స్తీలతోనూ జం 
(కీడలు ఆడుతూ వుండేవాడు. ఈ (క్రీడ 
లన్నీ గృహరాజ సౌధంలో జరిగేవి. 
కుమారగిరి లఅకుమల _ఆనందభననం 
కూడా ఇదే. కొండవీటిలో ఒక దిబ్బ 


గృహరాజదిబ్బ అనే పేరుతో కుమారగిరి 





నాట్యకళ ను ఆరాధించిన రెడ్డిరాజులు 53 


అకుమల చిహ్నంగా వెలుగొందుతూ వుంది. ఆనందకేళీ విలాసాలతో ఆ (పేయసీ 
ప్రియులు ఇరువురూ ఏకకాలంలో అనంతకాలగర్భంలో కలిసిపోయారు. 


ఈ విధంగా కొండవీటి సామా 
జ్యంలో సాట్యకళా సరస్వతి దేదీప్య 
మానంగా వెలుగొందింది. 


ఇంచుమించు రెడ్డి రాజన్యు 
లందరూ కూడ గొప్పు విద్వాంసులు. 
సకల క శాభిజ్ఞులు, కవి, పండితపోషకులు. 


అపార మెన (పజకలవారు. 
cae ఖో 





రాజమహేం[(దవరాన్ని ఏలిన అలయ వీరభ దా రెడ్డి సంగిత, సాహిత్య విద్య 
టు ౧౧ G 
లలో సర్వజ్ఞతను సంపాదించినవాడు. 


శివలింగా రెడ్డి నాట్యశా స్రపారంగతుడు. మల్లారెడ్డి పొత్రుడైన శ్రీ గిరిరెడ్డి 


గొప్ప కళావిమర్శకుడే కాక సంగీత సాహిత్యాలలో (ప్రవీణుడు. 
కొండవీటిని వర్ణించిన (శ్రీనాథ కవి: 


రెడిరాజాల యుగంలో వర్షిల్లి న (శ్రీనాథమహాక వి సరరాజుల్ని దర్శించినప్పుడు 
G Slag 
కొండవీడు మహావై బవాన్ని గురించి ఈ విధంగా వర్ణించాడు. 


పరరాజ్య పరదుర్గ పర వైభవ్మశ్రీల గొనకొని విడనాడు కొండవీడు 

పరిపంథి రాజన్యబలముల బంధించు గురుతైన యురితాడు కొండవీడు 
ముగురును రాజులకు మోహంబు బుట్రించు కొమరుమించిన విడు కొండవీడు 
చటుల విక్రమకళాసాహసం బొనరించు కుటిలారులకు గాడు కొండవీడు 
జవనఘోటక సామంతనరసవీర భట, నటానేక, హాటక[పక టగంధ 
సింధురార్భటి మోహన [శీల దరవ కూర్మి నమరావతికి జోడు కొండవీడు. 


(పజ్జానాథుడు (శ నాథుడు: 


శ్రీనాథుడు 1385.1475 మధ్య జీవించిన మహాకవి. ఆయన జీవితంలో 
చాలాభాగం కొండవీడు, రాజమహేం దవర రెడ్డిరాజుల వద్దనే గడిచిపోయింది. 


వ్‌డీ జానపదకళారూపాలు 


శయన ఆస్థానకవిగా వుండి కాకీఖండం, ఫీమభఖండం, శృంగార సై షధం, హార 
విలాసం మొదలై న శృంగార కావ్యాలను రచించిన మహాకవి. విజయనగర (ప్రౌఢ 
దేవరాయల ఆస్థానంలో వున్న గౌడడిండిమ 
భట్టు నడత కంచుఢక్కను పగులకొట్టిం 
చిన ఉద్దండుడు. నానారాజసందర్శనం చేసి 
ఆనాటి సమాజంలో వున్న సాంఘికాచారా 
లను, (పజల జీవితవిధానాలను, లలితకళా 

కానాన్ని కళ్ళకు కట్టినట్లు తన గంథాల 
ద్యారా తెలియజేశాడు, నలగామరాజు దర్శా 
రులో జరిగిన సంగీత నృత రబా దాది విశేషా 


లను పల్నాటిచరిత్రలో 'పేర్కాన్నాడు. 14౫ 





శతాబపు చివరనుంచీ, 18వ శతాబ్దపు (ప్రారం 
యు 
భంలోనూ యక్షగానాలను గురించి వర్ణిస్తూ భీమభఖండంలో “కీ శ్రి ంతు రెద్దాని 
కీర్తి గంధర్వుల గాంధర్యముస యక్షగాన సరణి" అని యక్షగానాలను గురించి 
క్ర చె 


చొగిడాడు. అంతేగాక, ఒక చే రట 0౦ ధరించి ద్రాకొరామవీథుల్లో భిక్షాటన చేసినట్లు 
ఫీమేశ్వర పురాణంలో en 


సాని ఈశానియై మహోత్పవమునందు -గేల నవచం[దకాంతంప్ప గిన్నె పూని 
వీక్రొ భికాటనమొనర్చువేళ జేయు మరులు నృత్యంబు జగముల 


మరులగొలుపు. 
అనీ ఏవరించాడు. 


జొదర గితాల 


భు 


A 
జిని 


(శ్రీనాథుని కాలంలో థోగమువారు కనకవీణలను మీటుతూ, భీమనాథుని 
గూర్చి “జాదర జాదర' 


అనే పల్లవితో మృదువుగా పాడేవారని వర్ణించాడు. ఇది 
వెన్నల రాతుళ్లో మరీ ఆహ్లాదకర ౦గా వున్నట్లు ఫీమఖండంలో వివరించాడు. 


జాదరజాదరంచు మృదుచర్చరిగీతలు వారుణీ రసా 
స్వాదమదాతిరెక ముల చందెకకాయగ దక్షవాటికా 
వేదుల మీదటన్‌ కనకవీణలుమీటుచు పాడి రచ్చరల్‌ 
మోద మెలర్పగా భువనమోహనవిగహు ఖీమనాథునిన్‌, 


నాట్యక తను ఆరాధించిన రెడ్డిరాజులు ర్‌5్‌ 


(శ్రీనాథుడే కాశీఖండంలో, అనేక వాద్యాది విశేషాలతో ఆనాడు (ప్రదర్శనాలు 
(పదర్శించినట్లు వర్ణించాడు. 


వల్లకి చక్కి కాహళము వంశము 
థక్క హుడుక)_ రుర్హ్వరుల్‌ 
ర్వుల్లరి యాదిగా గలుగు శబ్ద 
పరంపర తాళశబ్దమై 
యుల్లసిలం [అబంధముల కొప్పుగ 
నాడుదు ర|గవేదిపె 
బల్లవపాణు లీశ్వరుని బంటమహేశులు పూజ సేయగన్‌. 





నాట్యంలో దేశి, మార్గ నృత్యాలను గురించి (శ్రీ నాథుడు కాశీఖండంలో ఉదాహ 
రించాడు. జక్కిణిచిందు అనీ అది దేశీయ నృత్యమనీ దశావతార చరితలో ఈ 
విధంగా వర్ణించాడు. 


దురుపదంబులు సొక్కు మెసిరుల నొసగ - 
సరిగ నిరుగెల కుంచియల్‌ సవదరించి 
పెక్కువగ జక్కిణీకో పుదొక్కె నొక్క - 
జక్కని మిఠారి నరపతుల్‌ సొక్కి చూడ, 








విజయనగరరాజుల కళా సిన్సాణం 


"'దొకతీయ రాజ్యపతనానంతర ౦ ఆం ధదేశ మంతా మహమ్మదీయ దండయాత్రలకు 

లొంగిపోయే (ప్రమాదం ఏర్పడింది. ఈ మహమ్మదీయ దండయాత్రల్ని జయ 

| (ప్రదంగా పతిఘటించి, ఆంధ్రదేశాన్ని మాత్రమే కాక, 

దక్షిణ హిందూదేశాన్నంతా ఒకే (త్రాటిమీద నడిపిన ఘనత 
హంపీ విజయనగర రాజులకు దక్కింది, 


హంపీ విజయనగర రాజ్యాన్ని స్థాపించిన హారి 
హరరాయలు, బుక్కరాయలు దక్షిణ హిందూదేశంలోని 
ఆంధ కర్నాటక తమిళ (పాంతాలన్నిటిసీ ఒకె నాామాజ్యం 
(క్రింద వ్యవస్టీక రించినప్పుడే మహామ్మదీయుల దండ 





యా తల్ని జయ(పద౦గా (పతిఘటించగలమని (గ్రహాం 

చారు. ఈ ముసిం దండయాత్ర లవల్లి నానాహింసలూ అనుభవి సున్న (పజలు కూడా 
(ag) ae) జ 

శః (పయత్నాన్ని బలపరిచారు. 


హాదిహరుని హంపి: 


విజయనగర సామ్రాజ్య సంస్థాపకులై న హరిహరరాయలు, బుక్కరాయలు 
అన్నదమ్ములు. (ప్రతాపరుదుని బంధువులు. (ప్రతాపరుద్రుని ఆస్థానంలో వున్న (ప్రధా 
నోద్యోగులు, కాకతీయరాజ్య పతనానంతరం వీరిద్దరూ ఆనెగొంది వెళ్ళారు. ఆంధ్ర 
కన్నడ సరిహద్దులలో, తుంగభ(ద్రాతీరంలో సహజరక్ష్షణ కుపయోగపడే అనేక 
కొండలవరుసల మధ్యభాగంలో విడద్యానగర పట్టణాన్ని హరిహరరాయలు స్టాప్‌ం 
చాడు. ఈ సామాజ్య స్థాపనకు మాధవ విద్యారణ్యస్వామి కూడా సహాయపడ్డాడు. 
ందూ సంస్కృతీ, మతమూ రక్షింపబడాలనే ఆశయంతో విజయనగర 


మాజఃసంసాపన 1886 లో జరిగింది. ఈ సా, మాజంం వరిలిన కాలాని మూడు 
& వి ( § ంిగ My 


వై 


శ్రలుగా విభ జించవచ్చు. 


న 


oe 


(1) 1386 నుండి 1480 వరకు (పథమదళ. ఈ దశలో విజయనగర 
రాజ్యం కన్నడ, తమిళ (పాంతాలనూ, రాయలసీమనూ ఆ(క్రమించుకున్నది. 


విజయనగరరాజుల కళా విన్నాణం 57 


(2) 1480 నుండి 1550 వరకూ ద్వితీయదశ. ఈ దశలో తెలంగాణా 
మినహా, ఆం(ధదేశ మంతా కృష్ణ దేవరాయల పరిపాలన [కింద వుంది. 


(3) 1550 నుండి 1650 వరకూ మూడవదశ. ఇది పతనాపస్థకు సంబం 
ధించన కాలం. 


తలవంచని వీరులు: 


కృష్ణదేవరాయల మరణానంతరం 1565 వరకూ విజయనగర స్మా మాజ్యం 
మహోజ్వలం౦గా సాగి చివరకు తళ్ళికోట యుద్దంలో దెబ్బతింది. దక్కను సుల్తాను 
లందరూ ఏకమయ్యారు. రామరాజును చంపి అతని సె న్యాన్నంతా చెల్లాచెదరు 
చేసిచేశారు. అయినా విజయనగర సేనల బలాధి క రుత ఏ మాతం &ణించక 
తిరుమల దేవరాయల నాయకత్వాన పెనుగొండను రాజధానిగా జేసుకొని రాజ్యపరి 
పాలన సాగించారు. అతని అనంతరం (శ్రీరంగరాయలు దుర్చలుడవడంవల్ల రాజ 
ధానిని తిరపతి దగ్గర ఉన్న చందగిరికి మార్చుకున్నాడు. ఈ విధంగా (క్రీ. శ. 1680 
తరువాత విజయనగరసా|మాజ్యం అంతరించింది. విజయసగరసా మాజ్యాన్ని పరి 
పాలించిన రాజులలో అనేకమంది లలితకళలను ఎంతగానో పోషించారు. 


విదేశీయులు మెచ్చిన విజయనగరం: 


హంపివిజయనగరం ఒక కళాకేంద్రంగా వికసించింది. 15, 16 శతాబ్దాలలో, 
విజయనగర నామాజ్య పరిపాలనాకాలంలో ఇతర దేశాల నుంచి వచ్చిన ఆనేక 
మం రాయబారులూ, వ్యాపారులూ, య్మాతికులూ ఈ విజయనగరాన్ని దర్శించారు. 
విజరునగరం కళావై భవాలనుగూర్చీ, శిల్పకళావై దగ్గ్యాన్ని గూర్చీ వారివారి దినచర్య 
పు కాలలో ఉదాహరించుకున్నారు. పీట్రోడెల్డా అనే పోర్చుగీసు దేశస్థుడు 
విజనునగరాన్ని దర్శించాడు. ఈ వివరాలను కలకత్తా వాస్తవ్యుడు వి. జి. పాల్‌ 
194లో “సోషల్‌ అండ్‌ పొలిటికల్‌ 
అవ్‌ ఇన్‌ విజయనగర" అనే (గంథంలో 
భి (కింది విధంగా వివరించాడు. 


శోలాహలంగా, కోలాటాలు: 





పీీటో డెల్టా వసంతోత్సవాలను 
సందర్శించాడు. వసంతోత్సవాలు మహ 


5్‌ప్‌ జొనపదకళారూపొలు 


ర్నవమి రోజున తుంగభ్న దాతీరంలో జరిగేవి. ఆ పుత్సవాలలో ఆయన ఒక కోలాట 
సృజ్యాన్ని చూశాడట. అది విజయనగరం రాజవీధిలో వూరేగింపులో అది మేళ 
తాళాల కోలాహలంతో నిండివుందట. జనసమ్మర్షంతో 
వీథి అంతటా (తొక్కిసలాటగా వుందట. ఊ రేగింప్ప 
సాగిపోతూ వుండగా, ఒక వినోద కార్యక్రమం తరువాత 
మరో వినోదానికి సంబంధించిన సమూహాలు వస్తూండే 
వట. ఇంతలో ఒక కోలాట బృందం వచ్చేదట. అందరి. 
చేతుల్లో నూ, వివిద రంగులతో చి తింపబిడన కోలాట 
కళ్లు అున్నాయట. తలగుడ్డలతో సకల. వర్షళోభితంగా రంగుల రంగుల ఈకలు 
ధరించి వారు చూడసొంపుగా వున్నారట. బృందానికి హంగుగా జంతవాద్యాలు 
(మోగుతూవుండగా లయ(పకారం బృందమంతా పాట పాడుతూ, మధ్య మధ్య 
“కోలే. కోలే” అనే కేకలతో అడుగు వేశారట. కోలే కోలే అంటే ఆయనకు ఏమీ 
అర్థం కాలేదట. కాని, అది ఒక అందమైన మామై వుండవచ్చని సూచింకాడు. 





అబ్బుల్‌ రజాక్‌ చెప్పిన అద్భుత విషయాలు : 


ఇమ్మడి ప్రొథదేవరాయలు [క్రీ శ. 1428, (క్రీ. శ, 1446 వరహా రాజ్య 
పరిపాలన చేశాడు. విజయనగరాన్ని పరిపాలించిన సంగమవంశ రాజులలో (ప్రౌఢ 
వరాయలు అగగణుడు. ఈయన కాలంలో నే విజయనగర రాజ్యం మహోన్నత 
ప్టితికి వచ్చింది. ఈయన ఆస్థానంలో నే శ్రీనాథమహాకవికి కనకాభిషేకం జ(ింది. 
ఈయన కాలంలో 1448లో అబ్దుల్‌ రజాక్‌ విజయనగరాన్ని చూడవచ్చి అ పట్టణ 
వైభవాన్ని. ఫొఢదేవరాయల మహోన్నత స్పితిని వర్ణించాడు. ఆయన విజయనగర 
కళావిశిష్టతలను గురించి కొన్ని విషయాలను (గ్రంథస్థం చేశాడు. ఈయన పారశీక 
దేశం నుండి వచ్చాడు. 


విజయనగర రాజభవనంలో దసరా మహోత్సవాలు అత్యంత వై భమగా 
జరిగిసట్లు ఆబ్లుల్‌ రజాక్‌ వర్షించాడు. అంతేగాక ఆ మహోత్సవ సమయయో. 
అద్బుత నాటక పదర్శనాలు జరిగినట్లు పేర్కొన్నాడు. ఆ మహోత్సవాలు జలే 
స్టలానికి, మంటపాలకు నడుమ చక్కగా తీర్చిన ఖాళీస్థలం కలదట. అందు గారు 
కులు గానంచేశారట. కథకులు కథలు చెప్పారట. గాయకురాండలో చాలామం! 
యవ్వనంలో వున్న కన్యకలేనట. వారి బుగ్గలు చంద్రునివలె వుండి, వారి ముఖార 


విజయనగరరాజుల కళా వినా ౬౦ 59 


విందాలు వసంతాన్ని అతిశయించిన శోభతో వెలుగొందుతున్నాయట. వారు ధరించిన 
దుసులు సొగసుగా వున్నాయట. వారి రూపాలు, (కొత్తగా విచ్చిన గులావిపువ్వు 
ల్లాగ, మనసుకు అమితాసందాన్ని కలిగించాయట. 


వారు రాయల కధిషుఖంగా పున్న తెర మరుగున కళూర్చుండీ వున్నారట. 
మండపం రంగు రంగుల దీపాలతో చితవిచితంగా నగిషీ చెక్కబడిన చలువరాతి 
_న్టంభాలతో వుందట. దానికి ముందు మిలమిల మెరుస్తూన్న ఒక తెర పుందట. 
మండపానికి ఎదుట వున్న తొమ్మిదంత సుల మేడలోని ఏడవ అంతస్తులో మహా 
రాజు కూర్చుని చూస్తున్నాడట. తెర కదిలి రెండు భాగాలుగా విడిపోయిండట. 
వెంటనే ఆ సుందరాంగులు ఆత్మలు ఆనందపరవశ మయ్యేటట్లు, లలిత విన్యాసాలతో 
నృత్యం చేయడం (ప్రారంభించారని, ఆ నటుల గానమాధుర్యం, నటనాసౌందర్యం: 
ఆస్వాదించి చూసి వి స్తుపోయారని, ఒడలు మైమటచినల్ల మందని వివరించాడు. 


పగటివేషాలతో పగను సాధించారు: 


మొదటి దేవరాయలు (క్రీ. శ. 1406-1122) విజయనగర సామ్రాజ్యాన్ని 
పరిపాలించిన రోజులలో 'పెరినా అనే మహమ్మదీయ చరిత్రకారుడు విజయనగర 
రాజుల నాటకకళా _పాముఖ్యాన్నీ, రాజకీయ మైన ఒక అపూర్వసంఘటననూ గురించి 
(గంథస్ణం చేశాడు. విపరాలను ఈ [కింది విధంగా వివరించాడు. 


ముదగల్లు రాయచూర్ల పై ఆధిసకత్యాన్ని గురించి అనాదినుంచీ విజయనగర 
రాజులకు, మహమ్మదీయులకు తీవ్రయుద్ధాలు జరుగుతూ వుండేవి. విజయనగర 
రాజులకు కళలపట్ల గల కాంక్షను ఆసరాగా తీసుకుని మహమ్మదీయులు ఒకనాడు. 
చక్కని ఉపాయం ఆలోచించారు. 


విజయనగరం వారి నాటకాలలో నటించే వేశ్యల్ని 
లోబరచుకుని, ఆ వేషాలు తామే ధరించుకుని కోటలో 
(పవేశించారు. నాటక (పదర్శనంలో ఒక సన్ని చేశంలో 
క _శ్రియుద్ధం కూడా వుందట. తరుణం వచ్చిన వెంటనే 
ఈ పషధారులు బూటకపు నటనకు స్వస్తి చెప్పి (ప్రత్యక్ష 
హత్యాకాండకు వుప(క్రమించి (యేక్షకులుగా కూర్చున్న 
రాజకుటుందాన్ని వధించి కోటను పశ పరుచుకున్నారట. 





న జబొనపదకళొారూపాలు 


శీకృషదేవరాయలు 1519లో జె[తయాతలను ముగించుకుని వచ్చిన 
(బగల్తల్జ క్‌ లా 
తరువాత మహర్నవమిదిబ్బను నిర్మించాడు. ఇది ఒక (బహ్మాండమెన కట్టడం. ఈ 
స a a se మ్‌ | 
సింహాసన వేదిక మీద రాయలు ఆసీనుడై దసరావేడుకలను శిలకించేవాడు. ఈ 
వుత్సవం 'సెపైంబరు నెలలో (ఆశ్వయుజ మాసంలో) తొమ్మిది రోజులపాటు జరుగు 
తుండేది. (ప్రభువులు, సామంతరాజులు, దండనాయకులు, రాణివాస బ్రీలు, దేశం 
నాలుగు చెరగులనుంచీ వేలాది (పజలు ఈ వేడుకలను చూడడానికి వస్తూపుండే వారని 
విదేశ య్మాతికుడైన న్యూనిజ్‌ తెలియజే స్తున్నాడు. 


మహర్నవమి దిబ్బమీద మహానాటకొలు : 


విజయనగర వైభవాన్ని దర్శించవచ్చిన విదేశయ్యాతికులలో ఒకడైన 
తాను రచించిన నృ త్రాంతంలో నాటి నాట్యశాలను గురించి మిక్కిలి 
(ప్రశంసించాడు. నర్తనశాల సుదిర్శమై ది. కాని అంత వెడలైనది కాదు. దాని 
ఇరుపక్కలా శిల్పరమణీయమైన శిలాస్తంభా లున్నాయట. ఆ స్తంభ ఫలకాల 
మీద నాట్యాంతంలో వుండవలసిన సరియైనతీరులతో నాటక తెల రూపాలు చెక్క 
బడి వున్నాయట. నృత్యం అభ్యసించేవారు నృత్యాంతంలో తాముండవలసిన 
వైఖరిని మజచిపోయిన యెడల ఈ శిల్ప చ్మితాలను చూచి నానిని జ్జ ప్తికి తెచ్చు 
“కు నేవారట. 


_“ష్పేీన్సస్‌ 


ఇ౦కా న ర్తనళాల చినరి భాగంలో వివిధ చిత్రాలతో కూడిన ఒక ఏకాంత 
స్ట ముందట. అక్కడ నృత్యానంతరం అలసట తీర్చుకొనడానికి నాట్యక తెలు 
తమ శరీరాలను, కాళమ చక్కజూపి సడలించుకో వడానికై _ెలాడేవారట. 
శరీరం అన్నివంపులూ అవలీలగా తిరగటానికి అనువుగా ఇక్కడ అభ్యాసం నేసే 
వాఠటి, 

వేరొక (ప్రక్కన (_పదర్శనాన్ని దర్శించడానికి వచ్చిన రాజు కూర్చునే 
(పదేశంమీదా, నేలమీదా, గోడలమీదా, బంగారు 
రేకులు తాపబడి ఉన్నాయట. గోడనడిమిభాగంలో , 
పన్నెండేళ్ళ బాలిక ప్రమాణం కలిగిన ఒక సువర్డ 
విగ్రహం వుందట. ౪ విగ్రహం చేతులు నాటిష్ట 


కతెకు నాట్యాంతంలో పృుండవలసిన తీరులో 
వున్నాయట, 





విజయనగరరాజుల కళా విన్నాణం él 


వైభోగం ఒలికే భోగం మేళాలు : 


'పేయస్‌ ఇంకా ఇలా (వాళాడు. భోగం స్రీలకు రాజభవనాలలో విరా 
ఘాటంగా (పదేశముండేదట. హజారరామాల 
యంలో వివిధ భూషణాలతో మురు స్తూ వున్న 
సానులను _స్టంభాలపై తీర్చి దిద్దారట. వాటిని 
చూడగా కొంతమంది బిజ్టులాగులు తొడిగి వాటిపై 
అంగాలను కట్టారట. దేపి నవ రాత్రులలో (పతి 
ఉదయం, భు వనవిజయంలో, రథ్‌ ఫోత్స వాలు అన్నిటి యి 3 
లోనూ, దేవాలయాలలో (పతి శనివారమూ నారు నృత్యం చేయవలనషవక్టే! 
యున్నార ట. నృత్యం నేర్పే గురువులకు రాయలవారు కొన్ని ఈనాములు ఇచ్చి 
యున్నారట. 





వసంతోత్సవ వై భోగం : 


నేటి హోలీ పండుగను రాయల కాలంలో వసంతోత్సవమని పిలిచేవారని 
మొదటి దేవరాయల కాలంలో విజయనగరం వచ్చిన నికోలోకాంటి ఉదాహ 
రించాడు. ఆయన దానిని గురించి ఈ విధంగా వర్తి ంచాడు. వసంతోత్సవ దినాలలో 
వీథుల్లో ఎరుపురంగు నీరు ఉంచేవారట. వీథులలో వచ్చిపోయే వారందరిపై నా 
ఎవరు బడితే వారు రంగునీరు చల్లుతుండేవారట. చివరకు రాజు కాని, రాణి కాని, 
ఆ దారిస వెళ్ళితే చాలు అందరిపైనా ఈ వసంతం వర్షించిందన్నమా యే! 
వసంతోత్సవ కాలంలో అన్ని ప్రాంతాలనుండి కవులను రప్పించి వారి కవితలు 
విని ఆనందించి వారికి బహుమానాలు ఇస్తూ వుండేవారని ఆ పట్టణ వైభవాన్ని 
పరిపరి విధాల వర్ణించాడు. 


కోలాటపు కోలాహలం : 


[క్రి శ. 1514 లో విజయనగరాన్ని సందర్శించిన బర్చోసా ఇలా (వాశొడు: 
రాయలవారికి (ప్రతిదినం స్త్రీలే కడవలతో నీరు తెచ్చి స్నానం చేయించి, పాటలు 
పాడేవారట. చక్రవర్తి రి దర్పారులో నూ కమ్మ కమ్మగా గానం చేసేవారట. అనాటి 
శిలా శీల్చాలలో నృత్యాలు, వాద్యవాదనలు, కోలాటం మొదలై నవి కోలాహలంగా 
జరిగిన చిహ్నలు కనిపిస్తాయి. ఆనాడు భోగంసానులు సంగీత విద్యలో (పత్యేక 


92 జానపదకళారూపాలు 


కృషి చేసేవారట. అంతేకాక తమ పిల్ల లకు పది సంవత్సరాల ముందునుంచే నృత్య 
దను నేర్పేవారటి. 


నూయల్‌ అనే ఆయన విజయనగరం 
లోని ఒక నాట్యశాలను గురించీ, నర్తకులు 
తమ ఆంగసౌష్టవాన్ని "పెంపొందించుకొప 
డానికి పతిరోజూ చేసే అభ్యాసపరిశ్ర మల్ని 
గురించీ 'ది ఫర్షాటన్‌ ఎంపైర్‌ అనే 
(గంథంలో ఉదహరించాడు. 





రంగంపై రాణజ్‌ంపు : 


నాటక[ ప్రయోగం విషయంలో ఆనాటివారు ఎంతటి (శద్ధాన క్తుల్ని కనబరిచారో 


గంగాధర కవి రచించిన *గంగాదాన (ప్రతాపవిలాసం? అనే నాటకంలో వివరించ 
బడింది. 


బొంబాయి రాష్ట్రంలోని పాంచమహల్‌ మండలంలోనున్న “పాపగడ' 
రాజ్యానికి ప్రభువైన గంగదాసు దిగ్విజయం దీని ఇతివృత్తం. 


గంగాదాసు గంగాధర కవిని కోరి (వాయించుకున్న నాటకం ఇది. దానిని 
రంగపయోగం చేయించుకోవాలని అతనికి అమితమైన ఉబలాటం. అందుకు 
స మర్హుడెన (ప్రయో క్షకోసం గంగాదాసు వెతికి స్తున్నాడట. ఆ వార్తను విజయ 
నగరం సంస్థానంలో వున్న ఒక నటుడు విని, నేను ఆ నాటకాన్ని (పయోగం 
చేస్తానని తన (ప్రభువైన మల్లికార్డునుడికి విన్నవించగా ఆ (ప్రభువు అతణ్జీ బిహు 
మాన పరస్సర౦గా పావగడకు పంపించాడట. 

రంగ్నప్రయోగం ఒక విశష్షిల్పమనీ, ఉత్తమ నాటకరచనలు 
వున్నప్పటికీ (ప్రయోగశిల్బం తెలిసిన సమర్దులే గనక లేకపోతే అవి 
రంగస్థలంమీద రాణించడం కష్టరాధ్యమనీ ఆ 


7 


కాలంవారు పూర్తిగా 
గుర్తి ంచారనడానికి ఇది చక్కని నిదర్శనం. 








అ మ్‌ "శ ఖే రా, 2 
సంగితపాగరం విజయనగరం 
విజయనగర చక్రవర్తుల కాలంలో నాట్యకళలోపాటు, సంగీత విద్యకూడ ఎంతో 
వ హా హార్‌ బుక లకు ౮ సా 
ఆధి ది పొందింది రిహార బుక్కరాయ గురువైన విద్యార ణ్యన్వామి 
*సంగితనారి మనే ఒక సంగీత ఉద్దంం థాన్ని రచించాడు. ఆ (గంథంలో 267 
రాగాలను గురించి విపులంగా (వాయబడిందట. 
అలాగే (పౌఢదేవ 
రాయల కొలువులో వన్న 
కలనాథుడు శార్‌జదేవుని 
గా గ 
“సంగీత రత్నాకర మనే స్నా 
(గ్రంథానికి వ్యాఖ్య వ్రాళొడు. - 
రెండవ రాయలకాలంలో, ముల్‌బాగల్‌ మండ లేశ్వరుడై న సాళువగోప తిప్ప 
సంగీత, నాట్య, తాళ, అలంకార శాస్త్ర గంధాలు (వ్రాసినట్లు తెలుస్తూ వుంది. 
వామనుని కావ్యాలంకార (గంథానికి “కామధేను” అనే వ్యాఖ్యానాన్ని రచించాడు. 
'తాళదీపికి అనే (గంథాన్నీ సంతరించాడు. 





కవిరాష్టే కాదు, సంగీత సామాట్లు కూడా: 
(శ్రీకృష్ణదేవరాయలు సంగీత విద్యలో కూడా (పజ్తావంతుడు. రామరాయల 
(> చో 
వలెనే కృష దేవరాయలు కూడా శ్రావ్యంగా పాడ గరలిన నేర్పరి. కృషదేవరాయలు 
(ఏం. a రం 
గానకళలో (పజ్ఞాధురీణుడని కృష్ణాపుర శాసనంలో ఉదహరింపబడింది. 
కృష దేవరాయలు బాల్యంలోనే కృషుడ నే ఒక సంగీత శా స్రకారునివద సంగీ 
(a= (31) లు 
తాన్ని సొంపదాయకంగా అభ్యసించినట్లూ, ఆయనకు మడులు, మాన్యాలు, 
వజహారాలు బహూకరించినటూ కన్నడ (గంథ మెస రాఘపం(ద విజయం తెలుపుతూ 
ళా వూ 
వుంది. 


కటుదిటమెన కరాటక సంగీతం: 
యు రురు నిదా 


విజయనగర చకవ రుల కాలంలో సంగీతం శాస్త్రయుక్తంగా అభివృద్ధి 
పొందింది. ఈ విధంగా కర్నాటక (ప్రాంతంలో కట్టుదిట్రంగా సంగీతం అభివృది 
లు అ ౧ 


64 జానపదకఠళారూపాలు 


పొందడంవల్ల నే ఈ సంగీతానికి కర్నాటక సంగీతం, కర్నాటక సాంప్రదాయం 
= అన్న “పేద నాటినుంచి నేటివరకూ దక్షిణ హిందూదేశంలో అధిక (ప్రచారంలో 
వుంది. విజయనగరరాజుల హయాములో దేవాలయాలలో దేవదాసీలు నృత్యాన్నీ, 
తద్వారా గానాన్నీ (ప్రదర్శించే వారు. ఆ యా బుతువుల ననుసరించి బుతువర్ణనలతో 
ఒకొక్క బుతుపునకు ఒక్కక్క రాగం పాడుతూ వుండేవారు. 

రాయలు గానకళను ఎంతగానో పోషించాడు. సంగీత విద్వాంసుల్ని పోషించి 
వారికి అవ్వారిగా ధర్మాలను చేశాడు. అన్యరాష్ట్రాాల నుంచి వచ్చిన అనేకమంది 
సంగీత విద్వాంసుల్ని ఆదరించి, గౌరవించి సమ్మానించాడు. ఇలా వచ్చినవారిలో 
ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన లక్ష్మీనారాయణ పండితు డొకడు. ఈయన *సం౦గీత 
సూ రోకదయ' మనే (గంథాన్ని (వాకాడు. ఈయన కొంతకాలం రాజాంతఃప్తరంలో 
సంగితళాస్త్ర అథ్యాపకు డుగాను పగ డు. 


రాయల బాపి రామరాజు బాట: 


అళియ రామరాజు రామయామాళ్యుడ నే సంగిత విద్వాంసుని తన కుమార్తె 
లకు సంగీతం చేర్చటానికి నియోగించాడు. రామయామాత్యుడు “స్వరమేళ కళా 
నిధి” అనే ఒక ప్రమాజ (గంథాన్ని సంస్కృతంలో (వాశాడు. ఈ (గంథాన్ని 
అనుసరించే కర్ణాటక సంగీత సాంపదాయాలన్నీ ఏర్పడినవట. 
జక ఏక డనే ఆయన ఉ తత్తర హీందూస్తానం వెళ్ళి అక్కడ “న ర్తక 
నిర్ణయం. అనే నాట్యశాస్తాాన్ని రచించి "అక్సరు చక్రవర్తి ఆస్థానంలో గౌరన 
'సక్కారాల్ని పొందాడు. 
వాం సిబ్బందిలో ఒకడైన నాదెండ్ల గోపన్న మంత్రి “పటోధ 
శ  చందోదయి మనే ఆధా గతిక రూపకానికి వ్యాఖ్య రచిం 
Ea చాడు. అతడు నాట్యశాస్త్ర (గ్రంథకర్హలలో శృంగనా 
కౌ] చార్యుని నామం రెండు మూడు మారులు ఉదాహ 
రించాడు. 


హరిహారరాయల కుమారుడై న విరూపాక్ష రాయలు 
విద్యారణ్య యతీందుల శిష్యుడు. ఇతడు సంస్కృత 
భాషలో నారాయణ విలాసం, ఉన్మ త్తరాఘవం ఆనే 
రెండు నాటకాలు రచించాడు, 





సంగీత సాగరం విజయనగరం 65 
సంగీత రత్నాకర సౌరభం : 


ఇమ్మడి పొఢదేవరాయ లనబడే మల్లి కార్డున దేవరాయల కాలంలో వ వ 
(1446. 1465) చతుర కల్లినాథుడు రచించిన HFS గ బో 
Ss 5 న / 
కళానిధి నామం గల "సంగీత రత్నాకర // cal gs 
వ్యాఖ్యానం విజయనగర రాజుల కాలంలో 
వెలువడిన (గంథాలలో వు త్తమమెంది. 


VA 
fi a gw; 1" ఖీ 
EN x / లో లో గ oe, 





yy 








రెండవ దేవరాయల కాలంలో దుర్గ 
పాలకుడైన గోపేర్యద తిప్పరాజు “తాళ 
దీపిక, అనే (ప్రత్యేక తాళశలక్షణ గ్రంథాన్ని 
రచించాడు. 


కళింగాధిపతియెన వీరర్నుద గజపతి, కృష్ణదేవరాయల పోషణలో వున్న 
లొల్ల లక్ష్మీధరుడు తన పూర్వులలో అయిదవ తరంవాడైన విరించి మి(శుడు 
“భరతార్జవ పోత” మనే నాట్యగంథాన్ని రచించినట్లు తన 'సౌందర్యలహలి వ్యాఖ్యా 
నంలో ఉదాహరించాడు. 


దచెవాలయానికి దివ్యదానం తెచ్చిన దేవదాసీ : 


(కీ, శ. 148884 సం॥రంలో మడమను (గామంలో అగ్నిశ ర రేవాలయా 
నికి దేవదాసి “అరంవళ త్త నాచ్చియార్‌” అనే తమిళదేశపు దేవదాసి. ఆమె రెండవ 
'దేవరాయల్ని దర్శించి, అతని వలన ఒక దేవాలయం కొరకు దానం పొందింది- 
రాయల కాలంలో దేవదాసీలు నాట్యకళలో అద్భుత మైన (పావీణ్యాన్ని కలిగి వుండే 


వారు. రాజాదరణకు పాత్రమైన దేవదాసీలు గృహాలేకాక గృహారామాలను కూడ 
స్వంత ౦గా కలిగిపుండేవారు. 


విజయనగర రాజధాని హంపిలో జ్జ కిల్పసంపదలో గాయక్క నర్తక, 
న్రర్తకీ బృందాలు సం|పదాయశుద్ద మైన భరతనాట్య భంగిమలతో బహుసంభఖ్యలు 
విరాజిల్లుతున్నాయి. కోలాటపు కోపుల శిల్పాలు అనేకం గోడలమీద చెక్కబడి 
వున్నాయి. 

M-5 


66 జానపదకళారూపాలు 
బయలాటల బంగారు (పదర నాలు : 


రాయల కాలంలో దేవాలయాల ముందు జరిగే బహిరంగ నాట్య (పదర్శ 
నాలకు రాజులు కూడా హాజరవుతూ పుండేవారు. విళలస్వ్యామి దేవాలయంలో నాట్య 
(పదర్శనాలు వీక్షించడానికి వచ్చే రాజులకు ఎత్తైన వేదికపై ఒక సింహాసనం 
అమర్చబడి అలంకరింపబడి వుండేవి. నృత్యం చేసే నర్తకీమణులు, వివిధ వాద్య 
కారుల భంగిమలు వున్న యీ వేదికపై ఉన్న సింహాసనంలో రాయలు ఆసీను 
లయే వారు. 


రాయల కాలంలోని (ప్రాచీన శిల్పాలలో నాట్యక తెలు మహమ్మదీయ స్త్రీలు 
ధరించే పె జామాలను థరించి, శరీరంపై చాలా ఆభరణాలు ధరించినట్లు కొన్ని 
చెక్కబడి వున్నాయి, 


దేదీవ్యమానంగా "వెలిగిన కళామూ ర్తులు : 


ఆ రోజులలో గాయకులకు సంఘంలో ఎక్కువ గౌరవం వుండేదట. 
ఆ నాటి వాద్యపరికరాలలో వీణకు ఎక్కువ (పాముఖ్య మున్నట్లు అనేక (పదింధా 
లలో ఉదాహరింపదిడి వుంది. అనేకమంది గాయకులూ, సంగీత విద్వాంసులూ 
ఉత్తర హిందూదేశంలో పర్యటించి, ఆనేక రాజాస్టానాలలో తమ విద్యను (వద 
రించి పోటీలలో నెగ్గి విజయనగరానికి పేరు (పథ్యాతుల్ని తీసుకువచ్చారు. సంగీత 
రత్నాకరం | వాసిన విఠలుని తండి 22 రాగాలలో విశేష (ప్రవీణతను సంపాదించి 
గుజరాతి మాండ్వీ సులానును మెప్పించి వేయి తులాల దింగారాన్ని పారితోషికంగా 
{ పొందాడట. ఈ విధంగా విజయనగర చ(క్రవర్తు రులు 
కవి, పండిత, గాయక, నటీనటులను, ల్పు లను 


రంగరాజూ, రంజకం క : 


(శ్రీ కృష్ణదేవరాయల నగరులోని నాట్య 
|! శాలలో కృష్ణదేవరాయలు స్వయంగా సంగీత 
నాట్యాలను అభ్యసించినట్లు చర్మిత్రాధారాలవల్ల 
తెలుస్తూ వుంది, రాయలు కొలువు తీర్చివుండగా 





సంగీత సాగరం విజయనగరం ౮7 


రంజకం (శ్రీరంగరాజు, రంగరాజు కుమార్తె రంజకం కుప్పాయి, నట్టున నాగయ్య 
మొదలె నవారు నృత్య, నాటకాలను (ప్రదర్శించేవారట. 
| 

దసరా వేడుకల్లో జెటీలు కు సీ 
| ae) (a) అత 
లను [పదర్శించేవారట. ర్మాతిపూట బాణా 
సంచాలను కాలుస్తూ వుండేవారట.' నానా 
విగ్రహాల ఆకారంలో వున్న బాణా 
సంచాలు పటపట మంటూ ఆకాళాని కెగిరి గ 
పగులుతూ వుండేవట. 





రాయల కాలంలో ఒక్కొక్క. బుతువులో ఒకొక్క రాగానికి _పాముఖ్య 
ముండేదట. వసంత కాలంలో హిందోళరాగం పొడినట్లు ఆము క్ర మాల్యదలో 
పుదాహరింపబడి వుంది. 


తిరుపతి వచ్చిన దివ్యతారలు : 


| అచ్యుత రాయల పరిపాలనలో నృత్యకళ అభివృద్ధిపొందింది. ఆయన అస్టా 

నంలో అనేకమంది నర్తకీమణులు పోషింపబడ్డారు. ఆనాడు అనేకమంది నర్తకీ 
మణులు తిరుపతి దేవస్థానానికి పంపబడినట్లు దేవస్థాన ంవారు (పకటించిన ఒక శాస 
నాన్నిబిట్టి తెలుస్తూ వుంది. 

ఆ రోజుల్లో పురుషులే శ్రీ వేషాలు ధరించేవార నీ, నాట్యపు పోటీలు జరిగే 
వసీ నిపుణులు ఉత్తమ మధ్యమాది నృత్యనిర్దయాలను చేసినట్లూ, మృదంగం, 
దండెతాశం, బురుమకిన్నెర, సన్నగా? వీణ, ముఖవీణ, వాగోలుడోలు, మౌరి, 
భేరి, గౌరు, గుమ్మెట, తమ్మెటం, డుక్కి), డక్కి, చక్కి, చయ్యంకి మొదలైన 
వాయిద్యాలుం డేవనీ ఆము క్రమాల్యదలో వుదాహరింపబడింది. 
పెద్దన మనుచరిత్ర నాలుగవ ఆశ్వాసంలో స్వారోచిపుర (పవేశసందర్భాన- 
“చిలకలకొల్కి. కల్కి యొక చేడియ నాటకశాల మేడపై నిలువున నాడుచుండి”'రని 
ఒన్‌ పద్యంలో నాటకళాలను "పేర్కొన్నాడు. 


భోగంపడుచుల రంగరంగ వె భోగాలు : 


అనాడు ఆటపాటలకు భోగంవారే (పధానంగా వుపయోగపడేవారు. భోగం 
వారి సమ్మేళనాన్ని మేళమనేపిలుస్తూ వుండేవారు. ఈనాటి కీఅనుగాతృశ్ళ భోగం 


68 జానపదకళారూపాలు 


వాళ్ళని భోగం మేళమని పిలుస్తూ వున్నారు. (ప్రతి మేళానికీ ఆటలోనూ, పాట 
లోనూ, అభినయంలోనూ, అనుభవంలోనూ ఆరితేరిన ఒక వృద్ద వేళ ్యమాత పెద్దగా 
వుంటూ మేళాన్ని స్మృక్రమ పద్దతుల్లో నిర్వహించి, నాయ 
ఖఅ ne) 
కత్వం వహించి మిగతా వేశ్యలై న నాట్య సుందరీమణు 
లను కలిసికట్టుగా నడిపేది. ఇందులో వెనుకపాట పాడే 
వారు కొందరు ఆ పాటకు అభినయం చేస్తూ (పేషకుల 
| ముందుకు వెళ్ళి నాట్యం చేసేవారు. 


కృష్ణదేవ రాయల కాలంలో దేవదాసీలు (పముఖ 
స్థానాన్ని అలంకరించారు. నాట్యకళయందు (పజ్ఞానిధు 
లుగా వెలగొం౦దారు. రాయల దర్చారులోను, రాణివాసప్ప 
మందిరాలలోను, దేవస్థానాలలోను, వీథి మంటపాలలోను, ఎటుచూచినా దేవదాసీ 
సుందరాంగనలు నాట్య, నాటక, గాన మాధుర్యాలను వెదజల్లారు. 





అఇగసన్గానం వహించిన అద్వితీయ తారలు : 
థ్‌ 


భోగంవారని పిలువబడే ఈ దేవదాసీలు రాయల సామాజ్యంలో మహోన్నళ 
మైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దేవదాసీలకు అన్ని సమయాల్లోనూ. రాయల 
అంతఃపుర సొథాలలోనికి (పవేశముండేది. కొంతమంది వేశ్యలు రాణులనద్ద దాసీలు 


వసంతోత్సవా లలో “= ఎటు చూచినా దేవదాసీలు అంతక 


ఆనాడు రాయల ఆన్హాన శిల్చులు చేవాలయాలమీడా. వారి వమహాసౌధాలమీదా, 


స్‌ 


కుడ్యాలమీదా, స్త Tn ఆ దేవదాసీల నాట్యభంగిమాలను, వివిధ అభినయా 
సా వేషభూషణ అలంకారాలతో సహా చిత్రించారు. కొన్ని చిత్రాలు నగ్నంగా కూడా 
గ్రాబిడి వున్నాయి. హంపీ హజారరాయాలయం ముఖద్వారం వద్దనూ, ఆలయం 
తొనూ, _స్తంభాలపైనా నాట్యక చెల యొక్క. ఇటువంటి చిత్రాలు మనకు కనబడు 
హాన్నాయి. ఈ విధంగా చేవదాస్‌ నాట్యకళను రాయలు న ఎంతగానో ఆదరించాడు. 


G 


ty 
Ox 


ws 


(2 


దేవతా స సన్ని ధిలో దివ్యప్రదర్శ ఏనం: 


ఆనాటి భోగంపడుచులు తొలిసారి దేవతా సన్నిధిలో నాట్యంచేసి ఆ తరువాత 
నాటాాన్ని వృత్తిగా స్వీకరించేవారు. రాజులు భోగంవారి rs వ్‌ 


_ 


సంగీత సాగరం విజయనగరం 69 


కుని ఆ సందర్భంలో కవులకు, కళాకారులకు 1116 ర్లు ఇచ్చేవారట. ఇందుకు 
ఉదాహరణగా 


అపు శాచోళవసుంధరాధిపతి నానానర్హ 6 భూషంబరా 
ది పదార్ధ (పకరంబు త్యాగమహిగా ఎనారము ల్వేయునూ 
ట పదహార్దుం గృపజేసి, 


అని వై జయంతిలో వివరించారు. 
వినోదాన్ని వెలిగించిన విప్రవినోదులు : 


ఈనాటి ఆంధ్రదేశంలో ఎక్కడో చెదురుమదురుగా తప్ప, ఈ వ్మిపవినోదం 
(వచారంలో వుందని చెప్పలేం. కాని, 1600-1700 సంవత్సరాలలో ఈ వినోదాలు 
బహుళవ్యా ప్రిలో పున్నాయి. అంటే అది విజయనగర నా(మాజ్యకాలం. విపు 
లనగా _బాహ్మణులు. వారు వినోదం చేయడంవలన విప్రవినోదమని పేరు వచ్చింది. 
(బాహ్మణులలో ఒక చాతి [బాహ్మణులు, 'దేవతోపాసన వలననో, మంత తం(త్రాల 
వలననో చ్చితవిచితమైన గారడీలు చేస్తూవుంటారు. గుంటుపల్లి ముత్తరాజనే విప 
వినోది గోలకొండ సుల్తానుల తుదికాలంలో వున్నట్లు, ఆయనను గురించి ఒక 
చాటువు పున్నట్లు పతాపరెడ్డిగారు తమ సాంఘీక చరిత్రలో తెలియజేశారు. 


సంతతమారగించునెడ సజ్జ 3నకోటుల పూజసేయు శ్రీ 
మంతుడు గుంటుపల్లి కులమం త్రి శిఖామణి ము త్రమం|తిదౌ 
చుంతియె బంతిగాక, కడు పంద గులాముల బంతు లెల్ల మాల్‌ 
బంతులు, దుక్కి కెడ్రయెడ బంతులు, వి|పవినోదిగారడీ 


బంతులు దొంగవాం[డ ములుబంతులు సుమ్ము ధరాతలంబునన్‌. 
(పజలపాలిటి సండగె న జాతీయ జాతర్లు: 


ఆ రోజుల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా 
పుండి జాతర్లు జరుగుతూ వుండేవి. ఇవి ఎంతో 
ఆడంబరంగానూ జరిగేవి. వీటిని (పజలు ఎంతో 
పర్వంగా ఎంచేవారు. ఈ సమయంలో యక్ష 
గంధర్వ వేషాలను ధరించి, నృత్యంచేస్తూ వుండే 





70 జానపదకళారూపాలు 

వారు. ఇందువల్స కురవంజి రూపాన్ని యక్షగానంగా పిలిచేవారు. వీటిని ఆనాడు 
వేళలు కూడా (ప్రదర్శించేవారు. కళావంతుల్లో ఒక తెగను జక్కుల జాతివారు అని 
పిలుస్తూ వుందేవారట. 


సాటి దాసతులు : 


విజయనగర సామాజ్యకాలంలో ఈ "పేరుతో కొందరు శంఖుచక్రాలు 
కలిగి, ఇ త్తడికో చేయబడిన కుండలాలు ధరించి, జింకకొమ్ములు, అలుగులు. మొగిలి 
యాకుల గొడుగు, గుజ్బపు వెంటుకలతో తయారుచేయబడిన విసనకల్ది, తోలుతి త్తి, 
చిట్టితాశాలు, చంకన బుట్ట, మెడలో తులసి చేరు, ముకాన తెల్లని పంగనామాలు 
మొదలై న వేషధారణ కలవారై, చాండాలిక అనే కిన్నెరను వాయిస్తూ పదాలను 
పాడుతూ, మాలమాదిగ గురువులుగానూ పొరోహితులుగానూ వుంటూ యాచిస్తూ 
వృండేవారని ఆము క్రమాల్యదలో వివరించబడింది. 


ఎందరికో ఎరుక చెప్పిన ఎరుకలసాని : 


ఎరుకలసాని పూర్వకాలంలో ఎరుక చె ప్పడ౦ద్వారా సంఘంలో మంచి 
పలుకుబిడినీ, (పొబల్యాన్నీ కలిగిపుండేది. రాజాధిరాజులూ, రాణులూ, పండితులూ 
మొదలై నవారంతా ఎరుకలసాని సోదెకు చెవులు తెగకోసుకుని, ఆమెను ఆహ్వా 
నించి, ఎరుక చెప్పించుకుని అనేక పారితోషికాలను ఇచ్చేవారు. ఎరుకలసాని 
వి సంస్థానంలో (సవేశంచాలన్నా, వ అభ్యంతరమూ బేడ దర్శనానికి అనుమతి 
ఇచ్చెవారు. 

ఈ ఎరుకలసనాని సమాజంలో ఎంత పలుకుబడిని 
సంపాదించిందో, అంతటి స్థానాన్ని ఆనాటి సాహిత్యం 
లోనూ, కళారూపాల్లో కూడా పొంది, (ప్రత్యేకం ఒర్‌ 






పాతగానూ వర్ధిల్లింది. ఆనాటి ప్రతి కురవంజిలోనూ, 
ra యక్షగానాల్లోనూ ఎరుకసాని ఒక పాత్రగా (ప్రవేశించి 
/ | చాయకీకొ, నాయకులకో ఎరుకచెప్పి నిష్కమించేది. 


విజయనగర స్మొమాజ్య కాలంలో ఎరుకత 
ముఖ్యపాాత వహించింది. ఎరుక లయొక్క వేషధారణను 
గురించి ఆము క్రమాల్యదలో . వివరించబిడి౦ది. ఎరుకత 


సంగీత సాగరం విజయనగరం 71 


వన్నెల రవికను తొడిగి, ముంజేతులకూ, ముఖంపైనా పచ్చబొట్టులతో, 
కురుమాపు షెటలో చిన్నబుడుతణి మూపున కట్టుకుని, తరతరాలనాటి షె డిబుట్ల 

య ణం యట వ లు 
నెత్తిన బెట్టుకుని, కనుబొమల సందున నామం పెట్టి, నొసట 
విభూతిపెటి, కన్నులకు కాటుకసెయేసి. దారికటు, మొన 

ఓ (wa) చు 
| ఏ వ్‌ దా ష్‌ 

కట్టు. కనికట్టు, త్రై వశ్యం కలిగించే తా ముత్తుల్నీ, ఏరుల్నీ 
అమ్ముకు నేది. దీనిని కురవంజి అనికూడ సంబోధించే 
వారు. ఆనాడు కురడంజి ఆటలు కూడా విరివిగా జరు 
గుతూవుండేవి. ఉదాహరణకు యాదవడాను (వాసిన గరుడా 
చల యక్షగానంలో లక్ష్మీదేవి తెర వెడలిన తరువాత, 
ఎరుకల నాంచారిని ద్వారపాలకుడు ఈ విధంగా పరిచయం చేశాడు. 





తెర వెడలిన నాంచారి * 
కం. తరుణిరొ తెరకును వెళ్ళుము 
కరుణుతొ మీ కథలు మాకు కమలదళాక్షి 
సరగున జెప్పుము (మొక్కుము 
ఎరుక ల నాంచారుబొమ్మ వెలదిరొ రమ్మా॥ 
అని ఎరుకల నాంచారును (పచశ పెడుతాడు. 
ఎరుక ఎరుకోయమ్మ జ అవ్వోళ్ళయ్యా Hai 
ఎరుకచే జగమంత - వెలుగుచు నుండును. 
మరుక తిరిగేటి మగువను వినవమ్మ ॥ఎ॥ 


ఏడుకొండలమిన యెక్కింది ఎరుక. 
జోడు గుండ్రమిద కూడిందె ఎరుక 11ఎ॥ 
అంటూ ఈ నాంచారు ఒక కీర్తన పాడుతుంది. 
ఎరుక జెప్పితి వినవమ్మా జరీ ముద్దులగుమ్మా ' 
కరుణతో కలదే కనక పుబొమ్మా॥ 
యెరుకా, యెరుకా, యేడు జగములు 
మురియుచు నిరీతి దనముచ్చట జెప్పెద, 


అంటూ పుండగా లక్ష్మీ దేవి యెటువ లెనో చెప్పవమ్మా” అంటుంది. 


గ జొనపదకళారూపాలు 


ఈ విధంగా ఆనాటి కురవంజిలోనూ, యక్షగానంలోనూ ఈ ఎరుకలసాొని 
(పొముఖ్యం ఎంతగానో వుండేరి. 


యక్షులై నవారే జక్క్కులవారు : 


విజయనగర చక్రవర్తుల కాలంలో ఇతర కళారూపాలతోపాటు వర్డిల్లిన 
కళారూపం యక్షగానం. మన (ప్రాచీన కళారూపాల్లో అతి _పాచీనమైనది యక్ష 
గానం. ఇది ఆంధ్ర, కర్ణాటక, తమిళ రాజ్యాలలో అతి విస్తారంగా వ్యాప్తిలోకి 


వచ్చింది. ఒకనాడు యక్షగాన వాజ్మయం దకేణ భారత దేశమంత టా దేదీప్య 
మానంగా వెలుగొందింది. 


16వ శతాబ్దంలో యక్షగాన చరిత్రలో ఒక నూతనశకం (పారంభమెంది. 
సుప్రసిద్దులెన కవిగాయకు లనేకులు యక్షగానాల్ని రచించారు. రాజులు వారికి 
వుత్సాహాన్నిచ్చి వారిని పోషించారు. 1506 మొదలు 1509 వరకు విజయనగర 
స్నామాజ్యాన్ని పరిపాలించిన (శ్రీకృష్ణదేవరాయల అన్నగారు వీర నరసింహ 
రాయలు యక్షగాన రచయితలను, (ప్రదర్శకులను చాలా గౌరవించేవాడట. 
(క్రీ. శ. 1514 లో కర్నూలు జిల్లా చెరువు జెళగల్లు (గామంలో శాయికొండ నాటక 
(ప్రదర్శనాన్నిచ్చిన చేగయ్య కుమారుడు నట్టువ నాగయ్యకును, ప్యాతిగ నటించిన 
పోతవర(గామ వాస్తవ్యుడు నట్టువ తిమ్మయ్య కుమా ర్టెకను ఆవూరి కరణం 
తిరువత్తూరు సోనురసు కుమారుడు బసవరసు కొంత భూమిని డానమిఛ్చినట్లు తెలు 
స్తూంది. తాయికొండ నాటక (ప్రదర్శనాన్నిచ్చిన వారు ఆనాటి కర్నూలు జిల్లావారేనని 
భారతిలో నేలటూరి వెంకటరమణయ్యగారు వుడాహారించారు, 


స్థనాలకు పన్ను విధించిన సంబెట గురవరాజు : 


కూచిపూడి థాగవతులను గురించి, వారి పూర్వ చర్మీతను గురించి మాచు వల్లి 
కె ఫీయత్‌లో 1502 
నాటికే సవిస్తరంగా 
(వాయబడి వుంది. ఆ 
గ రోజుల్లో సంబెట 
కీ గురన రాజనే 






శిన్తుల్ని వసూలు చేసేవాడట. కూచిపూడి 


సంగిత సాగరం విజయనగరం 73 


విజయనగర చక్రవర్తుల పాలనలో రాజ్యం చేస్తూ వుండేవారు. ఆయన (పజలను 
నానా చ్మితపింసలకు గురిచేస్తూ దుర్భరంగా పరిపాలి స్తున్నాడు. సకాలానికి ఎవరై ఆ 
శిసులు చెల్లించరో వారి స్త్రీలను బల 
అవి లి 

వంతంగా కోటకు తీసుకువచ్చి ఆ స్త్రీల 


సనాలను చిరుతలు పట్టించి వాతివద 
అటి (a) 


FAMERS 
STD, 0 
అంజ. న 
1 లో... 4 


ళీ 
(క్‌ ఆఅ 


కళాకారులు దేశాటనంచేస్తూ గురవరాజు 





రాజ్యంనుంచే _పయాణంచేసూ ఆయన 
జల 
యొక్క హింసాకాండను కళ్ళారా చూచి, ఆ దృళ్యాన్నంతనీ కథారూపంలొ పెట్టి 
(పదర్శనాలిచ్చుకుంటూ విజయనగర వీరనరసింహ రాయల ఆస్తానానికి చేరుకున్నారు. 
డ్‌ 


వ యర a లో Pl bn) ఇ” 
కెళికలలొ'నె కావ రందించిన కూచిపూడి కళాకారులు : 


కరాచిపూడి కళాకారులు రాయలవారిని కేశిక అడిగారు. ఆనాటికే కూచిపూడి 
విద్వాంసులయొక్క కళా విశిస్టత ల్ని విన్న రాయలవారు _పదర్శనానికి సెలవిచ్చారు. 
(పదర్శనం (పారంభ మైంది. (పదర్శనంతో ముస కళారారులు గురవరాజు (పభుత్వ 
పాలనా విధానాన్నే (ప్రదర్శించడం మొదలు పెట్టారు. 

ప్రథమంగా గురవరాజు వేషధారణతో ఒక నటుడు (ప్రచేశమై, రాయల 
సమక్షంలో స్త్రుల స్తనాలకు చిరుతలు పట్టించి తహశ్మిల సొమ్ము ఇవ్వవలసిందని 
బొ ౦న పెట్టాడు. 

రాయలవారు గురవరాజు పరిపాలనా విశేషాలను తెలుసుకున్నారు. ఆ రాతి 
(ప్రదర్శన పూర్తి అయీ అవగానే దర్బారు ఏర్పాటుచేసి పైన్యాన్న్‌ తరలించి 
గురవరాజు పరిపాలనను అంతమొందించే, ఈ విషయాన్ని | పదర్శనరూపంలో 
చిత్రించి కనువిప్పు కలిగించిన కళాకారులను చెనోశ్ళ పొగిడి కానుకలిచ్చి, ఆగ 
హోరాలిచ్చి పంపారు. వారి సంస్థానంలో కళాకారులను పోషించారు, 


శిల్పకళతో పాటు చేయి చేయిగా చితకళ : 


నకలకళా సమన్వితం_విరూపణ్జ చపా: 


ఆ కాలంలో శిల్పకళతోపాటు చితకళ కూడా అభివృద్ది చెందింది. విజయ 
నగర చ| కవ ర్రియైన అచ్యుత రాయల కాలంతో హిందూపురానికి 9 మెళ్ళ మూరంలో 


74  జానపదకలళారూపాలు 


" లేపాక్షి అనేచోట పెనుగొండ విరూపళ్ణ అనే రాయలవారి ఉద్యోగి, ఆతని సోదరు 
డైన పీరబ్ద నాయకుడూ లేపాక్షి నగర నిర్మాణానికి కారకులని తెల స్తూవుంది. 


విరూపణ చేపా కిలో కటించిన వీరభ। దేశరాలయంలో ఒక నాట్య మంటపం 
పుంది.. అందులో శివుని కష్టా మ రిని, గాయకబృందంతోపాటు ఆఅప్పరసలను. 
(ప్రదర్శించే శిల్పఫలకా లున్నాయి. ' ఈ దేవాలయంలో అపూర్వమైన నాట్యవిజ్ఞానం 
వెల్లి విరుస్తూ వుంది; నృత్యం చేస్తున్న నాట్యక _ల్తె తెలతోను, మార్షంగిక వాద్యకారు 
ఢథలతోను 'దేవగాయక బృందాలతోనూ శిల్ప క శా మయ మైన స్థంభాలు నిలబడి ఈ 
' నాటికీ మనకు దర్శనమి స్తున్నాయి. 


సృషిక ర యెన (దిహ్మ దేవుడు మృదంగ వాయిద్యం వాయి స్తున్నట్లూ, నంది 
రు విమ 
కేశ్వరుడు హుడుక్క_ వాయిద్యాన్ని (పయోగి స్తున్నట్లూ, తుంబురుడు ఏణాతంత్రుల్ని 
మీటుతున్నట్లూ, దేవన ర్తకియైన రంభ నృత్యం చేసూన్నట్లూ మనం చూడగలం. 

: చను న మూ రి ne) 


నాటి జానపద కళల తియ్యందనాలు : 


చం[దశేఖర శతకాన్ని |వాసిన చంద శేఖరుడు తాను (వ్రాసిన శతకంలో 
తాను చూచిన ఆ నాటి జానపద కళారూపాలను ఎన్నింటినో వర్ణించాడు. ఈతడు 
వాడిన భాష నుబట్టి ఇతడు నెల్లూరు (పొంతంవాడు కావచ్చని (పతాపరెడ్డిగారు 
తమ సాంఘిక చరిత్రలో పజ హాంళట చంద శేఖరుడు 17వ శతాబ్దం వాడని 
 వూహించవచ్చు. అంతే ఆది విజయననర స్మామాజ్యం దాడాపు అంతరించిన 
కాలం. ఆ నాటి ఆచార వ్యవహారాలను వెక్కిరించి తన రచన ద్వారా హేళన 
చేశాడు. ఈయన తండాన కథలను గూర్చి, జంగం కథలను గూర్చి, భాగపతులను 
గూర్చి. పంబలవారిని గూర్చి, భో గంవారిని గూర్చి, వీథిపురాణం 
(వై పాముఖా్యన్ని గూర్చి చమక్కార మైన భాషలో వుదాహరించాడు- 
భోగం ఆటలను గూర్చి ఈ విధంగా వర్జించాడు. 
ఖ్‌ రం మేళం న 


(| సేరువ వాడపల్లి నరసిమ్ముడి తీరతమోయి బోగమ 
మ్మోరులయాట సూసి దనిముంగల దేముడెంత, ఇద్దెలో 
తీరు పయాస గంటి, వొకతి త్తి గుకిన్మిక కన. కా 
లూరికి మొక్కబుద్దెగు నహోయను మూర్జుడు చంద్రశేఖరా 





సంగీత సాగరం విజయనగరం 75 


తేందాన తోథలు : 
ఇంటిని తిమ్మరాజుకత ఇంటిని ఈర్ష కథాాపసంగముల్‌ 
ఇంటిని పాదులాలి, 


ఇబమింటిసి నాయకురాలికౌ(రెమె 
ప్పంటికి నందివాక్యముల పొందు 
చెరితల నాదు ఖాగ్యమె 
న్నంటికి గల్లనోయను నవజ్జుడు 





మూర్గుడు చంద్రశేఖరా. 


భొరోతులు ; 


వంజబలవాతు, 


ఈ విధ 


వందల సంవత్సరాలపాటు నిలబడి, నశించింది. దక్షిణ హిందూ ౫ 
దేశమంతా 200 సంవత్సరాలు వీరు పరిపాలించారు. ముఖ[౦ 


— 


గోతుల సతెబామ యన గూడని తాపములెల్ల సే సెమా 


అగో 


పాతకురాలు రాద వల పచ్చము రుక్కిణ్‌ 
టీ తీరుగనంచు వచియించును మూర్భుడు చందదశేఖరా. 


రాతిరి సూసి యేసములు రమ్మెముగా న. మొన్నబా 


జొతద్దు 
ఇరిదిగనూ సితీరతము లన్నెనొ యావనగొండ గంగజా 


తర సరిరావు పంబలును తప్పెటలున్‌ కొముగాండ్ల సిండ్లసం 
బర మదిదెల్పు మింకొక పబాదము రంకులరాటమెక్కినే 
తిరిగిన సాటిరాదని నుతించును మూర్థుడు చంద్రశేఖరా. 

౦గా 1336 రో ప్రారంభమైన విజయనగర సామ్రాజ్యం మూడు 


Mr] 
iy 





! గా / 
ఫ్‌ (ఖై 
ఆంధదేశంలో విజయనగర రాజ్య కాలం ఒక విధంగా స్వర్ల © 
(3౯ 
యుగం. 
AP Erm స ల్‌ు జి Gre 3 
ee Se wa (Es: aes ననన 
UGS TES HIDE ప్రార SSIs Ss 


లలిత కలాకే తం తంజావూరు 


1565 తళ్ళికోట యుద్ధానంతర ౦ విజయనగర రాజ్యం ఛిన్నా భిన్న మెపోయింది. 
రాయల సంతతివారు కొంతమంది పెనుగొండకూ, మరికొంతమంది చంద 
గిరికీ వెళ్ళారు. మిగిలినవారు తంజావూరుకూ, 
మధురకూ చేరుకున్నారు. ఈ రెండూ కూడా 
విజయనగర రాజుల [కింద నామంత రాజ్యాలుగా 
వుండేవి. వీటిని పరిపాలించిన నాయకరాజులు 
చివరివరకూ ఆం(ధ్రభాషను పోషిస్తూనే వచ్చారు. 
తంజావూరు రాజ్యాన్ని 1585 నుండి 1873 
వరకు సుమారు 140 సంవత్సరాలు నాయరరాజులు 
పరిపాలించారు. ఈ వంశంవారు ఆఖరువరకూ 
విజయనగర రాజులపట్ల విశ్వాసప్యాతుబుగా ఉంటూ 





వచ్చారు. 

అచ్యుతరాయలు, రఘునాథరాయలు, విజయరాఘవరాయలు వరుసగా పరిపా 
లించారు. విజయరాఘవ నాయకునికి మరో 'పేరు మన్నారుదాసు, మమరనాయకుడై న 
చొక్కనాథుడికీ, ఇతనికీ జరిగిన యుద్దంలో (1874) విజయరాఘవుడు మరణిం 
చాడు. అనంతరం కెండు సంవత్సరాల తరువాత శివాజీ తమ్ముడైన ఎక్కో_జీ తంజా 
పూరును ఇకమించాడు. ఒక శతాద్దిం పాటు మహారాస్ట్రులు దాన్ని పరిపాలించారు. 
ఎవరు పరిపాలించినా ఆ నాటికీ ఈ నాటికీ వారి సంస్కృతి అంతా అచ్చం అలా 
నిలిచేవుంది. 


నువర్ణయుగంగా శ్‌ భిల్లి న నాయకరాజ్య రంగుహంగులు : 


దక్షిణదేశ చర్మితలో ఆంధనాయకరాజుల పరిపాలన ఒక సువర్ణయుగమని 
చెవ్పవచ్చు. విజయనగర చక్రవర్తుల కాలంలో లలితకళలు అభివృద్ది పొందినట్లే, 
తంజావూరు నాయక రాజుల కాలంలో కాడ లలితకళలన్నీ వికాసం పొందాయి. 
తెలుగు నాహిత్యం, సంగీతం, నాట్యం, కిల్చం, యకగానవాజ్మయం ఒక మహో 


లలిత కళాక్షేత్రం తంజావూరు 77 


న్నత స్థానాన్ని అలంకరించాయి. ఆ నాటికీ ఈ నాటికీ ఆ మహావై భోగానికి సాక్ష్యాధా 
రాలుగా ఆవి తంజావూరులో మనకు దర్శనమి స్తున్నాయి. 


కప సతత నొవణల్‌ మనాహోర.! 


రఘునాథనాయకుడు (క్రీ॥ శ॥ 1600 నుండి 1634 వరకూ రాజ్యాన్ని పరిపా 
లించాదు. ఈయనకు దానకర్ణుడ నే చేరు కూడా ఉంది. గోవింద దీక్షితుడు ఈయనకు 
మంత్రి. ఈయన కర్ణాటక సంగీతళా స్రంలో బహుముఖ (ప్రజ్ఞాశాలి, అనేక రాగా 
లను, తాళాలను ఈయస స్వయంగా కల్పనచేశాడు. రఘునాథ నాయకుని ఆస్థానంలో 
కవులు, పండితులు బహుబాగా పోషింపబడ్డారు. ఈయన ఆస్థానంలో ముద్దు చంద్ర 
రేఖ అనే రాజనర్తకి వుండేదట. గోవింద దీడీతుని ఇరువురు పుతులైన భాస్కర 
దీక్షితుడు, రాజాచూడామణి దీకీతుడూ లత్మీకుమార తాతాచార్యులూ నృత్య, గాన 
విద్యల్లో ఆరితేరిన దిట్లలు. రామభ్మదాంబ మొదలైన వారందరూ రఘునాథుని 
లస్థానం అలంకరించినవా రే. ఆయన ఆధ్యర్యంలో తెలుగు నాహిత్యం ఎంతో అభి 


వృద్ధి చెందింది. నిన్నో యక్షగానాలు నాటకరూపంలో (_ప్రదర్శింపబడ్డాయి. 


లో 


సంగీత సాహిత్యదో హదంలో విజయరాఘవుని వితరణ : 


బో 
న్లో! 


రఘునాభనాయకుని అనంతరం విజయరాఘవనాయకుడు రాజ్యానికి వచ్చి 
1668 నుండి 1673 వరకూ పరిపాలించాడు. రఘునాథ నాయకునివలెనే ఈయన కూడ 
సంగీత, సాహిత్య, నాట్యకళలను పోషించాడు. 
మువ్వ గోపాల పద కర్తయెన క్షేత్రయ్య విజయ 
రాఘవనాయకుని ఆస్థానంలో చాలా సన్మానా లందు 
కున్నాడు. ఈ క్షేత్రయ్య పదాలు ఈనాటికీ దకీణా 
పథమంతటా బాగా (పచారంలో వున్నాయి. ఇంకా 
కళాకారులై న పురుషో త్తమ దీక్షితుడు, పసుప్పలేటి 
రంగాజమ్మ, కో నేటి దీక్షితుడు, కాంవరసు వెంకట 
పఠి సోదుయాజ్సి మన్నారుదేవుడు మొదలైన 


వారెందరో యషగాన రచయితలుగాను, (పదర్శ 





కులుగాసు (పసిద్ది పొందారు. 


78 జానపదకళారూపాలు 


నాయకరాజుల కాలంలో 54 మంది కవి పండితులు సంన్క్బ్బృళతాం[ధ భాషల 
వ్యా ప్రికి తోడ్పడ్డారు. 

నాయకరాజులు ఎంతోమంది కళాకారులకు మడులు, మాన్యాలు, ఆ(గహోరాలు 
ఇచ్చి సన్మానించారు. దేవాలయాలకూ, మకఠాలకూ, స్న్మశ్రాలకూ, దేవదాసీలకూ 
మానా లిచ్చారు. 


యక్షగాన వాజ్కయానికి అక్షయమైన భిక్ష : 


ఈయన హయాములో యక్షగాన వొజ్బయం బహుముఖాల విజృంభించింది. 
ఈయన రాజద ర్బారులో ఒక నాట్య మందిరాన్ని భవ్యంగా నిర్మించి, ఆ రంగస్థలం ప్రై 
(ప్రత్యక్షంగా యక్షగాన (సదర్శనాలను (ప్రదర్శింపజేళాడు. అ నేక (ప్రయోగాలను 
చేయించాడు. రఘునాథాభ్యుదయం అనే విజయరాఘవనాయకుని నాటకంలో రాజ 
(ప్రానాదంలోని మనోహర చిత దృళ్యాలూ, అనేక చారిత్రిక ఘట్రాలూ వర్ణింప 
బడ్డాయి. 

ఆంధ తమిళ భాషలను రెంటినీ, కన్నవిడ్డలవలె సమంగా ఆదరించి పోషిం 
బోరు 


ఈ విధంగా దకిణదేశ ౦లో ఆంధ నాయకరాజుల ఒక ఉజ్వలోజ్వల 
చరితను స్థాపించారు. 


తెలుగు కన్న శాలను తలదన్ని న "పెరు సెంపులు : 


తను. ఆంధ, కర్ణాటక రాష్ట్రాలలో ను ఎక్కువ ఖ్యాతిలో వున్నప్పటికీ 
ఎక్కువ (ప్రతిభావికాసంతో విరాజిల్లి నవి తంజావూరు యక్షగానాలు మాత్రమే. రఘు 
నాథరాయల కాలంలో యక్షగానాలు న్‌ ఆశే అంతగా రాణించకపోయినా, విజయరాఘవ 
న రాయల కాలంలో చాలా కొన్న 
త్యాన్ని సంపాదించాయి. రఘు 
నాథరాయల కుమారుడై న విజయ 
రాఘవుడు తండివలెనే కవులను, 
గాయకులను, నృత $శా స్తకారులను 
అపారంగా పోషించాడు. ఈయన 
స్వయ౦కవి, నాట్యశాస్త్ర వే త్త; 





లలిత కళాక్షేత్రం తంజావూరు 79 


స్వయంగా అనేక రచనలు చేశాడు. వాటిలో ముఖ్య మైనవి యక్షగానాటే. ఈయన 
కృతులలో ముఖ్య మైనవి. 


(పహ్హాద చరిత్ర రాజగోపాల విలాసం. 
ఉషాపరిణయం రఘునాథాభ్యుదయం 
మోహిని విలాసం పూతనాపహరణం 
మంజరీ నాటకం సముద్రమథన నాటకం 
కృషవిలాసం జానకీక ల్యాణం 
క్‌ 
పుణ్యకత్మవనాటకం. 





ఈయన అనేకమంది కవిగాయక నటులకు ఆశ్రయమిచ్చాడు. అనేక అన్న 
దానాలు చేశాడు. అన్నదానాన్ని కథావస్తువుగా తీసుకుని పురుషో త్తమ దీక్షితుడు 
విడిగా ఒక అన్నదాన నాటకాన్నే రచించాడు. ఈయన తన తండి రఘునాథ 
రాయల చరిత్రను రఘునాథాభ్యుదయమనే యక్షగానంగా (వాసి (ప్రచారం 
చేయించాడు. 


పాతనుంచి కొ తకు: 


ఆనాటి యక్షగానాలు పురాణ క థావృ త్తాలతో కూడివుందేవి. కాని విజయ 
రాఘవుడు మహావీరుని చరితను యక్షగానంగా రచించాడు. ' 


ఈ విధంగా విజయరాఘవుని ఆధ్వర్యంలో యక్షగానాలు అజరామరంగా 


"వెలుగొండాయి. 


నాయకరాజుల కళాకాంతులను విరజిమ్మే తంజావూరు సరస్వతీ మహల్‌లో 
దాదాపు 30 యక్షగాన నాటకా లున్నాయి. వీటిలో ఎన్ని రఘునాథరాయల కాలంలో 
(వాయబడ్డాయో తెలియదు. ఈ 80 నాటకాలలోనూ ఒక్క శాహిరాజు పేరనే 18 
నాటకాలు ఉన్నాయి. 


తంజావూరును 1684 నుంచి 1710 వరకు పరిపాలించిన శాహిరాజే ఈయన 
అనే (వతీతి ఉంది. యక్షగానాల్లో చాలా భాగం క(త్రియులు (వాసినట్లుగా ఉంది. 


(పథమంలో (వాసిన అనేక యక్షగానాల్లో చాలా యక్షగానాలు తేలిక భాష 
తోనూ, (వజలందరికీ అర్హమయ్యే _గామ్యభాషలోనూ (వ్రాయబడ్తాయి. 
@ i డ 


80 జానవచక భారూపాలు 


yy 


బహిరంగ (పదర్శనశాల 


దినిడి *తివంవెళి ఆరంగం' అని పిలుసారు. ఇది నాయకిరాజుల (పాసాదంలో 
స 


సరస్వతీ _గంథాలమానికి పడమటి దిక్కుగా, దానిని ఆనుకుని వుంది. దీని పూర్వ 
రూపం ఎటువంటిదో తెలియదు. పైన కప్పు లేదు. నాలుగు దిక్కుల్లోనూ తక్కిన 
| పాసాడానికి సంబంధించిన ఎత్తైన గో లున్నాయి. చతురాకారంగా వున్న ఈ (ప్రదే 
తో నేలమీద 2000 మంది వరహా కూర్చునే అవకాశ ముంది. ఈశాన్య దిశలో 


ఎత్తైన దిమ్మ ఒక టుండేదట. దీనిమీద నిలబడి మాట్లాడినట్ల మ ౭ క శబ్ద, (గ్రహణ 
యం|శ్రాల సహాయం లేకుండానే రెండువేల మందికీ స్పష్టంగా వినిపించేదట. 

1952 లో పళనియప్పన్‌ అనే జిల్లాక లెక్ట ర దీనిని పునరుద్దరించి, రమణియ 
మైన రంగస్థల లాన్ని నిర్మింపజేశాడు. ఈనా డది బహిరంగ నాటక మండవంలాగా 
ఉంది. స్తత మూలగా ఉన్న ఈ రంగస్థలంమ్‌ద నిలబడి చూచినట్లయితే (పేక్షకస్థానం 


వర్తులా? కారంగా ఉన్నట్లు కనబడుతుందని నాట్యళా స్ర్రంలో పి. యస్‌. ఆర్‌. అప్పా 
గారు తెలియజేశారు. 


నాయకరాజుల వరవడినె వెళ్ళిన స. హోరాష్ట్ర ౮ రాజులు : 


తంజావూరు ఆం ధనాయకరాజుల ఆనంతరం పరిపాలించిన మహారాష్ట్ర 
రాజులుకూడ తెఒగులో కవులై, కవిపండిత గాయకుల్ని పోషించారు (క్రీ. శ. 
1798.1882). శరభోజీ అస్టాన గాయక, నర్తకులైన చిన్నయ్య, పొన్నయ్య, గడి 
"వేలు, శివానందం అనే కత ఈ సుద్బిరాయ క పుత్రులు. 
యు 
ఏరు నృత్యాన్ని ఎకపా(తావినయంగా రూపొందించారు. 


'తెలుగుకేజు దీపించే తంజావూరు నాట్యం : 


తంజావూరు రాజాస్థానంలో నృత్యం ఏకపా[తాఖినయ కళారూపంగా అభివృద్ధి 
చెండింది, " 


అదే నేటి తంజావూరు భరత 
నాట్యంగా (ప్రసిద్ది పొందింది. ఈ 
(పదర్శనకాలం మూడు గంటలు. 
అ మూడు గంటలూ ఒకే ఒక న రకి 
నృత్యం చేస్తుంది. (పక్క_నున్న 





లలిత కళాక్షేతం తంజావూరు 81 


నట్టుననారు పాడే పాటకు అనుగుణంగా అభినయం చేస్తుంది. ఇది కేవలం తెలుగు 
వారు సృష్టించిన నాట్యం. 
లు 


ఈ ఏకపాతాభినయ భరతనాట్యం దాదాపు 
180 సంవత్సరాల (కిందట నే రూపొందింది. తంజా 
వూరు భరతనాట్యం కేవలం తెలుగువారి సృష్టి. 
ఇందుకు ఉదాహరణ నాయక రాజులూ, మహారాష్ట్ర 
రాజుల కాలంలో ఎంచి ఏర్చర్చినట్లు తెలుగు వాగ్గేయ 
కారులూ, తెలుగు న ర్తకీమణులే ఆ ఆస్టానాల్లో 
ఉండడమే. త్యాగరాజు కీర్తనలు, సారంగపాణి 
పదాలు, క్షేత్రయ్య మున్వ గోపాల పదాలు, నారా 
యణ తీర్జులవారి తరంగాలు మొదలై నవన్నీ మనకు 
తదితర నాక్ష్యాధారాలు. 





సకలకళా సరస్వతి సరస్వతీమహల్‌ : 


తెలుగుదేశపు ఈ భరతనాట్యాన్ని తీర్చిదిద్దింది దేవదాసీలూ, రాజనర్హకీ 
మణులేనని పి. యస్‌. ఆర్‌. అప్పారావుగారు నాట్యశాస్త్రంలో వుద్దాటించారు. 


విజయనగర సాామాజ్య వై భవం వెలుగొందినన్ని రోజులూ మన భాగవతులు 
రాయలవారి. ఆస్థానంలోనూ, బహుధా విస్తరించిన ఆయన స్నామాజ్యంలోనూ (పడ 
ర్శనలిస్తూ (పజ్యాపటోధాన్ని గావించారు. కాని విజయనగర రాజ్య పతనానంతరం 
కవి గాయకులతోపాటు మన కళాకారులు కూడా విధి లేక ల వెళ్ళిపోవలసి 
వచ్చింది. 


ఆ రోజుల్లో (1561 నుంచి 1614 వరకూ రాజ్యాన్ని పరిపాలించిన ఆంధ 
రాజులై న అచ్యుతప్ప నాయకులవారి ఆస్థానంలో వారి ఆదరాభిమానాన్ని పొంది 
వాట్యకళా సాంపదాయాలను అభివృద్దిపరిచారు. తంజావూరు సరస్వతీ మహల్‌ 
కవులతోనూ గాయకులతోనూ, కళాకారులతోనూ అద్వితియ౦గా వెలుగొందింది. 
అచ్యుతప్పనాయకులవారు వారి పంచన చేరిన కూచివూడి (దాహ రణ. కుటుంబాల 
వారందరికీ అగహోరాలను దానంగా ఇచ్చారు. అలా దానం చేసినవాటిలో కూచిపూడి 


భాగవతులకు దానం చేసిందే అచ్యుతాపుర అగ్రహారం, పామర దానం 
M-6 


2 జానపదకళారూపాలు 


కనుకనే దానికి అచ్యుతాపురమనే పేరు వచ్చింది. దీనినే తరువాత మేరటూరవి, 
'మెలట్టూరని, మేలటూరని వ్యవహరించారు. కాని ఈ నాటికీ తంజావూరు చుట్టు 
(పక్కలవారు మేరటూరచే సిలుస్తు 
న్నారు. 


మేలటూరు భాగవతులు: 





ఆంధ్రదేశంలో కూచిపూడి వీథి 
భాగవతులమాదిరే దక్షిణాదిన తంజావూరు 
జిల్లాలో మేలటూరు, వూర్తుకూడి శూలమంగళం (గామాలలో కూడ భాగవత 
మేశములవా రున్నారు. ఆంధ రాజులు తంజావూరును పరిపాలించే కాలంలో కూచి 
పూడి భాగవతులు నానారాజ సందర్శనం చేస్తూ, తంజావూరు ఆం; ధరాజులను కూడ 
'ఆ(శయించారు. 


విజయనగర సామాజ్యంలో కవులు, పండితులు, కళాకారులు ఆనేకమంది 
'పోషించబిడ్డారు. కాని తళ్ళికోట యుద్ధానంతరం రాయల స్మామాజ్యం అంతరించ 
డంతో ఈ కళాకారు లందరూ కుటుంబాలు కుటు౦బొలుగా చెల్లా చెదురై అనేక 
మంది అనేక (ప్రాంతాలకు వలస పోయారు. ఆలా వలసపోయిన వారిలో చాలామంది 
తంజావూరు చుట్టుపక్కల స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు తంజావూరు 
రాజులు కూడా వీరిని ఆదరించి మాన్యాల్తూ ఆ(గహారాలూ (వాసి యిచ్చారు. అలా 
'సంపాదించిందే ఈనాటి మేలటూరు. 


అవర సిద్దే్యద్రయోగి : 
వ 


_ మహామహడు సిదేంద్రయోగి కూచిపూడి భాగవతులకు ఎలాంటివాడో మేల 
టూరు భాగవతులకు వెంకటరామళాస్త్రి అలాంటివారు. ఈయన 17వ శతాబంలో 
ఆంధ్రదేశం. గోదావరి (ప్రాంతం నుంచి దకిణదేళానికి వెళ్ళినట్లు ఆధారా లున్నాయి. 
ఈయన రచించిన వీధినాటకాలు చూపే ఈయన కృషి, (ప్రతిభ ఎలాంటిదో మనకు 
బోధపడుతుంది. 


వీరి రచనల: ఉషాపరిణయం, హరిశ్చం(ద, ప్రహ్లాద, రుక్మాంగద చరిత్ర, 
సీతాకల్యాణం, సత్సంగరాజు, రుక్మిణీ కల్యాణం, కంస వధ మొదలె నవి. 


లలిత కళాక్షేత్రం తంజావూరు 83 
మేలటూరు మేల్చంతి, శూలమంగళం౦ : 


మేలటూరు తరువాత వీథినాటకాలను (పతిభావంతంగా (పదర్శించ గలి గినవారు 
శూలమంగళ కళాకారులు. వెంకటరామశొస్తి నాటకాలనే కాక, కొరవంజి కళా 
రూపాన్ని కూడా (పజారంజకంగా (ప్రదర్శించారు. వీరు వీథినాటకాల్లో కొన్ని 
హాస్యపా(త్రల్ని కూడా (ప్రవేశపెట్టారు. కథకు ఏ సంబంధమూ లేకుండానే ఈ 
పాత్రలు ప్రవేశిస్తాయి. (పేకకుల్ని కడుపుబ్బ నవ్విసాయి. అలా౦టి పాత్రల్లో 
ఎరుకల సింగి, సింగడు, ఘట నృత్యం చేసేవారు, తురక వేషాలు ధరించే ఫకీరు 
వేషగాళ్ళు మొదలై నవారు. వీరి నాటకం తెలుగులో (పదర్శింపబడుతున్నా షై. 
చమత్కారాలు మాత్రం తమిళ భాషలో నే సాగుతాయి. 


వూత్తుకూడి వీధీనాటకాలు : 


ఇక్కడ కూడా వీథి భాగవతాలు (ప్రదర్శించేవా రున్నారు. ఈ పూరివారు 
ముఖ్యంగా మేలటూరివారి నాటకాలనే (ప్రదర్శించినా, వెంకటరామళానస్త్రి నాటకాలకు 
ముందు (పదర్శించిన నాటకాలు కూడా వున్నాయి. అవి; భామాకలాపం, గొల్ల 
కలాపం, పార్వతీ పరిణయం, రాధాకృష్ణ విలాసం మొదలైనవి. అంతేగాక వారు 
యక్షగానాలై న (ప్రహ్లాద, గొల్లకలాపం, ఉషాపరిణయం, కూచిపూడి సంపదాయా 
లనే (పదర్శించారు. కూచిపూడి సంప్రదాయమే దకిణదేశంలో వూ త్తుకాడి సంప 
దాయంగా వెలుగొందింది. 


వివిధరాజుల ఆదరణలో వీధినాటకాలు : 
' తంజావూరు రాజుల్లో అచ్యుతప్పనాయకుని 
మరణానంతరం రాజ్యపరిపాలనకు వచ్చిన రఘు 
“వాథరాయల కాలంలో కూడ ఈ భాగవతాలు ఆద 
లించబిడ్డాయి. తరువాత తంజావూరు రాజ్యాన్ని పరి. 
పాలించి, మహారాష్ట్ర (ప్రభువుల కాలంలో కూడ 
ఈ వీధి భాగవతాలు విశేష (ప్రశస్తి పొందాయి. 
అంశేకాక ఆనాడు దక్షీణదేశంలో మైసూరు, పుదు 
కోట మొదలుగాగల సంస్థానాలలో కూడ భాగ 
వతాల ప్రభావం పెరిగింది. 





లీక జానపద కళలారూషా'లు 
వరదరాజు పెరుమాళ్లు వసంతోత్సవాలు: 


..వీథి భాగవతాలు ఎక్కువగా వైశాఖ మాసంలో జరుగుతాయి. వారంరోజులు 
జరుగుతాయి, నృసింహ జయం౦ంతినాడు (ప్రహ్లాద నాటకం తో పారంభిసారు, (పదర్శ 
నాలను తిలకించటానికి పరిసర (గ్రామాల (ప్రజలు ఆబాలగోపాలం కదిలి వస్తారు. 
పాత్రధారులు వారు ధరించే (పతిప్నాత వేషధారణతోనూ, తంజావూరు రాజస్టాన 
సంప్రదాయాల. ననుసరించి రాజు ప్మాతలకు తంజావూరు రాజదు స్తుల మాదిరివే 
ధరిస్తారు. (బ్రహ్మ, విష్ణు, నృసింహమూర్తి, ఇంద్రుడు, యముడు మొదలైన 
. పాత్రలకు ముసుగులను ఉపయోగిసారు. (పదర్శన రోజున, దుష్టపాత్రలను ధరించే 
నటులు రోజంతా ఉపవాసం చేస్తారు. 


(పద ర్నన ఫ్రా పొారంభం : 


రాత్రి పది గంటలకు (పదర్శనం _పారంభమౌతుంది. వీరికి హూంగుగా తి త్తి 
ముఖవీణ మృదంగం, తాళపుచిస్పలూ పుంటాయి. వంత పాట ఫాదేవారు ఘు 
. .రుంటారు. ఒకరు పద్యంగాని ఎత్తుకుం'పే మిగిలిన వారందరూ అదే శ్లోకాన్ని వంత 
పాడుతారు. వీరందరూ (ప్రారంభ కోకాలను ఆశుధారగా వల్లించిన అనంతరం 
_- నభాంగణానికి ఒక విచిత మైన పాత్ర ప్రవేశ స్తుంది. ఆ పాత్రధారి కొంటెకోణంగి. 


కొంటె కోణంగి: 


మన భాగవ వతాల్లోని మాధవి, సైరంధ్రి, ధర్మి, విదూషకుడు, అల్లాటప్పా, 
కేతిగాడు, సుంకరకొండడు, దింగారక్కు, రత్నాల పోలిగాడు, మాదిరే ఈ 
కొంటె కోణంగి పాత్రధారి కూడా, కోణంగి పాత్రధారి (పవేశానికి ఒక హద్దూ 
పద్దూ ఏమీ లేదు. (ప్రదర్శనంలో సమయానుకూలంగా 
ఎప్పుడు పడితే అప్పుడు [ప్రత్యక్షమై (పేకకుల్ని 
ఆనందపరుస్తాడు. పాత్రల మధ్య కలహాలు పెంచుతాడు. 
వాటిని చమత్కారంగా పరిష్కరిసాడు. ఒకేసారి (పీకకు 

స రో, పేకకుడై నటీనాడు. 


వపుదారుకకు కం! 
వెంటనే వె మ్నేశ్వర ప్రార్ధన (ప్రారంభమౌతుంది. 
వినాయక సాశ్రధారి ప వేశించి,. నృత్యం చేస్తూ న్నిష్క్యు 





లలిత కళాక్షేత్రం తంజావూరు 85 


మిస్తాడు. ఆ వెంటనే సభారంగానికి వచ్చే రాజుగారి రాకను గూర్చి కటకమువాడు 
(ప్రవేశించి వెల్ల డిస్తాడు. సభవారందర్నీ ఉద్ధేశించి, రాజుగారు వస్తున్నారు. ..గనుక 
ఎక్కడివా రక్క_డ గప్‌చిప్‌ అంటూ వెళ్ళిపోతాడు. ఇతనిని 
కటికము వాడని చోపుడారని పిలవడం వాడుక. ఈ చోప్ప 
దారు. 


స. Arey 
చోపుదారు వచే ల నే 





Pan 


అంటూ ప్రపశిస్తాడు. ఈ విధంగా (పదర్శనాన్ని (పజాఖి చా కసే 
రుచుల ననుసరించి అందరినీ సంతృ ప్తిపరుస్తూ క థావిధానం కే అర్థమయ్యే 
పద్ధతిలో సంగీతం, సాహిత్యం, నృత్యం, శృంగారం, హాస్యం మొదలై స వాళ్లో 
నన్నిటిని సమపాళ్ళలో నడుప్పతాడు. 

కొంటె కోణంగి చోపుదార్ల నిష్క మణానంతర ౦ సంప్రదాయం (ప్రకారం 
వృత్యంచేహూ ఫలానావారు _పవేశిస్తున్నారు. అంటే రాజు వెడలె అంటూ రాజు 
పాతలూ, స్తీ ప్యాతలై తే దేవినే చితాంగదదేవినే, భామనే సత్యభామనే అంటూ 
పాతల (_పవశ౦ జరుగుతుంది. ఆయా పాత్రధారులు తమ నటనా నిపుణత్వాన్ని 
నాట్య చమత్కారాన్ని చూపిపారు. 


తెలుగుతనం: 


మెలటూరు శూలమంగళం ఊ త్తుకూడి (గ్రామాల్లో (పదర్శించే (ప్రదర్శనాలన్నీ 
తెలుగులో _వాయబడినవే. ఈ నాటికి మేలటూరు వరదరాజుపెరువూళ్ళు వసం తోత్స 
వంలో (ప్రదర్శించే యక్షగానాలన్నీ తెలుగే, రానురాను చర్మిత గతి మారి తెలుగు 
నాటకాలను అనువదించి తెలుగులో (పదర్శి స్తున్నారు. 


అందమైన యక్షగానాలను అందరూ ఆర్రాధించారు : 


తంజావూరు రాజుల్లో అచ్యుతప్ఫ నాయకుని మరణానంతరం రాజ్య పరి 
పాలనకు వచ్చిన రఘునాథరాయలు, విజయరాఘవరాయలు కాలంలో కూడా ఈ 
భాగవతాలు ఆదరించబడ్డా1ు. తరువాత తంజావూరు రాజ్యాన్ని పరిపాలించిన 
“మహారాష్ట్ర (పభువుల కలో కూడా ఈ వీధిభాగవతాలు విశేష (ప్రశస్తి సీ పొందాయు. 


36 జానపద కళారూపాలు 


అంతేకాదు. ఆనాడు దక్షిణదేశంలో మైసూరు పుదుక్కోట మొదలుగాగల 
సంస్థానాలలో కూడ ఈ భాగవతాల (ప్రభావం పడింది. (ప్రతి గ్రామంలోనూ యక్ష 
గానాలు విరివిగా (సదర్శిం పబడేవి. (పతి (గ్రామంలోని పండితులు? 
కళాకారులు వీరి [పదర్శనాలను చూచి ఆనందించడమే కాక వారు. 
కూడా నేర్చుకోవడం జరిగింది. ఆనాటినుంచి [బాహ్మణ పండి 
తులు ఈ భాగవత మేళాలను సంప్రదాయ సిద్ధంగా తయారు చేయా 
లసుకుని పుత్సాహంతో నడుంకట్టి శాస్త్రయుక్రంగా భాగవతాలను 
నేర్చుకున్నారు. అలాంటి శాస్త్రయు క్ర భాగవత మేళాలను కలి 
గిందే మేలటూరు. 





క్షేతయ్య పదాలకు కొమ్ముమోసింది కూచిపూడివారే: 


తంజావూరును పాలించిన విజయరాఘవనాయకుని కాలంలోని క్షేత్రయ్య 
ఆస్థాన గొరవాలన్నిటినీ అక్షయంగా పొందాడు. పదాభినయానికి, సాత్వికాభి 
నయానికి క్షేత్రయ్య పదాలకు విశిషంగా (పాధాన్యం యిచ్చేవారు. అందువల్ల 
లు ౧% 
(పదర్శనాలు ఎంతగానో విజయవంత మయ్యేవి. క్షేత్రయ్య పదాలు తమిళ దేశంలో 
కూడా విస్తారంగా (ప్రచారంలోకి వచ్చాయి. ఈ నాటికీ తమిళదేశంలో ' వాటిని 
పాడుతున్నారు. ఆ పదాలలో మధ్య మధ్య తెలుగునుడికారాలు అచ్చుగుద్దినట్లు 
అగుపిస్తూ వున్నాయి. ఈవిధమైన క్షేత్రయ్య పదాలను బహుళ (ప్రచారంలోకి 
తీసుకువచ్చినవారు కూచిపూడి భాగవతులే, 
తంజావూరు ఆం్యధరాజుల సమక్షెన ,పదర్శనాలిచ్చిన నాటినుండీ కృష్ణా జిల్లా 
కూచిపూడికీ, అచ్యుతాపురానికీ, ఫూత్తుకా గ్రాడుకూ బంధమూ, బంధుత్వాలూ పెరిగాయి. 
అక్కడున్న తమిశలపై వసత (పభావం౦పడి వారుకూడా తెలుగువారుగా మారి, 
వారి పిల్లల్ని ఏరి కివ్వడం, వీరి పిల్లల్ని వారు చేసుకోవడం ద్వారా బంధుత్వాలు "పెరిగి 
పోయి, ఆంధదేశంలో కూచిపూడి కళాక్షే[త మెలాగో, అలాగే దక్షిణదేళశంలో 
వూత్తుక్కాడు, మేలటూరు (గ్రామాలు కళాక్షేతాలుగా వెలుగొందు తున్నాయి. 


ల తమిళ సమరస సాంప్రదాయం: 


కూచిపూడి కళాకారులు (ప్రదర్శించే. సంగిత నాటకాలకూ, దక్షిణాది సంగీత 
నాటకాలకూ చాలా దగ్గర సాంప్రదాయా లున్నాయి. వారూ వీరూ భరతనాట్య 


లలిత కళాక్షేతం తంజావూరు 87 


సాంప్రదాయాల నే అను సరిహ్తా వచ్చారు. అంతేకాకుండా తమిళంలో ఆడబడే. 
నాటకౌలూ, పాడబడే పాటలూ అన్నీ తెలుగువే, దీనినిబట్టి ఆంధ తమిళ సాంప్ర 
దాయాలకు మూలం ఒక్కటేనని మనకు బోధపడుతూ వుంది. తమిళులు ఏయే. 
శ్లోకాలను వల్లి స్తున్నారో అదేవిధంగా ఆం|ధులు కూడా వల్లి ంచారు. వారూ వీరూ 
కూడా కృష్ణకర్హామృత ౦లోని శోకాలనే వపయోగించారు. 

కూచిహాడి భాగవతులు క్షేత్రయ్య పదాలను పొడి అభిన మంచినే, దక్షిణాది. 
కళాకారులు కూడ ఆ సాంప్రదాయాన్నే అనుసరించారు. ముఖ్యంగా క్షేత్రయ్య 
పదాలు దక్షిణదేశంలో బహుళ వ్యా పిలోకి రావడానికి కారణం కూచిపూడి భాగ 
వతులేనని మనం చెప్పుకోవచ్చు. 

అంతేకాకుండా తంజావూరును పరిపాలించిన అచ్యుతప్పనాయకుడు ఆంధ్ర 
చేశంనుంచి వలన వెళ్ళిన కళావే త్రలను ఆహ్వానించి ఆదరించిన దానినిబిట్టి చూచినా 
క్షేత్రయ్య పదాల (పభావం దక్షిణదేశంలో పడడంకూడ నిజమెనట్లుగా మనం 
(గహించపచ్చు. అందువల్ల తమిళ భాగవతక ర్హలుకూడ ఆనాటినుంచి ఈ నాటివరకూ 
వంశపారంపర్యంగా ఆ సాం పదాయాలనే అనుసరిస్తూ ముందుకు తీసుకు 
ఫోతున్నారు. 

తమిళదేశంలో భాగవత _ మేళనాటకాల్లో (సిద్ధి వహించిన పండనల్లూరు 
మీనాకీసుందరంపిశ్ళె ఇటీవలనరకూ నివసించి ఆ (ప్రాంతాల్లో కూచిపూడి భరత 
నాట్య సాంపదాయాలనూ, పదాభినయాన్నీ విద్యార్థులకు నేర్పాడు. 

దీనినిబట్టి ఆం(ధ తమిళదేశాల్లోని నాట్యనాం(పదాయాలు ఒక్క టే అని 
వారి వారి పాటలూ ఆటలూ నిరూపిస్తున్నాయి. అంతేకాక నాయిక (పవేశంలో 
తనకు తనే చర్మిత చెప్పుకోవడంలోనూ, విదూషకపా(త్రలను (ప్రవేశ పెట్టడంలో నూ 
కూడ ఆంధ సాంప్రదాయాలనే అనుసరిస్తున్నారు. 

దక్షిణాదిన విజయనగర చక్రవర్తుల కాలంలో కళలు ఎలా అభివృద్ది. 
పొందాయో అలాగే తంజావూరు. మధుర 
నాయకరాజుల కాలంలో కూడ సంగీత, 
సాహిత్య, నాట్య, నాటక విధానాలకు, 


'కవి పండితులకూ, ఆదరణా, పోషణా 





లభించాయి. 


88 జానపద కళారూపాలు 


తంజావూరు నాయకరాజులకు మంతిగా వున్న గోవిందదీకితుడు. “నంగీత 
సుధి అనే ఒక శొస్త్ర గంధాన్ని రచించాడు. ఈ ; (గంధాన్ని రఘునాథరాయలు 
-. రచించినట్లు కూడ చెప్పుకుంటారు. రఘునాథరాయలు 
నృత్యంలోనూ, గానంలోనూ, ఆరికేరిన కళాకారుడు. 
ఈయన  “రఘునాధమేశ* అనే ఒక (కొత్త వీణనే 
సృష్టించాడని (పతీతి. 


కళల మధురిమను కాపాడిన 
మధుర నాయక రాజులు: 





అలాగే మధుర ఆంధనాయకులు కూడ లలిత కళాసంపదలలో విజయ 
నగరం, తంజావూరులతో సరిసమానంగా తులతూగుతూ వుండేవారు. వీరి 
రాజ్యంలో, సంగిత నృత్యాలు దేవదాసీలు చేస్తూ వుండేవారు. దేవాలయాలలోనూ, 
పండిత సభలలోనూ, ఆస్థానాలలోనూ, వీరి గాన కచేరీలు జరుగుతూ వుండేవి. వండిత 
సన్మానాలకోపాటు దేవదాసీలకు కూడ ఇతోధిక పారితోషి కాలూ. సన్మానాలూ జరు 
గుతూ వుండేవి. 


విజయరం గ చొక్క_నాథుని కాలంలో తిరు వేంగడాచార్యుడ నే 
గొప్ప గాయకు డుం డేవాడట. త్మేతయ్యా, త్యాగరాజూ ఈ కాలం 
లోనే వర్ధిల్లి మధురమైన పదవా జ్మృయాన్నీ, గేయవాజ్మయాన్నీ 
రచించాడు. - ్ష 








విద్యానినోదాల్లో 
ఘనత వహించిన గోల్కొండ నవాబులు 


క్రీస్తళకం 1847 వ సంవత్సరమున (ప్రారంభమైన బహమనీరాజ్యం 1512 లో 

అయిదు రాజ్యాలుగా విడిపోయింది. వీటిలో ఒకటైన గోలో_౦డ నవాబులు 
తెలంగాణా (పాంతాన్ని పరిపాలించారు. ఈ నవా 
బులు 1512 నుండి 1687 వరకు 158 సంవత 
రాలకు పెగా తెలంగాణాను, కోసా జిల్లాలలో 
కొంత భాగాన్ని పరిపాలించారు. 


గోలొ_౦డ నవాబులు మొ త్రం అయిదు 

గురు. వీరి పేర్ద కులి _ జంషీద్‌ _ ఇృబహీం _ 

మహామద్‌ అబ్లుల్లా అబుల్‌హసన్‌. ఈ నవా బులకు 

దక్షిణాత్యులతో కలిగిన సె నాహచర ్యంవల్ల ఈ అభి 
మాన మెర్చడింది. 





గోలకొండను పరిపాలించిన నవాబు అబ్దుల్‌ ౫ హసన్‌ తానీషా కూచిపూడి, se 
కారులకు 1687 రో కూచిపూడి (గ్రామాన్ని “అగ్రహార ౦గా మ a 
పర్లి 'కై కెఫీయక్‌ లో వుదహరించబడి వుంది. 


విద్యాపియుడై న ఇబహీం కుతుబ్‌ షా : 


గోలకొండ పాదుషాలలో ఇ(బహీం కుతుబ్‌షా విద్యాపియుడు. ఈతని 
ఆస్థాన కవులు సండితుల్లో హిందువులూ, మహమ్మదీయులు కూడ వుండేవారు. 
విద్యాగోష్టి ఎల్లప్పుడూ జరుగుతూ వుండేది. పాదుషావారు పండితుల్ని తగుకీతిని 
సన్మానించేవారు. తపతీసంవరణో పాఖథ్యాన కావ్యం రచించి పాదు 
షాకు అంకితమిచ్చిన అద్దంకి గ౦గాధరక విని పాదుషా సత్క_రఠిం - 
చారు. ఆనూరిమరింగంటి సింగరాచార్య మహాకవికి గొప్ప బిరుదు 
లిచ్చి నత్కరించాడు. పాదుషాలు లలితకళల్నీ, వాజ్బయాన్నీ అభి 
వృద్ది చేయడానికి ' ఇతోధికంగా _పయత్నించారు. 





కురనల కురవంజి 


ఆయా రాజుల కాలాల్లో ఎన్నో కళలు అభివృద్ధి చెందాయి. అముతే నాటినుంచి 

నేటిదాకా ఏదో ఒక రూపంలో కురవంజి కళారూపం (బతికే వుంది. ముఖ్యంగా 
ఈ నాడు తమిళనాడులో జీవించే వుంది. ఆ 
మాటకొస్తే (ద్రావిడ సీమ లన్నిటిలోనూ 
(పాముఖ్యంలోకి వచ్చింది... ఇక ఆంధ్ర 
దేశంలో సోదెమ్మో సోదె అంటూ వచ్చే 
ఎరుకలవారిలో కురవంజి జీవిత రేఖలు కని 


పిసూ వున్నాయి. 
Pre 2 3 


కురవంజి ఒక జానపద దృశ్యకావ్యం. 
కురవంజి అంసపే, ఎరుకలసా ని. పూర్వం 
ఈ ఎరుకలసాని సంఘంలో ఎక్కువ పలుకుబడి సంపాదించుకుంది. ఆ నాడు 
విజయనగరరాజుల కాలంలోనూ ఎరుకలసాని ఎంతో ప్రాముఖ్యత వహించింది. ఈ 
ఎరుక లసాని వినోద కాలక్షేపానికీ యాదాలాపంగా ఆటలు పాటలు జోడించి (పారం 
ఇించిన కళారూపం కురవంజి. 





ఆసలు ఆర్థం : 
కురవంజి అనగా ఒక నృత్య విశేషంతో కూడిన ఆడుగు. అఢవులలో నివ 
పించే కురవల నేవారి అడుగు కౌబిట్టి, దానిని “కరవంజి' ఆని కూడ పిలుస్తూ 
వచ్చారు. గంతులు, చిందులు, గొండి, ఆంజె అనేవి. నృత్యవిశేషానికి సంబం 
ధించిన పర్యాయపదాలు. 
కురవంజి కళారూపం ఆటవికులది. మానవృలు అడవుల్లో నివసించే కాలంలో 
పచారంలో క కొచ్చిం దీ కళారూపం. ఆనాటికీ ఈ నాటికీ పళకేఆలగా వున్న 
ఏంహాచలం, దేవాలయంలోనూ, మంగళగిరి నృసింహ చేవాలయంలోనూ, విజయ 
నడ కనకదుర్గ దేవాలయంనద్దన్యూ శ్రీశైల మల్లిఖార్జున దేవాలయం౦వద్దనూ, తిరు 
పతి కొండమీటా సంవత్సరం పొడుగునా యా తౌ వుత్చవాలు జరుగుతూ వుండేవి. 
చేశం నలు పక్కల నుండీ న్వామి దర్శనార్థం యా | తికలు వచ్చి పోతూవుండేవారు, 


కురవలకురవ౦జి 91] 


వినోద [ప్రదర్శనగా కురవంజి: 

ఇలా వుత్సవాలకు వచ్చిన యా(తికుల వినోదార్థం ఆటవికులై న కురవలు? 
వినోద (ప్రదర్శనలు ఇస్తూవుండేవారు. ఈ వినోదాన్ని యాత్రికులు ఎంతగానో మెచ్చు 
కువి వారికి మంచి మంచి బహుమతులను దానం చేసేవారు. . 

ఏ మాత్రం నిర్మాణ పటుత్వం లేని అడుగుల నే పారంభదశ లో (పారం 
ఖించినా (క్రమేపీ వారి అడుగులకు (పేకష్షకులు అమిత వుత్సాహాన్నిచ్చిన తరువాత, 
కురవంజి అడుగు ఒక కళారూపంగా అభివృద్ది చెందింది. 

కురవంజుయు వేషధారణలో అడవిజంతువుల రక రకాల చర్మాలూ, నెమలి 
ఈకలూ, పంది ముళ్ళూ, కోరలూ, పులిగోళ్ళూ, ఎలుగుబంటి వెంటుకలూ మొద 
లై నవాటిని ధరించి నృత్యాలు చేస్తూ వుండేవారు. 

పారంభదశ లో కాలికి వచ్చిన 
చిందులు తొక్కి. నోటికి వచ్చిన పాటలు 
పాడి ఆడినా, క్రమేపీ ఒక విశిష్టరూపాన్ని 
పొందింది కురవంజి. ఏయే కే(శ్రాల్లో 
వారు యాత్రికుల వినోదార్గం (పదర్శ 
నాలు యిస్తూ వుండేవారో, ఆయా పుణ్య 
శేశ్రాల మహోత్సవాలను గురించి, క 

| లల్లి వాటిని ఒక కళారూపంతో చెప్పి, 
య్యాత్రికుల్ని ముగ్దుల్ని చేసేవారు. ఇలా ఈ వినోద కాలకేపంలోనే రకికి ర్తి, 
భక్తికి భక్తిగా శివలీలలూ, విష్ణుకథలూ చెపుతూ వీనులకూ, కనులకూ విందు చేసే 
వారు. ఈ విధంగా కురవంజులు చక్కని ఇతివృ త్రాలను కథలుగా తీసుకుని వాటిని 
గేయాలుగా (వ్రాముంచి, వాటికి (క్రమమైన అడుగుల నమర్శి, కురవంజి అడుగును 
శమేపీ ఒక కళారూపంగా అభివృద్ధిలోకి తెచ్చారు. ఇలా యా శ్రాస్టలాల్లో పుట్టి 
పెరిగిన ఈ కొరవంజి కళారూపమే (క్రమేపీ దేశం నాలుగు మూలలకూ వ్యాపిం 
చింది. ఈ కురవంజి కళారూపం ఒరవడినే జక్కులవారనే (యక్షులు కళావంతులు 
మొదలైనవారు కూడ _పదర్శనాలను ప్రారంభించారు. 


కొత్త రూపానికి, కొత్త కలాకాంతులు : 





. ఇలా కురవంజి అడవుల నుండి పుణ్యక్నేత్రాలకూ, క్షేతాల నుండి (ప్రజా 
సామాన్యంలోకీ (ప్రచారం నాంద్‌, (క్రమేపీ దేవోత్సవాలలో నూ (పవేశం సంపా 


భో! | జానపదకళారూపాలు 


దించి (గ్రామ జాతర్ల లోనూ, ఘనత గడించి, రాజసభల్లోనూ పవేశం నంపాదించి, 
రాతర పొంది "పదర్శింపబడింది. ఈ కళారూపాన్ని అడవిజాతులవారి తరువాత 
అభివృద్ధిలోకి తెచ్చినవారు జక్కులవారు. వీరి నృత్యం 
కంపే గేయానికీ , గానానికీ, వచనానికీ (వాముఖ్య మివ్వడం 
వల్ల అవి యక్షగానరూపంలో అభివృద్ది పొందాయి. 


(పాథమిక దశలో కురవంజి ఒక (క్రమం లేకుండా 
(పదర్శింపబిడేదని వినికిడి. కథలో వచ్చే అన్ని ప్మాత 
లకూ ఒక్కడే నిర్వచనం ఇచ్చినా రాను రాను నాటకా 
ల్లోని నాందీ ప్రస్తావన, సూత్రధారుడు, నటి, నర్తకి విటుడు, విదూషకుడు, చేది 
కుడు, మాదిరి సింగి సింగడూ వచ్చి పురుష పాత్రలకు సింగడూ, శ్రీ పాత్రలకు 
సింగే (పాతినిధ్యం వహించేవారు. ఈ పాత్రల మధ్య _పేక్షకులను నవ్వించేందుకు 
తోల బొమ్మ లాటలో జుట్టుపోలిగాడి మాదిరి _ కొంఇకోణంగి ఒకడు (పవేశించి ట్ల 


సింగి సింగని మధ్య చెణుకులు వేస్తూ a ఇద్దరి మధ్యా కయ్యాలు పెంచి ఎరినా 
రించేవా వాడు. 





| 

ఇలా కురవంజి కళారూపం [క్రమానుగతంగా పరిణామం పొందింది. కురవలు 
ఈ కళారూపాన్ని ఏదో వినోదం కొరకు (ప్రారంభించినా (క్రమేపీ ఇది వారి జీననో 
పాధికి తోడ్పడింది. ఏ క్షేతంలో వారి కార్యక్రమం వుంటుందో ఆయా యాత్రా 


సలం యొక్క. పవిత్ర కథల్నీ, గాథల్నీ ఆభవుగా చెప్పి వారు య్యాశికుల్ని 
ముగ్ధుల్ని జేసే వారు. 


మం కళారూపం: 


ఇలా పరిణామం పొందిన కురవంజి కళారూపం, ఈ నాడు మన ఆంధ్ర 


దేశపు (పదర్శనాలలో మచ్చుకు కూడా కనిపించకపోయినా, అది సోదె చెసే ప్పేవారిలో 
కొంచెం మిగిలివుంది. 


కాని దక్షిణదేశ ౦లో “'కొజ త్తి యాట్టమ్‌””, కన్నడ దేశంలో ““కొణవంజి"”, 
లుగుదేశంలో “కురవంజి ఎరుకలనాని”' అని (ప్రచారం పొందింది, 


ఆంధ్రదేశంలో జీవ కొరవంజి రాజమోహన కొజవంజి, జానకీ సుఖోల్లాస 
కొణపలజబి అనే నాటకాలు లరంల వున్నాయి. 


రురవలకురవ౦జి 93 


శుకస ప్పతి కథలు (వ్రాసిన కదిరీపతి ఒక రాజుగారిని దర్శింప వచ్చిన కొత 
వంజిసి జాచి 


ఇటుకువలి గుబ్బచన్నుల-యెజుకుజవరా లొకొ ర్హ “ఎజుకోయవ్వా, 
యెొతుకో "యని తన చందం - బెబుకవడంగా హజార మెలమిం గదిసెన్‌, : 


అప్పు డప్పుడంతుక తెఅం గమ్మహేందద్రుండు పరిచారికా జనంబులవలన 
విన సవధరించి సమ్ముఖమునకు రావించిన, 


సవరని వని వన్నెజవిక పిక్కుటిలంగ గులుకు పాలుబ్బు గుబ్బలు చెలంగ 
ముంజేతులను ముఖాంబుజమున నొక వింత పొలుపు దెల్పెడు పచ్చబొట్లు లెసగ 
గుళుమాపు పయ్యెంటచెజగులో నిడుకొన్న ముద్దుబల్కుుల చిన్నిబుడత డమర 
దరతరంబులనుండి తమఇంట వెలయు పుత్తడిపైడిబుట్ర మ_స్రమున వెలుగ 
బొమలసందున నామంబు, భూతిపూత-నెన్నాసట్ట బుక్స్‌ కు విడెంబు, కన్ను 
గొనల 
గాటుక రహింప వచ్చియా క్మాతలేంద్రు- చరణముల కోరగా మొక్షి చక్త నిల్చి. 


అని ఈ విధంగా ఆ నాటి ఎటుకలసాొని వేషధారణను వర్ణించాడు. 
1. ఇది దారికట్టు మొనక-ట్లిది కాంతావశ్యకర మిది నీమటి కిం 
పొదవించు నో నరేశ్వర-పదిలంబని తెల్సి కొన్ని బదనిక లొసగెన్‌. 
2. తలపున నిది గారడమని-తలపకుమా, సింగడల్ల తజిగొండదరిన్‌ 
ఎలమాక తెచ్చినవి ఇవి తలనుంచుము పసిడితాయెతల నుంచి నృపా. 


అని ఈ విధంగా ఎబుకలనాని విద్యలను వర్ణ ంచాడు. ఇంకా ఎలుక లవ్హారి 
పుట్టుపూర్వో శ్ర తరాలను గురించి వెంకటరాయకః వి వ్రాసిన లేపాక్షి జల,క్రీణల్లో 1! 


విధంగా వర్షి ౦చాడు. if 
[ఘు | త 1 
fe, PTD గో 
Mare frien 6 
స. | వీ Cus ల్‌ 
of ఉగ | pln J 
os శ 






af 

|. 

ay 
bh 
| ౪ 
(1 (4! 
is ( 
+ 
టీ 






.. అఖిలభూతముల-తెర గెల్ల 
భంగులు తెల్లంబుగాను 
we గలినవార మాటకు మమ్ము 
యెరుకలవా రని యందురే చెలియ. 


ఆంటూ తనకు వచ్చిన విద్య లన్నింటిని వివరిస్తుంది. 


94 జానపదకళారూపాలు 
కురవంజి నేర్చిన విద్యలు క 


_స్రంభన, వశీకరణ, ఆకర్షణ, ఉచ్చాటన, విద్వేషణ, వ్‌ వ్యోమగ మన , పర 
కాయ (పవేళాది, విద్య లెరుంగుదునే యవ్వా, పరమం,త. పరయంత, భేద ౦బు 
లెరుంగుదు నే యవ్వా, “అశ్వలకణి” “గజరకణి’ “రత్న లక్షణ “స్తీ లక్షణ” 
“పృరుష రికణ” సామ్ముదిక లకీణంబు”' అెరుంగుదునే యవ్యా అంటుంది. 


ఉత్తమ జొషధాలు అమ్మటమే కాకుండా కురవంజి చేతులు చూచి భవిష్యత్తు 
కూడా చెప్పుతుంది. తన వేష మహిమవల్ల నై కేనేమి, తన మాటల చమక్కారంవల్లి 
నై తే నేమి భూకభవిష్యత్‌ వర్తమానాలను కరతలామలకం చేసుకున్న తన (ప్రజ్ఞ ఎల్లి 
నై తేనేమి ఈ కురవంజి తెలుగు వాజ్మ్యయంలోనే కాకుండా ద్రావిడభాష లన్నిటి 
లోనూ శాశ్వత స్థానం సంపాదించుకుంది. 


తెలుగు (పదింధాలలో అక్కడక్కడ కొరవంజి రచనలు కనిపిసొయి. 
కొన్ని యక్షగానాలలో కొరవంజి పాత పుంది. సుగీవ విజయం లాంటి పాత 
యకగానాలలో కొరవంజి పాత లేదు. కొరవంజి పాత్ర వపబశం గల యక్షగాన 


రచనకు....కొరవంజి అనే పేరని (ఆంధ్ర వాజ్మయ సూచికి తెలియ చేష్తూ 
వుంది.) 


పార్య శీదేవే కొరవంజి వి 


కొరవంజి కేవలం వినోదం కల్పించడానికి మాత్రమే కాక కథానిర్యహణానికి 
ఎంతగానో తోడ్పడుతుంది. సంస్కృతే నాటకాల్లో విదూషకుని మాదిరే, యడ 
గానాల్లో వున్న ఈ కొరవంజి తెలుగు కృష్ణలీలలు మొదలై న యక్షగానాల్లో చల్లమ్మే 
-గొల్లది ఈ కొరవంజి లాంటిదే నంటారు. చింశాదీక్షితులుగారు, వారి (ప్రజావాజ్మ 
మంలో, భామాక లాసంలో గొల్తది ఏ విధంగా వేదాంతోపన్యాసం చేసి (పజలను 


వెలా అలరిస్తుందో ఆ విధంగానే 1 కొన్ని యక్షగానాల్లో కొరవంజి పూర్తిగా వేదాంత 
స్త బోధే చేస్తుంది. 


ఇంతకీ యక్షగానాల్లో వేషం వేసుకునివచ్చే కొరవంజి 
మామూలు ఎపకలసాని కాదని పెద్దల నిర్వచనం, పార్యతీపర మేశ్వ 
రుల విలాసార్థం కిరాతక వేషం ధరించిన విధంగా, పార్వతీదేవే 
కొరవంజి వేషం ధరించి యక్షగానాల్లో వినోదంకల్పిస్తూ వుంది. 





కురవలకుగరవ౦జి 95 


మన తెలుగు కొరవంజి నాటకాల్లో వర్షించబడ్డ ఎరుకలసాని ఎటువంటిదో, 
దాని చాకచక్యం ఎటువంటిదో, దాని మాటల చాతుర్యం ఎటువంటిదో గోకులపాటి 
కూర్మనాథకవి రచించిన మృత్యుంజయ 
విలాసం ద్వారా తెలుసుకోవచ్చు. 


కశొరవంజే శివుడు కి 


పార్వతి శివుని గూర్చి తపస్సు 
చేస్తుందనీ, శివుడు సమాధిలో వుంటా 
డనీ, మన్మథుడు తపోభంగం చేసి దగ్గమై షి 
పోతాడనీ, పార్వతిని హిమవంతుడు తీసుకుపోతాడనీ, అప్పుడు శివుడు విరహవేద 
నను భరించలేక, పార్వతిని చూడాలని తహ తహ లాడతాడనీ, అందుకోసం తాను 
కొరవంజి వేషం వేసుకుని పార్వతి దగ్గరకు వెళ్ళి ఎరుక చెపుతాడనీ, ఇలా వేషం 
ధరిసొడనీ వివరించబడింది. 





ముక్కున బలు కెంపు ముక్కెర చెలగ 
పెక్కు రత్నము పూస పిర్లు చెన్నాంద 
సిరమున రత్నభాసిత పాత్ర బూని 
యెరుకతయై వచ్చా హిమశెలమునకు. 


ఎరుకలసాని (ప్రవేశం ఈ విధంగా సాగుతుంది. 


ఎరుక సాని వచ్చె ఎరుకనుచు “అను”? 
ఎరుక లసాని వచ్చె నెరుకో యెరుకో యెరుకో యనుచు “ఎరు” 


మురిపెంపు నడకలతోడ, ముంగురు లల్లాడ సరసంపు మాటల _ చతురతతో. 
శిరమున నవరత్నఖచిత మైన బుట్ట "పెట్టి మెజుపువలెను మేను మెఅయగను వచ్చి తన 
గొప్ప చెప్పుకుంటుంది. 


ఆటతాళం. 


సరసిజ భవురాణ్తి పరిణయమౌటమా యెరుకదు కాదటవే - 
తరుణి మదికి నేదార్మాణగా జెప్పి తగు కోర్మెలందెదనే = యోదేవి 
“యెరుకగలవారు గల రెందరైన మా సరివత్తురే రమణి’ 


అని. 


96 జానపదకళారూపాలు. 
..” అందుకు సమ్మతించిన పార్వతీదేవి. 
ద్విపద 
అంగద యా మాట లాలించి వేడ్క 
బంగారు చేటలోపలి ము త్తియములు 
ముమ్మారు తన కరాంబుజమున బట్టి 
సమ్మతిపాలందేశం బుజమున నిలిపి 
(మొక్కి యిట్లనె జి జి జిత్తమున దలపోసి 
మిక్కిలి కంటిసామికిని నామీద 
నెన్నడు దయవచ్చు నెపుడు పెండ్రాడు 
నెన్నడు నా కోర్కె లీడేరు ననుచు 
చేతి ముత్తియములు చేటలో బోసి 
నాతియందిచ్చెను నను మోముతోడ. 


భవిష్యత్తు చెప్పే ఎరుకలసాని: 
ఆ తరువాత (ప్రార్థన చేపి ఎరుకలసాని ఈ విధంగా భవిష్యత్తు చెపుతుంది. 


అదో దేవియొక్క తలంపు చేసినావు. యొక్క కోరిక కోరినావు, యొక దొడ్డ 
_మేలడిగినావు. అది కాయో పండో, కల్లో నిజమో, అవునో కాదో, చేకూడునో, 
చేకూడదో యని వెనుక ముందు తొక్కి సలాడుతున్నావు. 


ఇదిగో సీ యెదలో తలంపు యెన్నాళ్ళకం టె వకటే, రెండే, మూడే. వక 
టండే వకయేడు గాదు. రెండంపే' రెండేళ్ళు కావు. మూడం పే మూడేండ్లు కాపు. 


“ea శతం ఇంతలో నే చేకూడుతున్నదడి, 


ఇంక దాపేల, కోడెగాడితో తక్కిర hats కులకనున్నా వె, 
అవ్వడు నన్ను మ కోర్కె లిచ్చేవే”” అంటూ తన స్వరూపాన్ని ఈ విధంగా 
వెల్లడిస్తుంది. 


స. ల! నీకు 'నాథుండ నయ్యెదనని యిప్పు డిచ్చటనె 
(క. యున్నాడు, నీపై చాలా దయవచ్చింది 

ప శ్‌ఘంబె, పెండ్డియాడు, ని కోర్కె చేకూరు 

నమ్ము నా బుట్ట తోడని నమి శ్రంచి చెప్పిన. 





కథా నిర్వహణకూ, వినోదం చేకూర్చడానికీ ఈ 
కొరవంజి ఏ విధంగా తోడ్చడిందో తెలుసుకోవచ్చు. 


ఆలాగే మనా రు దాసవిలాసం : 


కంలో 


.హరకృపామూర్తియె యవతరించినది. 


రురవలకురవ౦జి 97 
ద్విపద 
ఆంత నయ్యింతి యింతంతన రాని 


సంతోషమంది యాశ్చర్యంబు నొంది 


యెరుకలసాని గాదెన్న నా పాలి RINE | 


మ 
ఏ. క? | oy 
|| yD స్త 
gD JA ౪ of 
థీ భళా లీ A 
/ / హ్‌ 





రంగా జమ్మ (వాసిన, మన్నారు దాసవిలాస నాట 


దరువు 
చెలువు మన్నారుదాసుపై వలపు నిలుప 
లేక, కలవరింపుచు నున్న కాంతిమతికి 
దలచిన తల పెల్ల దార్కాణగా దెల్ప 
నలచెంగమ్మ యెరుక చెలువయై వచ్చె. 


. అని పాడుతూ, ఈ కలికి తలంఛిన తలంపు నిజముగా బలుకవయ్య, నిక్క 


ముగా దిలుకవయ్య, తార్కాణముగా బలకవయ్య. అంటూ ___ 


ఆమ్మా యమ్మ, ఆమ్మా యమ్మ శెయి సూపు 
శెయి సూపు శెయి సూపవె. 

సూడకనే శెప్పి గురి ఊంకొని 

వినవెమండి, కండ్లంమే తోడు కడు 

పంకు కొడుక్కు కంటంకె మగండు. 

వొండే రెండే వొండు...... 
ఆతండే వితము వాడంటా ఆడిగేవే 


క్‌. అయితే తెలిపేను వినవే దుండీ, 
M - 7 


98 జొనపదకళారూపాలు 


వేయారు వెలమల వెలయుచు దక్షణ 
నాయకుండని మించి నలువొండు వాడు 
ఆతడె నిపతి యగు నందుకు తార్మాణ 
యితవైన నెచ్చెలి యిదిగో వచ్చితినే, 


అని పలికి యా కలికి చిలుకల కొలికిచేత, సకల బహుమతులు జెంది విజ 
మందిరంబు సేరె. 


లేపాక్షి జలక్రీడ | 
ఆలాగే వెంకటరాయకవి (వాసిన లేపాక్షి జల్మక్రీడల నే నాటకంలో ఎరుకల 
వారి పుటుపూర్యో తరాలు వరి ంచబడాయి. 
| (>) వీ వా G 


ఆభిల భూతముల తెరగెల్ల 
భంగులు తెల్లంబుగాను 

ఎటుక గలిన వారమౌ టకు మమ్ము 
యెరుకలవారని యందురే చెలియ. 


ఆని ఏవరి సుంది, 
pn) 


తులాభారం : 


యక్షగానంలో కురవంజి పాశ పటువంటిదో, తులాభారం అనే యక 
గానంలో ఎరుకల వేషం యొక్క వర్ణన ఈ విధంగా వుంది. 


(అహ్మసమ్మతిని యా భారతీదేవి. 
 యెరుకల వేషంబు యింపుగా దాల్చి. 
భామను చూడంగ భామిని వచ్చె. 


కురు జంపె 


జిలుగు బంగారు చీర తెల్లని జారుకుచ్చులు 
మెరయగా గరిమతో గుత్తంపు చం 

దురు కావి రవికయు ధెథిగుణరా 
వచ్చెనెరుకత అహహా॥ 





వురవలకురవంజి 99 


చొక్క మగు రత్నములు జెక్కిన 
'బుటై శిరసున బెట్టుకోని 
కుందనపు కట్ట మర వెసిన 
కురచ బెత్తము చేతబట్టుకు వచ్చె! 


ఫాలమున నసియాడు అలమేల వంక 
పాపిట బొట్టుతో సోగ కన్నులు వాలు 
చూపులు వెడూర్య పచ్చా బొట్టుతో ॥వచ్చె॥ 





అందమలరగ యెడమ మూపున ఆడశిశువును గట్టుకూ మందయావలతోటి 
పీథలు మళ్ళీ మళ్ళీ దిరుగుచూ వచ్చె....అని వివరించాడు తులాభారంలో పేరు తెలి 
యని కవి, 


ఏనుగులూరి పాపరాజు ; 


యక్షగానంలో కురవంజి ఎలాంటి పాత్ర వహించిందో, ఏనుగులూరి పాప 
రాజు (వాసిన రుక్మాంగద చర్మిత యక్షగానంలో, మోహిని విరహబాధ పడుతూంటే 
నీరజగర్భుని పనుపున గారవమున యోగమాయ, ఎరుకత వేషంతో ఎలా వచ్చిందో 
ఈ విధంగా వివరించబడింది. 


ఆంగన! నాదు పేరు కొర 

వంజి యటందురు, నాదు సావియున్‌ 
సింగడు, తావు [దోణగిరి 

"సేదు, జనులొనియాడ హన 
పొంగుచు సోదె చెప్పి వర 

భూషణముల్‌ కొని వార్త కెకె మా 
బంగరు పల్లెవాని మిది 

బాయక నమ్మిన వార మెయ్యడన్‌ 


అనీ ఎరుక చెపుతుంది. 


ఈ విధంగా కొటవంజి నాటకాలలో ఎరుకలవారిని గురించి ఎన్ని ఉదాహర 
ఇఠలనె నా ఇవ్వవచ్చును. 
మా 


100 జానపదకళారూపాలు 

ఈనాడు ఆంధదేశంలో ఏ ఒక్క కొరవంజి నాటకమూ | ప్రదర్శింపబడటము 
లేదు. కాని ఎబుకలపాట మాత్రము ఏకపాత్రగా “'సోదెమ్మ సోధోి”” అంటూ ఈ 
నాటికీ తన సహజ వేషధారణతో (గ్రామాల్లో కనిపిస్తూ స్రీలకు 
సోదె చెప్పుతూ వుంది. ఎజుకలసానులు సోదె చెప్పే విధానం 
అద్భుతంగా వుంటుంది. 


సోదె విన్న (పతివారికీ ఈ విషయం 
విదిత మే. 








బహురూపాల బహురూపం 
(బ్రహ్మజీ, (బ్రహ్మ జనని 
బహురూపా బుధార్చితా 
'పసవ్నితీ (ప్రజండా 
జ్ఞాప్రతిష్టా ప్రికటాకృతి. 
బహునామాలతో పూజించే జగజ్జన 
నినే బహురూపిగా లాక్షణికులు వర్ణించారు. 
భరతనాట్య ళౌస్ర్రక కారుడై న భరతముని కాలం 
నుంచీ, దశవిధ రూపకాలు మొదలు అనేక 
రకాల నాట్య (ప్మక్రియలు వెలుగొందినట్లు 





మనకు అనేక ఆధారాలున్నాయి. అనేక లక్షణ (గంథాలలో వివిధ (ప్ర కమి సంబం 
ధించి వివరణ లున్నాయి కాని బహురూపాొనికి సరియైన నిర్వచన మిచ్చినవారు లేరు. 


బహురూప మంపే ? 


బహురూపమం'కే అన్నిటికంటే పెద్ద రూపమా? లేక కొంతమంది నటులు 
కొన్ని విభిన్న పాత్రలను పోషించడమా? అలాకాక ఒకే నటుడు విభిన్న పాత్రలను 
అభినయించటమా? లేక పగటి వెషథారులు రోజు కొక వేషం చొప్పున (ప్రదర్శించే 
వివిధ రకాల పగటి చేషాలా? వీటిలో ఏదో ఒక'కై యుండాలి. బహురూపాలను 
నటించే నటణ్తీ బహురూపిగా వర్ణించి వుండవచ్చు. వారే పగటి నేషధారులు 
కావచ్చు. వారే బహురూపులని నా అభ్మిపాయం. 

బహురూప (ప్రసక్తి వున్న మన (గంథాలలో బహురూపాన్ని గూర్చి ఎటు 
వంటి వివరాలూ లేవు. కాని తెలుగు వాజ్మయంలో మాతం బహురూప (ప్రశస్తి 
ఎక్కువగా కనిపిస్తూ వుంది. అయితే బహురూప కళారూపానికి సంబంధించిన 
(గంథాలు మాత్రం మనకు లభ్యం కావడం లేదు. 
సోమనాథుడు : 


పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో అ నేక (ప్రాచీన క్రళా 
రూపాల (ప్రస క్రితోపాటు బహురూప కళారూపాన్ని గూర్చి పర్యాత ప్రకరణంలో 
శివరాతి జాగరణ వినోద కాలక్షేప (ప్రస్తావనలో ___ 


102 జానపద కళారూపాలు 


అలితాంగ రన కళా లంకారరేఖ 
అలవడ బహురూప మాడెడు వారు. 


అని "పేర్కొనబడింది. బహురూప వివరణలో నేపథ్య వై విధ్యంతోపాటు 
ఆభినయ వైవిధ్యం కూడా చూపబడింది. మై ఉదాహ ారరాలో చతుర్విధ అభినయాలూ 
చిహురూపంలో చోటు చే చేసుకున్నాయి. 


యథా వాక్కుల అన్నమయ్య క 


సదమూడవ 'శతాక్లానికి చందిన యథావాక్కుల అన్నమయ్య తన “సర్వే 
శ్వర కతకంి”లో బహురూపాన్ని గూర్చి ఇలా వివరించాడు. 


_ అమరంగన్‌ స్ఫుట భక్తి నాటకము భాషాంగ 
కియాంగ భి ర 
మ్యముగా జూపిన మెచ్చి మీరలు పు రే 
యన్నంతకున్‌ యోనిగే 
హములన్‌ రూపులు పన్ను కొంచును 
నటుండై వచ్చి సంసార రం 
గము లోనన్‌ బహురూప మాడు వెలయంగా 


జీవి సర్వేశ్వరా 





ఆంటూ హపతైప్రితో బహువేషాలున్న ట్లు వివరించాడు. అంపే నాటకంలో 
దిహొచేషా లున్నట్టా, లేక ఒకే వ్యక్తి వివిద పాతలను అభినయించటమా? అస్‌ 
మనం ఆలోచించినప్పుడు బహురూపాొల్ని ౬కే వ్యక్తీ కి నటించి, (పేకకులను 'మెప్పిం 
చటం, నిజంగా నటునియొక్క (పజ్ఞావి శేషంగా భావించవచ్చును. 
ప్రబంధ రత్నావళి వివరణ : 


(| దామరాజు సోమయ్య భరతమున కీ॥శే॥ వేటూరి స సులవారి 
౦పాదకత్వంలో వెలువడిన (పబింధ రశ్నావళిలో __.._ 
కుండలి బహురూప దండలాస్య విలాస 
దెకి మార్గంబుల తెరువు లెరిగి 
నయము, బిరుసును సరిగతుల్‌ కడదిగాను 
తిరువు మురుపును నిలకడ తిన్న నగును. 


బహురూపాల బహురూపం 103 


పాత్ర గొనిపించ గొనంగను (బౌఢి యెన 
వాడె నటుడన బరుని వనుథ యందు. 


అని వుదహరించడాన్నిబట్టి బహురూప మనేది ఒక దేశి నృత్య విశేషమనీ, 
నేర్పుగల నటునియొక్క (పతిభావిశేషమనీ తెలుస్తూంది. 


ఆలాగే పోతనగారి భాగవతంలో 
గోప కుమారులం గూడికొని కృష్ణుండు 
ఏ సూత్రధారి మీ రిందజు బహురూపు 
అని చెలంగుచు నాటలాడ, 


ఆనే పం కుల్ని ఒట్టి బహురూప (పయో క్రగా సూ(తధారుడ నేవాడు ఒక 
డుంటాడని తెలుస్తూంది. 


అన్నమయ్య ఆధారాలు : 

ఆలాగే పదిహేనవ శతాబ్దానికి చెందిన తాళ్ళపాక అన్నమాచార్యులవారి సంకీ 
ర్వనల్లో బహువారములు, బహురూప్మపసకి వచ్చింది. అన్నమాచార్యు లొకచోట. 
బహురూపుండవై తి అని అంటాడు. 

మరొకచోట, _పకటము బహురూపము అయినా డతడు. అకుటిలమహిమల 
యనంతుడే అని అంటాడు. 


ఇంకొకచోట... కొండంత దొరతనము కోరి మీద వేసుకొంటి నండనే యా 


బహురూప మాడకపోదు. అంటూ, మరికొన్ని సంకీ ర్హనల్లో బహురూపాన్ని గురించి 
(కంది. విధంగా ఉదహరించాడని ఉదహరించారు. 


పాయమంటా ముదిమంటా బహురూపము కసం 
నే యెడగాచెదు మము నిందిరారమణ 1పల్లవి॥ 


అలాగే. 


ఆన్నలంటా, తమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా 
' పన్ను కొని తిరిగేరు బహురూపాలు __- 


౨,...అంటూ, బహురూపాలను గురించి సంకీర్తనలలో ఎన్నో 
చోట్ల (ప్రస్తావించారు. 





104 జానపద కళారూపాలు 


జోగారావుగారి నిర్వచనం : 
ఈ (పస క్రీనిబట్టీ బహురూసమనేది ఒక అక్కజపు వినోడ్‌ ష్ష్‌ అనీ, అదీ 


బహుళా బహం కంఠస్వర వికేపసహితమైన బిహు 
రూప సెషధారణకో కూడినదనీ, అది మేళం గట్టి 


గ పడుగా ఒక సూత్రధారుడు వుంటాడనీ పై విష 
/ యాలనుబట్టి విదిత మౌతుందని, యస్వీ జోగారావు 
గారు నాట్యకళ జానపద కళా సంచికలో ఉదహ 
రించారు. 





అన్నమాచార్య పెద్ద కుమారుడు "పెద తిరుమలయ్య తాను [వాసిన వెంక కేశ్వర 
యె 
విన్నపాలలో బహురూపాల్ని గురించి మరింత వివరంగా విశదీకరించారు. 


సర్వెశ్వరా అవధారు జగంబు ని నాటకశాల 

నే నెత్తిన తొలి జన్మంబుల యాకారంబులు 

ని ముందర నాడెడు బహురూపంబులు 

దార సుత బంధు జనులు మెళగాం[డు 

నిన్ను నుతియించు వేవశాస్త్ర పురాణ 

చయంబు తూర కితయంబు. 

బహురధూపానికి తిరుమలయ్యగా రిచ్చిన వివరణలో మేశళగాండు తూర్య 
త్రయం, నాట్యం. భాషావిషయాలు, కొలువు, నర్తకులం అనే మాటలు బహురూవ 
విశేషాలను వివరిస్తూంది. 


దీనినిబట్టి బహురూస మనేది సామాన్యమైన నాట్య_ష్మకియవంటిది కాదని 
తెలుస్తూవుంది. 


ఏదో ఒక విశిష్టమైన (ప్రక్రియగా మనకి తోస్తూంది. 


చతుర్విధాభినయాల సమ్మేళనంతో నృత్యగిత వాయిద్యాలతో మేళం కట్టి, 
నాటక రంగస్తలా లలో (పయోగింపబడే సర్వాంగసుందరొమైన నాట్య పదింధమని, 
ఆచార్య యశ్వీ జోగారావుగార్కు నాట్యకళ జానసర కళల సంచికలో ఉదహరించారు. 


హురూపాల బహురూపం 105 


ఎందరో ఇచ్చిన వివరణలు : 

16 వ శతాబానికి చెందిన ఎడపాటి ఎజన తాను (వ్రాసిన “మల ఇ చరిత్ర” 

' ౧ 69 లా 

ద్వితీయా శాసంలో 
చారణ బాగడ చర్చరీ బహురూప మండలాపాదిక థాండికములు అని బహు 
రూపాన్ని ఒక థాండిక విశేషంగా పేర్కొన్నాడు. 

అలాగే అయ్యలరాజు నారాయణకవి తన “హంస వింశతి"లో బహురూప 
మునూ దానితోపాటు ఖాండికమును షోడశవిధాలై న నృత్యాలుగా పరిగణించాడు. 

క్రీ శే॥ మానవల్లి రామకృష్ణ కవి తమ రచన *భరతకోశ౦ంి'లో బహు 
రూపాన్ని గూర్చి, 

దేశినృ త్తం, నానా వషధరం, య త్తద్వ బహురూప మితీరితమ్‌___అని భరత 
కోశం 418 పుటలో నిర్వచించారు. 

బహురూపమం'పే కొందరు దానిని ఏకపాతాభినయంగా భావించారు. ఏక 
పాశత్రాభినయం అంటే___ ఒకే వ్యక్తి విభిన్న మనస్తత్వాలను అభినయించటంగా 
భావించవచ్చు. 


తాను పా తధారియె ఆయా పాత్రల స్వరూపస్వభావాలను అభినయించటంగా 
ఎంచవచ్చు. ఇందుకు ఉదాహరణ, హరిదాసులు వారి కథాగానంలో వివిధ పాత్రలను 
అభినయించినట్లు, 


అందుకు ఉదాహరణ అర్ధనారీశ్వర పా|తనూూ దశావతారాలు మొదలై న వేషా 
లను (పదర్శించే పగటి వేషథారులను మనం బహురూప (పదర్శకులుగా ఎంచవచ్చు. 


బహురూప మం"పే రూపాన్ని మార్చుటమే కదా 






శన 
అంపే ఊసరవెలి లాంటిది. EE 
PEs TIN మ్య 
బహురూప మంటే ఇం(దజాలికుడ నే అర్థం కూడా [| శమన. 
ఇచ్చారు కాని ఇది బహురూపానికి సరిపోని నిర పవనం. 1 Ie ey 
ఈ బహురూపం ఒక్క ఆంధదేశంలో నే కాక, UE Nh 
మైసూరు, బెంగాల్‌, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలలో న క. 
న 
బహురూపం ఏదో ఒక రూపంలో బహుళ వ్యాప్తి చెందిం yf 


NG a 
చని మనం ఊహించవచ్చు. | ప. స 


106 జానపదకళారూపాలు 


అయితే బహురూసం అంయపే ఇదీ అనే నిర్వచనా న్నిచ్చే _గంథాలు 
లేనందువల్ల బహుధూపం అం'పే ఇదీ అని, దీని స్వరూప స్వభావాలు ఇలా వుంటా 
యసీ నిర్వచించటానికి మనకు తగిన ఆధారాలు లేవు. ఆయినా ఇంతమంది 
బహురూపాన్ని నిర్వచించడ ౦వల్ల అది మనకు తెలియని ఒక అద్బుత కళా 
రూవంగా "పేర్కొనవచ్చు. ఇంతకు పూర్ణం బహురూపాన్ని గురించి లాకీణికు 
లందరూ బహురూపులు అన్న పదానికి సరియైన నిర్వచనం ఇవ్వక ఎవరికి వారు 
తప్పుకున్నారు. కాని కర్నాటక లోనూ, మహారాష్ట్రలో నూ బహు 
రూపుల్ని గురించి వర్షించినవారు, బహురూపాలను ధరించేవా రే? 


బహురూపాలని నిర్ధారించారు. అంటే బహురూపాల (పతివింబాలే 
పగటి పేషాలు. 








ఆఅవ్రయంగా వెలుగొందిన యక్షగానం 


ఒకనాడు యక్షగాన వాజ్యయం దక్షిణ భారతదేశంలో అంతటా దేదీప్యమానంగా 
వెలుగొందిందనటానికి కారకులు మన జక్కులవారే. 


యక్షగానాలన్నా జక్కులవారన్నా 
ఈనాటి వారిలో కొంత హీనదృష్టి వుంది. 
కాని అంధ దేశంలో శతాబ్దాల తరబడి 
యక్షగాన వాజ్మయం, యక్షగాన కళా 
రూపాలు విచ్చలవిడిగా (పచారంలో 
వున్నాయి. 





జక్కులవారు విద్యా వివేకాల్లో ఘటికులు. (పాచీన జాతుల్లో జక్కులు.... 
బివనివాండ్లు మొదలై నవారు, మేధావివర్గంగా ఎంచబడేవారు. సంగీత సాహిత్యాల 
లోనూ, చి(త్రశిల్చ కళ్ళా పతిభల్లోనూ, అద్వితీయ ప్టానాన్ని సంపాదించారు. (ప్రతిభా 
వంతులుగా పేరు పొందారు. 


ఈనాటి వెదుష్యం 3 


ఈనాడు కూచిపూడి భాగవతుల కళావై దుష్యాన్ని మనం ఎలా స్తుతిస్తు 
న్నామో అలాగే నాటి జక్కు.ల వారిని, బవనివాండ్ల నూ స్తుతించేవారు. కాని వంశ 
పారంపర్యంగా వీరి కళాకౌొశలం కీణీస్తూ వచ్చింది. ఉన్నతాదర్శాలు నశించాయి. 
ఆనాటి యక్షగాన వాజ్మయానికి (పతీకగా ఈ నాడు, అచ్చు[గంథాలై లే నేమి, (వాత 
(పతుల్తైన తాళపత్ర, సాధారణ ప్యత్రగ్రంథాలై తేనేమి నాలుగువందల వరకూ 
యక్షగాన రచన లున్నాయని వినికిడి. 


ఆయితే కొండవీటి రెడ్డిరాజుల కాలంలోనూ విజయనగర రాజుల కాలం 
లోనూ, తంజావూరు ఆంధ్రనాయక రాజుల కాలంలోనూ, యకగానాలూ, యక్షగాన 
వాజ్మయం దేదీప్యమానంగా వెలుగొందిన విషయం సర్వనామాన్యంగా అందరికీ 
తెలిసిందే. : 


108. జనపదకళారూపాలు 
'పాచీనంలో 'పాచినం = యక్షగానం 


మన (ప్రాచీన కళారూపాల్లో అతి (ప్రాచీనమైంది యక్షగానం. ఆంధ్ర, 
శమిళ, కర్ణాటక రాషాలలో అతి విసారంగా వ్యా పిలోకి వచ్చింది. ఈ నాడు మనం 
ణు ww ఆ అవి 
చూ సున్న వీథి భాగవతాల మాతుకలు ఈ యక్షగానాలే, 


యక్షగానాల తరువాత (ప్రచారంలోకి వచ్చింది వీథి భాగవతాలు. యక్షగానం 
అంటే యకీలచే పాడబడే సంగిత విశేషం అనీ, యక్షగానాలు ఎక్కువగానూ, 
మక్కువగానూ జక్క జాతివారు (పద 
ర్శిసారు గనుక యక్ష శబ్దం జక్కు 
శబ్దింగా 'మారిందనీ, ఇది " యకులతో 
పొడబడే సంగిత విశేషమనీ, ఇంకెన్నో 
రీతుల వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానించిన 
వారందరూ వారి వారి రచనల్లో నాట 
కాలను (పసావించారు, వారు ఉదహారిం 
చిన నాటకాలు, యక్షగానాలా? లేక యక్ష 
గానాలనే నాటకాలుగా ఉదహారించారా? 
తెలుసుకో వడం ఎంతైనా అవసరం. 
మన అలంకారికులు : 

_నాటకాంతం హి సాహిత్యం, 
కావ్యేషు నాటకం రమ్యం, అని మన 
_నంస్కృత అలంకారికులు సాహిత్య 
వేక్రియలో నాటకానికి అత్యంత [న స 
(పాముఖ్యమిచ్చినా మన పూర్వాంధ్ర కవు లెనరూ నాటక రచనకు ౩ పక 
సంస్కృత లక్షణ (గంథాలను అనువాదం చేసిన పూర్వాంధ్ర లాక్షణికులు, నాట 


కాన్ని వరిలి వేస్తూ వచ్చారనీ. (శ్రీ శ్రినివాసచక్రవ ర్రి గారు (నాట్యకళ జానపద సంచికలో 
ఎవరించార్సు 





అయితే తిక్కనగారి విరాటపర్వం చదివినా పింగళ సూరనగారి (ప్రభావతి 
వద్యుమ్నం చదివినా వారిద్దరికీ, నాటక కళలో 'పవశమున్నట్లు మనకు అర్హం 
అవుతుంది కాని వీరిరువురూ తెలుగులో నాటకం మాత్రం (వాయలేదు. 


ఆక్షయంగా వెలుగొందిన యక్షగానం 10% 


అలాగే పిల్లలమర్రి పినవీరభ(ద్రుడూ, నందిమల్ల య్యా, ఘంటసింగయ్యా. 
మంచన మొదలై న కవులు “శాకుంతలం” (ప్రబోధ చంద్రోదయం విద్దసాల 
భంజికలను (ప్రబంధాలుగానే (వ్రాశారు కావి, నాటకాలు మాత్రం [వాయలేదు. 
తలుగు కవుల, సంస్కృత నాటకాలు: 

(పసిద్ధ సంస్కృత నాటక కర్తలె న భవభూతి ““మురారి'” భట్టనారాయణ. 
ఆంధులే, సంస్కృతంలో ఉన్మ త్రరాఘవం, మదనవిలాస బాణం ““మహాభారతం””' 
నరకాసురవి జయవ్యాయోగం, రత్నపాంచాలిక; రచించిన భాస్క_రుడూ. *“పశుపతీ”” 
నాగనాథుడూ గంగాధర కవి “*ధర్మసూరి" సింగభూపాలుడు మొదలై న కవు 
లందరూ ఆం(ధులే. 

వీ రేకాక ఆం(ధ్రకవులై న ““వెంకటాధ్వరి”” “నృసింహకవి” భట్టభాణుడు 
మొదలై న ఆం;ధ్రకవులు. సంస్కృతంలోనే నాటకాలను (వ్రాశారు. ఆ విధంగా 
సంస్కృతంలో నాటకాలు (వాసిన వారిలో దేశం మొ త్తంమీద అ గ్రికాలటూ లం 
అందుకున్న వారు ఆం ధసంస్కృృత నాటక క ర్రలే. 

అలాగే కాటయ వేముడూ, సుప్రసిద్ధ తెలుగు నాటక రచయిత కోలాచలం. 
శ్రీనివాసరావు మొదలై నవారు ఆం(ధులైనా, సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు 
మ్మాతమే రచించారు. 
నన్నయభట్లూ, నాటకాల |పస్తావనా? : 
పై వివరాలనుబట్టి తెలగులో నాటకాలను ఎవరూ రచించకపోయినా,. 


యా 


నన్నయ్యభట్టు అవతారికను పరిశీలించిన శ్లై లే__ 


విమల మతిం బురాణములు వింటి ననేకము లర్ధధర్మ 
శాస్త్రముల తెజంగెజంగితి నుదాత్త రసాన్విత కావ్య నాటక 
క్రమములు పెక్కు సూచిత్కి జగత్పరిపూజ్యములైస 
యీశ్యరా శా నో క 
గమముల యందు నిల్సితి, (బకాశముగా హృదయంబు న్‌ వ 
అని రాజరాజ నరేందునిచేత చెప్పించడంవల్లనూ, అ 
పాలకురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో ___ 





కై0 జానపదకళారూపాలు 


(ప్రమథ పురాతన పటు చరిత్రముల 
(గమమంద బహు నాటకములాడువారు. ఆని 
అలాగే | కీడాభీరామంలో, 


లెస్పగాగ కిరాట యీలేమచరిత 
మాడుదురు నాటకంబుగ నవనిలోన, 


అనీ విస్పష్టంగా చెప్పటంవల్ల పూర్వం ఏదో ఒక విధమైన నాటకా లాడేవా 
రని నిర్ధారణ అవుతూంది. అయితే అవి ఎలాంటి నాటకాలు? అని మనం తెలుసు 


కోవాలంెమే ఈ నాడు కోకొల్లలుగా దొరుకుతున్న యక్షగానాలే ఆ నాటి తొలి నాటకా 
లని చరి తకారులి అధి పాయం. 


ఇంతకీ యకు లెవరు? : 


ఇంతకీ యత లెవరో తెలుసుకోవాలనుకుంచే మన కీ [క్రింది ఆధారాలు లభి 
స్తున్నాయి. బౌద్ధ, జైన, (బాహ్మణ సారస్వతాలలో “'యకతులను*' దేవతాగణంగా 
పేర్కొన్నారు. వారు సీతి (ప్రవ ర్రకులసీ, కామరూప్పలనీ, శూరులనీ, జిజ్ఞాసకులనీ 
పివరించారు. 

[పారంభంలో వారి నివాసభూమి సింహళమనీ, వారి రాజు కుబేరుడనీ, బలి 
చక్రవర్థి సేనాని సుమాలి ఈ యక్షులను ఓడించి రాక్షస రాజ్యం స్టాపించాడనీ, 
మరికొన్ని [గంథాలలో రావణుడు లంకను జయించి కుబేరుని వెడలగొట్టి రాక్షస 
.శాజ్యం స్థాపించాడనీ, వివరింపదిడింది. 


శో ఓడిపోయిన కుబేరుడు దక్షిణ భారతదేశానికి తన అనుయాయు 
శర లతో వలస వచ్చాడసీ, చెపుతారు. 


స 

న By) Res 

a ty aye © 
YF Wey 
1 క (| 
న్‌ WD ne లో 

న్‌ దా న చ 
ల్‌ కే శే 


యక్షులు 46 క్హస్పే! నది (పొంతంవారో లేక *ోగూచి”” అన 
బడే మంగోలియన్‌ లో అవీ. 


కీ) శే సురవరం _పతాప రెడ్డిగారు తమ ఆం(ధురి సాంఘీక 
చరిత్రలో తమ అలి పాయం వెలిబుచ్చారు. 


ఈ యకులు ఎవరై నా, 





.... మేళముగూడి పొడుచుందురు దిక్చాల నభల (అని పారి 
మ! హరణం లోనూ. 


ఆక్షయంగా వెలుగొందిన యక్షగానం 111 


కిన్నెరలు పాట పాడుచుండగా, తాళశసంఘ |(పభేదంబుల గతులచే యక 
కామినులు నాట్యంబు లాడేవారని (రామాభ్యుదయం లోనూ. 


మంగళమస్తు రమానాథ యని, యకు వనితలు కర్ణపర్వముగా 
పాడేవారని (చిత్రభారతం) లోనూ వివరించ డాన్నిబట్టి, యక్షులు 
నృత్యగానాల్లో (వజ్ఞావంతులని వెల్లడౌతోంది. 

ఇలా నృత్యగానాలలో (పక్ఞావంతులై న యవలు సింహళం 
వదలి దక్షీణ భారతదేశానికి వలస వచ్చిన జక్కు_ జాతివారని పలు 
వురి అభి పాయం. yy 0 

సింహళంలో వాడుక భాష పాళి. సంస్కృత యక్ష శబ్దానికి శ్రీస్ట 
'(పొకృతం “*ఎక్కలు”. తెలుగు తద్భవం ““జక్కులు”. జక్కుల ఖీ 
వారు వలసవచ్చిన వారైనా. ఆదిమవాసులైనా వారు సంగీత నృత్య a 
కళాకారులన్న మాట 'నిజమంటూ, ఏ5 'పేరనే ““జక్కి-ణి రేకులు” “జక్కి_ణి 
దరువు” “'జక్కిణి నృత్యం” వెలిశాయని, (శ్రీనివాస చ్మకవ ర్రిగారు నాట్యకళ 
సంచికలో వదహరించారు. . 


భామ వేష కథ యక్షగానం: 





నృత్యగానాలలో (సజ్ఞావంతులైన యక్షులు జక్కి.ణి రేకులు, జక్కి_ణి నృత్యం 
చేసినట్లు భామవేష కథ అనే యక్షగానంలో___ 


జోకగ గీత వాద్యముల సొంపుగ నింపుగ పంచ 

జిక్కిణి (పాగటమైన నాట్య రసభావముల విన్సింతు వేడుకన్‌, 
అనీ. 

ఆణునిభమథాలాకియలు నా పరిభాషలు నొప్ప జిందు 

జిక్కిణవ్కి కొరవంజి మెళముల గేళిక సల్పిరి దేవతా నటీ 

మణులకు బొమ్మవెట్టు [క్రియ మర్హళ తాళ నినాద పద్ధతిన్‌ 

రణుదురు రత్ననూపుర రుణం రుణముల్‌ మెలయం బదాహతిన్‌ 


అనీ కవులు వర్ణించినారు. 


అలాగే తంజావూరు. ఆంధ్రనాయకుల దర్చారులలో జిక్కిణి నాట్యగోష్టి 
జరిగేదనీ __ 


112 జానవదకళారూపాలు 


విజయరాభవుని ఆస్థానంలో మూర్తి జక్కిణి నృత్యం సెటప్‌ (రాజగోపాల 
విలాసం౦ంలో ఉదహరించబడింది. | . 
అలాగే, విజయరాఘవరాయలు కొరవంజి శుభలీల. గుజరాతి, దే, 
చౌపదియు “జిక్కిణి.... నాట్యముల్‌ హవణించు నవరజ్ఞు'” అనీ (ప్రహ్లాద చర్మితలో 
లు గా 
వ్యవహరించారు.) 
అలాగే, తంజావూరు “అన్నదాని” నాటకంలో జక్కుల రంగసాని పద కేళిక 
పటినటు వరి ౦చాడు. వీరి పేరన “జక్క-నానీ కుంట్ల, జక్కుల చెటుపు'' మొద. 
లైన (గ్రామాలు కా వ స్తున్నాయి. 


పారిజాతాపషహరణంలోని “యక్ష (గామ వా _స్హవ్యులు'' అనే _పయోగంవల్ల 
(బ్రాహ్మణ అ(గహారాలవలెనే జక్క్కులవారు (పతే కంగా (గ్రామాలు నిర్మి ంచుకున్నా 
రని చెప్పుకోవచ్చు. వీరు ఆంధ్రదేశంలో ముఖ్యంగా గుంటూరు, గోదావరి జిల్లా 
లలో ఎక్కువగా నివసిస్తున్నారని, దక్షిణ భారతదేశంలోని “కులాలు _ తెగలు” 
అనే (గంథంలో ““ఈథర్జ్సన్‌ ”” ఇలా ఉదహరించాడు. జక్కులవారు తక్కువ తర 
గతి వ్యభిచారిణులనీ, దిలిజకులస్థులనీ. మ౦త్రవే త్తలనీ, నృత్యనాటకరంగోప జీవను. 
అనీ, వీరు ఎక్కువగా కృష్ణా జిల్లా తెనాలి దగ్గర వున్నారనీ, వీరిలో (పతి కుటుం. 
బమ్క్ఫూ ఒక బాలికను వ్యభిచార వృత్తికి కేటాయించటం మామూలని తెలియ 
జేళారు. 
శిలప్పదికారంలో : వ. 
యక్షగాన వాజయమూ,. యక్షగాన (ప్రదర్శనాలూ దక్షిణ భారతదేశంలో 
అతి [ప్రాచీనకాలం నుండీ బహుముకాల విజ్బృంభించాయి. (క్రీ॥ శ॥1 రీ వ కతాద్దానికి 
ముందుగానో, ఆ తరువాతనో తమిళంలో (వాయ 
బడిన *శిలప్పదికారి” మనే కావ్యంలో నాటకాలను 
గూర్చీ, నాట్యశాన్తాంనికి సంబంధించిన అనేక 
స శాస్త్రీయ విషయాలూ ఉదహరింపబడి ఉన్నాయని 
4 శ్రీ నేలటూరి వెంకటరమణయ్య తెలియజేశారు, 
/ పం 





ఇకపోతే 18 వ శతాబ్దంలో వుదృవించిన 
పాల్కురికి సోమనాథుడు దేశి నాటక సాం 


ఆకయంగా వెలుగొందిన యక్షగానం 113 


దాయాలను గూర్చి, శ్రీశైలం శివర్శాతి మహోత్సవాలలో జరిగే నాటక రూపాలను 
గూర్చి, పండితారాధ్య చరిత పర్వత (ప్రకరణంలో “*నాదట గంధర్వ యక్ష విద్యాధు 
రాదులై పాడెడు నాడెడువా'రని వివరించాడు. యక్షగానం ఎంతో (ప్రాచీన కళా 
రూసమైనప్పటికీ, పండితారాధ్య చర్మితలో వివిధ కళారూపాలను చర్చించినంత విపు 
లంగా యక్షగానాన్ని గూర్చి వివరించకపోవ డాన్నిబిట్టి 1280 కి పూర్వం యక్షగాన 
కళారూపం అంతగా [పచారంలో లేదని తెలుస్తూంది. 


చెన్నశౌరి మొదటి యక్షగానం : 


చర్మిత్రను బట్టి చూ స్తే 15 వ శతాబ్దం (పథమ పాదంనుంచే మనకు యక్షగానాల 
(ప్రసక్తి కనబడుతూ వుంది. పదిహేనవ శతాద్రింనాటి (పోలుగంటి చెన్నళౌరి “సౌభరి 





చరిత” గాథను జక్కులవారు ఆనాడు కథా గానంగా పాడివుండవచ్చు. 1860 నాటి 
చిత్రకవి పెద్దన, తన లక్షణసార సంగహంలో చెన్నళౌరి రచించిన “సౌభరి చరి 


తాన్ని”” ఉదహరించడాన్ని బట్టి తెలుగులో (పథమంగా వెలువడిన యక్షగానం ఆడే 
నని చెప్పవచ్చు. 
ఎందరో చెప్పిన, యక్షగాన వివరణ : 

16 వ శతాబ్దంలో రచించబడిన చిత్రభారతం యక్షగానంలో యక్షవనితల 
పాట, తుం నాట్యం పేర్కొనబడ్డాయి. 16వ శతాబ్దంలో యక్షగానాల 


కం ఎక్కువగా వున్నట్లు ఇళ వుంది. 
. M-8 


14  జానపదక తారూపాలు 
స్ముగీవ విజయం : 


కందుకూరి రుదయ్య సుగ్రీవ విజయాన్ని యక్షగానంగా (వాసి ఆ వూరీ 
జనొర్లనదేప్పనికి అంకిత మిచ్చాడు. స్సుగీవ విజయం అతి (పాచీనమైనదిగాను, 
(ప్రాముఖ్యమైన దిగాను గు _రింపబిడి౦ది. రుదయ్య సు గవ విజయాన్ని యక్షగాన 
a పర్కొన్నాడు. ఇందులో విశిష్టమైన రగడ ఖేదాలేగాక. ద్విపదలు, అర్థ 
చందికలు, ధవళాలు, కోఖభనాలు, పద్యాలు, చిన్న చిన్న వచనాలే గాక. సంవాదాల 
తోనూ, దదవులతోనూ, సంభాషణలతోనూ , (పియదర్శనయోగ్యంగా, వీథినాటకంగా 
ఆడబడి వు వుండ వచ్చని నేలటూరివారు వివరించారు 


16వ వ శతాబ్రిప ప్రాంతపువాడై న చి తపురి రాఘవాచార్యుని “విప్రనారాయణ 
చరిత అల ఏ ౦బ అక్కమహాదేవి చరిత? రచనా విధానం కాడ స్నుగివ 
విజయం కోన కే చంచివున్నాయి. 

కి ర్నూలుజి ల్లా వాసియెన పింగళి సూరన (పభావతీ (పద్యుమ్నంలో నూ, 
గంగావతరణం నాటకంలో స ఆనాటి (ప్రదర్శ నౌ పద్దతి తి గూర్చి వివరించాడు. 

అహోబిల [ప్రాంతంలో గుశదు ర్వి అగ్రహార వాస్తవ్యుడు కాజవేంకటా (ది 
'వాసంతికా పరిణయం” అనే యక్షగాన (పబంధాన్ని (వాళొడు. 

ఆ రోజుల్లోనే నల్లారు (పాంతంలో కంకంటి పాపరాజు విషుమాయా విలాస 
మనే యకగానంలో అనేక విశేషాలను వివరించాడు. 

సేలపురం చేరువలో వున్న వుద్దండమల్ల సము.ద్రవాసియైన ఎల్లికవి శేషము 
వెంకటపతి శళాంక విజయాన్ని అనుసరించి 
గానాన్ని రచించాడు. 


'చంద్ర తారావిలాసి మనే యక్ష 


ఇస ప్పటికి షుమారు రెండు వందల ఎఖై సంవత్సరాల (కితం "సేలం జిల్లా 


హోసూరు తాలూకా తోగీరయ అనే అగ్రహార నివాసిని అన్నదానం క 0 
రామాయణం దాలకాండను యక్షగానంగా రచించింది. 


రాయల సీనులో జక్కు_ల 

వారి కులదేవతెన అక్కదేవతల 
ననా 

కొండ వుండడాన్ని బట్టి యక్ష 

గానాని కిది మాలమని చెప్పవచ్చు. 

ఈనాటికీ గుంటూరు గోదావరి 





అకయంగా. వెలుగొందిన యక్షగానం 115 


జిల్లాలో వున్న జక్కు_లవారు కళావంతుల కోవకుచెంది అభినయ కళలో పావీణ్యం 
సంపాదించారు. 

యక్షగానాన్ని గూర్చి (బౌణ్యనిఘంటువులో 
యక్షగాన మంటే ఒక విధమైన పాటగానే నిర్వ 
చించదిడింది. 


ఆప్పకవి మెప్పులుగొన్న గొప్పతనం 3 


అప్పకవీయాన్ని (వాసిన కాకునూర్యప్ప 
రవి తన్ను గూర్చి ఈ విధంగా (వాసుకున్నాడు; 


అలిత కవికల్ప కాఖ్యాన లక్షణంబు 
మహిత సాధ్వ జనౌఘధర్మ ద్విపదయు 
అంబికా వాదనామక యక్షగాన 
కృతియు జేసితి కాకునూరి కులప్ప. 





అని అప్పకవి అంతటివాడు అంవికావాదమనే యక్షగానాన్ని (వాకాడు. 


అప్పకవీయంలో *“ఆర్థచందికలు”” త్రిపుటజంపె, అటతాళము, వీన యక్ష 
గాన (ప్రబంధము లతక వచ్చ అని అప్పకవి వ్యాఖ్యానించాడు. అంటే పాటలు గల 
ఒక (ప్రబింధంగానే అప్పకవి అభిప్రాయంగా మనం తెలుసుకోవచ్చు. 


వేషధారణలో ఆందచందాలు : 


ఈనాటి యక్షగాన (ప్రదర్శనంలో వేష భూషణ అలంకారాల నన్నిటినీ 
చూస్తూనే వున్నాం. అయితే ఆ నాటి వేషధారణ ఎలా వుండేదో పాలకురికి సోను 
నాథుడు పండితారాధ్య చర్మితలో ఈ విధంగా వర్ణించాడు: 


శిరమున నురమున జెవుల గంఠమున 
గరముల గూకటి గాళ్ళ జెల్వార 
గవదండలును గనుగవ గదలికలు 
సవరంబులును గలశంపు దండలును 
భసితంపు బూతమై బరగు బచ్చెనలు 
నరరారు చిరు గజియలును నందియలు 


116 జానపదకళారూపాలు 


సరిరత్న పంక్తుల జలపోషణములు 

గరమొప్ప తొంగళ్ళు గల చల్లడములు 

బొల్చు దంతావళుల్‌ పుష్పమాలికలు 
దాల్చి యత్యద్భుతోత్సవ లిలదనర 
జనులు హర్షింప నాస్థ్రానముల్‌ సొబ్బ 
యనుకూల వివిధ వాద్య సమ్మేళనమున్‌ 
నార్భటం బిబ్బ యొయ్యన జవనికల 
గర్భంబు వెడలి యక్కజము వ్మటిల్ల. 





| అని పండితారాధ్య చర్మితలో ఉదాహారించాడు. 


యక్షగాన కథానాయకి 
జక్కుల పురంధి: 


వేషభాషలతోనూ, ముగ్గమోహనమైన ముభాలంకరణతోనూ శృతిపక్వమైన 
వాయిద్యంతోనూ, వీనులవిందైన సంగీతంతోనూ, తాశలయ సమన్విత మైన నృత్యం 
తోనూ, జక్కుల పురంధధ్రి అంపే యక్షగానపు కథానాయకి ఎలా రంగస్థలాన్ని 
అలరించేదో శ్రీనాథుడు |క్రీడాభిరామంలో ఈ విధంగా వర్ణించాడు: 


కోణ్యాగ సంఘర్హ సువుసుము ధ్వనితార 
కంఠస్వరంబుతో గారవింప 

మసిబొట్టు బోనానననలు కొల్పిన కన్ను 
కొడుపుచే దాటించు నెడపదడప 

శ్రుతికి నుక్కర్షంబు జూపంగవలయు టో 
జెవితాడు కుగియించు జీవగట్టి 

గిల్కు గిల్కున మోయు కింకిణీ గుచ్చంబు తాళ 
మానంబుతో మెళవింప. 


రాగమున నుంకి లంఘించు రాగమునకు 

నురు మయూరు ద్యయంబుపై నొత్తిగిల్ల 

కామవల్లి మహాలక్ష్మి కై టభారి 

వలపు పాడుచు వచ్చె జక్కుల పురంధ్రి, (క్రీడాభిరామం) 


అక్షయంగా వెలుగొందిన యక్షగానం 117 


(శ్రీనాథుడు దక్షవాటీ మహాపురమును (అంసే నేటి (దాక్షొరామ) ఖీమ 
ఖండంలో వర్తిస్తూ, 
రా 
క్రీ ర్తింతు రెద్దాని క్‌ర్తి గంధర్వులు 
గాంధర్వమున యక్షగాన సరణి. 


అన్నాడు. అం'పే (శ్రీనాథుని కాలంనాటికి కూడా యకత్షగానాలను మనం పాట 
గానే గుర్తించవచ్చు. 


oy 
yr 
a 


| న SAA NEA 


నలక 
స! f 


nett 
ర ల 
టం 





యక్షగాన బృందం 


ఆలాగే కాశిఖండంలో 


వల్లకి చక్కి కాహళము వంశము ఢక్కహుడుక్క_ ర్ఫుర్హరుల్‌ 
.. రల్లరి యాదిగా గలుగు శబ్ద పరంపర తాళ శబ్దమై 
యుల్లసిలం బబంథముల నొప్పుగ నాడుదు ర(గవేదిపె 
బల్గ్లవపాణులిశ్వరుని బంట మహేశులు పూజిసేయగన్‌. 


‘ 


అవని ఉదహరించాడు. | 


18 జానపదకళారూపాలు 
యక్షగాన కలాపం: 


యశకన ల నృత్యాని కనువైన ఆహార్యం కాక ఏదో ఒక నాయక పాత్ర 
ఆహార్యాన్ని ధరించి ఆడుతూ, పాడుతూ. తన కథను తానే వినిపించే యక్షగాన 


pu 3 ప 
రూపమె కలాపం. 


ఎకవాత్రాభినయానికి సంబంధించిన ఈ కలాపాలు, (శ్రీనాథుని కాలంనౌట్టికే 


వర్ణిల్లి న వనటానికి ఉదాహరణగా ఈ (కండి పద్యంవల్ల వెల్లడొతూవుంది. 
విరుల దండల తోడి వేఖుకా భరంబు 
పొంకంబు పిరుదుల బౌరలియాడ 
మణతులాకోటి కోముల రుణత్కారంబు 
రవళి మెకుల (మోత యవమఘళింప 
కుదురు నిండిన చిన్ని గుప్పచన్నుల మీద 
ముత్యాల (తిసరంబు మురుపుజూప 
వలమాన తాటంక వ్యజాంకురచ్చాయ 
లేత వెన్నెల బుక్కిలించి యుమియ 
సాని ఈశానియై మ హోతృవమునందు 
గేల నవచం[ద కాంతంబు గిన్నెపూని 
ఏథి భికౌటన మునర్చువేళ జేయు 
మరులు నృత్యంబు జగముల మరులు కొలుపు 


ఆనాడు భీమేశ్వరుని కొలువులో ఎన్నో కళారూపాలు 
(పదర్శింపబడినట్లు (శ్రీనాథుడు భీమఖండం (పథమాశ్యాసంలో 
ఈ రీతిగా వరించాడు. 
(>=) 


ఆల్లయ వేమభూపాల రాజ్యుభార ధురంధరుడై 
బెండపూడన్న యామా తుడు గట్రించి 
మొగసాల వాకిటి మహోత్సవ మండపంబునందు 
జబేరోలగంబుండి కుండలీదండలానక 

(పెరణీ పేంఖణ సింధు కందు కథ మాళిచేల 
నూ మళల్తి హలీ సకాది నృత్యంబు అవలోకింపుచు 







ETE 


నే . స 
బో గ 
త 


PEs 
AAT 
WP GA 
ES 


s 
ల్ల 





అకయంగా వెలుగొందిన యక్షగానం 119 


జంపూచాటు నాటకోదాహరణ జయ ఘోష 

చకవాళ, చతుర్భద చతురాతి (పబంధంబు లాకర్షి ౦పుచు, 
అని భీమేశ్వర ఖండంలో (శ్రీనాథుడు 
ఉదహరించిన నాటక (ప్రబంధాలు యక్ష 
గానాలే కావచ్చని చింతాదీకితుయగారు. 
(ప్రజా వాజ్మయంలో) ఉదహరించారు, 
ఆయ్యగారి రొరకవిఃః 





అలాగే ఆయ గారి వీరకవి తాను (వాసిన చి తాంగద విలాసమనే యక్ష 
గానంలో ఈ విధంగా వివరించాడు. 


నట్టు లానంద మొప్ప థర్మాంగ చరిత 

మనగ చితాంగద విలాస మనగ 

యక్షగాన మొనరింతు వేషముల్‌ గటి జనులు 
పాడి వినిపింప బుణకరసంపద ఘటింప, 


ఈ వుదాహరణను బట్టి. యక్షగానాలను జనులు వేషాలు గట్టి పొడి విని 
పించేవారని తెలుస్తూ వుంది. ఈ రోజుల్లో మాదిరి కాక ఆ కాలంలో ఎవరో ఒకరు 
వేషాలు వసుకుని కథంతా వారే పాడేవారని ఊహించవచ్చు. అందుకు ఈనాటి హరి 


కథాగానాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. 
కంకంటి పాపరాజు : 


ఉత్తర రామచరి తను అద్వితీయంగా రచించిన, కంకంటి పాపరాజు “6విష్ణు 
మాయావిలాసొమనే యక్షగానం [వాళాడు. అందులో ఇలా వివరించాడు. 


కంక. టి అప్పన్నాగణి కుమారుండు 
పంకజలోచన పంచబాణుండు 

పాపరా జొనరించె బహుపదార్థముల 
వ్యాపించి విషుమాయా విలాసంబు 
భూమిని తిలకించి బుధులెల్ల బొగడ 
ఆ మిత్ర తారాభమై విభాసిల్ల, 


120 జానపదకళారూపాలు 


ఆని, ఈ వివరణబట్టి చూచినా. జనులు వేషముల్‌ గట్టి పాడగా బుధులు 
చూచి అనందించేనారని అర్థమౌతూంది. 


కూర్మనాథ కవి: 





1624 సంవత్సర (పాంతంలో గోకులపాటే 


గట్‌ ( | | కూర్మనాథ కవి మృత్యుంజయ విలాసమనే యక్ష 
య . జ: ! గానాన్ని (వాళాౌడు. అడి ఆతి (పొఢథంగా వుందని 


వైకుంఠ వామన హారిజనాభ 
నీ కంకితముగ నా నేర్చిన దీతి 


మృతు సంజయ విలాస న కావ్య 
మత్యంత భక్తితో యక్షగానంబు 
రచియించి నీకు నర్పణ సేయదలచి 





అని ఒకచోట తన (గంథాన్ని యక్షగానమన్నాడనీ మరి ఒకచోట వాటకమనీ 
అన్నాడు. 


ఆత్యంత భ కితో నంకితంబెన 
మృత్యుంజయ. విలాస మృదుల నాటకము 
హరి కంకితం బౌట హరికథ యాట. 


అని అనడాన్ని బిట్టి యక్షగానమన్నా, నాటక మన్నా ఒకటిగా నే భావించారన 
డానికి పై ఉదాహరణను 'తీసుకోవచు చ్చు. 


భామ వేషంలో, యక్షగాన పోకడ : 


. తరతరాలగా _పదర్శిస్తున్న కూచిపూడివారి భామ వేషం, యక్షగానమనే నా 
ఊహ అంటున్నారు చింతావారు,. 


భామ వేషంలో కథ పారిజాత పుష్పానికి వతి తలకే వ్రసంగానికి సంబం 
ంచింది. తనకు నారదు డిచ్చిన పువ్వును. (శ్రీకృష్ణుడు రుక్మిణికి ఇవ్వగా సత్యభామ 


ని కోపించటం, విరహం చెందటం, కృష్ణునికి సందేశం పంపటం; కృష్ణుని కలుసు 
"వటం, ఆలకపానుసెక్క_టం, తరువాత విరహం తీరటం. 


ఆకయంగా వెలుగొందిన యక్షగానం 121 
ఉపపాత్రలు న 


ఇందులో వేషం కళేది సత్యభామ మాత్రమే. (పక్కనున్న (బాహ్మణుడు, 
సమయాన్ని బట్టి చెలికి తె అవటం, వెళ్యు డవటం, హాస్యగా డవటం, ఈ విధంగా 
ప్రతి పాత్రకూ తానే అవుతాడు. చివరకు మాత్రం కృష్ణుడు (ప్రవేశిస్తాడు. కావి 
మాటాడడు. ఈ భామ వేషాన్ని రచించిన సిదేందయోగి తన (గంథాన్ని శృంగార 
౧ వా 
(వబింధంగా పేర్కొన్నాడు. యక్షగానాలను (పదింధా లనడాన్నిబట్టి, పై భామా 
వేషాన్ని కూడా యక్షగానంగా భావించవచ్చు. 


పై వివరాలనుబట్టి యడ్షగానమంటే పొట 
లతో కూడిన ఒక (ప్రదింధ మనిన్నీ, దానిని ఎవరో 
ఒకరు వేషం వేసుకుని పాడుతూ, ఆడేవారని బోధ 
పడుతూంది. 


సలక్షేణ యకగానంలోని విలక్షణత : 


యక్షగాన (పదర్శనంలో వున్న విశేష 
మేమంటే మన వీథి భాగవతాలలో వచ్చే పాత్ర 
ధారులు ఎవరి పాత్రను వారు (ప్రదర్శిస్తారు. యక్ష 
గానంలో ఈ మాదిరి కాక, (పదర్శనంలో వచ్చే 
(పతి పాత్రా తన్ను గూర్చి తాను చెప్పుకోవడంతో 
పాటు కథను కమ్మగా గుమ్ముగా నడుపుతూ 
వుంటుంది. ఇదే యక్షగాన (ప్రదర్శన స్వరూపం. 
ఉదాహరణకు : “రాజు వెడలే యమధర్మరాజు 
సభకు” అని తన్ను గూర్చి తాను చెప్పుకుంటాడు. 
ఈ మాదిరి వీథి భాగవతాలలో సూ(త్రధారుని (ప్రవేశంలోనూ, (ప్రధాన పాతల 
ees స యల యక్షగాన పోలికలు వ స 





మన్నెకొండ విలాసం : 


ఉదాహరణకు మన్నెకొండ విలాసం యక్షగానంలో చితాంగద తస (పవే 
శాన్ని గూర్చి 


122 


నపదకళతారూపాలు. 


దేవినే చితాంగద 1దేవినే॥ 
దేవినే పాండం దేశాధిపునకు 

కేవల నసుతనె కి ర్తి వహించిన 1దేవిన॥ 
భామనే, రాజిత గుణధామనే 

కామిని సలలిత సోముని నమమగు 

మోహము గలిగిన సామజయానను 1 దెవినస॥ 


ఎరుకలసాని ప్రవేశం : 


యక్షగానంలో కథకు సందిందించినె పాత్రలతోపాటు ఎరుక సాని పాత 
కూడా విశేషంగా (వవేశింపబడేది. ఎరుకనాని . (వవేశంతో__ 


ఎరుక జెప్పితి వినవమ్మా - ఓ ముద్దులగుమ్మా 
కరుణతో కలవే కనకపు బొమ్మా 

ఎరుకా, ఎరుకా యేడు జగములు 
మురియుచు ని రీతి జనముచ్చట జెప్పెద. 


అంటూ 
ఎరుకనాని, 





వుండగా కథానాయకి, “ఇంకా ఎటువలెనే చెప్పవమ్మా” అనగా 


ఓ తరుణజీమణీ - వో పువ్వుబోణి 

ప్రీతితో వినవమ్మా - నిత్యక ళ్యాణ్‌ 

కర్ణాట కొంకణ - కాంభోజ ద్రవిడ. 
కర్ణాట సింధుకు సామీప్యమూన 

ఆంగ - వంగ - కళింగ - వంగదేశముల ' 
బంగాళ నేపాళ బర్బ్చర శౌరి 


.. ఆంధ్రపు శీందము ఆంతట దిరిగి. 


చంద్రసూర్యుల యందు చరియించి మించి 
గరుడ గంధర్వుల గగన మార్గమున 

నారద తుంబురు నాట్యంబు జూచి 

అన్ని లోకంబులు అంతయు దిరిగి 
వున్నాడు జగమంత ఒప్పుగా తిరిగి 


ఆకయంగా వెలుగొందిన యక్షగానం 123 


అంటూ కథానాయకి చేయి చూచి సోదె చెప్పడం (పారంథి స్తుంది. 


స్నుగీవ విజయం యక్షగానంలో, 
“యక్షగాన కథా[క్రమం బెట్టిదనిని” అని 
కథాాపవేశం చేశాడు. దీనినిబట్టి యక్షగానా 





అను (పబంధాలుగా గు రించవచు*, 
వాలను స 
ఉదాహరణగా రథ : 


(శ్రీరాముడు లక్షణ సమేతుడై బుష్యమూకమునకు వెళ్ళటం, స్వుగీవుడు 
భయపడి హనుమంతుని పంపటం, హనుమంతుని రాయబారం, సు(గీవునితో 
స్నేహమూ, (శ్రీరాముని బల (ప్రదర్శనమూ, వాలి సంహారమూ, సుగ్రీవ పట్టాభి 
షేకమూ. 


సీతను వెదకుతూ (శ్రీరాముడు లక్ష్మణునితో పంపా (పాంతమున సంచరిస్తూ 
వున్నప్పుడు స్నుగివుడు వారిని చూచి ఇలా హనుమంతునితో అన్నాడు : 


వీరు మనలను వధియింప వేషమొందె 
వాలిపంపున వచ్చిన వారు గాను 

నాకు గాన్సించుచున్నది గాకయున్న 
తాపసుల కేల శరచాపథారణములు 


అప్పుడు హానుమంతుడు ఈ విధంగా చెప్పాడు; 


ఈ మనోహర రూపవైఖరు 

లిట్టి తేజము గలుగువారికి 

భూమి నటువల దుష్ట గుణములు 
బొడము నయ్యా 

ఏను నచటికి బోయి వారల 

పూని కంతయు తెలిపి వచ్చెద 
భానునందన వెరువ నేటికి 

బంపు నన్నూ, 


124 జానపదకళారూపాలు 


సుగ్రీవుడు హనుమంతుని పంపి భయంతో మలయ్యాదికి పోయాడు. హమ 
మంతుడు రామ లక్ష్మణుల సంగతి పూర్తిగా తెలిసి వచ్చి సుగ్రీవునితో వివరాలు 
చెప్పాడు. 


4444. రీ రుపికులాధీశ 
ఆ రూఢి ని కనాయాసంబు కతన 
శ్రీరాము డనెడి నికేపంబు దొరక 
నింక నీ యక్కర లెల్లను దీరె 
గొంకక రఘురాము కొల్వు కేతెంచి. 
దుఃభిస్తున్న రాముడు : 
(తెపుట 
నన్ను విడిచియు నిలువజాలక 
నాతి వచ్చితి వడవి దిరుగను 
నిన్న విడిచే నెట్రులోర్తును 
నీలవేణీ 
రమణిరో నిను బాసినప్పుడె 
రాతిరే శివరాతి రాయను 


నిమిషమైనను నాదు కంటికి. 
నిదుర రాక॥ 





అంటూ విలపిస్తాడు. తరువాత శ్రీరాముడు స్నుగీవునిశో స్నేహం చేసి వాలివి 
బాణంతో కొట్టాడు. అప్పుడు వాలి (శ్రీరామునితో ఇలా అంటున్నాడు: 


వాలి విలాపం 


నను బేరుకొని పిలిచి నా ముఖాముఖి నిలిచి 
జననాథ పోరాడి జంపరే ప్రీతి 

పొంచి వేసితి రామభూపాల! నృపథర్మ 
మెంచికోతేవైతి వెంతజేసితివి 

శ్రీరామ నీరామ జెరగొన్న రావణుని. 
వారిధుల ముంచితిని వాలమున జుట్టి 


అకయంగా వెలుగొందిన యక్షగానం 125 


ఒక మాట నాతోడ నొనరంగ దెల్పవై 
తట రావణుని దున్మి యా పీతదేనె॥ 


తార దుఃఖం : 


వాలి మూర్చనొందిన సంగతి తారకి తెలిసింది. దుర్భర దుఃఖంతో ఆమె 


వారివదకు వచ్చి విలపించింది. స్నుగీవుని దూరింది. (శ్రీరాముణి చూచి ఈవిధంగా 
ఎ అ 
చెప్పిపొడుహ్తాంది. 


“ఆఠి చెరగొని పోయినట్రి దశాశ్వు డుండగ నిర్నమి త్రము 
వాలి నేటికి జంపితివి రఘువంశ తిలకా 

న్యాయమేటికి దప్పితివి నరనాథ జానకీ తోడనే చెర 
బోయెనేని రాజనీతియు భూరిమహిమల్‌. 


తేరుకున్న వాలి; 


మూర్చ నుంచి తేరుకున్న వాలి అంగదుకే ఓదార్చి రామునితో ఈ విధంగా 
అంటున్నాడు: 


ఓ మహాత్మ! దయాపయోనిధి! రామ 
భూమితలేశ నా పుణ్యమెట్రిదియొ 
నీచేత మృతినాంద నేడు తుర్యాశ 
మాచార పరులకు నందగారాది 
వైకుంఠ పదవి నిర్వక్రంబుగాగ 
గైకొంటి నా పాతకము లెల్ల బాసె 
భానువంశాధీశ భవనాశరామ 
[పాణముల్‌ నిర్వహింపవు మేన నింక 
బాణంబు దీయవే పార్టివోత్తంస 


అనగా రాముడు చేరవచ్చి __ 
mee నిజ భుజాఖదుర్వార 
త్రెంలోక్యరక్షణ ధర్మ(పకశ స్తి 
నెలమి పెంపగునట్టి నిజహ స్తమునను 





126 జానపదకళారూపాలు 


కపికులాధీశు వక్షము గాడియున్న. 
విపుల సాయకము బల్ప్విడి పెల్లగింప 


వాలి యూర్జ్వలోకానికి పోయెను. కప్పు లప్పుడు సుగ్రీవునకు కనక కుంభముల నభి 
“సకము జేసి, 
న ఆర్థచం[దికలు ఫాలమున 
బంగారు పట్టమును గట్టి 
ఆరుదండ రత్నసింహాసనము మీదన్‌ 
పుణ్యాంగనలు ధవళములు పాడిరట. 
ఎటువలెను. 


శ్రీరాముడు గుణధాముడు వారిజలోచనుడు 
నూరత రావణు గూలిచి నారీమణి దేవలయున్‌ 
_ రాముని గృప కపిరాజ్యము కేమంబున బాలించే 
శ్రీమంతుడు సుగ్రీవుడు భూమండలి బొగడొందున్‌ 


అపుడు స్నుగీవుడు శ్రీరామునకు కానుకలు తీసుకొని వచ్చెను. ఆ గిరి (ప్రాంతాలలో 
ఉండే చెంచీతలు ఈ విధంగా ఏలలు పాడిరి; 


ఖానువంశమున బుట్టి 

దానవకామిని గొట్ట 

వౌనివరులు సన్నుతించగా ఓ రామచందా! 
పూని మఖము నిర్వహింపవా 
రాతి నాతి జేసివురా 

రాతి చేతి ఐల్లు విరిచి 

భూతలేంద్రు లెల్ల మెచ్చగా! ఓ రామచంద్రా 
సీతను వివాహమాడవా? 


పైన ఉద హరింపబిడ్డ (గంథభాగములను బిట్టి 
చూస్తె సుగీవ విజయమనే న క | ఎంత రసవ శ్రర 
మెసదో బోధసడుతుందంటున్నారు చింతాదీక్షితులుగారు 
వారి (పజావనాజ్మయంలో. 





అక్షయంగా వెలుగొందిన యక్షగానం 127 
యక్షగాన రచనా పసందు : 


పూర్వ కవుల కవితా వైభవమంతా వారి రచనలలో పొందు పరిచారు. (ప్రతి 
కార్యాన్నీ శుభముహూ ర్త ంతో _పారంభించిన్లే, (పతి రచనా (పారంభం దైవ 
(పార్లనతో (ప్రారంభించేవారు. అదే విధానాన్ని యక్షగానాల్లో అవలంబించారు. అది 
"ఆఅ ne) 
భారతీయ సంపదాయం. 


| యక్షగాన రచనలో భగవత్‌ (పార్గన తరువాత ఏ విఘ్నాలు కలుగకుండా, 
విఘ్నుశ్వర (పార్గన, షష్ట్యంతాలు తరువాత యక్షగానం “పేరు, (గంథక ర్త పేరు, 
తరువాత కథా (పారంధిం. ఈ (పారంభఖానికి ఎవరో ఒక. 
రుండాలి. అయితే మార్గ నాటకాలలో మాదిరి సూత 
ధారుని (ప్రదేశం యక్షగానంలో లేదు. 


ఆడుతూ పాడుతూ కథ వినిపించే నటియే ఈ 
పూర్వరంగం (పయోగించేదని తెలుస్తూ వుంది. మధ్య 
మధ్య కథాసంధి అని పలికి ఉదాహరణకు “భయపడు 
తున్న స్నుగీవునితో హనుమంతు డేమనుచున్నాడు”” అని 
కథాసంధి జరిపేవారు. 


చివరకు ఏలలు, ఛవళాలు, యాలలు, హారతులు 
గద్యలో తిరిగి కృతిభర్త, కృతికర్త పేరు, కవిత్వం చిన్న 
చిన్న మాటలతో సులభతై లిలో వుంటుంది. శృంగార, 
వీర, కరుణ (ప్రధాన రనాలు. గరుడాచల యక్షగానంలో 
శృంగారానికి పాధాన్యమి స్తే. స్నుగీవ విజయంలో విప్ర 
లంభ కరుణరసాలకు 1పాధాన్యం. డొంకతిరుగుడు లేని 
కథతో సాఫీగా నడిచిపోతుంది. క థాశీల్చం౦ పరవళ్ళు తొక్కుతుంది. వీటిలో 
ఒకొక్క ప్యాతనూ ఒక్కక్క వ్యక్తి ధరించే ఆచారం లేదు. న ర్రకి మా(త్రమే 
ఆడుతూ పాడుతూ వినిపిస్తుంది. 





యక్షగాన నుందర (ప్రదర్శనం : 


పూర్వం యక్షగానాలను వ్రాయించీ, ఆదరించీ, (పదర్శింప జేసింది చాల 
వరకు (పభువులే. ఆ తరువాతే అవి, (పజల మధ్య ఛారావాహాకంగా (పదర్శింప 


126 జానపదకళారూపాలు 


విడ్డాయి. ఆనాడు రాజాంతఃప్పరాలలో శాశ్వత నాటకళాల లుండేవి.. అక్కడ (పద 
రించే (ప్రదర్శనాల నన్నిటినీ (ప్రభువులు చూచి ఆనందించేవారు. 


(పజా పదర్శనాలన్నీ గ్రామం మధ్యలో నాలుగు వీథులూ కలిసేచోట ఎత్తు 
పొటి దిబ్బమీద పందిరివేసి రంగస్థలాన్ని ఏర్పాటు చేసేవారు. పందిరికి ఒక తెరను 
(వేలాడతీసేవారు. ఈ తెరను గురించి పండితారాధ్య చరిత్రలో __ 


ఎ “యొయ్య దవనికల గర్భంబు వెడలి” అని చెప్పటాన్ని బట్టి ఆనాడు 
కూడా తెరలు వుపయోగించేవారని అర్హమొతోంది. అయితే ఆ తెరలు కిందికి షైకి 
వెళ్ళేవి, (పక్కకు లాగేవి కావంటారు (శ్రీనివాస చక్రవర్తి రిగారు. 


అలాగే బసవపురాణంలో *“*జవనిక రప్పించి” అవి (పయోగించటంవల్ల 
ఆనాటి తెర అప్పటి కప్పుడు అడ్డుపె'పే దుకూలమని తెలుస్తూ వుంది. ఆనాటి దీపాలు 
కాగడాల వెలుతురే. తెర తొలగగానే నటీ నటుల ముఖం స్పష్టంగా కనిపించటానికి 
కాగడాల మీద గుగ్గిలాన్ని చల్లి పెద వెలుగు తెప్పించేవారు. ఇక (పేక్షకులు రంగ 
౧ య య 
స్థలానికి చుట్టూ కూర్చునేవారు. నటీ నటులు నాలుగు (పక్కల తిరుగుతూ. అందరికీ 
కనిపించేలా అభినయించేవారు. 


పలు రూపాల్లూ పలు పదాలూ : 


యక్షగాన. వాజ్మియాన్ని దేశిసం[ప్రదాయంగా పండితులు. పరిగణ స్తున్నారు. 
సంస్కృత మార్గ పద్దతికి భిన్న మెనదీ, దేశిపద్దతి, యక్షగానాలలోని (ప్రధానమైన 
గేయ రచనల్ని రగడలలో కొంత మార్పు జరిపి, తిపుట___జం పె... ఏక_ఆట...... 
అనే తాళాల కనుగుణంగా కల్చ్పించబడ్డాయి. యక్షగానాలలో ఇంకా అనేక రకాలై న 
దేశరచనలు ఇమిడి వున్నాయి. ఏల పాటలు___ జోలపాటల__ఆరతులు_ధవళాలు - 
“ందమామ పాటలు__ వెన్నెల పడాలు మొదలై నవి ఉన్నాయి, 


ఎ తుమ్మెద పదాలుకోవెల సదాలు....చిలుక్‌ పదాలు. 





[(తిభంగులు___ద్విపదలు___ చొపదులు.___షట్పదులు 
మంజరులు ___ జక్కుల 
రేకులు __ ఈ మొద 
లై నవన్నీ అనేక యక్ష 


స్ట గానాల్లో ఉదాహరింప 


ఆకయంగా వెలుగొందిన యక్షగానం 129 


బడినాయని వేటూరి (ప్రభాకరశా స్తుల వారి వంటి చరిత్రకారులూ, భాషాకారులూ 
చెప్పుతూ వచ్చారు. యక్షగానాల్లో ఇంకా అనేక రకాలైన ఉత్పల మాలలు-సీసాలు - 
కందార్భాలు_ తేట గీతలూ మొదలై నవి అనేకం 
వున్నాయి. 
యకీగానపు ఆలంకారాలు : 

పెన ఉదహరించిన యక్షగానంతోని 
అలంకారాలు ఈ (కింది విధంగా వున్నాయి. 
వెన్నెల పాటలు : 


నూకాలమ్మను కొలవగానే 
వెన్నెలాలో 

మీద-_నూకానికీ పెండ్రియయె్య 
వెన్నెలాలో 





శ్రీరామ జయరామ శృంగార రామ 
గారాము నన్నుబోవు కరుణాసము(ధా? 
నాలోని జాలి నికేల్కా తోచదురా? 
మనసిచ్చి నాతోను మాటాడవేరా? 


ఈ రకమైన విన్నపాలను ఈనాటికీ మన (గ్రామాలలో జేగంట భాగవతులు, 
హరిదాసులు, హరిభ క్తులూ పాడుతూ వుంటారు. 


మేలుకొలుపులు : 


తెల్లవారే నమ్మ చెల్లెనేమంచు నల్లని స్వామి లేరా? 
మరలపడుకునేవు మసలుచున్నావు మర్యాద గాడింక లేవరా 
కోళ్ళు గూసెను ఆలకదీరెను కోమలులకు 
తెల్లనాయెను తేజమణిగెను దీపములకు 

కృష్ణా మేలుకొనవ. 
[1-9 ల 


A430 జానపద కళారూపాలు 


సువ్వి పాటలు : hig 
సువ్వి sat జే సువ్వాలే 
సువ్వి సువ్వి. 
యనుచును, 

. సువ్వి యనుచు. 
సువ్వి పాడరారే 
గైసుదతు అందారూ 





'తిభంగులు : 
పసపూ నందరు మెనబూసి 
మంచి పాలు నేతులు 
_ మంచీ పాలు నేతులు 
చల్లా బోసి 
పసతహాపతు గుములుకూడి 
దొడ్డ కరా బడ్డని వాసంతమాడి 
మెందు (చిందు) 


భామామణి వినుము 
యమపట్టణములోని చట్టము లెల్టా 
వెయ్యర - దమ్‌వెయ్‌ - మరియొయ్యర అమ్మోర్ని 
రగడ: య. 
సిరివరుడు నత్తెరవు 
చేరవచ్చిన జూడ 
కరము మదమొదధ మిది, 
కలకలన్నియు (ద్రోచి॥ 
వాపారతి, దీపారతులు : 


ధూపోయం ఘోర పాపా మారాయితే 
సర్వతాపస హృదయ థ్వాంత దీపాయతే - హర హర 


అకయంగా వెలుగొందిన యక్షగానం 131! 


మంగళం సీతాకుమారి లోకమాతకూ మంగళం 
ఇందిరా వరపుత్రికి జయమంగళం నిత్య శుభమంగళం. 


(తిపుటలు - కురుజంపెలు : 


మగని నీవని పల్కకూడదు 

మహిత భక్తిని మీరటంచును 

తగు మ నెట్టి యాటల 
యున్నన్‌. 


చురుజంపె : 


పతిని నరుడనుచునే 

మతిహినమైన దేవ 

తలి గొలిగి ఈ నరక 

తతిలోన బడితిన్‌. 

రుమత గురువుల మాటకోరి విని పతిని 
దైవమని కొల్వక నరక వనథిలో బడితిన్‌॥ 


లాలిపాటలు : 


లాలి పాడుచు నూచారమ్మా 

కృష్ణ లీలామృతమూ (గోలరమ్మా 
లాలి బాడి లాలించారే బాలక ఎషుని 
భ క్రిలోలుడై వర్తింపగదరే గీలకృష్ణుని. 


శ్రీ రవేశ పురారి తిథులను --- చేరి కొలుతున్‌ 
ముదమున శ్రీరమాసతి గౌరివాణుల సేవజేతున్‌, 


కందార్థం : 


గురు పరమేశుల భక్తిని 
._ పరగగ మది నిల్పి తత్వపరాయణులై 





132 జానపదకళారూపాలు 


పరతత్వ బోధ తెల్పెడు 
పరిపూర్ణుల భక్తి దలతు -__ పరముగ నిల్సి॥ 


పదిశిష గానాలు 
టె 
వలలు : 
మొదలు మీదా 
కొనలు [కిందా 
మొలచియున్నా 
చింతలో నా 
పదిలమై పద్మములు 
పూచెన ఓ గొల్లభామా. 
కదిసిచూడ, కానూపించునే! 
మంగళ హారతులు 


సీతా సమేతాయ 

శ్రిత మన నితివా కారాయ 

అతి నిర్మలాయ 

రాతి నాతిగ జేసి రక్షించు జగములను 

దాతవై |బోచు దశరథ సుతాయ - 1జయమంగళం॥ 
అల్లో నెరెళ్ళు న 
అల్లో నెరే డల్లో 
చెలగి కృష్ణం డనుచు 
జెప్పరే మీరు 

కరి వేలు మన దొరకు 
కలిగెనే నేడు 
సిరివరుని వలె నితడు 
చెలగుచున్నాడు 





॥ అల్లో నేరేడల్లో 1 


అకయంగా వెలుగొందిన యక్షగానం 133 
చందికలు, ఆర చందదిక లు: 
థి 


పడతికిని పాలిండ్లపై 
నలుపు దోచెన్‌ 
మట్టిపై రుచిగల్లె 
మానినీ మణికిన్‌ 
సన్నుతాంగియు 
భర్త సంగతిని గోరెన్‌ 
ఇభరాజ వదన 
పతియెడ (పేమ హెచ్చెన్‌॥ 


నవ్వుచూ దీవించె నలినాయతాక్షి 
రతిరాజ సుందరా రణరంగధీర 
రమలబాంధవతేజ కరుణాలవాల 
రవికాంతియుతుడువై రంజల్లుచుండి 
ఆలరాజు పగ దీర్పు మనుజుల తోడ. 


షి గ్‌ Wm 
నాననా కాల! 


కొందరు మందులు కూర్మితో సుతుల యందు 
నలరుదు రెప్పుడుగాని బుత్రుల దుఃఖము 
వినవయ్య తెల్సెదా పూని కనుగొను మనిశము. 





(పభువులూ, (పజలూ మెచ్చిన యక్షగాన సొబగులు : 


యక్ష గానాల్లో హాస్యం ఆతి వినారంగా కనిపి స్తుంది. యక్షగానంలోని 
కటకంవాడు....సింగి సింగడు సుంకరకొండడు మొదలై న సాయ్యపదాయక పాతలు 
ఈ నాటికీ (పజాహృదయాల్లో నిలిచిపోయాయి. కొన్ని యక్షగానాల్లో ఎలుకలు 
గొల్లలు మొదలై నవారి జాతి చరిత, వారి సాంఘికాచారాలు, వారి వాలకాలు, 
మాటల తీరు వృత్తి ధర్మాలు, కట్టు బొట్టులతో సహా తరగతుల వారీగా (పజా జీవిత 
వివరాలన్నీ తెలుస్తాయి. శృంగార హాస్యరసాలు అందరికీ బోధపడే భాషలో 
వున్నాయి. రాజులకూ |సజలకూ ఆదరపాాత్ర'మైనాయి ఆనాటి యక్షగానాలు. 


134 జానపదకళారూపాలు, 


ఈ యక్షగానాలు ముఖ్యంగా సర్కారు జిల్లాలలోనూ, తెలంగాణా మండలం 
లోనూ, ఒరిస్సా మన దకీణ దేశం తంజావూరు, మధుర, పుదుక్కోట 
మొదలైన (ప్రదేశాల్లో తెలుగు మాట్లాడే 
(పతిచోటా ప్రదర్శించబడ్డాయి. ఆయా 
(పాంతాల మాండలిక శ బ్రజాలం ఎంతో 
ప్న ఆ యక్షగానాల్లో పుంది. 

es ఇతివృ శ్రా తాలు కేనలం 
పురాణ కథలకే కట్లుబిడక తాత్కా-లిక 





విషయాలకు కూడా (పాముఖ్యమిచ్చాయి. 


రకరకాల వస్తువులతో ఆనాటి రాజుల ఆచార ప్యవహారాలు, ఆహార 
విహారాలు, కొలువూ, సింగారం, వివిధ రాజుల, ఉద్యోగుల పేషధారణ్క వివాహాది 

సందర్భాలలో స్పరోహితుల సంభావన తగవులు. ముత్తైదుల : ముచ్చట్లు మొదలై న 
నో విషయాలు తెలుస్తాయి. 


ఆంధ్రదేశంరో యక్షగాన 1 పదర్శనాలు బహుముఖంగా (పదర్శించబడ్డాయి. 

స్‌ | శ 6 
అనాటి (ప్రదర్శకులై న శ్రీనాథుని జక్కులప్పర౦ధి __ (ప్రతాపర్నుదుని వుంపుడు 
గత్తె మాజల్లేని, భాగోతుల బుబ్బగాడు. “పెండెలనాగి దోరసము(దప్పు నటులు; 
- శాయికొండ నాటక సమాజ (వ్రదర్శకులు ఆదర్శప్రాయులు. 
కోలాచలం వారి వివరణ: 


సుప్రసిద్ధ నాటక రచయిత కోలాచలం శ్రీ నివాసరావుగారు 1911 వ సంవ 
త్సరంలో , ఆంధధ్రష్మకిక ఉగాది సంచికలో యక్షగానాలను గురించి ఈ విధంగా 
వివరించారని చింతాదీక్షీతులుగారు ((ప్రజావాజ్య యంలో ) ఉదహరించారు. + 
నన్నయార్యుని మొదలుకొని [9 వ వ, శకం అంతము వరకు నాంధమున 
నాటకములు లేవని పలుపురు పండితులు వాకొనుచున్నారు. ఇది విశ్వసనీయముగాదు * 
ఆం ధ్రనాటక సాంఘిక లనేకు లండిరి. వారు భాగవత, భారత, రామాయణాడి 
(గంథసందింధ కథలను సంపూర్ణముగా నాడుచుండిరి. గోపికాలీలలు, పారిజాతాపహ 
రణము ___ విష్ణమాయా విలాసము, సై ౦ధన వధ __ కీచక వధ ___ (దౌవరీ 
వస్తాాపహరణము -- హరిశ్చంద్ర, నలచరి|త్రలు — సారంగధరకుమార రామ 
చరిత్రలు ___ లేపాకీ రామాయణము ___ ధర్మ పురి రామాయణము మొదలగు 


ఆక్షేయంగా వెలుగొందిన యక్షగానం 185 


ఆంధ్రసాటకము అనేకము లుండెను. వీనికి యక్షగాన నాటకములని (ప్రసిద్దినామ 
ముండెను. వానిని రాజగృహములలో నేమి, ధనికుల ఇండ్లలో నేమి, వీథులలో 
నేమి చక్కగా (పదర్శించుచుండిరి. 


ఈ నాటక సొంఘికులలో అనేకులు పండితు లుండిరి. వారి వంశస్థులు 
ఇప్పటికీ అచ్చటచట నున్నారు. వారు ఘట్టుదేశపువారు, లేపాక్షివారు, ధర్మపురి 
వారు ___ భాగవతుల రంగయ్యగారు (కాచిపూడి మొదలగువారు దేశ దేశములు 
సంచరించుచు నాటకములాడి పొగడిక గనివారని ఉదహరించారు, 


తెలంణాగాలో యన్ష్వగానాలు : 
తెలంగాణాలో యక్షగానాలు దాదాప నూరుకు పైగా వున్నాయని యస్యా 
జోగారావుగారు తెలియచే సున్వారు (తమ యక్షగాన వాజ్మయంలో). 
అని యాం 


తెలంగాణాలో యక్షగాన రచన 18 వ శతాబ్దంలో విరివిగా సొగింది. యక 
గానాలకు (పదర్శన రూపంలో కాక, పురాణపఠనం మాదిరి పారాయణం ద్యారా 
(పొరంభ దశలో (ప్రచారం జరిగింది, 


1780 లో రచింపబడిన, శేషాచలకవి ధర్మపురి రామాయణం, 1804 నాటి 
ముద్దకవి మంథన రామాయణం ఈ కోవకు చెందినవే. 


లో 


అనాడు ధర్మపురి రామాయణం, ఒక్క తెలంగాణాలో నేకాక సర్కారు 
ఆ౦(ధదేశ మంతటా వ్యాప్తిలో వుంది. ఆ౦(ధ్రదేశపు (పదర్శకులు అందులోని 


(a 


దరువుల్ని చక్కగా వినియోగించుకున్నారు, 


ఎటుకిరిగీ 11 వ శతాబిపు ఉ త్తరార్లంలో నే యక్షగాన (పదర్శనాలు రంగ 

| 0. ని అ డ్‌ 
సల మెక్కాయి. ఈ కాలంలో శేషభటరు 
@ ల 
కృష్ణమాచార్యుల. గోవర్ధన నరసింహా 
చార్యులు, దటి: పొపకవి మొదలె నవారు 

ఢం వూ 

యక్షగానాలు (వాశారు. ఆ నాడు యక్షగాన 
కవుల్ని మహారాజులు పోషించారు. ఆత్మ 





కూరు 'సంస్తానాధీశుడె న, ముక్కర సీతా 
ప డ్‌ 


రామభూపాలడు రావుదాస నే క విడేళ 















FF 
hy 





Ye Nn | (| Pad 
] న సా అవ 
కకత్రార్రా శరా ౦50” “శ్‌ మేన విలొస 0" AR On jie Lied. 


అనే యక్షగానాలను వాయించారు. ఈ సమయంలోనే గోవర్టనంగారి గొల్లి 
కలాపం, రూష్టాన్‌ పేట రత్నమ్మ గారి కురవంజి వెలువడ్డా se 


యక్షగాన రచనలో అందెవేసిన చేయి : 


20 వ శతాబ్రం నాటికి తెలంగాణాలో యక్షగానాలు రచనలోనూ, (ప్రదర్శన 
లోనూ గణుతికెక్కాయి. పల్లె _గామాలలో (పజలు పడా దాలుకట్టి పాడుకుంటూ పుండే 
వారు. “కాంభోజరాజు” “బాలనాగమ్మ”. ““వెద్దదొ బ్బిలీరాజు కథి” “ఆర 
మరాఠీల కథ” మొదలైన యక్షగానాలు. బహుళ పచారాన్నిపొందా ము. చెర్విరాల 
భాగయ్యగారు (ప్రదర్శన యోగ్యమైన యక్షగాన రచనలో అందెవేసిన చేయిగా పేరు 
పొందారు, ఈయన రచించిన యషగానాజ 82. ఈయన అనేకమంది యక్షగాన 
కపులకు. గురుతుల్యుడుగా నిలదిడ్డాడు. యక్షగాన కవుల్లో (ప్ర సిద్దులెనవారు బూరుగు 
పలి సోదరులు. వీరి కృతులను Sues వ్యవహరించారు. 


_. పట్లోరి వీరన్నగారి “రైతు విజయం” సామ్యవాద సిద్ధాంతానికి అనుగుణంగా 
రచించబడింది. తెలంగాణాలో. యక్షగాన వాజ్బయమూ, యక్షగాన (పదర్శనాలూ 
ఆలస్యంగా _పారంభమైనప్పటికీ, ఆంధ్రదేశపు యక్షగాన చర్మిత్రలో ఒక స్టానాన్ని 
నంపాదించుకున్నా ము. 


ఆంధకవి రాసిన వంద యక్షగానాలు : 


ఆంధ్రదేశంలో యక్షగానాల యుగం అనంతంగా నడిచింది కొన్ని వందల 
సంవత్సరాలు. రచనలోనూ, [పదర్శనలోసూ రాజ్య మేలాయి. ఎందరో మహా 
మహులు, పండితులు మొదలు జానపద రచలయితలవరకూ యక్షగానాలను (వాళారు. 
అయితే ఒకే వ్యక్తి వంద యక్షగానాలను వ్రాసిన కవులు కనబడరు. కాని వంద 
యక్షగానాలను (వాసిన ఒక మహాకవి ఏ వెలుగు చూడక, అంధకవిగా అజ్ఞాతంగా 
వుండిపోయాడు. 


బెల్లోజు రమణాచారి; 


సాహిత్యాన్ని మధి స్తే రమణాచారి 

లాంటివారు ఎందరు కాలగర్భంలో కలిసి 

పోయారో చెప్పలేం. మెదక్‌ జిల్లా, దుబ్బాక 

మండలంలోని రా మేశ్వరపల్లి (గానం 
(ae) 

రమకాచారి జన్మస్థలం. 77 ఏళ్ళు గల 





అక్షయంగా వెలుగొందిన యక్షగానం 137 


రమణాచారి, 36 సంవత్సరాల నుంచీ కంటిచూపు దూరమైనా పట్టుదలను వీడక 
రచనను సాగిస్తూనే వచ్చారు. 


తెలంగాణాలో అత్యధిక యక్షగానాలను రచించినవారు 
చెర్విరాల భాగయ్యగారు. ఆయన 40 యక్షగానాలను రచించారు. 
ఆయన యక్షగానాలు విరివిగా (పదర్శింప బడ్డాయి కరూడా. కాని 
వంద యక్షగానాలను (వాసిన రమణాచారి యక్షగానాలు, రెండు 
మూడు తప్పా మ్నుదణకు నోచుకోలేదు, కాని విరివిగా పద 
రింసబడ్రాయి. (ప్రదర్శనానికి వచ్చిన డబ్బు వారి జీవనాధారానికి 
సరిపోయింది. భారత, భాగవత. రామాయణాలకు సంబంధించిన 
గాథలే ఆయన యక్షగానాలకు ఇతివృ త్తం. 


వీరి యక్షగానాలన్నీ స్థానిక తెలుగు లెక్చరర్‌ దాశరథుల 
బాలయ్య వద్ద భద్రపరిచారు. ఉన్నత సాహిత్య విలువలన్నీ. 
రమణాచారి యక్షగానాల్లో వున్నవంటారు బాలయ్య. ఆయనకు 
కళ్ళు కనిపించకపోయినా వెంకపేశం అనే తన బంఛుపుకు 
చెప్పి వాయించాడు. 





ఈ నాటికీ రమణాచారి యక్షగానాలు ఒక్క మెదక్‌ జిల్లాలోనే కాక, వివిధ 
జిలాలలో (పదర్శింపబడుతున్నా ము. ఆయన యక్షగానాలు పల్లె(పజలకు అర్హ మయ్యే 
ma ఎ ౧ థి 
భాషలో రచిబుంచటం ఎంతో గొప్ప ఏషయర; 


కొన్ని అంశాలను వాస్తవానికి దగ్గరగా వుండేటట్లు (పదర్శిస్తామని ఉదాహార 
ణకు అశోకవనంలోని సీతాదేవి కోకి స్తున్న ఘట్టం ఇ సహజత్వానికి దగ్గరగా పృుండేం 
దుకు (ప్రదర్శనాసలంలో వున్న చెట్లుక్రిందే సీతాదేవిని కూర్చుండ బెప్రేవారమని 

థి బి ల రలు 
“న్యూస్‌ టుడేికి వెలడించారు. 
(a 
అవి ఆవే ఇవి ఇవే: 

ఆ నాడు కూచిపూడి భాగవతులు ఊరూరూ తిరుగుతూ దేశనంచాతం 
చేయడంవలన ఉత్సాహం పొందిన కళ్ళాపియులైన అనేకమంది ఏనాదులు, గొల్లలు, 
మాలలు మొదలైన వారందరూ యక్షగానాలను (ప్రదర్శిస్తూ వచ్చారు. కట్టుదిట్ట మెన 
కూచిపూడివారి యక్షగానాలకూ, ఇతరులు (పదర్శించే యక్ష గానాలకూ సారూప్యం 
లేదు. కూచిపూడి సం; పదాయం కంచే వారి | పదర)నాలసాయి తకు_వ. 

Ss హ్‌ 3 ఇ ర్‌ 


138 జానపద క'లారూ 


ఆనాటి మెళాలు 


ఆనాడు ఆంధ్రదేశంలో యక్షగాన ప్రదర్శనా ల్లో "పేరెన్నికగన్న మేళాలు: 
సిరేంద్రయోగి మేళం, భాగవతుల దశరథరావ మయ్యగారి మేళం, 18వ శతాబ్దంలోని 
“భాగవతుల బుబ్బగాని మేళం, 10వ శతాబ్దంలో రాయలసీమలో లేపాక్షి, వేములపల్లి, 
హ్‌! జుకొలు, నెల్లూరు వ మండలంలో ఎడకండ్త రామన్నామిరాయ కవి, త్వరకవి 
రా మకృష్ణయ్యగారి మే మేళాలు, విశాఖ మండలంలో, నరసింగపల్లి, కశేపల్లి, క ౦దాళ్ల 
చిదంబు కవి మేళాలు మొదలె నవి బహు (ప్రసిద్ధిపొందాయి. 


రా 


ఆనాటి వాముఖ్యమూ 
ఆందుకు దాఖలాలూ 


pa 


రయుఇషగాన కళారూపం ఆ నాడు ఎంతటి 
(పాముఖ్యం వహించిందో ఈ కంది వివరాలు 
మనకు తెలియజేసా బ్వు 
ఖాన 


ఆంధ్ర (వాంతంటో యవగానాలను 
చిన కవులు. 174 మంది. 


దకిణదేశపు యక్షగాన కవులు $6 మంది 
తెలంగాణ యక్షగాన శవులు 47 మంది 
పరిశిష్టాలు రచించిన కవులు 65 మంది 
అనుదింధాలు రచించినవారు 140 మంది 


Gt 


0దరూ కలిని 485 మంది కవులు యక్ష 
గాన వాజ్మయానికి కృషి చేశారు. 


యక్షగానాలు 5 42. అలభ్య యక్షగానాలు 280. 

'నొలు వెలువడ్డాయి. ఈ విధంగా యక్షగాన వాజ్మయం దక్షీణ 
దేశంలో ధారావాహికంగా వెలుగొందింది. వీటిలో [శ్ర వొరిజాతాలు, 28 భామా 
కలాపాలు. 14-గొల్ల కలాపాలు, 21: కొరవంజుల వెలువడ్డాయని యస్వీ జోగారావు 
గారు తమ “యక్షగాన వాజ్య య చరిత్ర) (పరోచనలో వివరించారు. యక్షగాన 


వాజ్యయ చరిత ద్యారా కరప అమాల్యమైన సమాచారాన్ని ఆంద 
జేశారు 





> 
‘ 


అక్షయంగా వెలుగొందిన యక్షగానం 139 


యకీగానాన్సి వెలుగులోకి తెచ్చిన మహామహులు ; 
యక్షగాన వాజ్మయ పరిశోధనలో (శ్రీయుతులు పంచాగ్నుల ఆడినారాయణ 
శాస్త్రీ, వేటూరి (ప్రభాకరశాస్త్రి, డా॥ గిడుగు సీతాపతి, కళాాపపూర్ణ జయంతి 
రామయ్య, (శ్రీనివా సచ(క్రప ద్ధి రి. మల్లంపల్లి సోమ శేఖరశర్మ, అక్కిరాజు తాక త 
విద్యాశేఖరులు, ఆచార్య కోరాడ 'అమకృపయ్య ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, 
0 న్‌ | యు ఈ 
చింతాదీక్షితులు, డా॥ నేలటూరి వెంకటరమణయ్య, ఆచార్య గంటి సో మయా జి, 
ఎల్లోరా ఆచార్య గంటి సోమయాజి, ఆచార్య ఖండపల్లి 
ఆర్‌. నరసింహం. ఆచార్య రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, 
e3 
డా॥ యస్వీ జోగారావు, సురవరం (పతా పరెడ్డి డా॥ (శ్రీపాద గన ర, 
కొమ్మనమంచి జోగయ్యశర్మ, ముట్నూరి ee 0, ఆదార్య 
తూమాటి దొణప్ప, ఆచార్య బి, రామరాజు, ఆదిలక్ష్మీ, డా॥ ఆర్వీ Pl 
యస్‌ సుందరం మొదలై న _సముఖులెందరో యక్షగాన వాజ్మయం 
గురించీ, జానపద విజ్ఞానాన్ని గూర్చీ తెలియజేశారు. 


లక్మీరంజనం, డా॥ కె. వి. 


ఆచార్య విస్సా అప్పారావు, 








క నీ లో 

నిల్పులు చెక్కిన చెక్కబొ మ్మలాటలు 
ఖ్‌ దేశంలోనైనా నాటకానికి పూర్వర౦గం వీథి నాటకాలూ, చెక్కబొమ్మలూ, 
కొయ్యబొమ్మలూ. పేడబొమ్మలూ, లక్క_బొమ్మలూ అని మనం తెలుసుకోవచ్చును; 
'కాళిదాను “భవభూతి “దాసుడు” మొదలై న వారంతా 
(వాసిన సంస్కృత నాటకాలకు నాంది. ఈ కొయ్య 
బొమ్మలూ, భాగవతాలనే పతీతి కూడా వుంది. 


ఈనాడు మన కున్నది నాటకరంగం. ఆనాడు వారి 
నాటకర ౦గస్టలం వీధులే. వి గహాలమీద నమ్మకం వచ్చిన 
తరువాత, దేవతల (క్రింద. దేవుళ్ళ (క్రింద బొమ్మల 
పూజలు వచ్చిన ఆనంతరం వారికి పియమెన భక్రియత 
మైన బొమ్మలకు చక్కగా రంగుల. దిద్ది, దీపపు స్తంభాల 
"వెలుతురులో ఈ కొయ్యబొమ్మలను ఆడిస్తూ వుండేవారు. 





ఈ బొమ్మల నిర్మాణం తేలికగా వుండే కొయ్యతోనూ. 'పేడతోనూ ఆడించ 
డానికి వీలుగా వుండేటంత తేలిక వస్తువులతో తయారు చేసుకునేవారు. దసరాకు 
పిల్లలు ఆడించుకునే హనుమంతుడి బొమ్మల్నీ, సంక్రాంతికి పెకే బొమ్మల కొలు 
ae లు 
వులూ, 'పెళ్ళిళ్ళకు ఆడించే బుట్టటొమ్మలూ, దేవుళ్ళ వాహనాలై న గరుత్మంతుడు, 
నెమలి. హంస మొదలై న బొమ్మలను గుర్తుకు తెచ్చుకోవచ్చు. 


ఈనాటికీ, ఈ ఆటలు : 


ఈ నాటికీ ఆం్బధదేశంలో అక్కడక్కడ తోలుబొమ్మలాటల్ని, బుట్టబొమ్మ 
శాటల్ని, కొయ్యకావళ్ళవారి _పదర్శనలనూ చూస్తూనే వున్నాం. కాని కొయ్య బొమ్మ 
లాటల్ని మాతం ఎక్కడా చూడలేక పోతున్నాం. అయితే ఈ కొయ్యబొమ్మలాటలు 
ఆం(ధదేశంలో (_పదర్శింసబడి, ప్రజల అభిమానాన్ని చూర గొన్నాయి. 


అనంతప్పరంజిల్లా హిందూపురంలో ఒకప్పుడు ఈ కొయ్య బొమ్మలాటలను 
(ప్రదర్శించేవారు. ఈ క శైటొమ్మలు కళ్ళతో కూడా అభినయం చేయగలంతటి పని 
తనాన్ని నిపుణు లైన (గామ వడ్రంగులు తయారు చేసేవారు. ఇది చాలా 


శిల్పులు చెక్కిన చెక్కు బొమ్మలాటలు I4l 


కూ పని. ౩ సంవత కూ ఈ "మ్స 
ఖర్చుతో కూడుకున్న పని నలభై సంవత్సరాల [కితం వరకూ ఈ క నైబొమ్మ 
లున్నాయి. 


సూత్ర క్రీడ : 


అయితే మన దేశంలో కొయ్యబెమ్మ లాటకు వేల సంవత్సరాల చర్మిత 
వుందంటున్నారు ఆర్వీ. యస్‌. సుందరంగారు. వారి జానపద విజ్ఞానం 469 పేజీలు, 
సూ(శక్ర కీ అనేది అరవై నాలుగు కళల్లో ఒకటనీ, ఇదే కొయ్యబొమ్మలాటనీ 
కొందరి అభిప్రాయంగా వుంది. కొయ్యబొమ్మలాట లాడించడానికి సూత్రాలు 
వుంటాయి. ఆంటే దారాలన్న మాట. దారాలు బొమ్మలకు కట్టి ఆడించటంవల్ల దీనికి 
సూకతక్రీడ అనే పేరు వచ్చి వుండవచ్చు. 
అది నిజం కూడ. అందుకు నిదర్శనం ఈ 
నాడు తమిళనాడులో ““బొమ్మలాటం”” అనే 
ఈ సూత్ర క్రీడ అత్యద్భుతంగా (పదర్శిస్తు 
న్నారు. అయితే ఈ బొమ్మలన్నీ కొయ్య 
బొమ్మలే అని చెప్పలేం. ఇదే ఒకనాడు 
కొయ్యబొమ్మలుగా (పదర్శింపబడి వుండ 


వచ్చు. ఈ నాటికీ రాజస్థాన్‌లో “కట్‌ 
పుల్లీ'” అనే కొయ్యబొమ్మ లనే అక్యద్భు 


RARE 





aa (ప్రదర్శి స్తున్నారు. 


సూతధారుడు : (మైసూరు మ్యూజియం) 

. కొయ్యబొమ్మలాటల్లో సూ(శ్రాలుండడంవల్ల ఆ సూత్రాలతో బొమ్మల నాడించే 
వ్యక్తికి సూూతధారి అనే పేరు వచ్చింది. దానిని అనుసరించే సంస్కృత నాట 
కాలలో కథా విధానాన్నీ నడిపే వ్యక్తికి సూతధారి అని “పేరు వచ్చింది. సూ(తధారి 
నాటినుంచి నేటివరకూ (ప్రదర్శించే యక్షగానాల్లో, వీథి నాటకాల్లో, భాగవతాల్లో, 
సూత్రధారుడు అత్యధిక (పాధాన్యాన్ని వహిస్తున్నాడు. 

ఇందుకు ఉదాహరణగా కన్నడంలో సూతద గొంబె యాట (అంశ 
సూతాల బొమ్మలాట అనే కొయ్యుబొమ్మ లాటలు ఈ నాటికీ వున్నాయి. 
బొమ్మల్ని చితవిచ్శితంగా ఆడించే చాకచక్యం గల కొయ్యబొమ్మలాటల సూత్రధారి 
తెర వెనుక వుండి బొమ్మలను స్యూతాల సహాయంతో ఆడిస్తూ వుంటాడు. ఆడించే 


442 జానపదకలళారూపాలు. 


ఈ స్ఫూకధారి మన కంటికి కనిపించడు. వెలుగు తక్కువలో _పదర్శించడం వల్ల, 
ఆడించే ఆ సూత్రాలూ, తాళ్ళు మనకు కనిపించవు. జీవం లేని ఆ కొయ్యబొమ్మలు 
జీవం గల బొమ్మలుగా (పదర్శింపబడుతున్నాయనే (భ్రమను చూపరులకు కలిగిస్తాయి, 
శః (ప్రదర్శనం చూడడానికి పరమాద్భుత ౦గా ప ంటుంది. 
a బొమ్మలాటల్ని ఆగించేవారి ఇంటి పేర్లు కూడా బొమ్మలాట సోలయ్య.. 
బొమ్మలాట వెంకయ్య ___ బొమ్మలాట గురవయ్యగా మారిపోయాయి. అలాగే 
పూళ్ళ "పేర్లు కూడా బొమ్మలాట "పేరుమీద వున్నాయి. అందుకు వుదాహరణ దిళ్ళారి 
జిల్లాలో “బొమ్మలాటప వలె?” అనే పూరు వుండటమె. దాదాపుగా నశించిపోయిన ఈ 
కొయ్యబొమ్మలాటలకు నిదర్శనంగా మైసూరు జానపద వస్తు పద దర్శనాలయంలో .. 
రావణాసురుడు లాంటి కొయ్య బె బొమ్మల్ని చూడవ చ్చును. 
అయితే ఈ కొయ్యబొమ్మలాటలు అనాదిగా ఆంధ్రదేశంలో ఉన్నాయని 
చెప్పవచ్చు. నాటకాలు రాక ముందు ఈ బొమ్మలాటలే (ప్రజల విజ్ఞాన వినోదాలప 
తోడ్పడ్డాయి. కేవలం శ చొమ్మలాటల్నే వృత్తిగా పెట్టుకుని తి. టి ఆ నాటికీ 
ఈ నాటికీ వున్నారు. అంతదాకా ఎందుకు? దినరా వుత్సవాలలో, ఆ రోజుల్లో పిల్లలు 
తాడుగట్టి ఆడించ. హనుమంతుడి బొమ్మ చూడడానికి ఎంతో వినోదాన్ని కలిగించేది. 


బొమ్మలు తయారై నక సిద్దపడిన తరువాత బొమ్మను ఆడించే 
He rs 
వ్య | క ఆ బొమ్మ యొక్క ష పూర్తి మన స్తక్వాన్నీ. పాత భినయాన్న తుణ్ణంగా 
తెలుసుకుని అందుకు అనుగుణంగా ఆ పా తయొక్క_ జొచిత్యాన్ని తాను అనుభవించి 
ఆయా sr చిత్యాన్ని కె కాపాడుతూ ప హృద మంగా ఆతం: 


బొమ్మలాటల కోసం క కాకపోయినా ఈ నాటికీ | బతుకుతెరువు కోసం కొయ్య 

చౌమ్మలను తయారుచేసి ఆయా యా త్రాస్థలాలలో ప్రదర్శించేశారిని అనేకమందిని 

హడవచ్చు. ఆ నా ఒకందుకు తోడ్ప డిన బొమ్మలు ఈనాడు ఒకందుకు 
తోడ్పడుతున్నాయి. 


బొమ్మల తయారీ : 
3 కొయ్యబొమ్మలకి తేలికైన బూరుగ, బాడిసె మొద 


“లె; న దిరువు తక్కువ. రెక్కలను ఉపయోగిపారు; 


" చొమ్మల్ని చెక్కడానికి అనువై న్‌ తేలికగా చెక్కడానికి 
వీలుండే వరల ఎంచుకుంటారు. 





శిల్పులు చెక్కిన చెక్కు బొమ్మ లాటలు 143 


సో క. చేతులు, 5 రాళ్ళు తయారుచేయడానికి సరివి 9 కొయ్యను వినియో 
గిసారు. స్తీ పురుష బొమ్మలు నకలీబొమ్మ లనేవి వుంటాయి. పురుష పాత్రలకు 
సంబంధించిన బొమ్మలు ఒకటిన్నర అడుగుల నుంచి 
రెండున్నర అడుగుల వరకూ వుంటాయని, స్త్రీ పాత్ర 
అకు సంబంధించిన బొమ్మలు, కొంచెం చిన్నవిగా 
వుంటాయనీ సుందర ౦గారు అంటున్నారు. 


'" ఆయా బొమ్మల మన _స్పృత్వాలనుబటి ఆకారాలను 
బట్టీ అభినయాలను బిజీ అభినయించే రసాలను బట్టీ, అన్‌ 
రాబోయే స సన్నివేశాల తు ర స్మపాధాన్యాన్ని బట్టి కొయ్యదొమ్మలక రంగు 
లను చ్చితించి, ఆ బొమ్మలకు జీవాన్ని కలుగచేసారు. ఆలాగే ప్రీ పాత్రలకు కావల 
సిన ఆహార్యం, రంగురంగుల గాజులు, ధగధగ మెరిసే రాళ్ళతో హారాలూ, రంగు 
రంగుల వస్తారలూ మొదలై నవి ఏర్పాటు చేస్తారు. 





. అలాగే మగ పాత్రలకు, అవసర మైతే విల్లు, గద, కత్తి, చృకం, కిరీటం 
మొదలై న వాటిని ఏర్పాటు చేసుకుంటారు. 
ఆట విధానం : 

ఇక ఈ బొమ్మల్ని ఆడించే విధానాన్ని గూర్చి కొంచెం తెలుసుకుందాం. 
(ప్రదర్శించబోయే బొమ్మ తలకు రెండు సూత్రాలు, (పేక్షలకు కనిపించని ' నల్లని 
దారాలు వుంటాయి. ఆధారాలను సూత్రధారుడు తన తలకు కట్టుకుంటాడు . 
చేతులకు కొక్క లుంటాయి. వాటిని, చేతిలో పట్టుకుని. హృద్యమంగా ప్‌ రజ 
కంగా. (ప్రదర్శిస్తారు. గ్‌ ॥ 


అయితే ఈ వొమ్మలాటలు ఆంధదేశంలో అంత (ప్రచారం లేకపోయినా, 
ఒకనాడు రోయలసీమలో ఎంతో __పచఛారంలో ఉండేవి. ఇటీవల పదిహేను 
,సంవత్సరాల. వరకూ అనంతపురం జిలాలో వున్నట్లూ వాటిని చూచినట్లూ మితుడు 
య ae) na) న 
ఏ. ఆర్‌. కృష్ణ తెలియచేస్తున్నారు. బహుశా వాటి ఛాయలు ఇప్పుడు కూడా పుండ 
వచ్చును. 


చార్మితక సత్యాలు న 
చార్మితకంగా చూ స్తే రాయలసీమలో ఈ బొమ్మలు విసృత (ప్రచారంలో 
వుండేవి. ఇందుకు ఉదాహరణగా, కోలారు జిల్లాలో వున్న ఒక శాసనంలో 


144 జానపదక ళారూపాలు 


(E.e x SD 100 .P.P. 238.89) బొమ్మలాట వారు అ(గహారాన్ని పొందినట్లు 
వున్నది. (డీ. శ. 152% నాటిది అని ఆర్వీయస్‌ తెలియచే స్తున్నారు. 


రాయల సొ(మాజ్యంలో రాయలకు ఆప్తుడైన ఒక 
మ్మలాట వాడుండేవాడట. ఆతడు విరూపాతుని కొడు 
కైన “బొమ్మలాట కాశడు'” కడప మండలంలో కమలా 


Cee 


స్త్ర 


పురం తాలూకా “చిడిపిరాలి” (గామాన్ని “బొమ్మ 
లాట చంద్రయ్య" బొమ్మలాట అమృతకవి తెర నాటకం 
ఆడడానికి పెద చిట్టయ్యకు ఇచ్చారని ఒక శాసనంలో 
ఉంది. (AR. 316 - OF 1928) పై ఉదాహారణ 
మృలాటకు సంబంధించినదే. అంటే ఇది కొయ్య 
చౌమ్మలాటకు సంబంధించిందని తెలుసుకో వచ్చును ___ 

లేడా తోలుబొమ్మలాటలకు సంబంధించింది కావచ్చును. 


ల్సి 





అలాగే కీలుబొమ్మ లనేవి కూడా, కొయ్యతో తయారుచేసినజ, కీలుబొమ్మలు, 
జంతబొమ్మలు అనేవాటి (సస క్రి తెలుగు కావ్యాలలో వుందనడా నికి అనేక 
ఉదాహరణలు తెలుగు కావ్యాలలో పున్నాయి. 


కీలుబొమ్మలాటకు వెనక తర ్మాత్రమే వుంటుంది. సన్నిబశళా లనుభిట్లి, 
ఆయా బొమ్మలు తెర మీద (ప్రవేశిసా ఎ. 


నశించిపోయే ఈ బొమ్మలను, కథలకు సంబంధించిన బొమ్మలుగాకాక, 
ఎరుకలసానులూ, లంచాడీలూ ఈ బొమ్మలను తీసుకుని (బతుకుతెరువు కోసం 
ఆడిస్తూ వుంటారు ___ పెళ్ళాడే బొమ్మ అని, వధూవరుల బొమ్మలతో ఆడిస్తారు. 


అయితే సాంప్రదాయమైన, ఈ కళనూ ఈ వొమ్మలనూ, 
ఆడించే విధానాలనూ, పరిరక్షించడం ఎంతో అవసరం. ఇది భావి 
తరాల వారికి, [ప్రాచీన కళారూపాలను గురించి తెలుసుకోవడం 


కోసం అవకాశం కలుగుతుంది. 








బొమ్మల్తూ తోలు బొమ్మలూ 


ఆంధ్రదేశంలో ఆబాలగోపాలాన్నీ అనందింపజేసి, అన్ని కళారూపాలతోపొటు: 
దీర కాలం దివ్యంగా వరిలిన కళారూపం తోలుబొమ్మలాట. 

య ధి 

సకల కళా సమన్వితం : 


మన లలిత కళలకు ఈ కళ వుపాంగంగా వున్నా, లలితకళలు అన్నీ ఈ 
(ప్రదర్శనంలో మూ ర్రీభవించి వున్నాయి. కావలసినంత కవిత్వం వుంది. సాహిత్యం 





నం = నో sl) AM 
మాం ఫ్‌ గె 





ofp? Cy HL 
as 


వుంది. సంగీతం వుంది. శిల్ప, చిత కళలు తొణికిసలాడుతూ వుంటాయి. కడు 
పుబ్బ నవ్వించే హాస్యరస ఘట్టాలున్నాయి. లలిత కళ లన్నిటిలోనూ ఈ (ప్రదర్శనం 
ఎంతో కన్నుల పండువుగా వుంటుంది. 

గగ - 10 


146 జనపదకళారూపాలు 


బొమ్మలతో చక్కగా నాట్యం (తొక్కిసారు. ఆ పైన వెనుక నుంచి సూత 
ఢారుడు ఎంతో చాకచక్యంగా పా[త్రాభినయం చేయిస్తూ వుంటాడు. నాటక _పదర్శ 
నానికి ఎన్ని హంగు లుండాలో దాదాప్ప ఆన్ని హంగులూ బొమ్మలాటలోనూ 
వుండాలి. ఇన్ని హంగుల్నీ వారు ఎక్కడ నుంచి పూ_ల్రిచేసుకొంటారు? కిరాయి 
నటీ నటుల్ని ఎక్కడ నుంచీ దించరు. జట్లు'పెద్దలు పురుష పాత్రలు, వారి వితల 
పాత్రలు వహిసారు. భర్త శ్రీరాముడుగా వాచికం చెప్పి పాట పాడితే, భార్య 
సీతగా వాచికం చెప్పి వంత పాడుతుంది. ఇక వారి బిడ్డలు బాల బాలికల పాత్రలకు 
అభినయా న్నిసారు. 


ఈ విధంగా ఆయా పొత్రల బొమ్మలు పుచ్చుకుని కార్యక్రమాన్ని దిగ్వి 
జయంగా నడుప్పతారు. తెరమీదడి బొమ్మలు ఎంత వుధృతంగా నాట్యం (తొక్కుతూ 
వుంటాయో, లోపలి భాగంలో వున్న వ్య క్తులు కూడా దాదాపు అంతటి అభినయాన్నీ 
వ్యక్తం చేస్తూ వుంటారు. 


దేశవ్యాప్తంగా బొమ్మలాటలు : 


ఈ బొమ్మలాటలు _ ఒక్క ఆంధదేశంలో నే కాకుండా పరిసర (పాంఠా 
లైన మహారాష్ట్రం, మళయాళం, తమిళం, బెంగాల్‌ మొదలై న (ప్రాంతాల్లోనూ 
వ్యాపించి వున్నాయి. ఉత్తర దేశంలో “కట్‌పుత్రీ' అనే కొయ్య బొమ్మ 
లాటలూ, దక్షిణదేశంలో కీలు గుజ్దపు బొమ్మలాటలూ. బొమ్మలాట్టం అనబడే కొయ్య 
బౌమ్మలాబలూ (ప్రచారంలో వున్నాయి. ఈనాడు మనం చూసే బొమ్మల వస్త 
ధారణా. భూషణాలంకార సరిశోధనా చూ స్తే = ఈ మాదిరి అలంకారం గల నాగరికత 
తంజాహూరు ఆం( ధరాజుల కాలంలోనిదిగాను, మహారాష్ట్ర రాజుల కాలంలోనిదిగాను 


నిదర నాలు కనుపి సున్నాయి. 
ర్‌. న 


. తోలుబొమ్మలాటలు (ప్రదర్శించేవారు చాలవరకు మరాఠీవారు. వీరిని కన్న 
డంలో 'కిషేషి క్యాత” జాతివారని, తమిళదేశంలో “క్రిలెక్యాతవా"*రని, తెలుగు దేశంలో 
బొమ్మలాట వారని, చర్మ నాటకులని వ్యవహరిస్తున్నారు. 


ఆంగ ధదేశంలో (పదర్శించే తోలుబొమ్మలాటలు మహారాష్ట్రం నుంచి సంక్ర 
మించాయనే చరిత్రాధారా లున్నప్పటికీ, చాళుక్య రాజుల కాలంనాటికే తోలుబొమ్మ 
లాట లాడినట్లు భారత ౦ విరాటపర్వంలో వివరించబడింది. . 





బొమ్మలూ, తొలుబొమ్మలూ 147 


బొమ్మలాటలవారు బెల్గాం, కొల్హాపూర్‌ , సతారా, పూనా, విజాపూర్‌ (పాంతాల 

నుండి, పరిపాలకుల జె (తయా తల్లోనూ, ఆయాదేళాలలో వచ్చిన వ్‌ వోద్యమాల 
చలు య య 

మూలంగానూ వలస వచ్చారు. 


(శ్రీశైలం శివరాత్రి మహోత్సవాలలో తోలుబొమ్మ 





లాటలు (ప్రదర్శించినట్లు పండితారాధ్య చర్మ్శిత పర్వత క / 
(పకరణంలో పాల్కురికి సోమనాథుడు ఈ విధంగా వివ ME 
రించాడు. is 
భారతాది కథల జీరమబుగుల - కీ 
నారంగ బొమ్మల నాడించువారు క 

గడు నద్భుతంబుగ గంబసూ[తంబు - స శ్‌ 
అడరంగ బొమ్మల నాడించువారు. | . నళ 

అనడాన్నిబిట్టి శ్రీశైలం వెళ్ళే ద్రావిడ యా త్రికు Gn ee 
లతోపాటు పైవలస వచ్చిన బొమ్మలాటవారు కూడా వుండి కరన్‌ 


వుండవచ్చు. దీనినిబట్టి ఆంగధదేశంలో కొన్ని వందల సంవత్సరాల ముందునుంచే 
ఈ బొమ్మలాటలు ఆదరింపబడి (ప్రజాభిమానం పొందుతూ వున్నాయని స్పష్ట 
మోతూంది. 

మన వాబ్బయంటో పాల్కురికి సోమనాథుని కాలంనుండి తంజావూరు రఘు 
నాథరాయల కాలం వరకూ అనేకమంది కవులు చబౌమ్మలాటలను పేర్కొన్నారు. 
“(ప్రతిమ లాడగ బట్టిన యట్లు” అని పల్నాటి చర్మితలో శ్రీనాథ మహాకవి 
"పేర్కొన్నాడు. 

బొమ్మలాటలను గురించి నాచనసోమన ఉత్తర హరివంశంలో ___ 


“యం[తకు డాడించి యవని [దోచిన (వాలు 
బొమ్మల గతి రథపూగములును” 


అని వివరించాడు. బొమ్మలాటల వారు గోన బుద్ధారెడ్డి రామాయణంలోని 
ద్విపదలను పాడేవా రని సురవరం (ప్రతాపరెడ్డిగారు “సాంఘిక చర్మితిలో వివ 
రించారు. భాస్కర శతకాన్ని [వాసిం దెప్పుడో తెలియదు గాని, అతని కాలంలో 
తోలుబొమ్మలాటలు వ్యాప్తిలో వున్నట్లు భాస్క_రశతకంలో ఈ (కింది పద్యం ద్వారా 
తెలియవస్తూంది. 


148 జానపదకళారూపాలు 


“ఇంచుక నేర్పు చాలక విహీనత జెందిన నాకవిత్వమున్‌ 
మించు వహించె నికతన మిక్కిలి; యెట్లన తోలుబొమ్మలన్‌ 
మంచి వివేకి వాని తరమాటుననుండి (పశస్తరీతి నా 

డించిన నాడవే? జనుల డెందము నింపవె (పీతి భాస్కరా! 





యుర్కు.విః రమణమూర్తి, 
హనుమంతుని తోలుబొమ్మ 


తోలుబొమ్మలాటలను గురించి అనేక శాసనాల్లో వుదాహరింపబడి వుంది. 
బొమ్మలాట వారిని గురించి చాగంటి శేషయ్యగారు ఒక శాసనాన్ని బయట పెట్టారు. 
కడపజిల్లా కమలాపురం తాలూకా చిడిపిరాల అన్న (గ్రామాన్ని చం[దయ్యా, బొమ్మ 
లాట అమృతకపీ అనే వా రిద్దరూ తెరనాటకా లాడడానికి పెద చిప్టైయ్య అనే ఆయ 
నకు దానం ఇచ్చినట్లు శాసనంలో వుంది. 


బొమ్మలూ, తలుబొమ్మలూ 149 
ముక్కామల భూదానశాసనం : 


అలాగే (క్రీశ ॥ 1208 తో దుర్దయాన్వయులై స ఏప్పరుల కొండప, గుండప 
నాయకుల ముక్కామల భూదాన శాసనంలో, సూతధారి 
బోమలయ అనే ఆయన (పతి గృహీతగా పేర్కొన 
బిడాడు. అతను బొమ్మలాటవాడే కావచ్చని యస్వీ జోగా 
(a) 
రావుగారు (వ్రాస్తున్నారు. 


గ్ర 
Ca క య. గా (1 aw 
Gna tip AYN 
baat aks శ eps, 
' 
| గ ఫ్‌. Ar 
\ y9 eh కు = 
గీ 
* మలం 
రకత... టన 
గ్ర 
[1 Whey] 


గూడూరు శాసనం : 


ఇంకా కాకతీయులకు సంబంధించిన తెలంగాణా 





శాసనాలలో వరంగల్‌ జిల్లా గూడూరు శాసనం ఒకటి ఈ 
బొమ్మలాట సమాచారాన్ని తెలియజేస్తూంది. శాసనం చివరి భాగంలో సూత్రధారి 
కొమ్మోజనహా బరహా ఆని వుంది. అంతే స్నూతధారి కొమ్మోజు (వాసినదన్న 
మాట. ఇది తెలుగు శాసనం. 


అలాగే పానుగల్లు శాసనంలో సూశ్రధారి (బహ్మోజు బెరసిన సూత్రధారుల 
కాస్యపల్లిని బానుగంట దళవృ త్తి పుడపండ్లు 20. ఖీమసమ్ముదము వెనుక పుడమటు 
తరు ఆని వుంది. 


క్‌ మ్మాజు, (బమ్మాజు : 


పె సూత్రధారులు _ కొమ్మోజు, (బహ్మోజు అనే 'ేర్లనుబట్లి బొమ్మలాట 
0 న్‌ ౧ ట 
వారని తెలుసుకోవచ్చు. అంతేగాక పై 'పేరులను బట్టి వీరు తప్పక మహారాష్ట్రులే 
ఐవుండ వచ్చు. 


అంతేగాక వా రుపయోగించిన మాటలు బరహా, బెరసిన అన్నవి కన్నడ 
భాషకు చెందినవి. దీనినిబట్టి మనకు విశదమయ్యే దేనుంకే మరాటీ బొమ్మలాటవారు 
దేశ దేశాలూ తిరిగారు. అలాగే వీరు కన్నడదేశం కూడా సంచారం చేశారు. అంతే 
గాక మహారాష్ట్ర పు సరిహద్దునున్న దేశం కన్నడ దేశం. అందువల్ల వీరికి ఆ బరహ, 
బెరసిన అనే కన్నడ మాటలు కూడ వచ్చి వుండవచ్చు. దేశదిమ్మరు లై నవారికి 
ఆయా భాషలు వంటదిట్టడం సహజమే. 


150 జానపద కళారూపాలు 


ఆరెకాప్పలు, గంధోళీలు : 

ఈ బొమ్మలాటలాడేవారిని ఆరెకాపు లంటారు. ఈ అరెకాపులు ఈ నాటికీ 
మహారాష్ట్ర దేశంలో వున్నారు. అక్కడ వారి పేరు గంధోలీ లంటారు. ఈనాడు 
తెలుగుదేశపు బొమ్మలాటల వారందరూ ఒకనాడు మహారాష్ట్రలే. ఈ నాటికీ బొమ్మ 
లాటలవారు బయట ఎంత తెలుగు మాట్లాడినా ఇంట్లో మాతం మరాఠీభాష నే మాట్లా 
డుతూ వుంటారు. అంతేగాక మరాఠీ చొమ్మలాటలో వుండే హాస్య పా(తధారి 





గంధోలి గాడికీ, మన జుట్టుపోలిగాడికీ చాలా దగ్గర సంబంధముంది. ఒ కేరకమైన 
హాస్యమూ వేషధారణలో పోలికలూ వున్నాయి. 
రకరకాల జాతులు, పెద్డు : 


కాని దక్షీణదేశంలోని బొమ్మలాట (ప్రదర్శకు లందరూ మహారాష్ట్ర జాతికి 
సంబంధించిన వారని చెప్పలేము. మెసూరు (ప్రాంతంలో వూరు జంగాలు, 
బొ ౦దాయి, మైసూరు సరిహద్దు (పాంతాల్లో కుతుబువారు, మధుర, తంజావూరు 


బొమ్మలూ, తోలుబొమ్మలూ 151 


(పాంతాలలో కు తాడీ లనే నటువ జాతివారు, బళ్ళారి జిల్లాలో కొన్ని పాంతాల్లో. 

ణన లట ఉం | 
దిలిజలు, విశాఖ జిల్లాలో ఈ టబ బొందిలి తెగలవారు, గోదావరి మండలంలో తెలుగు 
గొల్లలూ, గుంపు తెగలవారు, జంగాలు మొదలై న వారు 
కూడ వున్నారు. 


టొమ్మలాటల వరద కేర్మదాలు : 
'ఈ8 బొమ్మలాటల కుటుందాలవారి నీవానాలు ఆంధ 
దేశంలో విశాఖపట్టణం జిల్లాలో సర్వసిద్ది, శృంగవరపు 
ణి గు బధ 


కోట, కశ్శేపల్లి అ_గహారం, గోదావరి జిల్లాలో మండ 
"పేట, అంగర, ఎలమంచిలి, 





తణుకు, ౧ల్లూరు జిల్లాలో సింగరాయకొండ, 
కర్నూలు జిల్లాలో రాయదురం, బెళగలు, అనంతప్పరం జిలాలో కడమలకుంట, 
౧ ౧ ౧ ౧ 
ఇ అల గళ ™ ae] ఛ్‌ 1వ వ 
ఆవులన్న, జరుట్ల రామపురం, బళ్ళారి జిల్లా నాండూరు, తోరణగల్లు, బొమ్మలాట 
జర 3 ఇకా 6 EY? బదు ను పంల aman దు 
పల్లి మొదలై నవి, ఆ (పాంతా లలో వొమ్మలాటలవారు ఎక్కువగా వున్నారు. 
కౌక్‌నొడ వద్ద మాధపపట్నంతో మాతం ఈ కుటుంబాలవారు చాలామంది 
వున్నారు. 


బొమ్మలాట పల్లి: 


బొమ్మలాట లాడేవారు ఎక్కువ మంది పుండడం వల్ల నే ఈ (గ్రామానికి 
బొమ్మలాట పల్లి అనే పేరు వచ్చింది. బొమ్మలాట పల్లి బళ్ళారి జిల్లాకు చెందిన 
మన్‌, య ౧ 
(గ్రామం. 


క బామ yy ర అరల 0 వా సనలు చా అద శ్‌ 

waa ల మ్మలాట రిలొ నుహారాష్ట్ర్ర వ సనలు చాలా తఅన్నాయు 
వీరిని బొందిలీ క్షత్రియ లంటారు. గంధోలి అనే శబ్రవికృతే బొందిలీ అని కూడా 
వాడుక వుంది. ఈనాటికి వీరు బొమ్మలాటల్ని _పదర్శిస్తున్నారు. 


ముఖ్యంగా వీరు _పదర్శించే కథా ఇతివృ త్తాలు భారత రామాయణ గాథలకు 
_సందింధించినవి. లంకాదహనం, మైరావణ చర్చిత, ఇందజిత్తు వధ, యయాతికథ , 
కీచక వధ, దుళ్ళాసన కథ, (ప్రహ్లాద చర్మిత, రంగనాథ రామాయణం మొదలై నవే 
కాక్క దేశీయ కథలై న దేశింగురాజు కథ, పల్నాటి వీరచర్మిత్ర, కరెభంటన కథ, 
కుమార రాముని కథలను కూడ (ప్రదర్శిస్తూ వుంటారు. 


152 జానపదకళారూపాలు 


తోలుబొమ్మల ఆటలు ఆడేవారి సి సాహిత్యమంటూ మనకు ఈనాడు ఏదీ లభ్యం 
కాదు. కొని వారు యక్షగానాలనే బె బొమ్మలాట నె నాహీత కంగా కాడా ఉపయోగించు 
కున్నారు. డ్రీస్తుశకం o 1850 ప్రాంతాల్లో గంజాం జిల్లా గుజ్జువాడ నివాసి మరింగంటి 
భటిరు రామానుజాచార్యుల (శ్రీరామ నాటకం బొమ్మలాటగా పసిద్దిజెందింది. ఇందులో 
థ్‌ మృణమూర్చ. ఇందులోని పాటలూ, పద్యాలూ, దరువులూ మొద 
లై నవి మాధపపట్నం బొమ్మలాటవారి లక్ష ణమూర్చలో కనబడుతాయి. భట్టరు 
రామానుజాచార్యులు [వ్రాసిన తాళపత్ర (పతి చెన్నప్పరి _పాచ్యలిఖిత (గంథాలయంలో 


1898 లో కోట వెంకటస్పయ్య 


కా స్రిగారనే ఆయన బాజాసుర నాటకాన్ని 
రచించాడు. వీరి నివాససలం పర్షాకిమిడికి 
థి 


దగ్గరలో వున్న పాత పట్నం (గ్రామం 
ఆయన ఆ నాటకానికి పీఠిక (వాస్తూ “ఈ 
ను గేయ (ప్రబంధము చర్మ వ్మిగహముల చేత 
ఆడించుటకును, చేషములు భరించి నాటకి మాడుటకును అనుకూఅముగ నుండునట్లు 
రచింపుడని నొ మిత్రులు కొందరు (పోత్సాహ పజఅచినందున నేనిందుల కియ్యకొంటి"* 
నని వ్రాశారు. దీనిని 1894 లో ఇండియన్‌ ల్మాపెస్‌లో ముద్రించారు. వీరు బాణా 
సుర నాటకంలో తోలుబొమ్మల జుట్టుపోలిగాడి మాదిరి “లొట్టకి.త్తడు*, “రత్నాల పోలి 





షు 


గాడు అనే రెండు హాస్యపా[తల్ని సృష్టించారు. 
సంత వేలూరు కుశలవుల నాటకం : 


అలాగే వీజె సుబ్బరాజు, గాజుల పెండ్లూరి శేషగిరిరాజు అనే ఇరువురు కవులు 
కలిసి సంతఎలూరు కుశలవుల నాటకాన్ని, ఆరు రా తిళ్ళు (ప్రదర్శించడానికి అనువుగా 
వాశారు. దీనిని బౌమ్మలాటగాను, వీథి నాటకంగాను, యక్షగానంగా కూడ 
వదర్శించేవారట. “బొమ్మలాట హాస్య నాటకి మనే కేతిగాని పెళ్ళి ఇతివృ తంగా 
ల తాళపత్ర నాటకం దుద్రాసు (పాచ్యలిఖిత (గంథాలయంలో వుంది 


బొమ్మలూ, తోలుబొమ్మలూ 153 


తోలుబొమ్మల్ని ఎక్కడో మార్కె_టుల్లో కొనుక్కురారు. ఈ బొమ్మలను 
అ గ 

తయారుచేసే చితకారులు వారి వారి దళంలో నే వుంటారు. ఎప్పుడు టౌమ్మ అవుసర 

మనుకుంకే అప్పుడు అప్పటి కప్పుడు తయారు చేసు 

కుంటారు. ఈ బొమ్మలు మేక చర్మంతోను, జింక చర్మం 

తోనూ, దుప్పి చర్మంతోనూ తయారుచేసారు. 


ప్యాతలకు తగిన [సతిమలు : 
బొమ్మలాట కథా విధానంలో వచ్చే ఉదాత్తమైన 


పాత్రలన్నింటికీ రాముడు. కృష్ణుడు. విషపు, ఇందుడు, 
(3%) లం 
దేవతలు, సీత, సావిథతి, (దౌపరి మొదిలెన పాత్ర 
యై 





లన్నింటికీ జింక చర్మాన్ని ఉపయోగిసారు. జింక చర్మాన్ని పూజా సమయాలలో 
ఎంత పవ్నితంగా ఉపయోగిస్తామో, అలాగే వారుకూడా ఆ చర్మాన్ని ఎంతో 
పవిత్రంగా ఎంచుకుంటారు. రాక్షన ప్నాతలకు, దుష్టపాత్రలకు ఇంకా మిగిలిన 
చిల్లర ప్మాతలకు మేక చర్మాన్ని ఉపయోగిసారు. ఈ విధంగా పాత్రల పవిత్రతను 
గా a © ఆరి 

బట్టి చర్మాలను వుపయోగిసారు. 


బొమ్మల సౌందర్యం 


పైన వుదహరిందిన చర్మాలను సేకరించి చక్కగా శుద్ధిచేసి, చర్మంలో 
వున్న దుర్వాసన నంతటినీ పోగొట్టి, వారికి కావలసిన బొమ్మల సైజుకు చక్కగా 
గీతగీసి దానిని సొంపుగా కత్తిరించి చిత విచ్శితమైన రంగులను అద్దుతారు. 
రంగులు వేసిన తరువాత ఆ బొమ్మలో జీవం వుట్టిపడుతూ వుంటుంది. ఈ 
రంగుల్ని అద్దడంలో కూడా ప్యాత్ర జొచిత్యాన్నిబ"క్రే రంగుల్ని చిత్రిస్తారు, (ప్రథమ, 
మధ్యమ, ఉత్తమ పురుష లక్షణాలతోనూ, పద్మిని. చిత్తిని, శంకిని మొదలైన 
నాయకీ, నాయకులకుండే భేదాలను రంగుల్లో చిత్రిస్తారు. 


ముఖ్య పాత్రలు అం"ే (పదర్శనంలో చివరంటా వచ్చే పాత్రలు ఆయా 
రంగాలలో ఘట్టాల నసుసరించి ఒకే పాత్ర నాలుగు రకాలుగా తయారు చేసు 
కుంటారు. ఉదాహరణకు - బాల్యంలో రాముడు, అడవిలో రాముడు, యుద్దంలో 
రాముడు, పట్తాభిరాముడు, ఈ విధంగా ఆయా దశల ననుసరించి చిత్రాలను తయారు 
చేసుకుంటారు. 


154 జానపదకలళారూపాలు 
హంగులు, ఆయుధాలు, అలంకారాలు : 


ఇక (పదర్శనానికి కావలసిన పరికరాలను, మిగిలిన హంగు లన్నింటినీ 
కూడ తయారు చేసుకుంటారు. రథాలు, గుట్చాలు, అంబులు, బాకాలు గదలు, 
ఈటెలు, సైన్యం మొదలైన వాటినన్నిటినీ కూడ తయారుచేసుకుని (ప్రదర్శనం 
రోజున వివరంగా విడదీసి (ప్రదర్శన గమనాన్నిబట్లి ఈ బొమ్మలన్నిటినీ సక్రమంగా, 

చ జట 

సిద్దంగా అమర్చిపెట్టుకుని, ఒక బొమ్మ తరువాత మరొక బొమ్మను తెరమీదికి 
ఎక్కించి కథను ముందుకు నడుపుతారు. ఈ బొమ్మల్నిగాని, పరికరాలను గాని 
విడిగా చూస్తే ఏదో తోళ్ళముక్కల్లాగ కనిపిసాయి. వీటి సజమైన అందం 
ఆముదపు దీపాల వెలుగులో తెరమీదే చూడాలి. ఎంతో రమణీయంగా వుంటాయి. 
కష్టమో, నషమోపడి ఒక్కనారి ఈ బొమ్మల్ని తయారుచేసుకుంటే ఇంక అని 20 
బి. టు ఆ 
ఏం వత్పరాలవర కూ చెక్కు చెదరకుండా వుంటాయి. 


a 


ఒకవేళ మధ్య మధ్య కొన్ని బొమ్మలు +థిలమెతే 
వాటిని అప్పటికప్పుడు పూర్తి చేసుకుంటారు. ఈ 
బొమ్మల్ని అన్నిటికన్నా "పెద్ది సైజు బొమ్మకు 
తగినంత వెడల్పూ, పొడపూ గల మేదర సెమైల్లో 
అమరు స్తారు. ఒక్క (పదర్శనానికి ఒకక 
పేటైను పుంచుకుంటారు. 


బహిరంగ (ప్రదర్శనశాల : 


ఈ బొమ్మలాట (పదర్శకులు ఒక (గామం 
నుంచీ మరో (గామా నికి బండ మీద (పయాణం 





చేస్తారు. ఒక్కొ క్క దళానికి ఒకటిగాని, రెండుగాని బండ్లు వుంటాయి. ఒక బండి 
మీద సామాన్లు, రెండవ బండిమీద మనుషులు (పయాణం చేస్తారు. 
(గామంలో (పవేశించి పెద్దల్ని, పిన్నల్ని కలుసుకుని పరిచయం చేసు 
కుంటారు. అందరూ కూర్చోవడానికి అనువుగా వున్న బహిరంగస్థలంలో పందిరి 
Coo మూడు (పక్కలా మూయబడి ఒక (పక్కన తెరకట్టడానికి వీలుగా 
పందిరి చస్తారు. ఈ పందిరి కొంచెం ముందుకు వాలివుండేటట్లు కడతారు. ఇలా 
కట్టడంవల్ల వారు ఆడించే బొమ్మలు జారిపోకుండా వుంటాయి. పందిరి లోపలి 


భాగంలో వారి మొత్తం సొమ్మగి, పెల్లలూ, భార్యలూ = సంసారమంతా అందులోనే 


బొమ్మలూ, తోలుబొమ్మలూ 155 


వున్నదా అనిపి స్తుంది. వెనుక (పక్క కూడా మూతతో అందరూ లోపలే వుంటారు. 
లోపలి పక్క తెరను ఆనుకుని ఒక పెద్ద బల్లను వేస్తారు. 

వరుసగా ఆముదపు దీపాలను అమరు 
సారు. ఈనాడు కొందరు పెటోమాక్పు లైట్లను 
వాడుతున్నారు. కాంతి తగ్గకుండా ఎప్పుడూ ఒకరు 
ఆముదపు దీపాల ఒత్తులు ఎగదోస్తూ, కొరతబడ్డ 
ఆముదాన్ని పూ ర్తిచేస్తూ వుంటాడు. దీపొల కాంతి 
తగ్గితే బొమ్మల అందచందాలు తగ్గుతాయి. 


తెరమీద బొమ్మలతో 
(వదర్శన (పారంభం : Rent 


| 
/ 
i 











ళ్‌ fy UE pf fA 






(ప్రదర్శనం (పార౦భించే రోజున “ఈ గ 
రాత్రికి బొమ్మలాట వుందహో'* అని చాటింపు | 
ద్వారాగాని, ఇంటింటికీ వెళ్ళి చెప్పడం ద్వారాగాని b 
అందరికీ ఈ వ _ర్రమానం తెలియజేయబడుతుంది. 


బొమ్మలాటకు తెర సిద్ధంచేసిన తరువాత 
(ప్రథమంగా విఘ్నేశ్వరుని బొమ్మను తెరకు 
మధ్యగా ఎక్కించి వుంచుతారు. ఒక (పక్క మాతం దిష్టిబొమ్మ సొకదానిని, 
రెండవ (పక్క జుటుపోలిగాణీ ఎక్కించి వుంచుతారు. 
. టు ది 


తోలుబొమ్మల్ని తెరమీద ఆడించడానికి వీలుగా ఒక వెదురుబద్దను బొమ్మకు 
మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించాలంటే ఈ బే ఆధారం. బొమ్మను 
ఆడించే సమయంలో చేతిని తెరమీదకు ఏమా(త్రం రాసీయరు. ఒకవేళ వ స్తే 

బొమ్మ కనబడుతుంది. అందువల్ల దూరంగా వుండి ఒక చేతిలో బౌమ్మను బట్టి 
రెండవ చేతిలో మరో చిన్న కొంకిగల బద్దను పట్టుకుని బొమ్మయొక్క_ చేతులకు 


మనసీషి 


తగిలించి, సంభాషణల (పకారం బొమ్మల్ని కదిలిస్తూ వుంటారు. కాళ్ళు మాతం 
ఎటుబడితే అటు కదిలేలాగా మన దసరా వుత్సవాల్లో పిల్లలు పుచ్చుకునే కోతి బొమ్మ 
మాదిరి కీలు కీలువద్దా రంధాాలు పొడిచి ఎటుపడితే అటు తిరగడానికి వీలుగా అమరు. 
సారు, ఒకవేళ తెరమీద బొమ్మ కొంచెంసేపు చలనం లేకుండా పుండాలంకే ఒక 


156 జానపదకళారూపాలు 


తుమ్మ ముల్లుతో నాటువేసి బొమ్మను తెరమీద నిలబెడతారు. ఒక్కొక్కసారి ఒకే 
వ్యక్తి రెండేసి బొమ్మల్ని కూడా ఆడిస్తూ వుంటాడు. 


విఘ్నేశ్వర పూజ : 


_పదర్శన [ప్రారంభంలో తోడిరాగంతో కూడిన మంగళహారతి పాడుతారు. 
ఏ విఘ్నాలూ కలుగకుండా విఘ్నేశ్వరుని ప్రార్షిస్తారు. తరువాత సభావర్ణన చేస్తూ 
పాట పాడతారు. “అందరూ వచ్చారా? కరణంగా రొచ్చారా? మున్నిఫ్‌ గా రొచ్చారా? 
పండితులంతా వచ్చారా? "పెద్ద రెడ్డి వచ్చాడా? అంటూ హెచ్చరించి _పేకకుల్ని 
అదుపులో పెట్టుకుంటారు. గ 


పాటకు తగ మోతలు: 


> 


పాట పాడేవారు, హార్మోనియం వాయించే 
వారూ,. తాళం చేసేవారూ, నుద్దెల కొ శేవారూ, 
అదనపు _మోతల్నిచ్చేవారూ, వంతపాటలు పాడే 
వారూ అందరూ లోపలే కూర్చుంటారు. పిల్లల 
వడకలూ, వుయ్యాలలూ అన్నీ నేపథ్యంలోనే 
అమర్చుకు ౦టారు. 





వీరికి హార్మోనియం శృతిగా వుంటుంది. తాళా లుంటాయి. హార్మోనియం, 
తాళాలు, మద్దెల వాయించే వ్యక్తులు కూడా వెనుక వంతపాట పాడుతూ వుంటారు. 
అంతేకాదు. వాళ్ళ కాళ్ళక్రింద బల్లచెక్క లుంటాయి. ఆ యా ఘట్టాల ననుసరించి 
ఈ చెక్కలను (తొక్కుతూ వుంటారు. ముఖ్యంగా రథాలు, గుత్తాలు. పరుగులే త్తే 
టప్పుడూ, యుద్ధఘట్టాలలో నూ ఈ చెక్కలు టకటకా (తొపష్కుతూవుంపే బలేరస 
వత్తరంగా వుంటుంది. 


అంతేగాక నగార్మామోతలకు ఖాళీ డబ్బాలు వుపయోగిసారు. పిడుగులు 
పడ్డట్టూ, వురుములు వురిమినటు డబ్బాలను (మోగిసారు. ఈ విధంగా వారు (పదర్శ 
నాన్ని జయ పదంగా ర్తి కట్టిస్తారు - ఆట ఆడినంత సేపూ పరస్పర సహకారం 
వారిలో కనబడుతుంది, అందువల్ల నే వారి (ప్రదర్శనాలు అంత బాగా రక్తి కడతాయి. 


బొమ్మలూ, తోలుబొమ్మలూ 157 
ఆటగాండ్ల అష్టావధానం : 


ముఖ్యంగా ఏ వ్యక్తి బొమ్మల్ని ఆడిసాడో ఆవ్యక్తి నోటితో పాటపాడుతూ 
పాటకు తగిన విధంగా బొమ్మను ఆడిసాడు. సంభాషణలకు కూడా ఇదే విధానాన్ని 
అనుసరిస్తాడు. ఇక రెండు బొమ్మల్నీ ఆడించే సమయంలో బొమ్మల మధ్య వచ్చే 
పోరాటంలో, రెండు బొమ్మల్ని రెండు చేతులతోకొట్టిస్తాడు. అలా కొట్టడంలో సమ 
యానిక్షికింద బల్ల చెక్క. టకామని _తొక్కుతాడు. నిజంగా పాత్రలు కొట్టుకున్న శే 
వుంటుంది. ఈ సమయంలో ఇతర వంతదారులు కావలసిన అల్లరి, హంగామా 
చేస్తారు. ఒక యుద్ద ఘట్టం వచ్చిందంటే, డోళ్లా, డబ్బాలూ, ఈలలూ, 
కేకలతో వానకురిసి వెలిసినట్లు చేసారు. ఈ విధంగా pe (పదర్శనను సమిష్టి 
కృషితో జయ పదంగా నిర్వహించి _పేకకుల్ని మెప్పిసారు. 


బొమ్మలాటకు (బహ్మ : 


నాటకానికి దర్శకుడు ఎంత అవసరమో అలాగే ఈ బ్‌ వొమ్మలాటలకు (బ్రహ్మ 
లాంటి వాడు సూత్రధారుడు. తెరలోపల నుండి ఘు. వరుసక్రమంలో 
నడిపే బాధ్యతలన్నీ ఈతనిమీదే వుంటాయి. మిగతా వారందరూ ఈతనిని అనుస 
రిస్తూ వుంటారు. ఈ స్ఫూతధారుడు సంస్కృత రూపకాలలోనూ, తెలుగు భాగ 
వతాలలోనూ, యక్షగానాలలోనూ, నాటకాలలోనూ కూడా (పాముఖ్యం వహిస్తూ 
వచ్చాడు. 


బొమ్మలాట సూతధారుడు కథను చాలా ఏివరంగానూ, చాకచక్యంగానూ చెప్ప 
తాడు, (పథమంలో కొన్ని శ్లోకాలు చదివి, ఆ శ్లోకాల అర్ధాన్ని మరలా తెలుగులో 
అందరికీ అర్జమయ్యే స్థాయిలో విప్పలీకరిస్తాడు. కొన్ని 
పద్యాలనూ, గేయాలనూ అతి మృదుమధురంగా ఇతను 
పాడితే మిగిలినవారు, పై శృతిలో ఆలాపిసారు. చ 
నాన్నికూడా రాగయు కృంగా చదువుతారు. ఆయా ( షా 
జొచిత్యానికి భంగం లేకుండా గొంతులు మారుసూ heir న 
వుంటారు. సూత్రధారుడు అడుగడుగునా (పేకకుల DS, 
యొక్క. ఆదరణను గమనించి, కథనుసాగించి విజయం LENT 
పొందుతాడు. మో 









0. 


18 జానపదకళారూపాలు 
(శదర్శనం, (పేక్షకుల హడావిడి: 


తోలుబొమ్మలాట (పదర్శి స్తున్నారని తెలిపే చాలు (గ్రామం చుట్టు పక్క 
లున్న పెద్దలు = పిల్లలూ, త్రిలూ అందరూ హెచ్చు తగుల భేదాలు లేకుండా ఒకరి 
కంటే ఒకరు ముందుకు వచ్చి కూర్చుంటారు, కథా (పారఐభం నుండి ఆసాంతం 
వరకూ రెప్ప వాల్చకుండా చూస్తూ కూర్చుంటారు. (ప్రతి ఘట్టంలోనూ వారు కదలి 
పోతారు. హాస్యఘట్టాలలో సర పగలబడి నవ్వుతారో పలాగే కష్టాలతో కూడు 
కున్న ఘట్టాల్లో కళ్ళవెంట నీరు కారుస్తారు. ఇక దౌర్జన్య ఘట్టాలలోనూ, దుర్మార్గపు 
సన్నివేశాలలో నూ, ఆయాపా(త్రలమీద పళ్ళు పటపటా కొరుకుతారు. ఈ విధంగా 
పండితుల మొదలు పామరుల వరకు ఆబాలగోపాలం ఆనందంలో మునిగిపోతారు. 


జుటుపోలిగాడు, బంగారక్క : 
౮ 


ఈ బొమ్మలాట (ప్రదర్శనాలను ఇంత ఆపేక్షగా 
వజలు చూడడానికి కారణం లేకపోలేదు. తెలుగు నాట 
బొమ్మల (ప్రదర్శనాలలో విచిత్రమెన హాస్య ప్మాతలను 
చూపుతారు. ఈ పా(త్రలు కథా పారంభంనుండి కథాంతం 
వరకూ అడుగడుగునా కథాగమనంతో ఒక ఘట్టం అయిన 
తరువాత రెండవ ఘట్లం _(పారంభమయ్యే వ్యవధిలో 
(పత్యక్షమౌతూ వుంటాయి. ఆ పా, తలే జుట్టుపోలిగాడు, 
బంగారక్క. ఈ రెండు పాతలూ హాస్యం ద్వారా, దీర 





కాలం (పదర్శి ంచే (పదర నంలో మధ్య మధ్య వారిని కడుపుబ్బ నవ్వించి నిద్రమత్తు 
వదలగొడుతూ వుంటాయి. ఈ పాతల హాస్యం బహుమోటుగా వుంటుంది. నవ్వుతో 
కడుపు చెక్కలయ్యే పనులు ఈ బొమ్మలతో చేయిసారు. సమాజంలోవున్న కుళ్ళును, 


ఈ బొమ్మలను అడ్డ ౦గా పెట్టుకుని కుళ్ళగి స్తుంటారు. క విసుర్లు విసురుతూ 
వుంటారు. 


మరొ బపూన్‌ అల్జాటప్పగాడు : 


తోలుబొమ్మలాటల్లో హాస్యం ఎంతవర 'కెళ్ళిందో అల్లాటప్పగాడిని + గురించి 
తెలుసుకుంపే బోధపడుతుంది. జుట్టుపోలిగాడు, బంగారక్క కాక వీడు మూడవ 


డు. వీడి పాత్ర ఎటువంటిద ం"సీ “శాడెక్కే వాడుం"టే వాడి తలద న్నేవాడుంటా" 


బొమ్మలూ, తొలుబొమ్మలూ 159 


డనే సామెత (ప్రకారం పై రెండు పాత్రలనూ తలతన్నేవాడు ఈ అల్జాటప్పగాడు. 
(పదర్శనంలో బంగారక్కను గడసరి పెండ్లాంగా సృష్టిస్తారు. ఈమెకు, పోలిగాడికి 
నిరంతరం కయ్యం నడుస్తూ వుంటుంది. కాసేపు రెండు పాతలూ అతి విచ్చితంగా 
అసభ్య శృంగారాన్ని అభినయిసామి. కొంచెంసేపు పోట్లాట, మరల రాజీ, ఇంతలో 
పోలిగాడి అంతర్థానం. ఈ సమయంలో అల్లాటప్పగాడు బంగారక్క దగ్గర (ప్రత్యక్ష 
మౌతాడు. బంగారక్కకు, అల్లాటప్పకు సంబంధాన్ని కుదురుసొడు. రెండు 
పాత్రలూ మంచి శృంగారపు పట్టులో వుండగా మరో పాత్ర (ప్రవేశిస్తుంది. అది 
కేతిగాని పాత. 


కేత్రిగాడు : 


కేత్రిగాడీ పాత్ర అతి విచిత్ర మైంది. అన్ని 
చొమ్మలకన్నా కేతిగాడి బొమ్మ చిన్నది. ఎక్కడ 
బడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు పాన 
కంలో పుల్లలాగా ఒక అడుగు చోటు తెరమీద 
వుంపే చాలు హఠాత్తుగా (ప్రవేశిస్తాడు. శృంగార 
ఘట్టంలో వున్న అల్లాటప్పగాణ్ని టకీమని ఒక్క 
దెబ్బ కొడతాడు కేతిగాడు. వెంటనే అంతర్ధాన 
మౌతాడు అల్లాటప్పా. ఇం కేముంది కేతిగాడు బంగా 





రక్కను ఏడిపిస్తాడు. ఇలాంటి ఘట్టాలు (ప్రదర్శనంలో వచ్చే వ్యవధిని కమ్మి వేస్తూ 
వుంటాయి. చాలామంది (పేకకులు కథకం"కే హాస్యపాొ(త్రల (పవేశంకొర కే ఎదురు 
చూస్తూవుంటారు. అందువల్ల నే ప్రదర్శనం తెల్లవార్లూ (ప్రదర్శించినా విసుగుజెందరు. 


వానలు రాకపోతే, వాటమైన కిటుకు : 


(గ్రామాల్లో ముఖ్యంగా వ్యవసాయతరుణం అయిపోయిన తరువాత ఈ బొమ్మ 
లాటల (పదర్శనాలు జరుగుతూ వుంటాయి. బొమ్మలాటల్ని (ప్రదర్శించడంలో జాన 
పదులకు కొన్ని నమ్మకాలు కూడా వున్నాయి. ఉత్తర గోగహణం కథ ఆడిస్తే 
వర్షాలు కురుస్తాయని, వర్షాలు లేని (ప్రాంతంలో ఆ ఆటలను ఆడిస్తూ వుంటారు. ఈ 
నాటికీ కాకినాడ ప్రాంతంలో వర్షాలు కురవనప్పుడల్లా దగ్గరలో వున్న మాధవపట్నం 
బొమ్మలాట వారిని ఆహ్వానించి (శ్రీ ధేనువు కొండవెంకయ్యగారు రచించిన ఉత్తర 
గోగహణాన్నీ, విరాటపర్వాన్ని (పదర్శిసారు. 


160 జానపదకళారూపాలు 


దేశదిమ్మర్లు : 


బొమ్మలాట లాడేవారు వూరు తరువాత వూరు చాందాయణం చేసుకుంటూ 
(పదర్శన లిచ్చుకుంటూ దేశ దిమ్మర్లుగా తిరుగుతూ వుంటారు. చావులూ, పుట్టుకలూ, 
వివాహాలూ. వేడుకలూ అన్నీ దానిలోనే జరిగిపోతూ వుంటాయి. 
వీరిలో ఒక్కాక్కంరికి ఇద్దరు ముగ్గురు భార్యలు కూడా వుంటారు. ఇలా 
వుండటం వారికేమీ తప్పు కాదు. కారణం ఈ స్త్రీలందరూ (పదర్శనంలో పాటలు 
పాడటానికీ, బొమ్మల నాడించటానికీ ఉపయోగపడతారు. అందువల్ల బయటనుంచి 
కిరాయి నటుల్ని తెచ్చుకోవాల్సిన ఆవసరం వుండదు. అంతేగాక (పదర్శనంరోజున 
ఒకరికి జబ్బు చేసినా, గొంతు పోయినా (పదర్శనం ఆగదు. ఈ బాధ్యతలు అద 
నంగా వున్న స్త్రీలు పంచుకుంటారు. బొమ్మలాటవారిలో పురుషులకంటే స్త్రీలే 
ఎక్కువ మంది వుంటారు. ఎంతమంది వున్నా వారి కంఠాలన్న్నీ కోకిల కంఠాలే. 
పుట్టుకతో నే వారికి ఆ లక్షణాలు అబ్బుతాయా అన్నట్లుంటుంది. 

తోలుబొమ్మలు ఒకనాడు తెలుగు విజ్ఞాన వికాసాలకు పట్టుగొమ్మలు. తోలు 
బొమ్మల్ని ఆనాడు (ప్రజలు ఎంతగానో పోషించారు. రానురాను నాటకాలు అభివృద్ధి 
లోకి రావడంవల్లా, సినిమాకళ అభివృద్ది చెందటంవల్లా ఈ కళ కొంతవరకు దెబ్బి 
తినిపోయిందని చెప్పవచ్చు. 

ఆనాటి తోలబొమ్మలాటవారిలో ఎంతో సంగీతం, సాహిత్యం, శిల్పం మొద 
లై నవాటిలో విద్వాంసు లుండేవారు. ఈనాడు అటువంటివారు తగ్గిపోయారు. ఉన్న 
కొద్దిమందీ నాశిరకం (పదర్శనాల నిస్తున్నారు. 
ఆచార్య యం. వి, రమణమూర్తి : 


శిథిలమైన తోలుబొమ్మలాటలను ఆధునిక రీతిలో పునరుద్ధరించ టానికి కాకినాడ 
వాస్తవ్యులు యం. వి. రమణమూర్తిగారు ఎంతో కాలంగా కృషి చేస్తున్నారు. వీరికి 
భారత (ప్రభుత్వం రెండు సంవత్సరాలు 
స్కాలర్‌షిప్‌ ఇచ్చి, తోలుబొమ్మల పరిశోధ 
నకు అవకాశం కల్పించారు. రమణమూర్తి 
గారు దాదాపు 15 సంవత్సరాలు ఈ కృషిలో 
వుండి అనేక మహాసభల్లోనూ, (ప్రముఖ 
నాయకుల నమక్షంలోనూ, విదేశీ రాయ 





బె వొమ్మలూ, తొలుబొమ్మలూ 161 


బారుల సమక్షంలోనూ (ప్రదర్శించి, ఆనాటి తోలుబొమ్మల ఆట విశిష్టతను 
చాటారు. బొమ్మల _పదర్శనంలో పూర్వం ఉపయోగించే ఆముదపు దీపాలను తొల 
గించి, ట్యూబులై టల ద్వారా (ప్రదర్శిస్తున్నారు. తెరకు కూడ ఇనుపగొట్టాల 
(ఫేమును తయారు చేసి, _పడర్శనాన్ని అవలీలగా (పదర్శించే ఎర్చాటు చేశారు. 
తోలుబొమ్మలతోపాటు గ్లోవీ బొమ్మలను కూడ (గ్లోవీపపెట్సు (ప్రదర్శిస్తున్నారు. 





ఎం. వి, రమణమూ ర్రి 


ఎక్కువ మంది హంగుడారులు అవసరం లేకుండా కథావృ త్రాన్నంతా "టేపురికార్డు చేసి 
బొమ్మలను అందించటానికి మాతం ఇద్దరు ముగ్గురు మనుషులతో (పదర్శనాలు 
సాగి స్తున్నారు. కథల్లో లంకాదహనం మొదలైన పొరాణిక గాథలతోపాటు పంచ 
తం(త్ర కథలు, కుటుంబ నియం[తణ మొదలైన ఇతివృ త్తాలకు సరిపడే బొమ్మలను 
తయారుచేసి (ప్రదర్శనాల నిచ్చారు. 


కొంతకాలం వారు మద్రాసు అడయారులో సెంటల్‌ లెదర్‌ రిసె సెర్చి ఇన్‌ ప్పి 
ట్యూట్‌ లో, బొమ్మల వరిశోధనలో ఆచార్యులుగా పని చేశారు. బొమ్మలను తయారు 
చేయటంలో తరిఫీదు ఇచ్చారు. బొమ్మలను తయారు చేయడంలో 
ఆధునికమైన పరికరాలను వుపయోగించారు. ఎన్నో బొమ్మలను డ్‌ 
ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. వీరికి సహా స 
యంగా సీత, ఇతర కుటుంబ సభ్యులు ఎంతగానో సహాయపడ్డారు. 
రమణమూ_రిగారు కీర్తి శేషలయ్యారు. 

“1t 





చొను లాట కళాకారులు 


నిమ్మల గోవిందు : 


షుమారు అమిదువందల సంవత్సరాల [క్రితం మహారాష్ట్ర నుంచి వలసవచ్చి, 
అనంతపురం జిల్లా, ధర్మవరం మండలంలోని నిమ్మ లకుంట (గామంలో స్థిరనివాసం 
ఏర్పరచుకున్నారు. ఆ సంతతికి చెందిన దళవాయి గోవిందు, ఈ 
నాటికీ ఆ వృత్తినే కొనసాగిస్తున్నారు. (పభుత్వ సమాచారళా ఖ 
ద్వారా, ఫామిలీ ప్లానింగ్‌ గురించి బొమ్మలాట ద్వారా (ప్రచారం 
చేస్తున్నారు. బొమ్మలను తయారుచేయడం, (ప్రదర్శించే కథలలోని 
మాటల్ని పాటల్నీ పాడుతూ. సూూత్రధారుడుగా వ్యవహరి స్తున్నారు. 
వీరు (పదర్శించే ముఖ్య (పదర్శనాలు “సుందరకాండ”, 
మైరావణ. “సతీ సులోచని", “ఇంద్రజిత్తు మొదలై నవి 
ముఖ[మైనవి. 





అలాగే నెల్లూరు జిల్లా ధర్మారావు చెరువుపల్లి వాస్తవ్యుడు. He, 
కుమారరాజారావుగారు బొమ్మలాట (ప్రదర్శనలో అవార్డు నందు (Msn 
కున్నారు. భారతదేశంలోనూ, విదేశాలలోనూ పణ (ప్రదర్శన లిచ్చి, (పథ్యాతి 
ఫహి౦చారు. 2 జ ఇ 


లో 


సమీప (గామం, మాధవపట్నం. " బొమ్మ 


(పసెది. ఈ నాటికీ చొమ్యలాటలనే 'నమ్ముకునీ జీవి స్తున్నారు? 
ధి . aa " 
ఈ నాడు శ్రీ) సీతారామ నిలయ చర 


A శో లో డ్‌ ం నీ 
ఇ San క్షా అల్ల "శీ WwW జలా శ కు ని న 
త్రై చి! తక ౪ (ప్రదర్శన కమిట అధ్యుమిలుగ 


క నప రి చిన కృషగారు వంవహంరి న 
దర్శకులుగా అనపర్తి చిన్న కృష్ణ రు వ్యవహరి స్తున్నారు 
తొట పవన్‌కుమార్‌ : 
మెం న కోట a Sas గీ టు క (| iia చు. 
మర్హకొట మండలం, మాధవపట్నంలొ, శ) నటరాజ నిలయ చర్మ చిత 


fa 
x 
"క హై! 
tr 
కట 
CIA 
tr 
ట్రా 


) కమిటీ అధ్యక్షులుగా పవన్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు... భారత 


వొామ్మలాట కళాకారులు 163 


రామాయణ గాథలకు సంబంధించిన, నొమ్మలాట (పదర్శనాలను భారతదేశ మంతటా 
।; పదరి?౦చారు 


గారె లో 
9 ట రంగారావు : 
మాధవపట్నానికి చెందిన తోట రంగారావు, పద్మనిలయ చర్మ చిత్రకళా 


ఖు ౦బౌయు 





Wy స. 


వెంకటరావు : 

తూర్పు గోదావరి జిల్లా తాళ్ళపాలెంకు చెందిన తోట వెంక లరాపు, తూర్పు, 
పశ్చిమ గోదావరి జిల్లాలలో నూ, విశాఖ జిల్లాలోనూ, ఆలిండియా రేడియోలో నూ 
నూటఇర వై వొవ్మలతో పదిమంది కళాకారులతో రామా యణ, భారతాధి కథలను 
(వదర్శి స్తున్నారు. 


14 జానపదకళారూపాలు 
'తోట బాలకృష్ణ : 
ణ 


(శ్రీ లకీ నిలయ చర్మ చిత్రకళా సంస్థను, కాకినాడ సమీపంలోని చౌదిగ 
[గామంలో స్థాపించి రామాయణ, భారత గాథలను (పదర్శి స్తున్నారు. పడిహేను 
నిమిషాల నుంచి ఏడు గంటలవరకూ ఏకబిగీన (పదర్శనాన్ని _పదర్శించటం వీరి 
(ప్రత్యేకత. 


తోట ధవనేశ్వరరావు 


సామర్లకోట మండలంలోని మాధవపట్నంలో ధవ నేశ్వరరావు, శ్రీ హను 
మాన్‌ చర్మ చ్మితకళా బృందాన్ని ఏర్పాటుచేసి. ఆ సంస్థకు దర్శకుడుగా వుండి, 
రామాయణంలోని సుందరకాండ “అంగద రాయబారం”, “లక్ష్మణ మూర్చ, 
“కలవ్లక్షళి*_ భారతంలోని ఉ తర గోగహణం, కీచకవధ, పద్మవ్యూహము, శశి 
రేఖా పరిణయం మొదలె న ఘటాలను (పదర్విసున్నారు. 

యా రు టే న 

వ్‌ (త్రినాథ్‌ : 

కాకినాడ సమీపంలోని “చౌదిగ*"లో (త్రినాఖశీ, వాణీ నిలయ చర్మ చిత 


కళాప్రదర్శన కమిటీకి అధ్యకుడుగా వుండి, భారతదేశ మంతటా బొమ్మలాటలను 
దర్శి స్తున్నారు. 


PA 


r 


అ 


GD గభూషణం 3 
తూర్పుగోదావరి జిల్లా జెల్లావారి పేటకు చెందిన నాగభూషణం, బొమ్మలాట 
దర్శనాన్ని సమర్దవంతంగా (పదర్శించటమే కాక, రామాయణ, భారత గాథలకు 


ంబంధించిన; ఘట్టాలకు సంబంధించిన బొమ్మ లన్నిటిసీ తయారుచేయగల 
నిపుణుడు. 


ల 


| 


r 


ని 


ణు 


తోట సింహాచలం : 
తూర్పు గోదావరి జిల్లా జెల్లావారిపేటకు 
చెందిన సింహాచలం . (శీఅన్నపూర్ల నిలయ చర్మ 
(3 
చిత్రకళా సంస్లను స్తాపించి, బొమ్మలాట (పదర్శ 
౧ థి % 
నంలో (పజామన్ననల్ని అందుకున్నాడు. రామా' 
యణంలోని పది భాగాలనూ, భారతంలోని పది 
భాగాలనూ (పదర్శించగల సమరుడు. 
భఖ 








బొమ్మలాటకళాకారులు 165 


మావుళ్ళు, (శ తిరుపతి నివాస చర్మ చ్నితకళా సంస్థను స్థాపించి, మ 
వాణీ విజయవాడ కేంద్రంలోనూ, దూరదర్శన్‌ లోనూ = రామాయణ, భారత, కథా 
ఇత్రివృ త్రాలను సమర్థ వంత ౦గా (పదర్శి స్తున్నారు. వీరు మారేడుపాకలో జన్మించినా, 

ఇగ శే nw అర్లీ అదు రా 
మాధవవపట్నంలొ స్టిరపడి (పదర్శనాలను ఇ స్తువ్నారు. 


తోలుబొమ్మల తయారీ కేం్మదం : 


రాష్ట్ర వ్యాపితంగా తోలుబొమ్మల తయారీలో అనంతపురం జిల్లా ధర్మవరం 
మండలంలోని ““నిమ్మల కుంటి” “పేరు ప్రఖ్యాతులు సౌంతం చేసుకుంది. అనంత 
పురం జిల్లాలో ని సుమారు అయిదు వందల కుటుంబాలు ఈ వృత్తిపై అధారపడి 
జీవిస్తున్నారు. మండల కేంద్రమైన గోరంట్ల “కళ్యాణదుర్గం?” మండలంలోని, 
ఆవులన్న, దుద్గకుంట, పిల్లల పల్లి, అయ్యగారి పల్లె, ధర్మవరం మండలంలోని 
నిమ్మలకుంట, రాళ్ళ అనంతపృరం రాయదుర్గం. మండలంలోని సోమలాప్పరం. 
“చదం, జుంజురం౦ పల్లి", బొమ్మనహాళ్‌ మండలంలోని ఉడేగోళం, మల్లాప్తురం 
(బహ్మసముదం మొదలైన (గ్రామాలలో బొమ్మలాట 
కళాకారులు ఎక్కువగా వున్నారు. 
ఛాయా నాటికలు! 

తోలు బొమ్మలాటలకు పె దోడులే ఛాయా నాటి పు 
కలు. బౌమ్మలాటల అనంతరం వచ్చిన సరిణామమే ఈ మ | 
ఛాయా నాటికలు. వీటినే షాడో సెస్‌ అంటారు. ముఖ్యంగా ఈ భాయా నాటి 
కలు దేశం మొత్తంలో చాలా తక్కువమందే (పదర్శి స్తున్నారు. మన వుత్తమ 
కళారూపాల్లో ఛాయా నాటికను కూడ ఒక వుత్తమ కళాఖండంగా ఎంచవచ్చు. 


ఈ ఛాయా నాటికలు ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికా, ఇంగ్లండు దేశాల్లో 
సాంకేతికంగా బాగా అభివృద్ధి పొందాయస పతీతి. 





ఛాయా నాటికలు మన దేశంలో సుప్రసిద్ద న్నర్తకుడు ఉదయశంకర్‌ తన 

నృత్య (పదర్శనాలతో పాటు ఈ ఛాయానాటికను కూడా వ్యాప్తిలోకి తీసుకువచ్చాడు. 
ఈయన ఛాయా నాటిక ద్వారా బుద్దుని జీవితాన్ని ఎంతో నిపుణంగా (పదర్శించాడు. 
(పేక్షకులలో ఎంతో అనుభూతి కలిగించాడు. 


166 జానపదకలారూపాలు' 


అలాగే ఆంధ డేశంలో బాపట్ల (ప్రజా నాట్యమండలి కార్యక ర్తలె న మురళీ 
ధర రావ, జొన్నలగడ్డ జోషీ మొదలె నవారు. ఇతర కళారూపాలతోపాటు ఈ 
యా ం దేశాని లకూ ఉపయోగపడే కథా ఇతివృత్తాలను తీసుకుని 


వంటే వారి మ వారి, సం 
తెల్లని తెరమీద ఎంతో స్ఫుటంగా కనపడ 
"తాయి, కాని ఛాయా నాటికల్లో పాత్రలు 
ధరించిన దుసుల యొక్క. రంగులుగాని 
ఇ లు ం 
ముకొానీకి సటించిన రంగులుగాని కన 
డవు. అలా కనపడవు కనుకనే..ఏ 
విధమెన రంగులూ, రంగుల దు నులూ 
యె mudd) Re 
పండవు. ఇందుకు కారణం ఏమంటే 
కోలుబొ మ్మ తెరకు ఆంటీ పెట్టుకుని 





పుండటంవల్లా ఆ బొమ్మ వెనుకనె బలమెన దీపప్పకాంతి పుండటంవల్లా దొమ్మలు 
పలుచని చర్చంకొ తయారుచేయడం వల్లా. బొమ్మలో చిత్రించిన అన్ని రంగులూ 
క్‌. 


పుటం? “అనై కానీ కలొ నటులు తెరకు సాధ్యమైనంత 
ా వుంట దూరంగా (పొజిక్టు చేసె కాంతివంత మైన 

చ్చిన కొలదీ సిడలు ౩ పెద్దవిగాను, వెనుకకు 
స్‌డలు వ. కనబడతాయి. ఇందులోకూడా ఆయా రంగులు 


ము గులు లైటుకు దగ్గరగా చూపించినపెతే రంగులుకూడ విన 
రగా కనపడతా :. షం కూడా ఆయా రంగులు చూపించవచ్చు. ఈ రంగులు 
టుకు దగ్గరగా .చూపించిస క్‌ రంగులు వివరంగా కనపడతాయి ఉదాహరణకు 


లెటు వుంటుంది. నటినటులు ముందుకు వ 


టొ మ్మ తాటక ళాకారులు 167 


పచ్చు. ఎజికాగతాలను సన్నగా జూల్చుగా క తిరించి లెటు ముందు విసనకఅలాగా' 
(=) అటో ర్త 66 
విసరినట్లి యితే ఆ రంగు నీడలు మంటలుగా కనిపిస్తాయి. ఇలా మనకు కావలసిన 


ఇకర రంగులను (పకృతి దృశ్యాలను (పదర్శించ వచ్చు. 


ముఖ్యంగా ఛాయా నాటికలు ఆయా సన్నివేశాల ననుసరించి నేపథ్య సంగీ 
తాన్ని వినిపించడంతో ఎంతో రమణీయంగా వుంటాయి. 


సురభివారి ఈత మట్టల బొమ్మలాట: 


ఆం|ధనాటకరంగ చరిత్రలో అత్యంత (పాముఖ్యం వహించే సురభివారు 
'షపారంభదశలో ఈతమటిల చొమ్మలాటల్నీ, తోలుబొమ్మలాటల్ని, తరువాత 
సు ల యు 
నాటకాలనూ (ప్రదర్శించారు. 


సురభి కళాకారుల నివాసం పూనా సమిపంలో పుస ఒక కుగామం. 


శివాజీ ఆస్థానంలో ఉద్యోగులుగానూ, సేనానాయకులుగాను. ఉపనాయకులుగా నూ 
వుండేవారు. వీరందరూ క్ష్మతియకులానికి చెందినవారు. వీరందరూ బహు విద్యా 
వంతులుగాను, సంగీత సాహిత్యాలలో ఆరిశేరినవారై యుండేవారు. శివాజీ, 
శంభాజీ గతించిన తరువాత, మహమ్మదీయ దండయా (త్రల్ని తట్టుకో లేక భార్యా 
ఏిడ్డలతో వలసలు పోయారు. అలా వలసలు పోయిన వారిలో, కొంతమంది బళ్ళారి, 
రాయదుర్గం, ఆదోని [పాంతాలకు చేరుకున్నారు. వారినే ఆరెకాపుల నేవారు. 


దాత కరువు: 


ఆనాడు దాతకరువుతో ఆం|ధదేశ మంతా అలమటిస్తోంది. వారితో తెచ్చు 
కున్న ఆభరణాలన్నీ అమ్ముకుని జీవించారు. తరువాత జీవనోపాధి కష్టమైంది. 
వారిలో అనేకమంది (శావ్యమైన గతాలు కలవారున్నారు. పాటలను (ప్రారం 
భీంచారు. తరువాత కొన్ని వినోద కార్యక్రమాలు (ప్రదర్శించారు. కూటికోసం కోటి 
విద్యలన్నటు ఆ తరువాత ఈత మటల బొమ్మలాటను |పారంభించారు. ఈత అకు 

రు SE క 

అను మట్టలతోను తీసుకువచ్చి వాటిని ఎండ 
బెట్టి, వాటిని బరువ్ముకింద మజగిబెట్టి, వాటిని 
సె జులువారీగా. చిన్న పెద పాాతలను ఎంచు 

| oo. 


“Pe 


కుని ఆయా పాతల ఆకారంలో ఆకులను 





అన చా ధా కిలో “అగా భి ష్‌ న జీ 
చ మ్మల ఆరాదంగా వ తిరించి, రామాయణ 
అటి 


168 జానపద కళారూపాలు 


కథను ఎన్నుకుని, ఆయా పొ(త్రలకు వెనుకభాగాన మాటనూ పాటనూ కూర్చి, తెర 
చాటున దీపాలు "పెట్టి, తోలుబొమ్మల ఆటల మాదిరి (పళ్నించేవారు. ఈత మట్టి పిడిని 
<a క్ట ఏ చక ప్ర త జై తోతమ జీవ 
పట్టుకుని ఈ బొమ్మలను చక్కగా (పదర్శించి తద్వారా వచ్చిన డబ్బు 

నాన్ని సాగించేవారు. ఆలా ఈతమట్టల ొమ్మలాటలను (ప్రదర్శించిన సురఖివారు 
ఆ తరువాత తోలుబొమ్మలాటల్ని (పదర్శించారు. 


ఊచబొమ్మలాట 
తోలబొ వ వ. బుట్ట; తోపాటు ఈతమట్రల బొమ్మ 
బాటలను. ఊచ బొమ్మలా అను కూడ ఆం ధదేశంలో (పదర్శి చారు 


(కింద న నుండి ఊచలతో బొమ్మలా లాడిం చటంవల్లి వీటికి ss “పీరు 
వచ్చిందని స ఇ“ గోపాలస్వామిగారు నా నాట 
ఉదహరించారు. 


రక్‌ ళ హన పుత్సవా సంచికలో 


ఈ విధంగా బొమ్మలాడించే పద్ధతి చెంగాల్‌లో (పచారంలో వుంది. ఆంధ 


దేశంలో ఒకప్పుడు ఊచబొమ్మలాటలను (పదర్శించినా ఇటీవల ౪ కాలంలో వాటిజొడ 
అంతగా తెలియటం లేదు. 


కరబొమ్మ తలను తయారుచేసి సన్నకర నొకదానిని (క్రిందకు వుండేటట్లు 
ఈ రంధంలో అ మరుస్తారు. 


బొమ్మను పట్టుకుని ఆడించటానికి ఇది అనువుగా ఉప 
యోగపడుతుంది. 


అంగవిభాగంలో మొండెము, నిటారుగా ప వున్న కరకు సమాంతరంగా తగి 
ంచిన చెక్క భుజాలు వుంటాయి. తాళ్ళబొమ్మల మాదిరి చేతుల్ని అమర్చుతారు. 
వాటి అరచేతులకు సూత్రాలు తగిలించి (కిందనుంచి ఆడిస్తారు. ఈ బొమ్మలకు 
కాళ్ళుకానీ, పొదాలుకౌని పుండవు. కరబొమ్మల ఆవయవాలను కూర్చటం కష్టంతో 
కూడుకున్న పసి 


తల గుల్లగా వుంటుంది. దానిని మెడమీద అమర్చు 
తారు. తల, మెడ, భుజాలు ఏకాంతంగా వుంటాయి. తల 
లోని నిర్తిష్టభాగంలో అమర్చిన తాళ్ళు (కిందకు (వేలాడ 
3 టానికి ఒక్కొసారి క్మరలకు బదులుగా సన్నటి 
ప గొట్టాలను వాడటం డా కద్దు. (తాళ్ళు లాగటం ద్యారా 





బొమ్మలాటకళాశకారులు 169 


సూత్రధారుడు తలను ఆడిస్తాడు. (త్రాళ్ళబొమ్మలు, చేతి బొమ్మలకంచే ఊచబొమ్మల 
చలనం నెమ్మదిగా వుంటుంది. అయితే వీటి కదలికలలో ఎకుగ_వ అందం ఉంటుం 
దంటారు గోపాలస్వామిగారు. 


ఒక్క విషయంలో తప్పా, ఊచబొమ్మల రంగస్థలం, నిర్మాణం కూడా చేతి 
బొమ్మల రంగస్టలంవలెనే ఉంటుంది. బొమ్మలకు అమర్చిన కరల్ని 
గుచ్చి నీలబెట్ట టానికి వీలుగా చిల్లులు పొడిచిన చెక్కులను రంగ 
స్థలానికి [క్రిందగా అవసరమైన చోట్ల వుంచుతారు. కొన్ని బొమ్మ 
లకు, థాశీసమయంలో స్ఫూతధారుడు నిలబెట్టటానికి వీలుగా కర్ర 
లకు అడుగున ఒక అంగుళం దూరంగా ఉండేటట్లు రెండు బిళ్ళ 
లను అమరుస్తారు. చేతిబొమ్మల మాదిరే దీపాలను ఏర్పాటుచేస్తారు. 








మిఠారి తొక్కిన జిక్కిణీ కోవు 


ర్వుంక్కిణీ లాస్యం మతంగ మహామునివల్ల ఆవిర్భవించిందని, ఆయన ర్లచన 


అనను 


బృహ దేశవలన తెలుసూ వుంది. 
అ per.) 





ఒకనాడు ఆంధ్రదేశంలో జిక్కిణి నృత్యం బహుళ (ప్రచారంలో వున్నట్లు 
వ శతాబ్దంలో వెలువడిన అనేక [పబంధాలలో జిక్కిణి ఒక (పముఖమైన నాట్య 
విన్యాస మని తెలుస్తూంది. 
రామాభ్యుడయంలోనూ, “చర్మ! డభాను చరిత్రలోనూ, 4 త్త రామాయణం 
ల్‌ నోన్లూ, పాంచాలీ పరిణయం మొదలై న (ప్రబంధాలలో జిక్కి_ణి ప్రశంస వుంది. 
ఇక తంజావూరు ఆం[ధనాయకరాజుఇ ఆస్థానంలో “జిక్కి ణి"? నొట్య(పదర్శ 
నలు విరివిగా జరిగినట్లు ((క్రీ॥ శ॥ 1631-73 | పాంతాలలో వెలువడిన రఘునాథ 
నాయకుని (ప్రహ్లాద యక్షగానాలవల్ల నూ అదే ఆస్థానంలో వెలుగొందిన చెంగల్వకాళ 
కవి, రాజగోపాల విలాస (ప్రబంధాలవల్లా. 
ఆలాగే తంజాహారు రాజాసానానికి చెందిన “అన్నదాన నాటకంలో” కూడ 
జక్కుల రంగసాని పదకే?ిక (ప్రసక్తి వండి 


మిఠారి తొక్కిన జిక్కిణీ కోపు 17 
తంజావూరులో జిక్కిణీ వెలుగు : 


విజయరాఘవ నాయకుని ఆస్థానంలో యక్షగానం ఒక సుందర కశారూపమై 
వర్టిల్లి నట్లు ““జిక్కి.ణి”” నాట్యం కూడ గీత 
[ప సరసాల్లో (పసిద్ధి చెందినట్లు (క్రీ॥ శ॥ 
1500-15650 (పా ౦ తా ల్లో వెన్నెలకంటి 
సూరన రచించిన “విష్ణుపురాణం” లో జిక్కి 
జిని, ఒక వర్ష విశేషంగా పేర్కొన్నాడు. 


ఆలాగే తంజావూరు మహారాష్ట్ర, 
_పభువై న “శహాబీ” [క్రీ॥ శ॥ 16841712 
(ప్రాంతాల్లో రచించిన “చిత(పబంధం'” తోనూ 





ఖో 7 j లో గా | గ cy ,షాక్‌ 
మధుర విజయరంగ చౌక్కినాథనాయకుని ఆస్థానంలో శ్రీ॥ శ॥ 1706.325 
వెలసిన తిరుమల కవి రచించిన “*చ్చిత్రకుంట మప త్మ $ం'లోనూ జిక్కిణి దరు 


పులు ఉదాహరింపబడ్డాయి. 


ఆలాగే కూచిపూడివారి నాట్య పద్దతుల్లో ““జిక్కిణీ”” దరుప్తు కూడా యజ 
గానంతోపాటు (పాముఖ్యం కహించినటు తెలుసూంది. 
హ్‌ లం 0 


ము 


జక్కులవారే అసలు యక్షగాన (ప్రదర్శకులై నట్లు ““ కీ డాఖిరామం " "లి బ్రో ోకామ 
8 జల గ్‌ 99 జ ( ఇ. 1 వటి 
వల్సి మహాలజ్క్మ కై టభారి”' పలపు బాడుచువచ్చె కల్‌ పురంధి అని 


ఆ కామవల్లియే, కామేశ్వరీ పాటలోని కామేశ్వరి యసీ, ఆ కామేశ్వరి కథను 
క్రి॥ శే వేటూరి. (ప్రభాకర శా స్రీగారు *“కీడాధిరామం పీఠికలో విపరించినట్లు, యస్వీ 
జోగారావుగారు తమ యక్షగాన వాజ్మయంి”” లో వివరించారు. 


౭౬ 


ఈ కథలో మహాలక్ష్మి శాపంవల్ల పార్వతికి సద్యోగర్భాన స ప్ల. కన్యలు 
ఉదృవించినట్లూ ఆందులో ఒక కన్య “పేరు "“జక్కుులమ్మ'*" ఆ అనీ అందరికంకే 
చివరిదీ చిన్నదీ ““క్రామవల్లి'” ఆ అనీ తెలుస్తూంది. 


స స_ప్పకన్యలనే. “అక్కలు” లేక అక్క దేవతలనీ అంటారు. యట్సలు 
శివాజవల ga ౦పర్యుంగా కామవల్సిని కొలుసారు. వారే జక్కులనీ, శివుడు 
వారికి వాద్య (ప్రదానం గావించాడనీ ఐతిహ్యం వుంది. 


172 జానపదకళారూపాలు 


మరో గాథ కూడా ఇలా తెలుస్తూంది. ఒక గృహస్తు సంతానార్థియై ఏడుగురి 
అక్కల్నీ ఆరాధించినట్లూ, ఆ సందర్భంలో ఏడుగురు అక్కలూ లేచి నృత్యం చేశా 
రొసీ ఆ ఆక్క_లే యకకన్యలనీ చెప్పబడింది. 

యక్ష శబ్దం జక్క = ఎక్కు అనే రూపాంతరాలే కాక, అక్క అనే రూప 
వికృతి కూడ అంగీకరించతగిందే అని గంటి సోమయాజిగా రన్నారు. 

నాట్యంలో దేశిమార్ల నృత్యాలను గురించి (శ్రీనాథుడు కాశీఖండంలో ఉదహ 


రించాడు. జిక్కిణి చిందు అసీ, అడి దేశీయ నృత్యమనీ దశావతార చరిత్రలో ఈ 
(క్రింది విధంగా వర్ణించాడు. 


దురు పదంబులు సొక్కు మెసిరుల నొసగ 
సరిగె నిరుగెల కుంచియల్‌ సవదరించి 
పెక్కువగ జిక్కిణీ కోప్పుదొక్కె 

చక్కని మిఠారి నరపతుల్‌ సొక్కి చూడ. 


అనడాన్ని బట్టి, జిక్కిణి దరువు, జిక్కిణి కోపు చాలా (ప్రాచీన మనవిగా 
ఎంచవచ్చు. 


యతుల బిక్కిణీ 


నృత్యగానా లలో (ప్రజ్ఞావంతులై న యకులు, సింహళం వదిలి దక్షిణ భారత 
దేశానికి వలసవచ్చిన జక్కుల జాతివారసీ, ఇది పలువురి అభి పాయమనీ క్రీ॥ 40 
శ్రీనివాస చ్మక్రవర్తిగారు వివరించారు. 


సింహళంలో వాడుక భాష పాళీ భాష సంస్కృత యక్ష శబ్దానికి (ప్రాకృతం, 
ఎక్కులు తెలుగు తద్భవం జక్కులు. జక్కులవారు వలస వచ్చినవారై నా, ఆదిమ 
వాసులై నా, వారు సంగీత నృత్యకళాకారు లన్నమాట తథ్యం. వీరి పేరనే జిక్కిణి 
రేకులు, జిక్కిణి నృత్యం వెలిశాయి. ఇందుకు ఉదాహ 
రణ : “భామవష కథి” అనే యక్షగానంలో_ 





జోగక గీత వాద్యముల సొంపుగ నింపుగ 
పంచ జక్కిని (పాగటమైన నాట్య 
రసభావముల విన్సింతు వేడుకన్‌ --- ఆని 


మిఠారి తొక్కిన జిక్కిణీ కోపు 173 


అలాగే. 

అఖునిభ మధ్య ల్మాకియలు నాపరిభాషలు నొప్ప జిందు జ 
క్కిణి కొరవంజి మేళముల గోళిక సల్పిరి దేవతా నటీ 
మణులకు బొమ్మవెట్టు (క్రియమర్దళ తాళ నివాద పద్దతిన్‌ 
రణదురు రత్ననూపుర ర్లుణముల్‌ మెజయం బాదాహతిన్‌ 


ఆని కవులు వర్ణి ంచినారు. ఆనాడు తంజావూరు ఆంధ నాయకరాజుల 
దర్చారులలో జిక్కిణ్‌ నాట్యగోప్రి జరిగేదట ___ విజయ 
రాఘవుని ఆస్థానంలో మూర్తి జిక్కి ణి నృత్యం చేసెదట. 
(రాజగోపాల విలాసం) విజయరాఘవ రాయలు, “కొర 
వంజి కుభలీలి” గుజరాతి “డేకి” చౌపదియు జిక్కి_ణీ.... 

....నాట్యదులో హవణించు నవర సజ్జు. 
(హ్హాద చరిత్ర 





జిక్కి దరువు : 
జిక్కిణి దరువు అనేది ఒక కై వార గీతం. అది దేవతలకు సంబంధించింది 


గానీ, రాజులకు సంబంధించిందిగానీ అయివుండవచ్చు. కొన్ని మృదంగ జతులతో 
మిళితం చేసి నృత్యం చేయడానికి అనుకూలంగా కూర్చిన సంగీత రచనయే జిక్కి_ణి. 


ఈ జిక్కిణి యక్షగానాల్లోనూ, వీథి నాటకాలలోనూ. సలాంజతిగా (పదర్శి 
సారు. అయితే ఈ దరువులు సలాంజతులకం టే అతి (ప్రాచీనమైనవి సం(పదాయ 
నృత కళకి సంబంధించినవి. 

కవుతములు, శబ్దాలు, (అంతే సలా ౦జతులు) జిక్కి_ణి రచనలు ఒక విఢ 
మెన నృత్యసంగీత రచనలుగా కనిపించినా, ఆట్నక్రమంలో మాతం చాలా భేదం 
వుందంటారు నటరాజరామకృష్ణగారు. 

కవ్వతాలంపే దేవాలయాల్లో దేవతల ఆరాధనా సమయాల్లో ఉపయోగపడే 
సంగీత రచనా విశేషం. ఈ కవుతాలు (పత్యేక తాళగతులతో ఆయా దేవతల 
(పీత్యార్గం చేయబడిన రచనలు. 

సలాంజతులంటే రాజులపై న స్నోత్రాలుగానూ, రామాయణ భారతావి పురాణ 
గాథలకు సంబింధించిన వర్ణనలుగా వుండి, ఆ కథకు అంగీకాభినయ (ప్రాధాన్యమైన 
నృత్యం, మృదంగజతులతో నృత్యం (పదర్శింపబడుతుంది. 


మగత జానపద కళారూపాలు 


జిక్కి ణి కి సంబంధించిన 
రచనలు కూడా శబ్దాల మాదిరే రచన 
చేయబడినప్పటికీ ఇందులోని అభి 
నయ విధానం మాతం అడుగులకు 
సందింధి ౦చిన నొం(పదాయాలు 
మాత్రం భిన్నంగా స్తంటాము, 





కపుతం, సమతాళశం, శబం 
భు 


సలాంజతి మొదలె నవాటి వివరాలకు పోకుండా 

(2 
జిక్కిణీ ఏధానం ఏలా పుంటుందో పరిశీలిదాం. 
ద 


విజయనగర ప్పరపొల నురే 

విణాగాన వినోవదే 

విజయశీల త్రి పూసపాటి కుల 
జయరామరాజా రవితేజ 

జణయిం దజత జణు। జగనగ న్రగనగ 

౦త జగ సగతా గిటతక 


శి 
కం ణం నాం ౦గిటు ననంగ దడొగిణతొం[॥ 


జిక్కిణీ దరువు ఈనాడు ఎక్కడా (వచారంలో 


వున్నట్లు 
మనకు పెద్దగా ఆధారాలు లేవు 


, అయితే, ఈ జక్కిణీ దరువు ఎలాం 
టిదో, స, సం పదాయం ఎటువంటిదో. దానిని నిలబెట్టుకోవలసిన 
అవసరం. స్ట. వుంది. పేరణి pe 


(పాణం పోసిన నటరాజ. 
రామకృష్ణగారే దేనికి పూనుకోవాలి... 





చూడచక్కని చేడిగాని కలాపం 


వచ్చెర బాబు సోలిగాడు 
టై రా . 
ముక్కుమిద చుక్కబొట్టు 
నిక్కి నిక్కి చూసుకుంటు 
వచ్చెర బాబు సోలిగాడు. 
అంటూ ఆంధ్రదేశంలో దసరా వుత్సవ సమయాల్లోనూ, హరిజనులు జరుపు 


కునే గొంతాలమ్మ పండుగలో (ప్రదర్శించే విచ్చిత ఎషాలలో ఈ సో(డ్సిలిగాడి 
వేషం అతి ముఖ్యమైంది. 





ఆర వెల్లి . వెంకటాఖ్యుడు | 


" 'మెంకటాఖ్యుడు రచించిన సింగి పింగడి కథే, సోడిగాడి కలాపం. సోడిగాడు 


వంకర - దుడ్డుక్కరతో- (ప్రవేశించి పిల్ల లందర్నీ సార ర వేషధారణ ఆంతా 
హాన్యపూరికంగా వుండేది. క్‌ 2 


176 జానపదకళారూపాలు 


ముఖం నిండా సున్నప్పబొట్లూ. బొట్టుల మధ్య నల్లచుక్క_లు, నల్లటి గుడ్డ, 
అంటగట్టిన తలకు ఒక పక్కగా కాకి ఈకల ల లకు గోచిపెట్టి, ఒక 
చేతిలో వంకర దుడ్డుకణ్డ, మరొక చేతిలో చింకిజోలె చేసుకుని వున్నట్టుండి ఏదో 
ఒక మూల నుండి గొంతాలమ్మ పండుగ సందర్భంలో పిల్లలందర్నీ హడలగొట్టి 
ర ఒక అదుపులో వుంచేవాడు. ఇదే ఈనాడు మనకు కనిపించే సోలి 
గాని వేషం. ఈ సోలిగానిని చోడిగాడనీ, సోడిగాడనీ, సింగడసీ చేరు వేరు 
(ప్రాంతాల్లో చేరు వేరు పేర్లతో పిలుస్తూ వుంటారు. ఈ సోలిగాడి “పేరు | పాచీనం 
నుండీ | పస్తుతం వరకూ ఆంధ, పజాజీవితంలో జీవించి పుంది. 


తోలుబొమ్మలాటలో జుట్టుపోలిగాడు, బంగారక్క, అల్లాటప్పాగాడు, క్రేత్రి 
గాడు ఎటువంటి (పాముఖ కం వహి స్తున్నారో, ఈ చోడిగాడు కూడ చోడిగానీ కలా 
పంలో అంతటి (పాముఖ్యం వహి స్తున్నాడు. కాని బొమ్మలాటలో పాత్రల కేవలం 
హాస్యపాతలు మాత్రమే. 


చోడిగాని పాత్ర ఆలా కాక, కథానాయకుడుగానూ, హోస్యప్మ్నాతగానూ 
జీవిస్తున్నాడు. సోలిగాని “పేరు (ప్రజా జీవితంలో ఎలా హత్తుకుపోయిందో ఉదాహర 
ణలు చూ స్తే మనకు బోధపడుతుంది. పెళ్ళి పందిళ్ళలో ఫలానావాడు సోలీగాడులా 
వున్నాడసీీ గాలిగా తిరిగేవాళ్ళను సోడిగాడిలా తిరుగుతున్నాడనీ. భార్య తోడు 
లేకుండా వచ్చినవాడిని సోలిగాడులా వచ్చాడనీ రకరకాలుగా పిలుస్తూ వుంటారు. 


కరకు గుండెల్ని కదిలించ కథావస్తువు : 


కూచిపూడివారు _పదర్శించే భామాకలాపం, గొల్లకలాపం, మాదిరి ఈ చోడి 
గానిది కూడ ఒక కలాపమే. ఈ చోడిగాని కలాపానికి కథావ స్తువు సింగణి మరి 
పించి పారిపోయిన సింగిని వెదుక్కుంటూ వియోగాన్ని 
అభినయిస్తూ తుదకు సింగిని కలుసుకుని తనను వదిలి 
ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో మొదలై న 
(పక్నల ద్వారా వాగ్వివాదం జరిపి చివరికి సింగీని తీసు 
' కుని ఇరువురూ ఒక ఇంటికి చేరడంతో చోడిగాని కలాపం 
కథ సమా పమౌతుండి. స ట్రరత చోడిగాడు తెర 





గ 


చూడచక్కని చోడిగాని కలాపము 177 


దరువు: 


చోడిగాని జూడరే ఎరుకల చోడి గాని జూడరే 
ఆడాడ సింగిజాడ = వేడుకుంటు వచ్చి నట్టి 1చో॥ 


చక్కనైన చుక _బొట్టు - ముక్కు మీద బెకైనే 
వెక్కుసముగ పంటనొక్క - పొక్కర బెఖైనే 
కొంగపిట్ట చంక బెట్టి - గొంగళి వహించెనే 

రంగు మీర పురులుకోల - పొంగుచు ధరించెనే చో! 





చంక చింకి పెకై కప్పు - పొంకము కలిగించెనే 
బింకమైన వంక కస్పై - బెదర జూపు కొనుచు వచ్చె ॥చో॥ 


వచనం స్త 
సుందరి ఎందు బోయితివ : 


మరియు సింగడు అంగజుని హోరంగై న మెరుంగు తూపులకు కరంగి, 
సింగిని కౌగలించుకుని, యెడతెగని తమకంబున రతి పారవశ్యంబున కొంత తడవు 
"పెజ్జపై నిమరించి పరాకున పరుపుపై దడున సింగి గానరాకున్న ఉలిక్కిపడి దిగ్గున 
లేచి దిక్కులం బెదరి చూచి యెట్ట కేలకు బెట్టిదంబైన నిట్టూర్సు నిగిడించుచు 
అంగనాభంగ పెట్టితివిగదే అని గొంగళిం దులుపుచు సెక్కు. గతులు మక్కునలు 
దలపోయుచు పొక్క(ర్ర దడుముచు కేలంగోల గీలించి సుందరీ ఎందు బోయితివే 
అంటూ తన పరిస్థితినంతా ఈ విధంగా వివరంగా చెప్పడం (పారంభినాడు. 


అయ్యలారా? అమ్మలారా? నా పేరు సింగడు. నా భార్య “పేరు సింగి. మే 
మిద్దరం పడకగదిలో పడుకుని వుండగా అర్దరాత్రి నా సింగి పక్కలొనుంచి 
మాయమైపోయింది. అని ఆ వృత్తాంతమంతా చెపుతూ హో! నా సుందరీ, ఎందు 
బోయితివే అని వెదకటం (ప్రారంభించడంతో కథలో తొలిఘట్టం ఆరంభమౌతుంది. 


హాస్యగాడు సింగడే : 


ఈ కలాపంలో హాస్యగాడు వుండడు. సింగని పాకే హాస్యరసాన్ని 
అందిస్తుంది. సింగడే నాయకుడు. సింగీ సింగని పాటలకు వంత పాడే ఇరువురు 
M- 12 షష శ 


178 జానపదకళారూపాలు 


శాళగాళ్ళలో ఒకడు ఈ నాయకీ నాయకులకు మధ్యవర్తిగా తోడృడుతూ, అనేక 
(పశ్నలువేసి సమాధానాలు చెప్పిస్తూ, కథా సంధుల్ని విపులంగా సభ వారికి 
ఎరుకపరుస్తూ వుంటాడు. 


సింగికోసం విసిగి వేసారిన సింగడు, సింగిని చూపమని స్వామిని ఇలా 
పార్తిసాడు. 
(pea 


సింగిని గానవుగా ఓ నా స్వామీ, సింగిని గానవుగా 
అంగ వంగ కళింగ బంగాళ జనులకు 
కొంగు బంగారమై, కోర్కెలిచ్చిన స్వామి. 11సిం॥ 


తాటకి తలగొట్టి, సుబాహుని గొట్టి 
మారీచుని మట్టి, గాథిరాజు పట్టి 
యజ్ఞము చేతబట్టి, హరుని విల్లు ముట్టి 
ముక్కలు జేసి దట్టి, జగజ్జట్టీ. 11సిం॥ 
ఆని వేడుకుంటాడు. కథా గమనంలో సింగిని వెదుక్కుంటూ, సింగడు అడవిలో 
కనపడిన మృగాలను వేటాడి, అవి లభించినప్పుడు ఆయా దేవతల్ని సింగిని 
చూపమని (ప్రార్థిస్తూ పోతాడు. ఈ ఘట్టంలో అఖేట నృత్యం (ప్రదర్శింపబడేది. ఆ 
తరువాత దశాపతారాలను అభినయించి నారాయణమూర్తి ని _పార్టించేవాడు. తరువాత 
రామాయణ గాథను సంస్మరించి (శ్రీరాముని వేడుకుని రామాయణ గాథనంతనూ, 
“గ్గ పదాభినయంద్వారా అభినయిస్తూ సింగి కనపడలేదనే ఆవేద 
నతో స్పృహతప్పి తూలిపడిపోతూ న్మిష్కమిసాడు. 


ఇంతలో సింగి: 


ఇంతలో సింగి ఎరుకో ఎరుకో అంటూ (వేసే 
శిస్తుంది. స్ఫూత్రధారుడు సింగి మీద (పశ్నల వర్గం కురి 
చి | ర్న 
పిస్తాడు. అంతట సింగి అతనికి సమాధానంగా తనయొక్క... 
కులగోత్రాలను గూర్చి, వృత్తి విద్యా విలాసాలను గురించి 
తన వన్నెచిన్నెలు అందచందాలను వివరిస్తూ సింగని వరి 
ఛే స్తుంది. ఈ సమయానికి సింగడు (ప్రవేశించి, సింగి దొరి 





చూడచక్కని చోడిగాని కలాపము 179 


కిందన్న సంతోషంతో ఉచ్చితబ్బిబై పోతూ, తన సంతోషాన్ని మాతం పైకి 
కనపడ సీయక వాగ్వివాదానికి దిగుతాడు. ఈ సింగీ సింగని వాగ్వివాదంలో మొరటు 
హాస్యం ఎక్కువ దొర్లటం వలన కొంచెం విర 
సంగా వుంటుంది. సవతుల కయ్యం మాదిరి చోడి 
గాడు, సింగి ఈ విధంగా ప్రారంభిసారు. 
సింగ, సింగస్నల వాదవివాదాలు : 
చోడిగాడు : 
మనసు లాకపొతే మునుపెరుంగనె సింగి 
అదును లంటినోరు ఆగలించి 
కళ్ళిమంటి టిగ్గ కఅచియు బట్రితే 
కొరడ దెబ్బలనుచు ఎరుగవటవె? 
సింగి; 
కొరడ దెబ్బలనుచు మరి మరి జలికేవు 
తరముగాదు నాదుదరికి రాకు 
_ మురువు పరువులేని పురుషత్వ మెల న్‌ 
సరసమెల్ల నాకు చాలుపోర. 





చోడిగాడు : 
సింగీ నను జూచితె నె 
నంగజుడను రూపురేఖలందును నా 
సంగతి నీవిటులైన తిరు 
గంగను న్యాయంబు గాదు గట్టిగ సింగి, 


చేకువలె నుండు మిసాలు, చీపికళ్ళు 
చింకితలగుడ్డ, గొంగళిచంకబెట్టి 
కప్పుపొక్కి డి పొగసిద్ద వొప్పుజూచి 
నయమె నిన్నంగజుడవన్న నవ్వరటర? 


ఈ విధమైన వాగ్వివాదంతో సంవాదం ముగిసి, ఇరువురికీ సఖ్యత కుదిరి, 
ఇంటికి పోవడంతో కథ సుఖాంతమై మంగళాంతం అవుతుంది, 


160 జానపదకళారూపాలు 


పైన వివరించిన ఈ చోడిగాని కలాపం ర్మాతి తెల్లవార్లూ (పదర్శిస్తారు, 
కథావస్తువు దంపతుల కయ్యానికి సంబంధించింది. దీనిలో శృంగారం రసా 
భాసమైనది. కురవంజిలో సింగీ సింగని వాగ్వివాద 
లక్షణాలు, నృత్యాలే ఈ చోడిగాని కలాపంలోనూ 
కనిపిస్తున్నాయి. ఈ కలాపంలో జిక్కిణీ చిందు 
మొదలై నవి విశేష నాట్యాలు. ఇది భార్యాభర్తల 
సంవాదం అవడం వలన (పేక్షకులను ఎక్కువ 
: ఆనందపరిచేది. 

భామాకలాపం, గొల్లి కలాపం మాదిరే ఈ చోడిగాని కలాపంకూడ నృత్య 
రూపకం. సూ(త్రధారుడే విదూషకస్థానాన్ని అలంకరిసాడు. 

చోడిగాని కలాపంలో ఉపయోగించే ఒ౦కి కల్లి ఒక్‌ ముఖ్యమైన విశేష 
మనీ, భరతళాస్త్రంలో “(బ్రహ్మకుటిలకందద్యాి త్తని ఒక వాక్యం వుందనీ ఆ 
కుటిలకం విదూషకోపయోగిగా అభినవగు ప్పులు వ్యాఖ్యానించారనీ, ఆనాడు (బ్రహ్మ 
దేవు డిచ్చిన వంకక్ళర్ర ఈనాటికీ తెలుగువారినద్ద ఉండటమే చోడిగాని కలాపం 


లోని ఒక శాస్త్రీయమైన విశేషమనీ, శ్రీ ముట్నూరి సంగమేశం, సాళ్వ కృష్ణ 
మూరి గార్లు భారతిలో ఉదాహరించారు. 





అసలు ఆధారం ఇల్లి దిగో ఇదీ : 


చెంచునాటకం, ఎటుకల కథ, ఎట్టగొల్లల భాగవతం మొదలైన వాటన్నిటికీ 
మూలమైన చెంచులమ్మీ నృసింహుల “ వణజయగాశే ఈ చోడిగాని కలాపానీకి 
జకం. ఆనేక కురవంజి రచనలకు మూలాధారం ఈ (పణయ కలహమే. 

ఈ కథావస్తువెన చెంచులక్మీ నృసింహుల వివాహ గాథను కీ॥ శ॥ 1600 
(పాంతంలో గరుడాచల మాహాత్మ్య మను "పేర ఓబియను౦ (తి యక్షగానంగా 

వాశాడు. ఆ నాటికీ, ఈ నాటికీ దక్షిణ దేశభాషల్లో కొరవంజులలో దీనినే (ప్రాచీన 
ఫ్పతిగా చెప్పుకోవచ్చు. 

ఈ చోడిగాడి కలాపానికి ఎజుకల కథ అని కూడ పేరు. 
తంజావూరు సరస్వతీ మహల్‌ లైబ్రరీలో “ఎబుకత కథి అనే పేరుతో 
ఒక రచనవుంది. ముఖ్యంగా ఈ కలాపాలు (వ్రాసిన వారిలో చెంగల్వ క 
రాయ కవి = ఆర వెల్లి వేంకటార్యుడు = = వంకాయల బలరామభుక్త a) 
గొడవ రి జగన్నాథం మొదలై న వారి రచనలు ముఖ్యమైనవి. 





విధి నలంకరించిన ఐథి నాటకం 


ఈ నాటకాలంకే పురాతన కాలంనుంచీ (పజాసామాన్యం అభిమానాన్ని 
చూరగొన్న నాటకాలు ముఖ్యంగా దేశినాటక సంప్రదాయాలు, చాలవరకు శవకవుల 
అధ్వర్యంలో నే వర్ణి ల్లాయి, కారణం శైవమతం విజృంభించిన రోజుల్లో శైవమత 
సంప్రదాయాలను (ప్రజా సామాన్యానికి విశదపరచ డానికి అనేక విధాలయిన (ప్రచార 
సాధనాలను ఉపయోగించారు. శివకవులే అటువంటి రూపకాలను [వాయడము వారే 
వాటిని వ్యా పిలోకి శేవడంవల్ల దేశి సంప్రదాయపు కళాఖండాలన్నీ శ్రైవమతస్థుల 

ఆలి ne 0 టు 
సొమ్మని చెప్పవచ్చు. 





ఆర్య సంప్రదాయ (పకారం నటులను పం క్రిబాహ్యులుగా నిర్ణయించారు. 
అటువంటివారికి సంఘంలో గౌరన మర్యాదలు శూన్యం. కాని కై వమకాన్ని అవలం 
బించిన వారుగాని, వివిధమైన జాతి మత విచక్షణలేని జంగాలుగాని ఇటువంటి నిర 
యాలను విధి నిషేధాజ్ఞలను పాటించలేదు. అంతేకాక శై ననకాన్ని అవలంబింవిన 
అగవర్లములె న (బాహ్మణాది కులములవారికి కూడ ఏ విధమైన పట్టింపు లేకపోవడం 

మ వూ ॥ కుశా రు 
వల్ల అగజాతుల వా రందరూ దెకి నాటకాలను _పదర్శించారు. శై వభక్తులైన 
జంగాలు మొదలై నవారు శీవ సంబంధమైన నాటకాలను (ప్రదర్శించారు. నాటకాలు 
ఆడటంలో జంగమువారు ముఖ్యులు. కృష్ణదేవరాయల కాలంలో వున్న బె చరాజు 

€ య్‌ 


182 జానపదకళారూపాలు 


వేంకటనాథ కవి పంచతంత్రంలో కడివోని తెజనాటక ee జంగాలు అని 
(వాళారు. 


గొ 

లొ టో శి 

ఎథీ [ప్రాముఖ్యం : 
a 


ఆనాడు వినోద కార్యక్రమాలన్నీ వీథుల్లోనే జరుపబడేవి. మహాభారతం, 
భాగవతం, రామాయణం, గరుడపురాణం, బసవపురాణం మొదలె న పురాణ 
గాథలు చదవటం, తేటతెలుగులో (ప్రేక్షకులకు ఆర్థమయే్యశైలిలో అర్హం చెప్పడం 
ఆచారంగా వుండేది. [గామాలలో (గ్రామశెడ్డు, లు. ప్ర ౩ మొదలైన 
. వీటిని నిరషహొ హా ౦చేవారు. 


ఆనాడు తగూలు, పంచాయితీలు, అన్నీ వీథుల్లో నే జరిగేవి. ఆనాడు వీధికి 
అంతటి _ప్రాముఖ్యమయుండేది. వీథుల్లోనే వీథి బడులుపెట్టి చదువు చెప్పేవారు. 
భాగవతులు మొదలై నవారు ఎవరు వచ్చినా నడివీథిలో కార్య(క్రమం జరిగేది. వివాహా 
_ నంతరం ఊరేగింపులు, మేజువాణీలు, దేవదాసి నృత్యాలు వీథుల్లో నే జరిగేవి. 
జాతర్ల ఉత్సవాలూ, ఊరేగింపులూ, ఆటపాటలూ అన్నీ వీథుల్లో నే జరిగేవి. వీథికి 
ఆంకటి (పాముఖ్యముండేది. వీథుల్లో నాటకాలు ఆడేవారు గనుక వీథినాటకాలవీ, 
(వదర్శించేవారిని భాగవతులనీ పిలిచేవారు. 


రంగనలం : 
థి 


bn శ u 16 ఏ శతాబ్దం నుండి ఆం ధదేశంలో ఎక్కువగా యక్షగానాలు 
“౦చబడ్డాయి. ఆనాటి కే దోర సము[ద్రపు నటులు, కూచిపూడి భాగవతులు, జంగాలు 
మొదలై నవా రందరూ, వివిధ రకాలుగా వీథినాటకాలను, తెరనాటకాలను, బయలాట 
రాసు (పతి వూరిలో నూ (_పసిద్దంగా ర ంబెవా రు, 


ను 


రై 
క్‌ు. 


దేశి నాటకాలను విశేషంగా (పదర్శించారనీ యక్ష 
గా నాల్లో నాటకోచితమెన రచనా విధానాలు (వవేశ పెట్ల బడా 
యసి, అందుకు తార్కాణం స్నుగీవ విజయమేననీ, 
-. స్నుగీవ విజయం నాటకంలో ఆ యా పాత్రల్లో కొందరు 
పాటలు పాడేవారనీ, తక్కిన సంధి వచనాలు మొద 
లైనవి ఒక రిద్దరు సూతధారులు పఠించడం వల్లనూ 
సుగీవ వింతే యక్షగానం వీథి నాటకంగా 





వీథి నలంకరించిన వీథి నాటకం . 183 


(వదర్శించేవారనీ నేలటూరి వెంకట రమణయ్యగారి లాంటి చరిత్రకారులు సూచి 
స్తున్నారు. 
తంజావూరు రాజులు : 
17 వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో యక్షగానానికి కూచిపూడి కలాపంతో 
సంబంధం కలిగి ఆనాటినుంచీ యక్షగానాలలో వివిధ (ప్ర క్రియలను (ప్రవేశపెట్టారు. 
18 వ శతాబ్దం నాటికి ఆంధదేశపు యక్షగానాలమీద, కొన్నిటిపైన మార్గ 


నాటకాల (ప్రభావం కూడా గోచరించింది. 


17 వ శతాబ్దం ఉ తరారంలో ఆధునిక నాటకరంగ ఛాయలు కూడ యక్ష 


—0 య గ 





గానాలమీద బడడంతో వీథి నాటకరంగం విపరీతంగా అభివృద్ధి చెందింది. దీనితో 
ఆనాదిగా వస్తున్న అకా (పదర్శనా (షృకియ అభివృద్ది సన్నగిల్లుతూ వచ్చింది. 
17 వ శతాబ్దంలో తంజావూరులో యక్షగానాలకు రాజాశయం లభించింది, 


రాజులు రచించిన యక్షగానాలు : 


రఘునాథనాయకుడు, విజయరాఘవ నాయకుల కాలంలో నాటకశాలలు వెలి 
కాయి. ఈ రాజులు స్వయంగా యక్షగానాలనే రచించారు. కాని విజయరాఘవ 
నాయకుని ఆస్థానంలో ఎక్కువ (ప్రోత్సహి౦పబడి వీథినాటకం వైఖరిలో అభివృద్ది 
చెందింది, ఉదాహరణకు విజయరాఘవుని “పూతనాపహరణం*” “ప్రహ్లాద చర్మిత'” 


వూ లో అ » ue శ్‌ Ma అన్న అల్‌ ఆస క న్‌ 
మొదలై నవ టిలో రంగ్మపయోగ సూచనలు అనేకం వున్నాయి. (పహోద చరిత్రలో 


184. జానపదకళారూపాలు 


నాటకాలను గురించి, విదూషక (పశంసలూ వున్నాయి. దీనినిబట్టి, యక్షగానాలు 
రంగస్లల మెక్కి. వీథినాటక వె ఖరులను అందంగా సంతరించుకున్నాయని 
(థ్‌ యు 
చెప్పుకోవచ్చు. 
యక్షగానం కూచిపూడి భాగవతులు మొదలై న వీథినాటక (ప్రదర్శకుల దృష్టి 


నాకరించిన తరువాత అది వీథీనాటకంగా వరిలి జక్కులవారితో నే ఆ సందింధం 
వి ధియా 
శెగిపోయింది. 


నాటకీయత కలిగి వీథుల్లో (ప్రదర్శించడంవల్ల, అటువంటివాటికి వీథినాటకా 


లనే పేరు వచ్చింది. తమిళ దేశంలోనూ, కన్నడ దేశంలోనూ ఈ వీథినాటకాలకు 
““బయలాటలనీ”’ తెరుకూత్తు అనీ పిలువబడుతున్నాయి. 


వీధి నాటకం లాక్షిణికుల నిర్వచనం : 


గ్రామాల్లో సామాన్య (ప్రజలకు వీథి నాటకాలు; బహురూపాలు మొదలైన 
తెర నాటకాలు (ప్రదర్శించినట్లు పండితారాధ్య చర్విత పర్వత (ప్రకరణంలో ఉదహ 
శింపదిడింది. 

జంగాలు తెరనాటకా లాడినట్లు “బై చరాజు వేంకటనాథ కవి పంచతంత్రం 
లోనూ, అయ్యలరాజు నారాయణ కవి “హంసవింశతి” లోనూ ఉదాహ 
రించారు. 

వీథిని గురించి భరతుడు భరతనాట్య శాస్త్రంలో దేశిరూపకాల వర్హనలో రథ 
కల్చితమనీ, రెండు మూడు పాత్రలు కలిగిన ఏకాంతమనీ, నటునికి శృంగారరసం 
(ప్రధానమని _పస్తావన, ముఖ నిర్వహణ సంధులు వుండాలనీ, గీత నృ త్తాదులళో 
కూడిన (ప్రశంసలు ఉండవచ్చుననీ బాణంవలె ఇది వరన (పధానమనీ, వ్యాఖ్యా 

ల్‌ 

నించారు. 

ధనికుడు వీథి నాటకాన్ని గురించి, వీథులలోని 
మార్గపంక్తులవలె తీర్చబడిన వీథి అంగములు కలవని 
నిర్వచించారు. వీథి నాటక లక్షణాన్ని గూర్చి (వతాస 
ర్ముదీయంలో చాణంవలె సంధ్యంగము లుండి కై సికీ 
వృ త్తి శృంగార పరిపూర్ణత ఉద్దాత్యకాది వీథ్యంగములు 
కలిగి యుండుట వీథి లక్షణంగా జెప్పబడింది. 





ఏథి నలంకరించిన ఏథి నాటకం 185 
(ప్రసిద్ధిచెందిన ఏథి నాటకాలు : 


16వ శతాబ్దంలోని తాయికొండ నాటక సమాజంలో ఒక స్త్రీ పాతను 
త్రీయే ధరించినట్లు తెలుస్తూ వుంది. తాయికొండ నాటక 5 
సమాజం . యక్షగాన సమాజమని ఊహించటానికి అవ 
కాశం లేదనీ, అది ఒక వీధి నాటకమే అయి వుంటుందనీ 
యస్వీ. జోగారావుగారు, తమ యక్షగాన వాజ్మయంలో తెలియ 
చేశారు, 


18వ శతాబ్దంలో కూచిమంచి జగ్గకవి చంద రేఖా 
విలాసం .... ఆడు భాగవతుని జూడ గడ్డము మూలి నున్నగా 
గొరిగించుకొన్నవారు అనే దానిని బట్టి. తురగారామకవి ఒక చాటువులో బాగోతుల 





బుచ్చిగానిని స్త్రీ పాత్రధారిగా పేర్కొనడాన్ని బట్ట. 
ప్రీ ప్మాతలు, పురుషులే : 


నాటి నుండి నేటివరకు కూచిపూడి వారు స్త్రీ పాత్రల్ని పురుషులే 
ధరిస్తున్నారు. కూచిపూడి నటుల్ని సంబోధించడంలో “భామ. వేషగాడనీ'” 
“రాణి దేషగాడనీ”” “ఆడ వేషగాడసీ”” సిలవడాన్నిబట్టి '*“యక్షగానాల”” అనంతరం 
ఆయా నాటక సమాజాలు, వీథి నాటక సమాజూలు, వీథి నాటకాలు (పదర్శించినట్లు 
విడితమొతూంది. 

కూచిపూడి మేళాల్లో (ప్రసిద్ధమైనది ఆనాడు సిదేంద్రయోగి మేళం “అంతకు 
పూర్వం 18 వ శతాబ్దంలో భాగోతుల బుచ్చిగాని మేళం, 19 వ శతాబ్దంలో 
రాయలసీమ లేపాక్షి వేములపల్లి , తాడిపత్రి మేళాలు, 19, 20 శతాబ్దాల మధ్య, 
నెల్లూరు మండలంలో, పడక ౦డ్డ రామకృష్ణయ్యగారి "మేళాలు = ““విశాఖపట్నం'” 
“నరసింగపల్లి '” “క శ్శేపల్లి "” కందాళ చిదంబర మేళాలు, పల్నాటి సీమ మేళాలు 
మొదలై నవి _ప్రసిద్ధిజెందాయి. 


నాటి ఏథినాటక రం గస్టలం వ 


నాటి నుంచీ నేటి వరకూ వీథి నాటకాలు వీథుల్లో నే (పదర్శింపబడు 
తున్నాయి. నాలుగు వీథుల కూడలిలో గానీ, వూరి వెలుపల బయలు (పదేశంతలో 


186 జొనపదకళారూపాలు 


గాని, లేక భాగ్యవంతుల ఇండ్ల ముందరో _ప్రదర్శనాలు జరిగేవి. ఈనాటి మాదిరి. 
ఆనాడు రంగస్థలాలు లేవు. ఎత్తై న (వదేశమే రంగస్టలంగా చూచేవారు. లేనట్టయితే 
మట్టిని దిబ్బగా పోసేవారు. "వదర్శనం నాలుగు (ప్రక్కలకూ కనిపించేటట్లు 
పందిరిని నిర్మించేవారు. పైన తాటిఆకులుగాని, ఈతచాపలుగాని క'ప్పేవారు. ఈనాటి 
తెరలు ఆనాడు లేవు. మామూలు కలంకారీ అద్దకం బొమ్మల దుస్పటిలాంటిది. 
ఇరువురూ చెరొకసక్కనా పట్టుకుని నిలబడేవారు. ఈనాడున్న లె ట్లు ఆనాడు లేవు. 
కేనలం నూనె కాగడాలమీద, ఇలాయి కర్రల దీపాలమీద ఆధారపడేవారు. ఇరు 
(పక్కలా వెలుగునిచ్చే రెండు కంచునూనె కాగడాలు వేసేవారు. పాతల 
శంలో రాజుగాని, రాణిగానీ, యముడుగాని, కంసుడుగాని ముఖ్య పాతల (ప్రవే 
శంలో ఇంత గుగ్గిలాన్ని ఆ కాగడాలపై గుప్పేవారు. ఆ సమయంలో గొప్ప 
కాంతితో గుప్పుమని మెరిసేది. ఆ మెరుపులో పాత్రలు (పవేశమయేేవి. 


ఈ విధంగా వారు వారి రంగస్థలాన్ని నిర్మించుకునేవారు. అందుకు (గ్రా మసు 
లందరూ సహాయపడేవారు. _పదర్శనానికి కాకితో కబురంపితేసరి చుట్టుప్రక్కల 
(గామాలనుండి, జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఇందుకు కారణం. 
ఇంతకు మినహా ఆనాడు వినోద కార్యక్రమాలు లేనేలేవు కనుక. 


(ప్రదర్శన (పారంభం ఎలా జరిగేది: 


ర్మాతి సుమారు పది గంటలకు, (ప్రదర్శనం [పారంభమయ్యేది. ఈలోగా 
భాగవతు లందరూ [గామంలో 
వున్న ఆ యా ఇండ్లలో భోజనం 
చేయడంగాని, స్వయం పాకం 
సగ కాని చేసుకునేవారు. రంగస్థలానికి 
నో ట్ర కొంచెం దూరంలో వున్న ఇంటిలో 
ల ముఖాలంకరణ చేసుకునే వారు. 
త్ర ప (పేకకు లందరూ వచ్చేపరకూ 
రకాలయిన పాటలను పాడుతూ గణపతి 
వారు, ఒక (పక్కా తు తయార పుతూ 
వ. ప న న ఆసీనులై వుండేవారు. (గ్రామంలో 


వున్న పండితులూ, (గానుపెదలూ, మున్నిఫ్‌ కం మొదలె న పెదలందరూ' 
సు ౧ ఇతే య ౧ 





వీథి నలంకరించిన వీథి నాటకం 187 


వచ్చి ముందు వరుసలో కూర్చునేవారు. “పెద్దలందరూ వస్తేగాని (ప్రదర్శనం 
(ప్రారంభమయ్యేది కాదు. వచ్చినవారందర్నీ వారికి సహాయాలు చేసినవారిని ఈ 
విధంగా సంటోధించేవారు. ఈ సభా రంగమునకు అందరూ వచ్చియున్నారటరా? 
చిత్తం, కరణంగారు, చిత్తం, మున్సిఫ్‌గారు, చిత్తం, పెద్దలందరూ వచ్చియున్నా 
రటరా. చిత్తం సెహభాష్‌, వారందరికీ ఉచితాసనాలను అలంకరింప చేసియుంటివా? 
చిత్తం ఈ విధంగా (పేకకులందర్నీ ఆకర్షి ౦చి (పదర్శన (పారంభించేవారు. 
(పతి జట్టులో నూ సమర్గులె న ఇద్దరు ముగ్గురు "హాన్యనటు లుండేవారు. వీరు ఏ ఎ పాత్ర 
బడితే ఆ;పాత్రను అచ్చుగుద్దినట్లు చెే ప్ప హరు. వేషధారణలో ఈ నాటికీ కేకులుగానీ, 
పొడర్లుగానీ. (బష్‌లుగానీ లేవ. ముఖాలంకర ణకు అర్దళం, మణీళిల, బె దొగ్గుపొడి, 
సింధూరం ఉపయోగించేవారు. కీప్‌ సూయిర్‌ కు 
దిదులు నారపీచు ఉపయోగించేవారు. 


వ 3 వ్‌ 
వక్షకులి?; ఇలా ఆకరి ంచవారు: 
Ee A షా 


(పదర్శనంలో (ప్రతిప్మాతా రంగస్టలంలో 
మూడు (పక్కలకూ తిరిగి అభినయి౦ చేవారు. 
దూరంగా వున్నవారికి వినబడేందుకు స్నూతధారులు 
హెచ్చుస్తాయిలో పాడేవారు. (పతి చరణాన్ని ఒక 

thy 
సారికి రెండుసార్లు రెట్టించి పాడేవారు. ఇలా క | 
రెట్టించడంవల్ల, ఆందరికీ ఇళ్లు అర్థమయ్యేది. ఈ (ప్రదర్శనంలో సాత్విక 
భావాలు దగ్గరగా 1 పున్నవారికి తప్పా. దూరాన వున్నవారికి కనిపించేవి కాపు. అందు 
పల్ల కాళ్ళతో నృత్యం చేసేవారు, నోటితో పాట పాడేవారు, చేతులతో భావానికీ 
తగినట్టు అంగ చలనాన్ని (ప్రదర్శించేవారు, మధ్య మధ్య శ్లోకాలను చదిపేవారు. 

గా న 0 
ఈ శ్లోకాలు చాలామందికి అరం కావని హోస్యగానిద్వారా వివర మదడిగించి, శోకారాన్ని 
°c యి a2) థా | 
విశదపర్చేవారు. |పదర్శనంలో ఏ మాతం విసుగు జసందకుండా, య పాత్ర 
ధారులై న మాధవి, నన ద్వారపాలకుల ద్వారా చిత విచ్చితమైన లో “క ధర్మా 
అకు సాంఘిక ఆచారాలనూ (ప్రవేశపెట్టి మధ్య మధ్య కడుపుబ్బ నవ్వు పుట్టించే 





వారు. (ప్రదర్శనం పది గంటలకు (పారంభి సే స్త, తెల్లవారి ఆరు గంటలవరకూ 
(పదిర్శనాన్ని సాగించేవారు. (సేకకులు తెల్లవార్లూ, ల్పకుండా ఈ (ప్రదర్శా 
నాలను చూచి ఆనందించేవారు 


188 జానపదకలళారూపాలు 


వీథినాటక స్యూత్రధారుని విశిష్టత : 


పూర్వం మన |గామాలలో (ప్రదర్శించే వీథి భాగవత (పదర్శనాలలో నూ, 
కొన్ని పౌరాణిక నాటక (ప్రదర్శనాలలోనూూ, (పదర్శనానికి ముందు, సూత్రధారుడు 
(దవేశించేవాడు. ఈనాటికీ జానపద కళారూపాల్లో సూ తధారుడు (ప్రత్యక్షమౌతూనే 
వున్నాడు. 

ఆ రోజుల్లో (ప్రదర్శనాలు వీథుల్లో | ప్రదర్శింపబిడేవి. (పేక్షకులు ఏడు గంట 
లకే తెరముందు కూర్చునేవారు, (ప్రదర్శనం (ప్రారంభించమని వత్తిడి చేసే 
ఈ న త్తిడినుంచి తప్పుకోవటా నికి ఈ స్నూతధారుని నాందీ (ప్రస్తావన న 
అతగాడు (పదర్శించదోయే, (పదర్శనాన్ని గూర్చి (పజలకు టూకీగా కథ చెప్పే 
వాడు. తన హాస్య చతురతతో |ఫేక్షకుల్ని అదుపులోకి తెచ్చేవాడు. 


సూత ధారుని లక్షణం : 


నాటక రచయిత గుణగణాలను, కథావస్తువు విశిష్టతను గురించి స్పష్టంగా 
వివరించగలిగినవాడు. అంతేకాక రంగస్ట్రలంలో వి పా త్రధారు అందరిని సిద్దం సేయ 
గలిగినవాడు. అయ తాళం = సంగిత విద్యల్లో (జ్ఞ కలిగినవాడు, పాత్రల నిర్ణ 
యంలో సహకారి అన్నిదేశాల నృత్య భేదాలను ఎరిగినవాడు, సూత్రధారుడని కాళి 
వాసుని శాకుంతలంలో ఉడాహరింపబడింది. 
నాటకాల్లోన్యూ జానపద కశారూపాల్లోనూ విటుడూ, విదూషకుడు, చేటకుడు, 
పీగ్ర మర్దుడు, మొదలై న కొందరు పాత్రధారు లుండేవారు. కాని అందరూ ఒకే 
నాటకంలో వుండేవారని మాతం చెప్పలేం ఆయా కథా విధానాల నుబిట్టి ఈ ప్మాతలు 
వస్తూ వుండేవి, 


నాయకుని నమ్మిన నేస్తం: 


విటుడు ముఖ్యంగా శృంగార నాయకునికి సహో 
యంగా వుండేవాడు. నాయకుడు నాయకికోనం, అన్వే 
షించడంలో తగిన సలహాలని స్తూ అటు నాయిక చర్యలూ, 
ఇటు నాయకుని చర్యలూ గమనిస్తూ వా రిద్దరినీ ఒకచోట 
కలిపేటందుకూ కలిపిన తర్వాత : వారి మధ్య శృంగారం 
తొణికిసలాడేటట్టు చమత్కారంగా మాట్లాడటం, వా 





వీథి నలంకరించిన వీథి నాటకం 189 


రిద్దరి మధ్య (పణజయకోపాలను తెప్పించటం. ఇరువురి మధ్యాచేరి - చమత్కార 
సంభాషణలతో ('పేకకుల్ని కడుపుబ్బ నవ్విస్తూ. ధర్మాలనూ, నీతులనూ, బోధిం. 
చడం చేస్తూ వుండేవాడు. అలాంటి విటులవల్ల నే అనాటి 
(పదర్శన సారాంశం (యేక్షకులకు చక్కగా అర్థమయ్యేది, 


విదూషరుడు : 


ఈతని పాత్ర కూడ హాస్యంతో కూడుకున్నదే 
విరహంతో కూడుకున్న నాయకీ నాయకుల మధ్య వుండి 
వారిని నవ్విస్తూ సరియైన (త్రోనలోకి తీసుకురావడమే 
విదూషకుని కర్తవ్యం, అంతేకాక ఆనాటి (ప్రజలకు అక్షర 





క్రానం తక్కువ. (పదర్శనాకారుల భాస, (పదర్శన ఇతి 
వృతం, కఠినమెన భాషలో వుండటంవల్ల, వాటిని ప్రజలకు అర్హమయ్యే భాషలో 

బి (wen య థు ॥ 
తెనిగస్తూ ఆ యా పాత్రల మధ్య చేరి హాస్యాన్ని గుప్పిస్తూ వుంటాడు. ఈ. 
విదూషకుడు. 


కూర్మిని కూర్చ చేటకుడు : 


సూూతధారుడూ, విటుడూ, విదూషకుడూ, కాక ఈయన నాలుగవ వాడు. 
(ప్రదర్శనాల్లో ఈతని పాత్ర, నాయికా నాయకుల మధ్య వచ్చే కలహాలను తీర్చడం. 
నాయిక చెప్పిన విషయాలను, నాయకునికి చెప్పడం. వీ రిద్దరిమధ్యా రంగస్థలంపై నే 
వార్తలు మోస్తూ, ఏదో విధంగా వారిని సమాధానపరచి, నేర్పుతో ఆ కార్యాన్ని 
నిర్వహించేవాడు. ఇలా నిర్వహించిన తరువాత నాయికా నాయకులద్వారా పారి. 
తోషికం పొందేవాడు. ఈ దృశ్యమంతా (సేక్షకులకు కళ్ళకు కట్టి 
నట్టు (ప్రదర్శించడ ౦వల్ల , (పేకకులు ఎంతో ఆనందించేవారు. నిత్య 
జీవితంలో దంపతుల మధ్యా, (పేమికుల మధ్యా జరిగే సంఘటనలే 
గనుక ఇవి (పేక్షకుల గెంకో ఆనంద పరచేవి. 


ఓ; 








సిదెందుని కూచివూడి కళాకేతం 
MW స 


కూచిపూడి భాగవతుల “పేరు విననివా రుండరు. ఆంధదేశంలో (పతి 
మారుమూల (గామంలోనూ, నారి (పదర్శనాలు _పదర్శింపబడ్డా ము. "పెద పెద 
నన ల ౧ ఏ ౧ 
రాజాస్తానాలలో నూ, దేవుళ్ళ కళ్యాణ ఉత్సవ సమయాలలోనూ, తిరునాళ్ళ సమయం 
తోనూ, కూచిపూడి భాగవతుల (ప్రదర్శనాలు తప్పనిసరిగా ఉండేది. ఆ విధంగా 
నారు కొన్ని శతాబ్దాల బట్టి ఎకఛత్రాధి పత కంగా విశాలాం[ధలో విశేషంగా (ప్రదర్శనా 
లిచ్చి వెనోళ్ళ వినతులు గొన్నారు. 





వీరు ఆట (ప్రారంభించారంకే భరతముని [పసాదించిన భరతనాట్యాన్నీ. 
నంది కేశ (రుని ' అభినయదర్చణాన్నీ ళా స్తయు క్రంగా తెల్లవార్లూ (ప్రదర్శిస్తూ వుండే 
వారు. వేలాది (ప్రజలు, వీరి ప్రదర్శనాలు చూచి ఉప్పొంగి పోయేవారు. (ప్రదర్శన 
మంతా, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండివున్నప్పటికీ, (ప్రజల చిత్త (ప్రవృత్తులు 
కూడ ఆధ్యాత్మిక చింతనతో వుండడంవల్ల (ప్రదర్శనంలో వచ్చే (వతి విష 
'యమ్మూ అర్హ మైనట్లుగానే వారు అహ్హాదంలో మునిగి ఆనందించేవారు. ఎంతో 
మంది పండితులు సైతం వీరి విద్యను పరీక్షించటానికి పోటీలువడి మరీ కూర్చునే 
వారు, 5 


సిద్దేందుని కూచిపూడి కళాక్షేత్రం 191 
కుచేల పురం అంతే: 


కూచిపూడి (గామం కృష్ణా జిల్లాలో మచిలీపట్టణానికి పదిహేను మైళ్ళ 
దూరంలో, శాతవాహన చృక్రవ రుల ముఖ్య 
పట్టణమైన (శ్రీకాకుళానికి చేరువలో వుంది. 
మువ్వ గోపాల పదాలతో దక్షిణదేళాన్నంతా 
ఉట్టూతలూ గించిన క్షేత్రయ్య స్వగామ మని 
చెప్పబడే మువ్వ (గ్రామానికి అతి సమీపం 
లోనేవుంది. ఈ కూచిపూడి కళాక్షేత్రం, 
ఒక (బాహ్మణ అ(గహారం దీనిని కుచేల 
పురమని కూడ కొంతకాలం శతం వరకూ 
పిలుస్తూ వుండేవారని (ప్రతీతి. దాదాపు 
అయిదువందల సంవత్సరాలకు పూర్వమే 
ఇక్కడ నాట్యకళకు అంకురార్పణ చేశారని చర్మిత్రకారులవల్ల తెలుస్తూవుంది. 





సిదేంద యోగి సుదులు : 
Mm WY © 


అసలు కూచిపూడికి ఈ సంపదాయం ఎలా వచ్చిందో కొంచెం తెలుసుకుని 
ముందుకు నడి స్టే మనకు చర్విత బోధపడుతుంది. ఈనాటికీ కూచిపూడి వారిని, 
మీకీ నాట్య సం పదాయంగాని, భాగవత సం|పదాయంగాని ఎక్కడనుండి వచ్చిందీ 
అని (ప్ని స్తే వారు ఈ (క్రింది గాథను తెలియజేసారు. కూచిపూడి భాగవతుల 
(పదర్శనానికి మూలపురుషుడు సిద్ధేంద్రయోగి అని చెపుతారు. ఈయన కూచిపూడి 
(గ్రామస్టుడే అని కొందరూ, యా(త్రలుచెస్తూ కూచిపూడి చేరిన సరదేశ అని కొందరూ 
ఆయన కాపుర స్థలాన్నీ కాలాన్నీ నిర్ణ యించలేకుండా వున్నారు. 


గురువును మించిన శిష్యుడు : 


కొన్ని శతాబ్దాల (క్రింద కూచిపూడి _గామంలో సిద్దయ్య అనే ఒకాయన 
వుండేవారట. ఆ సిద్దయ్యగారు చాలా అమాయకుడు. నిరక్షరాస్యుడు. సోమరితనంగా 
తిరుగుతూ వుండేవాడు. ఆ వూరి తక్కిన బాలురచే పరిహసింపబడుతూ, ఏమాత్రం 
విద్యానక్తి లేక అయోమయంగా వుండేవాడట. 


192 జానపదకళారూపాలు 


కొంతకాలానికి యు క్రవయస్సు నచ్చింది. సం(పదాయసిద్దంగా ఆ [గ్రామం 
తోనే అన్ని విధాల తగిన కన్యనిచ్చి వివాహం చేశారు. వివాహం అయిన కొద్ది 
దినాలకెల్లా సిద్దయ్యగారిలో ఒక కొత్త మార్చు రాసాగింది. విద్యాన క్తి కలిగింది. 
తలిదం, డులవద శెలవు తీసుకుని (ప్రయాణమయ్యాడు. ఆ (గామానికి పశ్చిమంగా 
ae) షు ఏ వి గ్‌ 
వున్న కృష్ణానదిని దాటి విద్యాభ్యాసం కోసం వెళ్ళిపోయాడు. సిద్దయ్యలో కలిగిన 
ఈ వింతమార్చు (గామవాసులందర్నీ చకితులను గావించిండి. కొంతకాలం ఇలా 
గడిచిపోయింది. సిద్దయ్యను గురించి చెప్పుకున్నవారు లేరు. 

యలు 


అన్ని విద్యలలోనూ ఆరితేరిన దిట్ట : 


కాని ఇంతలో నే సిద్దయ్యగారు సకలవిద్యాపారంగతుడై అన్ని విద్యలలో నూ 
మరి ఇంతటివాడు లేడన్న పేరు తెచ్చుకొని తిరిగి వచ్చారు. 

వచ్చే ముందు సిద్దయ్యగారి గురువు “నాయనా! నీవు నా దగ్గర అభ్యసించ 
వలసినదేమీ యిక లేదు. పోయి గృహస్థాశ్రమ ధర్మం అనుసరించి సుఖంగా 
జీవించు” అని ఆశీర్వదించి పంపించాడు. గురువు దగ్గర సెలవు తీసుకుని ఇంటికి 
(పయాణమయ్యాడు సిద్దయ న్‌ 


అది సంధ్యాసమయం. సూర్యుడు అరుణకాంతులు విరజిమ్ముతున్నాడు. సరిగ్గా 
ఆ చేళకు కృష్ణాతీరం చేరుకున్నాడు. సంజవీకట్లు కమ్ముకుంటున్నాయి. సిద్దయ్యగారు 
స్నానంచేసి సాయంసంధ్యావందనం చే సున్నారు. ఇంతలో ఉన్నదున్నట్లు కృష్ణానది 
పొంగి వీటి (ప్రవాహం ఒక్క పెట్టున ఆయన కంఠళంవరకూ ముం చుకొచ్చింది. 
సిద్దయ్య (ప్రమాదస్థితిలో పడ్డాడు. తన (సమాదస్థికి గమనించి ఆత్మసనా ్యసం చేశాడట. 

ఇంతలో ఒక తరంగం హఠాత్తుగా వచ్చి సిద్దప్పను చిత్రంగా ఒడ్డుకు 
చేర్చిందట, అంతట ఆయన సంసారాన్ని త్యజించి తన శృంగార భావాలను శ్రీకృష్ణ 
భక్తితో మిళితం చేసి భామాకలాపమనే పారిజాతా 
పహరణ యక్షగానాన్ని రచించి కూచిపూడి భాగవతు 
లకు బోధించి ధన్యుడైనా డని ఒక కథ... 


ఆత్మసన్యాసం తరువాత కథ : 


సిద్దేం డయోగి మొదట శృంగేరీ న? 
ఒక చదుపురాని మొద్దబ్బాయిగా వుండి. ఊసుపోకకు 





సిద్దేందుని కూచిపూడి కళాక్షేత్రం 193 


కృష్ణకీ ర్రనలు పాడుతూ వుండగా = యాదాలాపంగా నయికేనేమి _ అందులో 
అబ్బాయి తన్మయతను గమనించిన శృంగేరీ పీఠాధిపతి కృష్ణభక్తి ని (ప్రచారం 
చేయడానికి అతనిని దేశసంచారం పంపినట్లూ, యా(తలు 
చేసుకుంటూ చేసుకుంటూ అతడు కూచిపూడి (గామం 
వచ్చినట్లూ, వూరి వెలుపల దేవాలయంవద్ద మకాం 
వేసినట్లూ, ఇంతలో ఆ వూరి (బాహ్మణ స్త్రీలు ఊరివెలుపల 
నున్న ఊరబావికి నీళ్ళకు వచ్చి, ఈ సిద్దేం్యద్రుని దర్శించి 
నట్లూ చెప్పుతారు. 





ఆనాటి ఆచారం ఏమం జే (గామంలోకి ఎవరై నా 
అతిథులు వస్తే (ప్రథమంగా వారిని సత్కరించాలి. 
ఆలాగే వీరిని సత్కరించటానికై కూచిపూడి (బ్రాహ్మణులు వారిని దర్శించి? 
ఆతీథ్యాన్ని అందుకోమన్నారు. అందుకు ఆయన సమ్మతించి అన్నం దగ్గర 
కూర్చుని ఒక కోరిక కోరినట్లూ, దానిని వీరు శీరసావహించినట్లూ చెబుతారు. 
ఏమిటా కోరిక? తాను ఒక భాగవతం (వాశాడట. దానిని వారు (పదర్శించాలట. 
అదే ఆయన కోరికట. ఆ కోరికను తిన్నగా తీరుసానంయటేనే భోజనం చేస్తానని 
తీర్మానంగా చెప్పాడట. అందుకు వారు మారుమాట మాట్లాడక సరే నన్నారట. 
ఇందుపై సిద్దేంద్రుడు నాట్యశాస్తాన్ని వారికి బోధించడానికి. ఇష్టపడి, వారు ఈ 
శాస్త్రాన్ని వంశపారంపర్యంగా చేపతిగృహంలోనూ కులవ్య త్రిగా గ్రహించి, (పతి 
(దాహ్మణ యువకుడూ ముక్కు కుట్టించుకుని, కాలికి గజ్జె కట్టి, ఆవూరి నటరాజు 
ఆలయంలో ఒక్కసారైనా నాట్మపదర్శనం చు టట్లు "వాగ్దానం చేయించుకుని,. 
పారిజాతాపహర ణమనే భామాకలాపాన్ని వారికి ఉపదేశించాడల్‌. ఆయన ఆదేశాను 
సారం ఆనాటి నుండి ఈనాటి వరకూ వారు నాట్యవిద్యలో దినదినాభివృద్ధి పొంది. 
వివిధ దేశాలను సందర్శించి నానారాజ . సందర్శనం చేసి శతాబ్దాల తరబడి “పేరు 
(పథ్యాతులు సంపాదించారు. 


అక్షరాభ్యాసానికి ఆర ంభ 0: 


అనాటినుంచే నాట్యంలో క చేయబడింది. వెంటనే సిద్ధేయ్యదుడు 
బాలురనంద్రర్నీ సమకూర్చి, వారికి నాట్యాభినయాన్నీ, సంగీతాన్నీ నేర్పాడు. 
ఆనాటినుంచి వారి భాగవతాల (ప్రదర్శనలకు అంకురార్పణ జరిగింది. ఈ రీతిగా 
M-13 


94 జానప.దక ళారూపాలు 


సిద్దేర్యద యోగి నాట్య గీతాభినయాలను కూచిపూడి కళాకారులకు 
చేశాడు. 

అనాటినుంచీ ఈనాటివరకూ కూచిపూడి నాట్య పదర్శనలూ, వారి. 
వతాలూ,. వారి. పగటిచేషాలూ విశాలాంధదేశంలో సై కం 
పారదాయి... 


వంశపారంపర్య వారసత్వం: ట్ట సప 


. 'ఇలా ఆ కళను వంశపారంపర్య విద్యగా చేస్తి దానిని నశింపనీయక కాపా 
డేందుకు కూచిపూడి గడ్డ మీద పుట్టిన (పతి (బ్రాహ్మణ మగబిడ్డకూ ముక్కులూ 
చెవులూ, కుట్టిస్తారు. కారణం ముక్కులకూ చెవులకూ కతల లే ఆభరణాలు 
ధరించడానికి పప వుంటుంది. అది స్తీపాతగాని, పురుషపాతగాని రంధ్రాలు 
వుంచడం అవసరం. అందువల్ల, వయస్సు ముదిరితే రంధ్రాలు వేయడం కష్టం 
కనుక, ఆ పనిని బాల్యంలోనే "ముగిస్తారు. పసిపిల్ల లకు విద్యాభ్యాస మెటువంటిదో 
వారి క్రీకర్ణవేధ అటువంటిది. ముక్కులూ చెవులూ కుట్టి చిన తరువాత మరి కాలికీ 
గజ్జె కట్టించి నటరాజు ముందు నాట్యాభ్యాసాన్ని ప్రారంభిసారు. 


వదిహే నన శతాబ్ది'కే (ప్రబలంగా (పఖ్యాతి : 


కూచిపూడి భాగవతులు 15= వ శతాబ్దంనాటి కే వారి కళా ప్రదర్శనలను. ప్రద 
Pen | ; రించటంలో (సథ్యాతి వహించారు. ఇందుకు 
FE య ఫ్‌ 

gt ల్‌ ఆధారం 1502 నాటి మచ్చుపల్లి శె ఫీయతే. 16. వ 
శతాబ్దం చివరి భాగం నుండి ఈనాటివరకూ పారి 
జాతావహరణాన్ని (దర్శిస్తూ వారు (వేశంసల్ని 
x  ఆందుకుంటున్నారు. 





భామాకలాపంలో శ్రీకృష్ణుడు నాయకుడు. 
సత్యభామ నాయిక, శ్రీకృష్ణుడు రుక్మిణీ యందుం 
చిన అనురాగం తనపట్ల చూపలేదని, సత్యభామ 
(శ్రీకృష్ణునితో కయ్యమాడి విడిగా వుండిపోయి ఆ 
వియోగాన్ని మరి భరించలేక దూతికతో రాయ 
బారం పంపడం, దూతిక సత్యభామ విరహ్హవేదనను 





సిద్దేందుని కూచిపూడి కళాక్షేత్రం 195 


ఉపశమింపజేయడం అందులో కథ. (శ్రీకృష్ణుని దక్షిణ నాయక లక్షణాలను,. సత్య 
భామ అష్టవిధ నాయిక లక్షణాలను అవస్థా భేదాలను అద్భుతంగా చితిసారు. భామా 
కలాపంలో సత్యభామ ఒక్కతే పాతధారి. సూత్రధారుడు కథకుడుగాను, చెలిక కే 
మాధవిగాను సమయానుకూలంగా ద్విపాతలనూ ధరించి చక్కని హాస్యాన్ని (ప్రద 
ర్శిసారు. భామాకలాపం సిదేందుడే వాసినట్లు ఈ (కింది నాందీ పద్యం ద్వారా 
వెల్లడౌతుంది. 


వినరండి హారికథను : 


జనులార్క, వినుడి హరికథ 

విన వేడుక గలిగెనేని వీనులకొలదిన్‌ 
కొనుడీ కర్ణామృతముగ 

ఘనుడగు సిద్దెంధయోగి కవితారచనన్‌. 


! అనే పద్యంతో ప్రారంభించిన తరువాత సత్యభామ ఈ విధంగా పాడుతూ 
'తెర వెడలుతుంది: . 


భామనే సత్యభామనే 
భామనే, పదహారువేల 
_కోమలు లందరిలోనూ 
ఖామరో, గోపాలమూర్తికి 
(ప్రమదాసినగు సత్య భామ 


అట్టహాసము చెసి సురల 

నై గెలుచుక పారిజాతపు 

చెట్టు దెచ్చి నాదు పెరటా 

గట్టిగా నాటించుకొన్నా ॥భామ॥ 


అంటూ గర్వాతిశ యంతో నృత్యం. తొక్కుతూ 
అభినయం చే స్తుంది. 





196 జానపదకళారూపాలు 


భామాకలాపంలో _ భామవాచిక విధానం: 


భామాకలాపంలో కథయొక్క సందర్భాన్ని బట్టి వచనం నడుస్తూ వుంటుంది, 
సత్యభామ ఒక్క_కే __ ఏకపా(త్రధారి. (పక్కనున్న విదూషకుడు తా నొక్కడే, అవ 
సరాన్నిబట్టి పురుష హాస్యగానివలెను, మాధవి అనే స్త్రీ ్క ప్నాతధారిగాను రెండందాలా 
నిర్వహి సాడు. ఉదాహరణకు భామాకలాపంలో సత్యభామ వాచికం చూడండి: 


ఓ యమ్మా: 


“ఓ యమ్మా, వకావకనాడు పడక 
మందిరంలో హంసతూలికా తల్పమందు 
కాకేళి గృహములయందు వజ వైడూర్య 
గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యములు 
స్థాపించినటువంటి నగరియందు పవళించి 
యుండగా స్వామి వారు వచ్చి శయ్యమీద 
కూర్చున్నారమ్మా, లేచి పరిమళ (దవ్యములు 
మొదలైన చందనగోష్టి చేసినానే, అంతట 
స్వామివారు పరున్నారే, నేను కూర్చు న్నానే 
పాదసేవ చేసినానే. అప్పుడు స్వామివారు 
నన్ను తొడపై కూర్చుండ బెట్టుకుని అమూల్యమైనటువంటి ఆభరణములు 
ఆలంకరించి నిలువుటద్దం తెచ్చి ఎదుటనుంచి నీడలు చూచి సత్యభామా! 
నివే చక్కని దానవా, నేనే చక్కని వాడనా? అని అడిగేనే వోశమ్మా అడిగే 
టంతవరకు. ఆడబుద్ది గనుక, తెలియక, నేనే చక్కనిదాని నంటినే వోశమ్మాః 
అంతట స్వామివారు నా మీద కోపంచేసి దిగ్గున లేచి చక్కా పోయెనే వోశమ్మా! 
మన స్వామివారు ఎందుబోయెనో, యెక క్కడ బోయెనో వెదుకుతార కు 
వశమ్మా!” 





అంటూ మాధవితో ఎంతో అద్భుతంగా వాచికాభినయం నడుస్తుంది. ఇది. 
వినడానికి ఆహ్లాదకర మైన వాచికవిధానం. 


భామా కలాపాన్ని కూచిపూడివారు ఒక మహాకావ్యంగా తీర్చిదిద్దారు. ఏండ్ల 
తరబడి (ప్రదర్శించి (పేజా హృదయాలను చూర గొన్నారు. అ కర లాల వ 
(దదర్శభాల్లో ముఖ్యమెంది గర్రగలాలంః me 


సిద్దేందుని కూచిపూడి కళాక్షేత్రం 197 
గొల కలాపం తీర్చిన గొప్ప సందేహం : 
సట. 


గొల్లికలాపంలో నాయిక గోపకన్య. ఆమె “బ్రాహ్మణ, గోప జన్మలో ఏది 
ఉత్తషుమెంది? బాపడు గొప్పవాడా? గోపుడు గొప్పవాడా?” అని. (బ్రాహ్మణునితో 
వాదోపవాదాలు జరుపుతుంది. ఈ గొల్ల వల భాగవతుల రామలింగ శాస్త్రిగారు 
రచించారని వతీతి. గొల్లకలాపంలో. గొల్ల భామ వేషం ధరించి వీధిలో చల్ల అమ్మి 
నట్లు అభినయిస్తూ వుండగా శిష్టాచారం గలిగిన (బొహ్మణుడు చల్ల కొనాలని గొల్లి 
భామను పిలుస్తాడు. ఇరువురూ ఏ కులం గొప్పదో అని పరం జరుపు 
తారు. మానవ సమాజమంతా సమానంగానే సృష్టింపబడిందని, (బాహ్మణులు 
అధికం కారని వాది స్తుంది. ఇందుకని _ప్రదర్శనంలో ఇద్దరు గొల్లపడతులు చల్ల 
అమ్మేటట్లు వేషాలు ధరించి, భాగవతంలో వర్ణించిన పిండోత్ప త్తిని గురించీ, 
నవమాసాల పిండచలనాన్నీ, పిండం బయటపడిన తరువాత, (పపంచ సృష్టి 
ఏ విధంగా వుండేదీ అభినయంతో వర్షించేవారు. ఇందులో వేదాంతచర్చ 
జరుగుతుంది. 


గొల్ల కలాపంలో ఘనాపాటి : 

ఈ భామా, గొల్ల కలాపాలలో “పేరు _పథ్యాతులు గడించి అనేక మన్ననలు 
పొందిన సిద్ధహస్తులు వెంపటి "వెంకట నారాయణగారు. ఆయన తరువాత కొంత 
మంది ఆ పాత్రను ధరించినప్పటికీ ఆయనతో సరితూగరనే చెప్పవచ్చు. ఎంతో 


కాలం = ఏళ్ళతరబడి ఈ గొల్ల కలాపొన్ని (ప్రదర్శించారు. ఇదంతా యక్షగాన 
రూపంలోనే జరిగింది. 


కూచిపూడి వీథి భాగవతులు భారత - భాగవత - రామాయణాల నుండి కథ 
లను తీసుకుని యక్షగాన నాటక రూపంలో భరత నాట్య 
శాస్త్ర సాంప్రదాయాలను అనుసరించి _పదర్శనాలను 
ఇస్తూ వుంటారు. వీరు (పదర్శించిన యక్షగానాల్లో గిరిజా 
కళ్యాణము = కీచక వధ _ హరిశ్చంద్ర = కిరాతార్డునీయం _ 
కాళీయమర్దనం శ రేభాపరిణయం _ రామనాటకం = రుక్కాం 
గద = లవకుశ = ఉషాపరిణయం మొదలై నవి ముఖ్య 
మైనవి. ఈ కోవకు చెందిన పురాణ సంబంధమైన 
గాథలనే యక్షగానరూపంలో (ప్రదర్శించేవారు. రాను 





198 జానపద కళారూపాలు 


రాను వారు ఈ యక్షగాన రూపాలను కొంతవరకుమార్చి వీథి నాటకాలుగా 
(పదర్శించారు. 


తెరమీద జడ పండితుల పక తాప (ప్రదర్శనం : 


కూచిపూడి భాగవతుల ప్రదర్శనల్లో ముఖ్యంగా భామాకలాప (పదర్శనంలో తెర 
మీద ఒక జడవేసి తద్వారా తమ పాండితీప్రకర్షను వెల్లి డించేవారు. ఈ జడవర్షనను 
పరిశీలించి తప్పులుపట్టడా నీకి పండిత పకాండు అందరూ ర్ట వుండేవారు. 


జడను 27 నక్షత్రాలతో ఒక నక్షతమాలగా అలంకరించి తెర వెలుపలి 
భాగంలో (పేక్షకులకు కనబడేటట్టు (వేలాడదీసేవారు. ఒక్కోబిళ్ళకు ఒక శ్లోకం 
ne) లం 

చదివేవారు. జడగంటల్ని నవ్యగహా లనేవారు. ఆ జడను మయుడనే శి 
స్వయంగా సృష్టించాడని (సతీతి, తలకు సూర్యుడూ, చం(దుడూ అలంకరిం సబిడేవి. 
ఇది ఆ జడ స్వరూపం. (ప్రదర్శన (పారంభ ౦లో ఈ జడవర నను (పదర్శిస్తూ 
టి ణా అ 
వుండగా, (_పెక్షకులుగా కూర్చున్న పండితుల్లో యెవరైనా లేచి జడను గురించి 
(పళ్ని'స్తే తగిన నమాధానం చెప్పి వారిని ఆశ్చర్యచకితుల్ని చేసేవారు. అలా సమా 
ధానం చెప్పలేనట్లియితే పె పండితోత్తములు ఆ జడను కత్తిరించి కళాకారులను 
అవమానపరిచెవారు. అలాంటి సందర్భాలను రానీయకుండా వేదాంతం లక్ష్మీ 
నారాయణలాంటి సై సరు యెంతో (పావీణ్యంతో ఒక మహాపర్వతంలా నిలబిడి 
క మప పూర్తిచేసి (పేక్షకులను ఆశ్చర్యావకితులను చేసి పండి 

తుల్ని, పామరుల్ని రంజింప జేసేవారు 


వ్యాయామం ద్వారా నాట్యశిక్షణ ఇ 






కూచిపూడి కళాకారుల నాట్యాభ్యాసం వ్యాయామంతో 
(ప్రారంభమవుతుంది. వారు బస్కీలు తీసారు; దం డెములను తీసారు 
ఇలా చేయడంవల్ల అవయవసౌష్టవ వం చక్కగా అమరుతుంది, కరు 
వాత అభినయాన్ని నేర్పుతారు. నాట్యంలో పొదగతులు . అిళి, 
(ప్రత్యాశి మొదలె లై నవన్నీ నేర్చుతారు. హ స్తముద్రల్ని, రక 
సాల్నీ మూడు కాలాలలో అడుగులూ నేర్చుకుంటారు. ఇక నాలుగవ 
దశలో నవరసాలను అనుభవించడం, ముకాయింపులు, పాటల్లోని 
భావాన్ని అనుసరించి భావవిన్యాసాన్ని అభ్యసిస్తారు. ఈ విధంగా 


IN క్‌ 


తండా రచ! క్ష ప్‌ 
న్‌ i కం 1 


రా 
స బళా 





స్సు 
|| 
శ 

Woy 


వ న్న 
ద gy 
1 య! 





సిద్దెందుని"కూచివూడి కళాక్షేత్రం 199 


నాలుగు దశలుగా విభజించుకుని నాట్యంలో వుత్తీర్తులగా తయారవుతారు. ఇందువల్ల 
విద్యాభ్యాస మేకాక వ్యాయా మశిక్షణద్యారా అంగసౌష్టవం, కుదిరికలూ, ' ఆరోగ్యం 
ఎంతో బాగుండి ఎక్కువకాలం జీవించడానికీ, ఆయాసం లేకుండా 
ఎక్కువ కాలం నృత్యం చేయడానికీ వీలవుతుంది. 


కూచిపూడి భరతనాట్యం : 


భావ, రాగ, తాళ యుక్తంగా నటించే నాట్యాన్నే భరత 
నాట్య మంటారు. నాట్యం నృత్యమనీ, నృ త్తమనీ రెండు భాగాలు. కః x 
భావాన్ని స్పష్టపరచేది నృత్యం, భాషతో భావాలను వ్య క్తంచేసేది శ: 
నృత్త తం. కూచిపూడి నాట్యాచార్యుడు వీటన్నిటినీ "మేళవించి 
నృత్యం చేసారు. పాటలో వున్న |ప్రతిపదం యొక్క భావాన్నీ వ 
అభినయం ద్వారా చూపిస్తారు. ఈ విధంగా సంగీతం, సంగీతం ద్వారా స = 
పదం ద్వారా తం. అభినయం ద్వారా భావ విశిష్టత వెల్లడిస్తూ నృ త్తమూ, 
నృత్యమూ కూచిపూడి సాంపదాయంలో (పాముఖ్యం వహించాయి. 





ముద్దులొలికే క్నేత్రయ్య మువ్వగోపాల పదాలు : 


మువ్వగోపాల పదాలను కూచిపూడి భాగవతులు వారి వీథి భాగవతాల్లో 
పాడడం, భరతనాట్య సం(ప్రదాయం (ప్రకారం అభినయించడం చేశారు. క్షేత్రయ్య 
పదాలను ఎక్కువ (ప్రచారంలోకి తీసుకువచ్చిన వారు కూచిపూడి భాగవతులే. (పాచీన 
కాలంనుంచీ మన కళారూపాలు ఎలా ఎలా పరిణామం చెందాయో, అలాగే మన 
గెయవాజ్మయం కూడా అభివృద్ది పొందింది. క్షేత్రయ్య నివాసస్థానం కృష్ణా జిల్లా 
దివి తాలూకా మున్వగ్రామం. తె (గ్రామంలోని గోపాలస్వామి మీదే శే, తయ్య 
గోపాల పదాలను రచించి దక్షిణదేశ మంతా. సంచారం చేశాడు. అనేక యాత్రా 
స్థలాలకు పోయి కంచివరదునిపై నా, తిల్ల గోవిందునిపె పైనా యదుగిరిస్వామి 
శ్రీ 'వెంకటరమణుడు, ఇనపురిధాముడు, Ee చెన్నుడు, : మధురాప్పరాధీశుడు 
మొదలై న దేవుళ్ళపై నా క్షేత్రయ్య అకయంగా పాటలను రచించాడు. కేతయ్య 
తన పదాలను భ_క్తిభావంతోనే గాక సంగీత సమ్మేళనాలతో, అభినయ |పదర్శనోనికి 
కూడా. ఎన్నో గీతాలను రచించాడు. దక్షిణదేశంలో త్యాగరాజు, 'ఉ త్తర దేశంలో 
జయదేవుని మాదిరి క్షేత్రయ్య కూడా అశేష (ప్రాముఖ్యత వహించిన "గేయ. 


‘300 జానపద.కళారూపాలు 


వాజ్మయ కారుడు. అం(ధ్రుల నోట్యక శా సాం(పదాయాలలతో వ మువ్వ 


గోపాల పదాలు ఒక మెట్టులాంటీవి. 


ఏ హాంగామా లేని వీధి నాటక రంగస్థలం : 


కూచిపూడి వీథి నాటకాలు ఆనాటినుంచి ఈనాటివరకూ. వీథుల్లోనే (ప్రద 
శ్నింసబడుతూ వున్నాయి. నాలుగు వీథుల కూడలిగాని, ఊరిమధ్య పెద్ద బజారులో 





: వీథి నాటకంలో యముడు | 

గాని, ఊరి వెలుపల బయలు (పదేశంలోగాని ఈ (పదర్శనాలు జరిగేవి. ఈనాటి 
మాదిరి ఆనాడు రంగస్థలాలు లేవు. ఎతైన ప్రదేశమే రంగస్థలంగా ఎంచుకొ నేవారు. 
లేనట్టయికే మట్టిని దిబ్బగా పోనే సీవార ఇంకా జనసమ్మర్షం ఎక్కువగా వుంటే 
ఎత్తుగా బల్ల లతో ఒక్ర బల్లి కట్టు నిర్మించేవారు. ప్రదర్శనం నాలుగు (పక్కలకూ 
స్పష్టంగా కనిపించేటట్లు పందిరి నిర్మించేవారు. పైన తాటి ఆకులుగాని, ఈతచాపలు 
గాని కప్పేవారు. ఈనాటి తెరలు ఆనాడు లేవు. మామూలు కలంకారీ అద్దకం 
బొమ్మల దుష్పటిలాంటిది ఇరువురు వ్యక్తులు చెరో పక్క పట్టుకుని నిలబడేవారు. 
ఈనాటి లైట్లు ఆనాడు లేవు. కేవలం నూనె కాగడాలమీడా, వం eee 


సిద్దేంద్రుని కూచిపూడి కళాక్షేత్రం 201 


ఆధారపడేవారు. ఇరు పక్కలా వెలుగునిచ్చే రెండు కంచు నూనె కాగడాలు వేసే 
వారు. ప్మాత్రల (ప్రవేశంలో రాజు, రాణి, యముడు కంసుడు మొదలగు ముఖ్య 
పాతల [పవేశంలో ఇంత గుగ్గిలాన్ని ఆ కాగ 
డాలపై గుప్పేవారు. అరి ఆ సమయంలో గొప్ప 
కాంతితో గుప్పు మని మెరిసేది. ఈ 'మెరుపులో 
పాత్రలు (పచేశ మయ్యేవి. 

ఈ విధంగా వారి రంగస్టలాన్ని నిర్మించి 
సిద్ధపరుచుకు నేవారు. ఇందుకు గ్రామస్టు లందరూ 
సహాయపడేవారు. (ప్రదర్శనానికి కాకితో కబు | 
రంపితే చాలు చుట్టుపక్కల (గ్రామాల నుండి జనం శ 
గుంపులు గుంపులుగా వచ్చేవారు. 


ఊరి పెద్ద అందరికి పిలుపు - 
(ప్రదర్శన బారంభం : 





ర్మాతి సుమారు 10 గంటలకు (పదర్శనం [పారంభమయ్యేది. ఈలోగా 
భాగవతు లందరూ (గ్రామంలో వున్న [బాహ్మణుల ఇండ్లలో భోజనం చేయడంగాని, 
స్వయం పాకంగాని చేసుకునేవారు. రంగస్థలానికి. కొంచెం దూరంలోనే వున్న 
ఒక 'ఇంటిలో ముఖాలంకరణ చేసుకునేవారు. (పేకకు లందరూ వచ్చేవరకూ సూత 
థారులు వాద్య విశేషాలతో వివిధ రకాలైన పాటలు పాడుతూ గణపతి ప్రార్థన, 
సరస్వతీ స్తుతి, లక్ష్మీ సోత్రం వల్లి ంచేవారు. ఒక(పక్క వేషాలు తయారవుతూ 
వుండేవి. మరో పక్క యేకకులందరూ ఆసీనులై వుండేవారు. (గామంలో వున్న 
పండితులు, (గామ పెద్ద, మున్సిఫ్‌, కరణం మొదలైన పెద్ద లందరూ వచ్చి 
ముందు వరుసలో కూర్చునేవారు. “పెద్ద లందరూ వస్తేనేగాని (ప్రదర్శన (ప్రారంభ 
మయది కాదు. వచ్చిన వారందర్నీ, వారికి సహాయాలు చేశే సవారినీ ఈ విధంగా 
సంబటోధించేవారు. 

అందరూ వచ్చియున్నారటరా? : 


ఈ సభారంగమునకు అందరూ వచ్చియున్నా రటరా? 
చిత్తం! 


' చిత్తం! 
మున్సిఫ్‌గారు? 
చి త్తం! 


ఈ విధంగా (పేక్షకు లందర్నీ ఆకర్షించి (పదర్శనం ప్రారంభించేవారు. 
(పతి జట్టులోనూ సమర్హలెన ఇద్దరు ముగ్గురు హోస్యనటు లుండేవారు. వారు యే 
పాత్ర బడితే ఆ పాత్రను అచ్చుగుద్దినట్లు చెప్పేవారు. వేషధారణలో ఈ నాటి కలరు 
కేకులుగాని, పొడర్లుగాని, _బష్‌లుగాని లేవు. ముఖాలంకరణకు అరదళం, మణిశిల, 
బొగ్గపొడి, సింధూరం వుపయోగించేవారు.. [క్రీప్‌ హెయిర్‌ బదులు నారపీచు వుస 
యోగించేవారు. . 

(పదర్శ "నంలో (వతి పాళా రోం గస్టలంలో మూడు (ప్రక్కలకూ తిరిగి అభిన 
యించేవారు. దూరంగా వున్నవారికి వినబడేటందుకు సూత్రధారులు హెచ్చు 


స్థాయిలో, (పతి చరణాన్నీ ఒకసారికి రెండు సార్లు రెట్టించి పాడేవారు: ఇలా 
'ెట్టించటంవల్ల అందరికీ ఇటే అర్హమయ్యేది. | 


మాధ వి - చోపుదారు : 


ఈ (పదర్శనంలో సొత్వికభావాలు ముందు కూర్చున్న వారికి తప్ప సాన 
. వున్నవారికి కనిపించేవి కావు. అందువల్ల కాళ్ళతో నృత్యం చేసేవారు. నోటితో 
పాట పాడేవారు. చేతులతో భావానికి తగ్గట్టు అంగచలనం చేసే సేవారు. మధ్య 
శ్లోకాలను చదివేవారు. ఈ శ్లోకాలు చాలా "ముందికి అర్థంకావని హోస్యగాని ద్వారా 
వివర మడిగించి క్లోకార్డాన్ని "విశదపరిచేవారు. ప్రదర్శనంలో ఏమాత్రం విసుగు 
కనించకుండా “రగ న మాధవి, చోపుదారు, ద్వారపాలకుల ద్వారా 

. చత విచ్శిత మైన లోకధర్మాలను, సాంఘీ 
కాచారాలను (ప్రవేశపెట్టి మధ్య మధ్య 
కడుపుబ్బ నవ్వు పుట్టించెవారు. (ప్రద 
ర్శనం 10 గంటలకు ప్రారంభిస్తే తెల్ల 
వారి $ గంటల వరకూ (బేకు బండా 
సాగించేవారు. _పేక్షకులు తెల్లవార్లూ 
రెప్పవాల్చకుండా ఈ. | పదర్శనాలను 
చూచి ఆనందించేవారు. ' 





సిద్దెంద్రుని కూచిపూడి కళాక్షేత్రం 208 
అందరికీ మక్కు_వై న సెక్కు నాటకాలు: 


కూచిపూడి భాగవతులు నాటకాల్లో రామాయణ, భారత, భాగవత గాథలకు 
సంబంధించిన గాథలను యక్షగాన వీథినాటకాల రూపంలో సాంప్రదాయ సిద్దంగా 
ఈ (క్రింద వుదాహరించిన వాటి నన్నిటినీ | పదర్శించేవారు. 


త్యాగరాయ కృతులు ___ జయదేవుని అష్టపదులు __ మువ్వ గోపాలపదాలు 
_-- భద్రాచల రామదాసు కీర్తనలు __ నారాయణతీర్జుల తరంగాలు ___ సారంగపాణి 
కీర్తనలు — తుంగతు ర్తి కృష్ణదాసు కృష్ణలీలలు pie తాళ్ళపాక అన్నమాచార్యులు. 
గారి పహ్లాద ___ హరిశ్చంద్ర ___ రామనాకటం ___ ఉషాపరిణయం :గొల్ల కలాప౦ _ 
భామాకలాపం — దాదినమ్మ వేషం = దళొావతారాలు _ మండూకశబ్దిం (ప్రహ్లాధ 
పట్టాఖి షేకం __ వాలగోపాల తరంగం మొదలై న వెన్నో (ప్రదర్శించేవారు. 


ప్ర తిభావంతులై న కళాకారులు : 


కూచిపూడి కళాకారులు ఒక్క నాట్య సంగీతాల్లో నేగాక అలంకారశా స్తం 
లోనూ మంత్రశాస్త్రంలోనూ, భాషాశా స్త్రంలోనూ, వాద్యశా స్ర్రంలో నూ కూడ 
నిరుపమానమైన (ప్రజ్ఞానెపుణ్యం గలవారు. కూచిపూడివారిలో వేదాంత ౦వార నీ, 
చింతావారనీ, పసుమర్తి వారనీ, భాగవతులవార సీ, వెంపటివారనీ, ఇంగువవారనీ, 
బుక్కా వారనీ (ప్రసిద్ధ కుటుంబాలవా రున్నారు. కొన్ని శతాబ్దాలపాటు దీర్గ ప్రశ స్తిని 
పొందారు. 19 వ శతాబ్దం (ప్రారంభం నుండి నేటివరకు అఖండమైన కీర్తి నార్జించు 
కుని కూచిపూడి సాంప్రదాయాన్ని వుద్దరించిన ఈ [క్రింది కళాకారులు కీర్తి శేషు 
లె నారు. 


ఎందరో మహానుభావులు : 


. చింతా వెంకటరామయ్య 
* చింతా రత్తయ్య 

* చింతా నారాయణమూర్తి 
. చింతా ఆదినారాయణ 

. చింతా రామమూర్తి 

. వెంపటి వెంకటనారాయణ 
. వెంపటి పరదేశి 





~~ అపి ఆ Ee CD DS అలా 





జానపద కళారూపాలు. 


. వెంపటి సుబ్బారావు 

. వేదాంతం లత్మీ నారాయణకొ స్రీ 
. వేదాంతం వెంకటరత్నం 

. వేదాంతం వెంకటాచలపతి 

. వేదాంతం పెదరామయ్య 

* వేదాంతం చినరామయ్య 

. వేదాంతం లక్ష్మీనారాయణ 

* మహాకాళి గంగయ్య 

. మహాకాళి సీతారామయ్య 

. మహాకాళి సూరయ్య 

* మహాకాళి చలపతి 

. మహాకాళి (శ్రీరాములు 

_ బొక్కా రామ్మబహ్మం 

. బొక్కా వెంకటాచలపతి 

. బొక్కా సీతారామయ్య 

. భాగవతుల రామయ్య 

. భాగవతుల అనంతరామయ్య 
: భాగవతుల రామదాసు 

. భాగవతుల రామలింగం 

. భాగవతుల విన్నయ్య 

. భాగవతుల కుటుంబకళౌ స్రీ 

: పసుమర్తి భగవంతం 

. పసుమర్తి కొండలరాయుడు 
- యేలేశ్వరపు రామకృష్ణయ్య 
- యేలేశ్వరపు వెంక కేశ్వర్లు 

క తాడేపల్లి పేరయ్య 
శ జోస్యుల నారాయణమూ ర్ల. 


. హరిచలపతి 





సిజ్టేంద్రుని కూచిపూడి క ళాక్షేతం 205 
వయసును మించిన విద్వత్తు : 


షె వారిలో శ్రీ చింతా వెంకటరామయ్యగారు సుప్రసిద్దులు. ఆనాటి 
bm 


© 


'వెంకటరామా నాట్యమండలిని 100 సంవత్సరాల క్రితం స్థాపించి, అవిచ్చిన్నంగా 





చింతా వెంకటరామయ్య 


నిర్వహించి, ఆ సంస్థద్వారా అనేకమంది వు త్తమ నటశేఖరులను సృష్టించి, ఈనాట్‌ 
కూచిహూడి నాట్యకళకు దివ్య యశస్సును ఘటిల్ల జేసిన (పముఖ నాట్యాచారుడు. 


శీ వెంపటి వెంకటనారాయణగారు భామాకలాప, గొల్లకలాప (వదర్శనా ల 
ద్వారా విశేషఖ్యాతి నార్జించుకున్న నటశేఖరుడు. అనేక సంస్థానాలలో నూ, విడ్వ 
త్పభలలోనూ విద్వత్తును (ప్రదర్శించి అనేక సువర్షఘంటాకంకణాది అమూల్య 
సత్కారాలను పొందిన లయ బహ్మ. ప్యాత్రధార ణతోనూ, నాట్యశిక్షణలోనూ ఆరితేరి, 
మిగిలిన వారు కూడ - ఈ |క్రిందివారితోపాటు సేవచేశారు. 


సాటిలేని మేటివారు : 


- వేడాంతం రామకృష్ణయ్య 
(=) 
వేదాంతం (ప్రహ్లాదశర్మ 
= వేదాంతం సత నారాయణశర్మ 
. . వేదాంతం పేరరాఘవయ్య. 


జానపదకళారూపాలు 


వేదాంతం ఆంజ నేయులు | 
చింతా రాధాకృషమూ రి 
(ent pane. 
చింతా కృషమూ రి 
ర అలి 
మహాంకాళి సత్యనారాయణ ల్‌ 
మహంకాళి సు సుబ్బారావు 
మహంకాళి వెంకటాచలపతి 
మహంకాళి (శ్రిరాములు 
మహంకాళి (శ్రీమన్నారాయణ 
' పసుమ రి ఆదినారాయణ 
పసుమర్తి రత్తయ్య 
భాగవతుల రాజేశ్వరరావు 
భాగవతుల లక్ష్మీనరసింహం 
హరి పున్నయ్య 
దర్చా వెంక కేశ ్వర్లు 


b 


శక 


“tyr / | 





చింతా కృష్ణమూ రి : 


వైన వుచాహరించిన వారిలో చింతా కృష్ణమూర్తి రి క్రి॥ శే॥ చింతా వెంకట 
bass పుత్రులు. ఆనాటి వెంకటరామా. నాట్యమండలికి మేనేజరు. ఢిల్లీ, 
బొంబాయ్యి హైదరాబాదు మొదలై న (ప్రముఖ నగరాలలో అమూల్యమైన సన్మానాల 
నందుకున్నారు. తండ్రిగారి వలె “పేరుకూడ 'ప్రధానప్యాత్రల్లోన్తూ నూ సూతధారుడుగాను 


సిద్దేం(ద్రుని కూచిపూడి కళాక్షేత్రం 207 


(వవ్యాతి వహించారు. ఆ మధ్య హైదరాబాదులో. జరిగిన సంగీత నొటక. అకాఢమీ 
వారి నాట్యసదస్సులో సన్మానించ బడ్డారు. నేటి నటశేఖిరుడై న వేదాంతం సత్యనారా 
యణ శర్మకు గురువులు. . 


ఆడ వేషాల్లో అందెవేసిన 
క. వేదాంత 
రల 


ఈనాటి యువనటుల్లో “పేర్కొనదగిన 
వారు, వేదాంత సత్యనారాయణశర్మగారు. వ్‌ 
వీరు గొప్ప నటశేఖరులు. సత్యభామ, ఉష, క్ర 
"మోహిని మొదలై న స్తీ భూమికల్ని ధరించి 
అనేక విద్వత్సభలలో అనేక పారితోషి, 
కాలను. సౌందడ మేకాక కేంద పభుత్వం | 
వారిచే అవార్డును అందుకుని సన్మానించ 
బడ్డారు. నేటి నటుల్లో ప్రముఖుడు. 





ఈ క రత్నాలు: క 


“వేదాంతం పార్వతీశం 
వేదాంతం మల్లి కర్తునశర్మ 

6౧ జ 
భాగవతుల రామతారకం 
భాగవతుల రామకోటయ్య 
_. భాగవతుల యజ్ఞనారాయణశ ర్మ 
సుమ శి సతారామయ్య 


వ హరో 
(ను 


సుమ రి వణుగోపాలశర్మ 


అబన 


ర 
6 


es 


జుం సీతారామశళా స్ర్రి . 
. జోస్యుల సీతారామకశోొ త్రి, 
.హేమా(ది చిదంబరదీకితులు 
“చింతా సీతారామాంజనేయులు , 
యేలేశ్వరపు నాగేంద్రశర్మ. .. 


206 జానపదబహురూపాలు 
కూచిపూడి ఆచార్యులపై సినిమాల (ప్రభావం : 


కూచిపూడి నాట్యాచార్యులపై సినిమా (ప్రభావంకూడ జోరుగా పడింది. 
సినిమాలలో నృత్యాలు (ప్రవేశ పెట్టబడడంతో కూచిపూడి నాట్యాచార్యులు సినిమాల 
మీదికి దృష్టిని మళ్ళించారు. అలా సినిమాల్లో (పవేశించి కీర్తి (ప్రతిష్షలు గడించిన 
(a) ౧ ఎటో 3 
వారు వేదాంతం రాఘవయ్య, వెంపటి సత్యనారాయణ, పసుమర్తి కృష్ణమూర్తి, 
వెంపటి చినసత్యం, వేదాంతం జగన్నాథశర్మ మొదలై నవారు సినిమాలలో నృత్య 
దర్శకులుగా వెలుగొందుళున్నారు. వీరిలో వేదాంతం రాఘవయ్యగారు కొంతకాలం 


నృత్యదర్శకులుగా వుండి ఆ తరువాత కొన్ని చితాలకు దర్శకత్వమూ వహించి (ప్రసిద్ద 
టం ములలో ఒకరుగా వెలుగొందారు. 


దాదినమ్మ భాగవత (ప్రదర్శనం 


లీలావతి విజయగాథ పీథిభాగవతంగా రచించబడి అల్లి ౦పాటీశ పరునకు 
"అంకితం చెయ్యబడింది. దీని వ్రాత, పతి మ్మదాసు (ప్రాచ్యలిభిత పుస్తక భాండా 
గారంలో ఉంది. ఈ గాథను దాదినమ్మ భాగవత (పదర్శనంగా కూచిపూడి వీథి 


భాగవతులు నాలుగు దశాబ్దాల (క్రితం వరకూ ఆం|ధదేశం ఆంత టా ae 
మానంగా (పదర్శించారు. జ గాథ ఇది: 


ఉజ్జయిని రాజై న భోజరాజుకు శివుని వరాన జన్మించిన గారాల బిడ్డ లీలావతి, 
రేక లేక కలిగిన ఆ ఆ విడ్డకు ఏడుకోటల నడుమ ఒంటి _స్పంభపు మేడ నిర్మించి 
అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. 
య ౧ 








గ దినదిన్నపవర్ణమాన అవుతున్న ఆ సౌందర్యరాశి లీలావతి 
Ef ARR 
జల అందచందాలను గురించి పురోహితుని ద్వారా విన్న మగధదేశపు 


ED DY 
వ మ్యట ఇ 
NO, LL 
I EI} 
ba Mt లి 


రాజు ముగ్గుడె, లీలావతిని వివాహం చేసుకోవాలని నిశ్చయించి 
ఉజ్జయిని రాజుకు వార్తాహరుని ద్వారా వర్తమానం పంపిస్తాడు. 
ఇందుకు ఉజ్జయిని రాజు సమ్మతించడు. ఆ వార్త విని ఉగుడైన 
మగధరాజు రాజ్యంలోని గజదొంగలను పిలిపించి ఎవరై తే లీలా 
వతిని తెచ్చి తన కిస్తారో వారికి తన దేశంలో సగం థాగాన్ని 
దానంగా ఇస్తానని (ప్రకటిస్తాడు. కర్షకరుడనే. దొంగ అందుకు 
అంగీకరించి ఉజ్జయిని నగరానికి బయలుదేరుతాడు... * 


రు. పు 
(0 £ (( ర్త 
న్‌ 
4 
ఖ్‌ 


mn, 
Rr 
శ్‌ వై ర + 
భ్‌. త! 
EP? 
I, LAE 
OP ( స 
fas 





సిద్ధేంద్రుని రూచిపూడి కళాక్షేతం 209 


అక్కడ ఉజ్జయిని నగరంలో లీలావతి చెలిక త్రెలతో ఆటపాటలతో అలిసి 

పోయి, దోమ శెరమంచంలో హాయిగా నిద్రిస్తూ వున్న "సమయంలో దొంగ అయిన. 
కర్షకరుడు దొంగచాటుగా ఆ ఒంటి _స్రంభపు మేడకు కన్నం వేసి 
లీలావతిపై మత్తుమందు చల్లి ఆమెను మంచంతో సహా కోట 
దాటించి "అరణ్యంలోకి తీసుకొని పోతూవుండగా మధ్యలో మేల్కాం కో? 
చిన లీలావతి దిగ్గునలేచి ద్ధిగృమచెంది దుఃఖి స్తుంది. చెలికత్తెలందరిని శ _ 
వరస వరసన 'పేర్కొని విలపిస్తుంది. ఆ దొంగను అనేకవిధాల 
శపిస్తుంది. రాజదండన తప్పదని వాణ్ణి పలువిధాల బెదిరి స్తుంది. 
ఏమీ పాలుపోక చివరికి భగవంతుణ్ణి 'వేయివిధాల (ప్రార్సి స్తుంది. 
పుణ్యాత్ము లెవరైనా వచ్చి తనను రక్షించవలసిందిగా అర ణ్యమంతా 
దద్దరిలి పోయేబట్లు రోదిస్తుంది. 





ఇంతలో ఆ అడవికి వేటకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న మాళవరాజుకు 
లీలావతి రోదన వినిపిస్తుంది. ఆతడు దిగ్గున లేచి రోదన వినిపించే దిక్కుకు 
వెడలి మంచంలో ఉన్న సుకుమారిని ఉజ్జమిని రాకుమార్తె లీలావతిగా తెలుసుకుని 
తగిన దండ ప్రయోగంతో దొంగల బారినుండి తప్పించి ఉజ్ఞ్బయినికి తీసుకుపోయి 
భోజరాజుకు అప్పగిసాడు. మాళవరాజు ఉపకారాన్ని మెచ్చుకున్న భోజరాజు 
లీలావతిని అతని కిచ్చి వై భవోపేతంగా వివాహం చేస్తాడు. ఇదీ ఆ కథ. 


ఈ రచనలో దరువులు, ద్విపదలు, పద్యాలు, వచనాలు రకరకాలుగా 
ఉన్నాయి. ఉదాహరణకు: కర్షకరుడు మత్తుమందు చల్లి తీసుకుపోయే సమయంలో 
మంచంచో పరున్న లీలావతి "ఈ విధంగా శన వృ తాంతాన్ని (పారంభిస్తు సుంది. 


దాదినమ్మా, న దొదినమ్మా:! : 


దాదినమ్మా నె దాదినమ్మా 
దాదిలో చిన్నదాననే యమ్మా 
బాలనమ్మా నె బాలనమ్మా 
బాల నపక్తిర్తి పాలెతినమ్మా 
పుట్టకోటా, భూమికోటా 
కంచుకోటా, కల్వకోటా 

M- 14 


219 జాానపదకళారూపాలు 


ఇనుపకోట్యా ఇ త్రడికో టా 
వెండికోటా వెలసినాది 
ఏడుకో టల నటనడుమా 
ఒంటి స్థంభం మేడమీదా 
పవ్వళించి నే నుండగా 
మాయదారి కర్ణకరుడూ 
మత్తుచల్లి నన్ను తెచ్చే. 


అంటూ కట లీలావతి పాత్రధారిజిపై కథ అంతా వివరిస్తుంది. 


కంత్రమూ, Bese 


దాదినమ్మ ఉంటూ వచ్చిన పందిరిపట్టి మంచం ఒక వ్యక్తి పరుండ డాని! 
నరిపోయేటంత పొడవూ, వెడల్పూ. కలిగివుంటుంది. ఆ మంచానికి ఒక చిన్న 
పందిరి. ఆ పందిరికి చాందినీ దోమతెర, లోపల పందిరికి (వేలాడుతూ రకర కౌరి 
పన్నీటిబుడ్లు. మంచం వెదురు కర్రలతో చెయ్యబడి చాలా తేలికగా వుంటుంది, 





వీలావతి పాత్రధారి మంచాన్ని రొమ్ముకు దిగువ కదలకుండా. గట్టిగా కట్టి వేసు 
కుంటాడు. నడుము కింది భాగమంతా పాదాలవరకూ కాళ్ళు కనబడకుండా మంచం 
కోళ్ళ చుట్టూ మంచానికి జాలరు దించిఉంటుంది. చూచేవారికి మంచం అలంకార ౦ 
వెంకో శోభాయమానంగా కనిపిస్తుంది. కాళ్ళవద్ద మంచ ంమీద రెండు లక్క_కాళ్ళు 
బయటికి కనబడేటట్లు అమరుస్తారు. ఇలా కాళ్ళు అమర్చడంవర్ణి మంచంలో 


సిద్దేంద్రుని' కూచిపూడి కళాక్షేత్రం 2H 


దిగబడిన లీలావతి పాత్రధారి మంచంలో 'పరుండినశ్తే (పేకకులకు (భ్రాంతి కలి 
గించేది. భూమిమీద ఆనకుండా. మంచం దానంతట fn మధ్య-'- అంతరంలో 
నిలబడినట్లు కనబడేది. కాళ్ళకు గజ్జెలు కట్టి లీలావతి పాత్రధారి పాట (ప్రారంభించి 
నృత్యం చేస్తూవుంటే పరుండిన వ్య క్రి పరుండినట్లుగా నే ఉన్నప్పుడు మంచం ఎలా 
నృత్యం చెయ్యగలుగుతున్నదా. అని _పేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిం చేది. 


ఈ (పదర్శనం మూడు గంటల కాలం జరిగేది. మంచం బరువుతో మూడు 
గంటల కాలం ఒకే. పాత్రధారి విసుగు జనించకుండా పాడుతూ, అభినయిస్తూ, 
నృత్యం చేస్తూ _(పీకకులను ఆనందింపజేసేవాడు. ఈ (ప్రదర్శన ఇవ్వడంలో కూచి 
పూడి భాగవతులు సిద్ధహస్తులు. వీరిలోనై నా అందరూ దీనిని | పదర్శించగలిగేవారు 
తారు. దాదినమ్మ వేషం వెయ్యడంలో ౩ సూర్యం నాట్యకళానిధి వేదాంతం లక్ష్మీ 
నారాయజణశొస్త్రి, వెంపటి వెంకటనారాయణగార్లు సుప్రసిద్ధులు. వీరి తరువాత చెప్పుకో 
దగినవారు చింతా రామమూర్తి, భాగవతుల రాజయ్య, చేదాంతం జగన్నాథశర్మ 
మొదలై నవారు. 

' వీథి భాగవకానికి వలెనే (గ్రామంలోని నాలుగు వీథుల నడుమ రచ్చబండ 
వద్ద వేసిన పందిరిలో (పదర్శనం. తెర, కాగడాలూ, వంతపాటగా౦(డ్రూ, హాస్య 
గాడూ మొదలై న హంగులతో, ఇరువై పులా జోడించి పట్టిన కాగడాలమీద చల్లిన 
గుగ్గిలం భగ్గమనడంతో తెర తొలగిపోయేది.. తరువాత వెంటనే దాదినమ్మ పాత్ర 
ప్రవేశమె SHS ఆరంభమయ్యేది. ఈనాడు ఈ (ప్రదర్శనం మచ్చుకు కూడా కన 
బడకుండా పోయింది. దర్శి ,ంచే సమర్గులూ ఎవరూ లేరు. ఇది ఏకపాతాభినయం 
లాంటిది. 


ఆభరణాలూ, అలంకారాలూ : 
కూచిపూత భాగవతులువారు ప్రదర్శించే (పదర్శనాలలొ (ప 


ప్రత్యేకమైన వేషధారణను, (ప్రాచీన సంపదాయాలతో కూడు 


కున్న ఆభరణాలను ప్రవేశపెట్టారు. నాయిక, నాయకుడు, విదూ 
షకుడు,. చెలిక తె. వుపనాయకులు మొదలై న అనేక పాత్రలు 


వారి: వారి తారతమ్యంతో కూడుకున్న శరీరాలంకరణాలను, 
క్రంఠాభరణాల్ని, శిరోభూషణాలను ధరించేవారు. 





22 జానపదకళారూపాలు 
పురుషపాత్రల్లో ముఖ్యంగా రాజు కిరీటాన్ని. శంఖచ (కగదాదండాల్ని, భుజ. 
కీ ర్తుల్ని గండభేరుండ పతకాలు, కర్షష్మశ్రాలు, కాశికోక, కండువాలు, నల్లికొటు 


మొదలై నవాటిని (ప్రధాన భూషణాలుగా న స 
ఇ౦కా పురుషపాతల్లో తారతమ్యాలను బట్టీ తది 
తర కోట్లు, ఘర్వాలు, చొక్కాలు, ఆంగరఖాలు వుపసయో' 
గించేవారు. 

నరసింహస్వామి, శ క్తి అతత హిరణ్యక। 
పుడు, హనుమంతుడు మొదలై న భీకర పాలకు కరాళ 
ములను, ముఖాలకు మునుగులను వాడేవారు. 





అందమైన ఆభరణాలు : 


నిత్యజీవితంలో నే పురుషులకంటే స్త్రీలకు ఆభరణాలు ఎక్కువ. అలాగే 
(పదర్శనాలలో కూడ ఎక్కువగా ధరించేవారు. నిజంగా కూచిపూడి కళాకారులు వా! 
భాగవతాలలో స్త్రీ పాత్రలకు ఒక (ప్రత్యేకమైన ఆభరణాలను ధరింపజేసేవారు. ఈ 
కాలంలో ఆచరణలో వున్న స్త్రీల ఆభరణాల నన్నింటినీ వుపయోగించేవారు. కొన్ని 


లోహాలకు సండింధించినవి. మరికొన్ని పేడతో తయారుచేసినవి. మరికొన్ని కాగి 
తలతో మోల్ట్డి ంగ్బుగా తయారుచేసినవి ధరించేవారు. 


భామ వష నగలు: 


భాను వేషానికి ఎన్నో [ప్రాచీన ఆభరణాలను వుసయోగించేవారు. వారానికి 

కొన్ని నగలు చొప్పున, ఏడు హరాలకు ఏడు రకాలైన వివిధ ఆభరణాలను ధరించే. 

వారు ; పెద జడ.._చిన్న బడ 
అ 

చం(దవంక 


శ ఖ__రాగి రేకులు... మొగలి రేకులురాగిడి.- 
_-కమ్మలు.___జూకాలు __ తాయెత్తులు.__చేర్లు __ పాపిటతురాయి.. 
పాపిడి పింజరాలు_..కడియాలు __ దండ కడియాలు _పోచీలు __ ద'టైజఆడ్డ- 
వాస___బిళ్ళల మొల్మతాడు___కట్ట టడపు బులాకి___ 


ముక్కుపుల్ల ము॥ ఇవిగాక కాసుల. 
పేరు___సూర్వ్యుడు ___ 


ముత్యాలు ___ తాయెత్తులు__కితకి వడ్డాణము.___జడకు'ప్పెలు 
మొదలై నవి కూడా ధరిసారు. వారి జడబిశ్ళలు నవరత్నాలు చెక్కిన ట్ల టుండేవి. ఆ 


బిక్ళల్లో సూర్యుడు__చంటద్రుడు an స మొదలై న అగోళళాస్తానకి నందం 
ధించిన విశేషా లుండేవి. 


సిద్దేంద్రుని కూచిపూడి కళాక్షేత్రం 213 


అసలు తానీషా భూరి విరాళం : 


సిద్దేంద్రయోగి పెట్టిన భికతో అనేక సంవత్సరాలు కూచిపూడివారు యత 
గానాల ద్వారాను, వీథిభాగవతాల ద్వారాను నానాదేశ సందర్శనం చేసి విరాళాలను 
పొందారు. ఆ విధంగానే గోల్కౌ౦డను పరిపాలించిన నవాబ్‌ అబ్దుల్‌ హ సమీ 
తానీషా కూడా కూచిపూడి కళాకారులకు 1687 లో కూచిపూడి (గ్రామాన్ని అగ 
హారంగా దాన మిచ్చారు. ఆ కాలంలో సిద్దేందయోగి జీవించేవున్నాడనీ, నవాదుతో 
రాగి రేకు మీద అ(గహారపు దానపట్టాను (వాయించింది కూడా సిధేంద్రుడేన సీ కొంద 
రంటున్నారు. ఏది ఏమైనా నాట్యకళా సాం(పదాయాలకు తమ జీవితాన్ని అంకితం 
చేసిన (చాహ్మణ కుటుంబాల కళాకారు లందరూ ఈ ఆ(గహారపు దానాన్ని పొందే 
టట్లు పట్టాలో (వాయబడిందట. ఆ నాటి నుండి ఈ నాటివరకూ తర తరాలుగా కే 
కుటుంబాలన్నీ దీనిని అనుభవిస్తూ నే పున్నాయి. 


“సా హాబా సల్లామురా"త్‌ సన్మానం : 


కూచిపూడి భాగవతులు ఆ నాటి ఆంధ్ర దేశమే కాక హైదరాబాదు, విజయ 
నగరం, తంజావూరు మొదలై న సంస్థానా లన్నిటిని సందర్శించేవారు. అనేకమంది 
రాజుల్ని సామంతుల్నీ అృశయించారు. అలా సంచారం చేసే రోజుల్లో బనగానిపళ్లె 
నవాబు వారిని ఆహ్వానించి వారి (ప్రదర్శన లన్నిటినీ చూచి వారి కౌశల్యాన్ని వేనోళ్ళ 
పొగిడి వారికి తగిన పారితోషికాన్నిచ్చారు. 

కూచిపూడి ఇలా మహమ్మదీయ నవాబుల సన్నిధికి వెళ్ళినప్పుడల్లా వారిని 
స్తోత్రం చేస్తూ వుండేవారు. వారి పాటల్లో ఎక్కడో ఒకచోట వారిని స్తుతిస్తూ 
వుండేవారు. వారి జతులు రాముని మీదో, విష్ణువు మీదో, కృష్ణుని మీదో రచింపబడి, 
క్రీ ర్తనాంతంలో తుది పాదంలో “సాహెబా సల్లామురా” 
అని స్తుకించేవారు. అంటే అటు హిందువులకు ఆ గహం 
లేకుండా హిందూమత. సాంపదాయ (పకారం విమునీ 
కృష్ణునీ కీర్తించి, ఇటు “నా హొబా సల్లామురా” అని నవా 
బుల మెప్పును పొందేవారు. ఇలా లౌకిక వృత్రితో కఖా 
ప్రచారాన్ని అన్ని మార్గాలాా అన్ని మతాల (పజల్లోకీ 
చొప్పించారు. ఉదాహరణకు వారు కీర్తించిన ఒక 
జతిలో ___ 





WE జాన.ప ద కళా రూపాలు. 


సారెసారెకు పరశురాముని 
సన్నుతించె నిరజాక్షవినయా 
రతిరతిందరి 
తాకిణాంత "రముకిణాంత 
రవికులాంబుధి సోము దశరథ 
రామచంద్ర నిండుపున్నమ 
వెన్నెలాయెర మన్నెధీర 
 భళిర మేల్‌ సెబాసు సల్లాముర! 


అని దీవించేవారు. వారు ఈ విధంగా తురుష్క (పభువుల్ని మెప్పించి 
అనేక జాగీర్ణను హొందారు. అలాంటివే పైన వివరించిన బనగానిపల నవాబు (వాని 
యిచ్చిన (గ్రామాలు కోటకొండ - కష్మటాల. 


రాచగద్ది ఎక్కి రాణ కెక్కిన వేదాంతం సాంబయ్య: 


. వేదాంతం సొంబయ్యగా రనే కూచిపూడి భరతనాట్యాచారుడు 18-వ శళా 
బంలో అనంతశయనం మహారాజుగారి ఆస్థానంలో _పవేశించి తన పాండిత్య 
ప్రావీణ్యాన్ని, నటనాకౌశల్యాన్ని (పదర్శించాడు. అనంతశయనం మహారాజు 
అబ్బుర పడ్డాడు. ఆయనను తన సింహాసనంమీద ఒక గంటకాలం తృ _ప్తిదీరా 


కూర్చుండబెట్టి సువర్ణహ స్త కంకణాలను ధరింపజేసి సాంబయ్యగారిని సన్మా 
సించాడు. 


అశ క దురనక౭ం, మంత తంతాల వభయోగం : 
ఆట్‌ బై ఈ WU Uy YU 


కూచిపూడివారు వృధృతంగా (ప్రడర్శనా లిస్తున్న రోజుల్లో చాతబడులు, 
మం(త్రతం(తాలతో మచ్చుజల్లడం మొదల నవి ఎక్కు-సగా 
వుండేవి. కళాకారుల్లో విపరీతమైన పోటీభావం వుండడం౦వల్ల 
ఒకరికంటు ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వే స్తుండేవారు. శాస్త్ర, 
పకీక్షతోపాటు ఈ మం|త్రవరీక్షలు క కూడా వుండేవి. ముఖ్యంగా 
ఒకర్ని మరొకరు జయించలే మనుకున్నప్పుడు ఈర్ష్యాభానం 
తోనూ, రాజాధిరాజులూ, మహారాజుల మెప్పు పొందడానికి పడే, 





సిద్దేంద్రుని కూచిపూడి కళాక్షేత్రం 215 


పోటీలవల్ల కళ్ళుబుద్దితో నూ ఒకరిమీద ఒకరు మంత్ర ప్రయోగాలు చేసుకునేవారు. అలా" 
(పయోగించిన (సయోగాలలో మచ్చుకు ఒక ఉదాహరణ. 


కుక్క కాటుకు చెప్పు దెబ్బ: 


ఒకసారి మన భాగవతులు మలయాళ దేశానికి 
సంచారం వెళ్ళగా ఒక (గ్రామంలో వీరి (పదర్శనానికి 
అనుమతి ఇవ్వలేదు. కారణం ఆ (గామంలో ఒక మంత 
వేత్త వున్నాడట. ఆతని అనుమతి లేక ఎవరూ (ప్రదర్శన 
ఇన్వకూడదట. అయినా మన కూచిపూడవారు ఆ మంత్ర 





చే త్తని లెక్క చేయకుండా re ్న ఎబెవ్వడానికి నిర్ణ 
యించుకున్నారు. 
ఆనాడు వుదయం మన భాగవత శిఖామణి భాగవతుల దశర థరామయ్యగారు 
ఆ మలయాళ మాంత్రికుని ఇంటికి వెళ్ళాడు. మాం తికుడు ఇంటివద్ద లేడు. ఈయన 
ఆ మాంతికుని భార కను చుట్ట కాల్చుకో డానికి నిప్పు ఆర్థించగా ఆమె నిప్పు ఇవ్వడం, 
ఈయన చుట్ట కాల్చుకోవడ౦, తదనంతరం ఆ అగ్నిని ఈయన గుడ్డలో మూటగట్టు. 
కుని వెళ్ళిపోవడం జరిగిందట. ఎక్కడికో వెళ్ళివచ్చిన మలయాళ మాంతత్రికునికి 
భార్య ఈ వృతాంతం చెప్పగా అతగాడు మండిపోయి ఆనాటి (పదర్శనంలో (పతి 
[(క్రియగా భామవేషకారునికి కడుపుబ్బునట్లు జలోదర పయోగం చేశాడట. ఇంకేముంది? 
దశరథరామయ్యగారు చూచి కించిత్తు చలించకుండా, “చూడు నా తడాఖా” అని (ప్రతీ 
కారంగా ఒక గంటాన్ని తీసుకుని ఒక స్తంభాన్ని పొడవగా ఆ రం(ధ్రంనుంచి సీరు 
కారడం ప్రారంభించి, భామవేషధారికి కడుపునొప్పి చట్టున తగ్గిందట. 


దెబబ? పె చెట : 
da ల 


దశరథరామయ్యగారు అంతలో ప మలయాళ మాంతత్రికునికి 
(పాయక్సి త్తం చేయాలనుకున్నాడు, వెంటనే (పేక్షకుల మధ్యలో కూర్చున్న మల 
యాళ మాంత్రికుణ్ణి కదలలేకుండా కూర్చున్న "కే బంధించిచేశాడు. (ప్రదర్శనం తెల్ల 
వారులూ జరిగింది. కాని మాం|తికుడు కదలలేదు. (పదర్శనం ఆ నాంత మై అందరూ 
వెళ్ళిపోయారు. కాని మాంత్రికుడు మాతం శిలలాగా అలాగే హా. వున్నాడు. 
ఈ స్టితిని చూచిన మాంథత్రికుని భార్య దశరథ రామయ్యగారిని వేడుకోగా ఆయన జాలి 
దలచి మంత ఐంధనాస్న్‌ సడలించాడు. తరువాత మాంత్రికుడు ఇల్లు చేరాడట. ఈ 


216 జానపదకళారూపాలు 


విధంగా వాళ్ళు యెప్పటికప్పుడు వచ్చే ఇటువంటి (ప్రమాదాల నన్నిటినీ తప్పించు 
కుంటూ వుండేవారని అనేక కథ లున్నాయి. 






శక.  గొల్లకు గొల్ల, భామకు భామ! : 
i సభ న్న 


ue భాగవతుల దశరథరామయ్యగారు గొల్లకలాపప్ప 
/ = |g (పదర్శనాల won అఖండ (_పభ్యాతి పొందిన 
FE వ వారు. బాల్యంలో గొల్ల వేషం; కౌమారదశ నుండి యవ్వన 
దశవరకూ భామవేషం, ఆ తరువాత భామ కకక నంలో సూత్రధారిగా వుండి గొప్ప 
(ప్రతిష్ట పొందారు. 

దశరథరామయ్యగారు ఈ విధంగా కొంతకాలం భామాకలాప (పదర్శనలో 
వుండి, తరువాత భూత వై వెద్యవిద్య కూడా అభ్యసించారు. ఒక సమాజానికి దర్శకత్వం 
వహించి ఆ బృందాన్ని నడుపుతూ దే పర్యటన చే చస్తూ వుండేవారట. ఈయన సకల 
శాస్త్ర పారంగతుడై న భాగవతుల తంత కక, భాగవతుల రామనాథళాత్రి 
గారికి సమకాలికులు. వీరు తమ జట్టులతో దేశసంచారం చేస్తూ గొప్ప గొవ్ప సంస్థా 
నాల కేగి పండితసభల్లో టలు ఇచ్చి అభిండ మైన ఖ్యాతి ఆర్జించారు. ఈ 
విధంగా వీరు విజయయా(త చె చే స్తూ వుండేవారు. వీరి విద్యా వభావానికి ఆబాల 
గోపాలం ఆనందపడుతూ వుండేవారు 


పండితుల సవాళు? . 


లర 


ఆ రోజుల్లో కేవలం (ప్రదర్శనమిచ్చే మామూలు నటులుగానే గాక, సభా 
ముఖంలో అప్పటికప్పుడు పరీక్షలతో (ప్న్నీంచే పండితులకు సమర్గతతో సమాధానం 
చెప్పి ఎటువంటి పరీక్షలకై నా తట్టుకోకలిగిన పండితులూ సమాజాల్లో ___ స్త్రీల 
లోనూ పృరుషములలోనూ _ వృండేవారట. 


ఇటువంటి కుటుంబాలు కృషాజిల్లా నంగిగెడ్డ (గామంలో అనేకం వుండేవి. 
ఏంటూరు జిల్లాలోని బోడాయిపాలెంలో చిన్న రాణి అనే ఒక నర్తకి _పదర్శనాన్ని 
(ప్రసిద్ధ పండితులందరూ మెచ్చుకునేవారట. 


అలాగే రేపల్లెతాలూకా, భూళిపూడి 
(గ్రామస్థులు మహంకాళి సీతయ్యగారు, 


ఒంగోలు తాలూకాలోని తమ్మవరం కాపు 
రస్తుడు తమ వరం వెంకటసా మి మొదలై నవారు (పసిద్దులు. 


సిద్దేంద్రుని కూచిపూడి కళాక్షేత్రం 217 
గజ్జె కట్టిన అందరికీ గురువు : 


చింతా వెంకటరామయ్యగారు 1880 వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి 

శివరామయ్య; తల్లి అరుంధతమ్మ. పది సంవత్సరాల (ప్రాయంలోనే పాటలో; 
ఆటలో, హాస్యంలో అనుభవం సంపాదించి, భామవేషపు దరువుల్ని పాడుతూ వుండే 
వారు. వెంకటరామయ్యగారి (ప్రతిభా విశేషాలను గమనించి ఏలేశ్వరపు నారాయణప్ప 
గారు వారి మెళంలో చేర్చుకున్నారు. 12 వ సంవత్సరంలోనే అన్నగారైన వెంకట 
రత్నం గారివద్ద నాట్యశిక్షణను (పారంభించి 16 సంవత్సరాలకే విశేష నాట్యళా స్తాను 
భవాన్ని సంపాదించారు. 

వీరు భాగవత మేళాన్ని 1875 నుండి దాదాపు 1996 వరకూ నిర్వహించారు. 
ఈనాడు నిర్వహింపబడుతున్న వెంకటరామా నాట్యమండలి 1875 లో వెంకట 
రామయ్యగారితో (పారంభింపబడిందే. 

కొంతకాలం భాగవత మనే “పేరుమీద, భామాకలాపాన్ని [పదర్శించారు. 
1వజాథిరుభుల్ని అనుసరించి యక్షగానాలను (ప్రవేశ పెట్టి, (ప్రహ్లాద, ఉషాపరిణయం, 
గయనాటకము, రుక్మాంగద, రామనాటకం, హరిశ్చం(ద, శశిరేఖా పరిణయం మొద 
లన్‌ నాటకాలను (ప్రదర్శించి (పజామన్ననల్ని పొందారు. 


(పయాణసౌకర్యాలు లేని ఆనాడు ఆం|ధదేశపు నాలుగుచెరగులా ఎద్దుబిండ్లలో 
పయాణంచేసి |పదర్శనా లిచి,, ఉన్నతాధికారుల వదా, సంసానాదీశఃరుల వదా 
ds — ల క్‌ ప న 

ఆ నాటినుండి చనిపోయేవరకూ కూచిపూడిలో గజ్జెకట్టిన (పతి కళాకారుడూ 
ఆయన వద్ద శిష్యరికం చేసినవారే. ప్రాచీనులైన చింతా నారాయణమూర్తి, వెంపటి 
పరదేశి వేదాంతం చలపతి, చింతా ఆదినారాయణ మొదలైన (ప్రముఖులు ఆయన 
శిష్యులే. 

ఆధునికులలో చేదాంతం రాఘ 
వయ్య, వెంపటి 'పెదసత్యం, పసుమర్తి 
కృష్ణమ్వూర్హిగార్లు ముఖ్యులు. 

వేదాంతం రాఘవయ్యగారిని పాత 
నిర్వహణలో సర్వసమర్హునిగా తయారు / 
చేసి 1984 లో మద్రాసులో గూడవల్లి " 





న జానపదకఠళారూపాలు,. 


రామ్మబహ్మాంగారి అధ్యక్షత ను జరిగిన ఆంధ్ర నాటక కళాపరిష త్తులో, తాము 'సూ సూత్ర; 
భారులుగా (పదర్శన మిప్పించి, “సెహభాష్‌" అనిపించి, షి రాఘవయ్య గారి 
ఉన్నత స్థానానికి పునాదులు వేళారు. . 
వెంకట రామయ్యగారి శిష్యులలో పసుమర్తి వేణుగోపాలకృష్ణశర్మ కడపటి 
వారు. 
_ వెంకటరామయ్య గారి క్షణ విచిత్రమెంది. వారికి ఏ సమయంలో, ఏ అడుగు, 

ఏ భావం, ఏ రీతి ఏ ఎ భంగిమ స్ఫురణకు వ చే అదల్లా అప్పుడే అక్కడే శిష్యులకు 
బోధించేవారు. ఇంతటి (ప్రతిభావంతుడైన "వెంక ట్రామయ్యగారు 90 సంవత్సరాలు 
ధృవతారగా వెలుగొంది 6-1-1949 లో కీర్తి శేషలై నారు. 


బహువేషధారి భాగవతుల విస్సయ్య : 


భాగవతుల విస్సయ్యగారు వృషభనామ సంవత్సర ఫాల్గుణ ' ee 
కూచిపూడిలో జన్మించారు. వీరి తం|డిగారు భాగవతుల రామయ్యగారు, విస్సయ్య 
గారు 7 సంవత్సరాల (ప్రాయంలోనే సిద్దే్య్యద యోగీం(దుల భామాకలాపాన్ని 





భాగవతుల విస్సయ్య 


రాగ తాళ, హావ, భావాలతో అభ్యసించారు. తం|డిగారి వద్దా, భాగవతుల యజ్ఞ 
నారాయణగారివద్దా భ భరతశాస్త్రన్నంతా అభ్యసించారు. 10 సంవత్సరాల ప్రాయం 
లోనే బాలింత వేషం వేసి (సక్యాతి వహించారు, బహుమతుల్ని అందుకున్నారు. 
యు _క్రవయస్సు రాగానే బాలింత వే వేషం, దాదినమ్మ వేషం, (| పహ్లాదలో లీలావతి, 


న 


ఉషాపరిణయంలో చిత రేఖ, ఉషా కన్యల షా ధరించి (పథ్యాతి వహించారు. 


అల 


సువర్ణ ఘంటాకంకణాలతో సన్మానాలు పొందారు. తరువాత నాటకాలలో పాత్రలు 


సిద్దేరదుని కూచిపూడి కళాక్షేతం vig 


May 


ధరించటం. విరమించి నంగెగడ్డలో కళావంతులకు వారికి నచ్చిన - విద్యనంతా నేర్చి, 
ఆ [గ్రామంలో ఏడెనిమిది మేళాల్ని తయారుచేశారు, A Ee ol 
నాట్యకళానిధి వేదాంతం : 

కూచిపూడి. నాట్యక శా కారులలో అగ్నశేణికి చెందిన వారిలో ముఖ్యులు: 
(బహ్మ శ్రీ నాట్యక ళానిధి వేదాంతం లక్ష్మీనారాయణళా స్త్రిగారు. = 


యక్షగానాలూ, వీథి భాగవతాల్లో పారంపర్యంగా వచ్చే సాధారణ నృత్యాల 
వాణీకి భిన్నంగా శాస్త్రిగారు కొత్తపద్దతి అనుసరించారు. భరతనాట్యశాస్త్ర సంప్ర 





వేదాంతం లక్ష్మీనారాయణశొ స్రీ 


దాయాల ఆధారంతో శ్రీ నారాయణతీర్జుల కృష్ణలీలా తరంగిణి తరంగాలకు, శీ, 
జయదేవ కవి అషపదులకు, క్షేత్రయ్య మువ్వగోపాల పదాలకు, కృషకరామృతం, 
లు శ ట్ర ౬3 ఇ 
పుష్పబాణ విలాసం శొకాలకు నృత్యాలు సరికొ త్రగా కల్పించి, [ప్రధాన పాతల 
అక్షణొలు, మన _స్టత్వాలు నిరూపించి, కాస్తో కంగా ఒక నూతన నాట్యశొ స్ర్ర మే 
కల్పనచేసి, శిష్య (పశిమ్యల్ని తయారుచేసి ఆం|ధదేశానికి (పసాదించిన మహ 
నీయులు వీరు భామాకలాపంలో సత్యభామ నాయిక, సత్యభామ ప్యాత ' సర్వ 
హణలో అపూర్వంగా అఖండ (పజ (పదర్శించిన షన ఈయన. ఈయన ఒక్క 
భామాకలాపం, గొల కలాపాలే కాకుండా, దాడినమ్మ చెషం, లీలావతి విజయంలో 
బొలింత వేషం. (శ్రీకృష్ణ జననం మొదలై న యక్షగానాల పా_త్రలనూ అత్యద్భుతంగా 
నిర్వహించేవారు. 


220 జానపదకళారూపాలు 


శాస్త్రిగారి విద్యను దర్శించిన ఉత్తరాది ఉజ్వల నటుడు ఉదయశం0కర్‌ ఉండ 
బట్ట లేక ఈయనకు అమాంతంగా సాష్టాంగమే పడ్తాడు. 


శాస్త్రిగారి జీవితం అంతా రాజుల అస్టానాల్లో నే గడిచింది. ఉమ్మడి మ్మదాసు 
రాష్ట్ర పభుత్వం భావనగర్‌ మహారాజా గవర్నరు గిరీకింద శ్రీ పి. వి. రాజమన్నారు 
సమక్షంలో (ప్రముఖ కళాకారులుగా శాత్రిగారిని గుర్తించి సువర్ణ ఘంటాకంకణాలతో 
సత్కరించింది. 


ఎందరో శిష్యులు : 


శాస్త్రిగారి దగ్గిర భామాకలాపం, గొల్ల కలాపం నేర్చుకున్న శిష్యుల 
అసంక్యాకం. ఈనాడు తెలుగు చలనచ్చిత పరిశ్రమలో (ప్రముఖులుగా కీర్తి సంపా 





వెంపటి చినసత్యం 


దించిన వేదాంతం రాఘవయ్య. వెంపటి సత్యం, వెంపటి చినసత్యం మొదలై నవారు 

జ ల క అర | అదం వసి | శ 1 కలవై 

గొస్తిగారి శిష్యులే మ్మదాసులోని సుప్రసిద్ద నాట్యాచార్యుడు శ్రీ రామయ్యుపి శ 
స్వయంగా కొన్ని నాట్యరీతులు శాన్రిగారి వద్ద అభ్యసించారు. - 

రామాయణం, మండూకశబ్దం, ప్రహ్లాద పట్టాభిషేకం, తాటకి సంహారం, 


“చా 


న్‌ 
శొవతారాలు మొదలై న వాటిని శబ్బరూవంలో శ్రీ శాస్త్రిగారు నృత్యం చేసేవారు. 


సిద్దేంద్రుని కూచిపూడి కళాక్షేత్రం 221 


ఆం ధదేశ ౦ అంతటా జరిగిన ఆయన నృత్య (ప్రదర్శనాలు విశేషంగా (ప్రశంసలు: 
అందుకున్నాయి. ఆయన 82 సంవత్సరాలు జీవించి 1957 జులై 18 వ తేదీన 
“హైదరాబాదులో కీర్తి శేషులై నారు. 


హరిపున్నయ్య : 


కూచిపూడి నృత్య. నాటక సం్యపదాయంలో, భయానక, బీభత్స, . కౌర్ర, 
పీఠరరసాలను పోషించే పాత్రలను ధరించి (సేకకుల హృదయాలను రంజింపచేసి 





హరి పున్నయ్య 


స్యుపసిద్ధ కళాకారులుగా వెలుగొందారు హరిపున్నయ్యగారు. వీరిది కూచిపూడి 
(గామం. చిరకాలంగా కళాలక్ష్మీని ఆరాధించిన కళాజీవి. 


సాత్విక వేషాల్లో సె” అనిపించుకొన్న సవ్యసాచి : 


కూచిపూడి వీథి నాటకాలలో సాత్విక పాత్రల్ని రసవంతంగా అభినయించ 
డంలో అఆరితేరినవారు వేదాంతం రామకృష్ణయ్యగారు. యక్షగాన విద్యలోనూ, 
కలాపవిద్యలో నూ ఆపార మైన జ్ఞానాన్ని ఆర్జించిన (ప్రముఖ కళాకారులు. వృద్ధా 
ప్యంలో వుండిన్నీ సంగీత నాటక అకాడమీ వారి పారితోషికాలు పై పైతం పొందు 
తున్నారు. 


శీణదశ 


కప. “ప్రాచీన. నాట్యకళ (వచారమవడానికి కూచిపూ *డ్రివారు ఎంతో కృషిచేశారు 
కాని ఎంత చేసినా పాత పరిధిని మించి (క్రొత్త పరిధిని చేపట్టలేక పోయారు. 
పొ రాణిక గాథలు తప్పితే చార్మితిక, సాంఘిక (పదర్శనాలను . తయా రుచేయలేక 
పోయారు. కాగా రాను రాను రాజుల ఆదరణ తగ్గింది. పరిణామ" స్థితిగతుల 


ననుసరించి వారి భాగవతాలు ముందుకు రాలేదు. వారు కాలంతోపాటు క వేయ 
లేకపోయారు. 'అవి (ప్రేక్షకులకు కూడా కొంతవరకు విసుగు పుట్టించాయనే 


0 


చెప్పాలి. 





TS wr A Tes శాండవకృష్ణ న ల 
శుక్ల పక్షం స కృష్ణపక్షం: 


కూ చిపూడివారి నాట్యకళా స ల ఆం; ధోదేశమ ట్య వెలిగినంత 
చుట్టుకు, "శ్రీః శ॥1 1880. వరకూ వేయివెలుగులతో వెలుగొందాయి. ఆ రో జుల్లో నే 
ధార్వాడ్‌ ' నోటకసమాజాలు ఆం ధదేళానికి వచ్చి |ప్రదర్శనలిచ్చి, వేనోళ్ళ పోగడ 
బడుతూ .వచ్చాయిః " దేశకాలా లెరిగి రంగస్థలంలో: వారు అనేక మార్పులు తీసుకు 
వచ్చారు... చెమ్మీ. దుస్తులతో రమణీయంగా (ప్రదర్శనలిచ్చారు. ' తహతహ తో; 
మార్చు కావాలనుకుంటున్న (ప్రజలకు ఒక నూతన ఆనందాన్నీ కలుగజేళాయ్య "ఈలి 


సిద్దెంద్రుని కూచివూడి కళాక్షేత్రం 223 


దర్శనలు. ఈ రోజుల్లోనే కూచిపూడివారి (ప్రదర్శనల (ప్రభావం మగ్గుపట్టి తగ్గుతూ 
రగ్గతూ వచ్చింది. . అంతక ధార్యాడవారు వచ్చి వెళ్ళిన తరువాత హరి (పదిల 
ప్రచారంతో ఆంధదేశ (పముఖ ప పట్టణాలలో ఎన్నో విద్యావంతుల నాటక సంఘాలు 
బయలుదేరి, అచ్చంగా ధార్వాడవారి. అడుగుజాడల్లో (ప్రదర్శనాలిచ్చాయి. ఈ ఫరి 


సితుల్లో కూచిపూడివారి (పదర్శనాలమీద మోజు బొగా తగ్గిపోయింది. 
థి 





జ ప యామిని కృష్ణమూర్తి 
౨ 1990 నాటికి నాటకాల ఉధృతం కూడ కొంతవరకు. తగ్గి సినిమాల (పభావం 


బహు ఎక్కువై ౦ది. ఆ సినిమా. (పభావంతో రంగస్థల ప కూచిపూడి వారి 
నాటకాలు కూడా బాగా దెబ్బతిని పోయాయి. fe gr Fg . 


మేలుకోలు - క్రొ శ్ర త మెరుగులు ;: SE. న్‌ . 0 


Too రా 





180 నుంచి 1930 మధ్యకాలంలో కూచిపూడివా . ఏటి కెదురీదలేక తమ 
(వదర్శనాలలో కూడ కొన్ని మార్పులు a రంగస్థల తపక 


224 జానపదకళారూపాలు 


(పేకకులను ఏ విధంగా ఎందుకు ఆకరి 0, స్తున్నాయో ఆ కీలకా అన్నిటినీ తెలుసుకొని 
భాగవత సం(పదాయాలలో కొంత సంసా వ తీసుకువచ్చి, తెరలు, హార్మోనియం, 

పద్యాలు, పాటలు, చెమ్బ్మీ. దుస్తులు (పవేశ'ె పెట్టి భరతనాట్య సంప్రదాయాల 

ననుసరించి (పదర్శనాలను ఇచ్చారు. జ 


ఎందరో నిష్ణాతులు z 


ఈనాడు కూచిపూడిలో వెనుకటి వెభవం లేదు ఆ తరం వారెవ్వరూ లేరు, 
ఆ నాటకాలను (ప్రదర్శించే వేదాంతం సత్యనారాయణగారు తప్పా మరొకరు లేరు. 


ఆయన ప్‌ పాత్రలో,  భామాకలాపాన్ని అభినయించడంలో దిట్ట. పద్మశ్రీ 
అవార్డుతోపాటు ఎన్నో అవార్డుల నందుకున్నారు. 


కూచిపూడి నాట్యం జానపద నాట్యమే కాని దానికి శాస్త్రీయత లేదని 
కొందరు వకభాష్యాలు చెప్పారు. కూచిపూడి నృత్యాన్ని శాస్త్రీయ నృత్యంగా 
గుర్తింపు తీసుకురావడానికి సంగీత నాటక అకాడమీ ద్వారా కృషిచేసి, శాస్త్రీయ 
నృత్యంగా స్టరపరచారు. ఇందుకోసం ఎందరో మహానుభావులు కృషిచేశారు. 


శిథిలమౌతున్న కూచిపూడి నృత్య కళను పునరుద్దరించ టా నికి పిద్దేంద 
కళాత్నేత్రాన్ని ఏర్పాటుచేసి గురుకుల పద్ధతిలో శిక్షణ ఇ స్తున్నారు. ఇందుకు, 
కేంద రాష్ట్ర (పభుత్వాలూ, సంగీత నాటక క (గాంటుల నిచ్చి పోషించింది, 
పిద్దేంద్ర SNE ఈనాడు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకుని, 
కూచిపూడి నృత్యకళను కాలేజీ స్థాయిలో పాఠ్యాంశంగా చేయాలని కృషిచేస్తూ 
పుంది. కూచిపూడి వీథినాటకాన్ని * ఇటీవల వేదాంతం సత్యనారాయణగారు వెలుగు 
లోకి తీసుకువ పే పె, మరో పక్క వెంపటి చినసత్యం గారు ముప్పది సంవత్సరాలుగా 
మద్రాసులో కూచిపూడి ఆర్దు అకాడమీని స్థాపించి, ఎంతోమంది (పముఖులకు కూచి 
పూడి నృత్య కళతో రక్షణ నిచ్చి... పద్మావతీ శ్రీనివాస కల్యాణం లాంటి నృత్య 
నాటకాలను కూచిపూడి 3 లిలో తయారుచేసి డేశం అన్ని ప్రాంతాల్లోనూ, విదేశా 
ల్లోనూ (పదర్శనాలను ప్రదర్శించి కూచిపూడి నాట్యానికి విశ్వవిఖ్యాత కీర్తిని సాధిం 
చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సత్యంగారికి, కళాప్రపూర్ణ బిరుదు నిచ్చి సత్కరిం 
చింది. ఇంకా మరెన్నో ఆవార్డుల అందుకున్నారు. ఈనాడు అడయార్తుత్తో కూచి 
పూడి అర్జు అకాడమీ “పేరున స్వంత భవనాలను నిర్మించి, దాని నొక విఖ్యాత కూచి 
పూడి నృత్య కళా కేంద్రంగా తీర్చి దిద్దటా నికి కృషిచే స్తున్నారు. 


సిద్దేంద్రుని కూచిపూడి కళాక్షేత్రం 295 


కూచిపూడి నృత్యంలో (ప్రవీణురాలై న, యామినీ కృష్ణమూర్తి వేదాంతం 
అలక్ష్మీ నారాయణ శాస్త్రీ, వెంపటి గోపాలశర్మ, చింతా కృష్ణమూర్తి రి మొదలై నవారివద్ద 
సృత్యం నేర్చుకుని విదేశాలలో కూచిపూడి నృత్యకళకు శేరు ప్రసుకువచ్చారు. 
(ప్రభుత్యం పద్మశ్రీ కీతో గౌరవించింది. 


ఎం. ఏ. పట్లభదుడై న కోరాడ, అంతర్జాతీయ నృత్య సదస్సు పారిస్‌లో జరిగి 
నప్పుడు కూచిః (పదర్శించి (| a ప్ర్రరసా గ్రారొన్ని, 
అందుకున్నారు. గుడిమెట్ల కృష్ణ, 'చెదాంతం లక్మీనారాయణశా స్త్రి | ళ్ళ 
గార వద్ద విద్య నభ్యసించి 1957 లో ఢిల్లీలో జరిగిన _పజా నాట్య (జకం 
మండలి మహాసభలో కూచిపూడి సృృత్యం (పదర్శించి (పథమ 
బహుమతి నందుకున్నారు. Cu 
అన్ని నృత్యాలనూ ఆకళింపు చేసుకున్న డా॥ నటరాజ వ జో 
రామకృష్ణ ప రాచిపూడి నృత్యంలో ఆరితేరి దేవదాసీ నృత్య సంప Pe 
వాయాన్నీ ఆ౦(ధ నాట్యాన్ని పునరుద్ధరించి నృత ్యకళమీద ఎన్నో 
(గ్రంథాలను (వాసి, ఎంతోమంది శస్యులను తయారుచేసి నృత్య 


కళకు ఎంతో సేవచేసిన రామక కృష్ణగా రికి ఆంద విశ్వవిద్యాలయం కళా(ప్రపూర్ణ 
నిచ్చి గౌరవించింది. 





సంగీత నాటక అకాడమీ భరతకళా (పపూర్ణ బిరుదు నిచ్చింది. నిజమైన కళా 
తపస్వి నటరాజ రామకృష్ణగారు. = 


ఆలాగే విజయనగరానికి చెందిన డి. వై. సంపత్‌కుమార్‌, దువ్వూరి జగ 
న్నాథశర్మ వద్ద నృత్యం నేర్చుకుని గీతాంజలి, నృత్యాంజలి సంస్థలను స్తాపించి, 
శాస్త్రీయ జానపద రీతుల్ని వెలుగులోకి తీసుకువచ్చి, రాధాకృష్ణన్‌ లాంటివారి _పశం 
సల నందుకున్నారు. ఆంధ జాలరి నృత్యాన్ని 1968 లో బెర్థి న్‌ అంతర్జాతీయ 
యువజనోత్సవా అలో ప్రదర్శించి బంగారు పతకాన్ని అందుకున్నారు. జప 
నృత్యాలను (ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఆంధ విశ్వవిద్యాలయం, కళాప్రపూర్ణ 
విరుదు నిచ్చి సత్కరించింది. 


పై వారే కాక, రాజా రెడ్డి, రాఛా రెడ్డి బృందం ఢిల్లీని కేంద్రంగా చేసుకుని 
కూచిపూడి నృత్యాన్ని ఇతర దేశాలలో (ప్రదర్శించి (ప్రఖ్యాతి వహించారు. 
M - 15 


226 జానపదకళారూపాలు 


కూచిపూడి నృత్యంలో రాజసులోచనకు (ప్రత్యేక స్థానముంది. సినీనటిగా, 
నర్తకిగా ఆమె ఒక బృందాన్ని ఏర్పాటుచేసి శిక్షణ విచ్చి కూచిపూడి నృత్యానికి 
మంచి “పేరు తీసుకువచ్చింది. 


అలాగే రత్నపాప, పతివాడ రాధిక, కనకదుర్గ, ఉమాభారతి, అన్నపూర్ణ, 
సుమతీకౌశల్‌, శోభానాయుడు, యడవల్లి రమ, చంద్రకళ, కళ్యాణి, మంజుభార్గవి 
మొదలైన ఎంతోమంది కూచిపూడి నృత్యకళకి (పాణం పోశారు. మరెందరి 'పేర్లో 
ఉదహరించలేకపోయినందుకు విచారిస్తున్నాను. కావాలని ఎవరినీ విస్మరించలేదు. 
వతిభావంతులు మరుగునపడి వుండవచ్చును. 





రాజసులోచన 


ఈ నాడు రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కూచిపూడి నృత్య విద్యాలయాలను 
స్థాపించి శిక్షణ ఇస్తున్నారు. కాని ఈ శికణాలయాలను (ప్రతిభా 
వంతులు కానివారుకూడా నడుపుతూ కూచిపూడి నృత్యకళకు అపకీర్తి 
తెస్తున్నారు. ఏది ఏమైనా కూచిపూడి నృత్యంతో పాటు వారి యక 


గాన కళనూ, వీథి నాటకాలనూ, పగటివేషాలనూ సంప్రదాయ ప పద్ధ 
తిలో రక్షించడం ఎంతై నా అవసరం. 





(ప్రజలు మెచ్చిన బయలు నాటకాలు 


జౌనపద కళాకారు లందరూ, జానపద కళారూపాలను వీథుల్లోనే ప్రదర్శించేవారు. 
పల్లెలో వుండే విశాల బహిరంగస్థలమే వారి రంగస్థలం. 
అముతే ఇలాంటి (పదర్శనాలను రాయలసీమ. 


(ప్రాంతంలో బయిల్నా టకా లంటారు. యక్షగానాలనూ, 
వీధి నాటకాలనూ బయలు నాటకా లనే పిలుస్తారు. 






లో: సన్న 
న్‌ = గరుడాచల మహాత్మ్యం : 

గరుడాచల మహాత్మ్య్యంలో ని ఇతివృ త్తాన్ని, పాటల్ని 
తీసుకుని జానపదులు ఈ నాటకాన్ని (పదర్శిసారు. ఇందులో నాటకం, నృత్యం 
రెండూ కలిసివుంటాయి. హార్మోనియం, గజ్జలు, తాళాలు మ్యాతమే _పదర్శనంలో 
ఉపయోగినారు. 


ఈ నాటకంలో సింగి నాయకుడు___ర ౦భ___ ఊర్వశి, నరసింహస్వామి 
ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మి, ఎరుకలనాని (సింగి, సింగడు, ద్వారపాలకులు వుంటారు. 
వారే కిరీటాల్నీ__భుజకీ రులను తయారుచేసుకుంటారు. పురుషులే స్త్రీ పాతలను 
ధరిస్తారు. పాత్రధారు లందరూ వేషాలు ధరించిన తరువాత మిగిలినవారు వంతలుగా 
నిలబడతారు. (ప్రతి ప్మాతధారీ (ప్రవేశించి గుండ్రంగా. తిరుగుతూ oe 
చేతులు వూపుతూ, కూర్చుని లేస్తూవుంటారు. 


" నరసింహస్వామి పాత్రధారి ఠీవిగా చేతుల్ని తిప్పుతూ, రౌద రూపంలో 
అడుగులు చేస్తూ కళ్ళప్పగించి చూడటం అభినయిసాడు. నరసింహస్వామితో ఆది 
లక్ష్మీ, చెంచులక్ష్మిల సంవాదం. అతను ఏమీ తెలియనివానివలె ఉండటం, చెంచు 
లక్ష్మీ ఈ విషయాన్ని ఎరుకలనాని (సింగి) ఆదిలక్ష్మీకి చెప్పటం ముఖ్యమైన కథ. 
ఇంకా సింగి నాయకుల బిడ్డలుగా, రంభ, ఊర్యశులు చి తీకరించారు. దీంట్లో 
సింగి, సింగడు సన్నివేశంలో పాడుకునే రెండు గేయాల్ని పరిశీలించటం జరుగు. 
తోంది. 


౨228 జానపదకళారూపొలు' 
సింగి సిరిగద్‌. సరివాద రః 


సింగని భార్య సింగి ఇంటికి వచ్చి, సింగణ్లి ఇలా నిలదీస్తుంది. మేకల్ని, 
వదలివచ్చావ్‌. అని అడగడంతో సింగడి 
సమాధానాలు చాలా ఆస క్రిదాయకంగా 


పుంటుంది. 


గాడిదల్ని, ముసలిదాన్ని, పిల్లల్ని 


పుంటాయి. వారి సంవాదం ఇలా 


సింగి | 
| మెకలన్ని యాడ యిడిచి 
_ ఎప్పు డొస్టివిరా సింగా. . 
నువ్వెప్పుడొ స్టివిరా సింగా. 


సింగడు : 


రు 
ఇప్పుడు వత్రినె పంగ 
న నిప్పుడె వతినెే సింగి 
సింగడు 


కట్టుకున్న పటుచిర 
దు చు 

ఎటుల వచ్చె నే సింగి 
_ ఎటుల వచ్చానే 


వూరిలోని ఆమ్మ గారికి 

ఆడిగినట్లా గద్దె సెప్పి 

తెచ్చుకున్న పట్టుచీరకు 

వాదులేలారా సింగా గుద్దులాకేలా 
ఎంగడు ౩. 

ముక్కులోని ముక్కు_రాయి 

._ యట్ల వచ్చానే సింగీ నీక్కు. 
యట్లా వచ్చానే సింగీ. 


ప్రజలు మెచ్చిన బయలు నాటకాలు 229 


కమస లింటికి నేనే బోతి 
వప్పగానే గద్దె సెప్పి 
తెచ్చుకొన్న సొమ్ములాకె 
వాదులాకురా సింగా, 
గుద్దులాకైరా, 


Cal 


ఇలా, సింగి, సింగని మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. ఈ సంవాదం 


ప్యంగ్య్యానికి తావిచ్చేదిగా వుంటుంది. 


సందకాడ, నరసింహులు ; 
ఈ నాటకాన్ని తెల్లవార్లూ (పదర్శిసారు. నరసింహుని పాత్రను ఇదరు 
6౧౧ ౧ pane) యి 
వేయటం ఆచారం. వీరిని సందకాడ నరసింహుడు, తెల్లవారుజామున నరసింహుడు 
అని అంటారు. 
ఇదరు నరసింహుల గురించి ఒక ఆస కికరమెన విషయం ఇలా (ప్రచారంలో 
యణ అణా ర 

వుంది. సందకాడ నరసింహుని కథ జరుగుతుండగా, బషం ఎసుకున్న తెల్లవారి 
నరసింహుడు, (పక్కనే వున్న ఎరువు బండిపై నిదరపోయాడట. ఇంతలో రైతు 
వచ్చి బండి కటి పొలంలో ఎరువు వదిలాడు, ఎరువుతో (కిందపడ్డ నరసింహుడు 

యు 
మేల్కొనీ__వచ్చే చెంచీతా చూడరే, అంటూ పాడేసరికి భయపడిన రైతు వెంటనే 
వచ్చి, సమాజంవారికి చెప్పగా, అపుటికే తెల్లవారి నర చసన 
ల బో | ప మ స్స 1) oJ గ క్‌; 
సింహుని కోసం వెతికి వేసారి, సందకాడ నరసింహుని _ +జ్ర/[, కడు 
హల న. 
తోనే నాటకం పూ రిచేశారని, ఈనాటి "పెద్దలు చెప్పతారని Geb 
ar. సల వం న. ష్‌ ల. 

డా॥ చిగిచర కృషా రడ్తిగారు వారి శానపద నృత కళా Cw 

గా ఆ ౧6 ఆ! 


43) గ 
(గంథంలో ఉదహరించారు. 


గా 
{ 

| 

షర | 

వా స్‌ 

| lay 


Rad 
లో 










Vad 


రళ్రాకొరులు : 


CJ} 


CEES 


PEE 
టు? 
ఈ 
స్ట లీ స 
దము 
రాజాన 


ఇలాంటి బయలు నాటకాలు రాయలసీమప్రాంతంలో 
ఇంకా (పదర్శింపబడుతూ నే వున్నాము. ఈ నాటకాలో 
(aa) 


77 
4 


జ SAFO క్ట rats: 
Oa Se pa, క = లట 

సో ప్ర యల Das js} అ 3 వ్‌ 
వ్య (1 


త 
హ్హా 


న్‌ 
ie ఆ 
టి 


(పసిద్దిచె ౦దిన నటులు సింగినాయకుడు, మాలచం(దప్ప 


గొ Ay 
re 
Al: 
టై 
“భై 


హా 

రో 
౮ 
ళు 
ల్‌ 


i a ౮ ల్‌ Saw IS Ap. 
రంభ___కుమ్మరి నారాయణ... ఊోర్యసి = చాకలి గంగన్న. ti, 
నరసింహస్వామి_కుమ్మరి నారాయణస్వామి... ఆదిలక్ష్మి 





230 జానపదకళారూపాలు 


హరిజన నాగన్న.చెంచులక్మీ, మాల నాగప్ప-సింగి, కుమ్మరి నారాయణ, సింగడు. 
కుమ్మరి నారాయణస్వామి మొదలై నవారు. అనంతపురం జిల్లా = ధర్మవరం తాలూకా, 
సుబ్బరావుపే లుట (గామంలో వున్నారు. 


జంఖండీ ఐథ్‌ నాటకం 


మహారాష్ట్రం నుండి ఆంధ్రదేశం వచ్చిన సురభి కళాకారులు, తొలిరోజుల్లో 
ఈత మట్టల బొమ్మిలాటల్నీ, జంఖ౦డీ నాటక (పదర్శనాలను (ప్రదర్శించారు. 


ఖండే అనే ఆయన మహారాష్ట్ర కళాకారుడు. ఈ నాటకరూపొన్ని (ప్రారం 
ఛించడంవల్ల ఈ నాటకానికి జంఖిండీ నాటకమని పేరు వచ్చింది. ఏ రామా 
యణాన్నో, భారతాన్నో (పదర్శించాలనుకున్నప్పుడు, కావలసిన పాతధారులందర్నీ 
కొద్ది కొద్ది వేషధారణ bho రంగస్థలంమీద కూర్చోబెట్టి, రామాయణాన్ని 
టు అ (_ 
భాగాలు భాగాలుగా (పదర్శించేవారు. రంగస్టలంమీద కూర్చున్న ఏ పాత్రా 
మాట్లాడదు. 


ఖ౦డేగారు రాముని పాత్ర దగ్గర కొచ్చి (శ్రీరామచం[దులవారు, ఏమం 
టున్నారండీ అని రాముని పం తానే పలికి అన్నగారైన రామచందులి 
వారి మాటకు తమ్ముడు లక్మణనా మి ఎమి బదులు చెప్పతున్నాడం పే, అంటూ 
వివిధ పాత్రలకు ఆయనే సంభాషణలనూ, శోకాలనూ, పాటలసూ వల్లించేవాడు. 
మధ్య మధ్య విసుగు లేకుండా అనేక సమకల్యూ గమ్మత్తులూ, (పజల అలవాట్లు 
పితులూ చెప్పి రంజింప చేసేవారు. ఐండేగారు మంచి మాటకారి, బహుముఖ (పజ్జా 
వంతుడు. ఎప్పుడై కే ఆం|ధదేశంలో (బతకాల్సి వచ్చిందో దాని (పాముఖ్యాన్ని 
గుర్తించి, తెలుగు నేర్చుకుని తెలుగువారిని ముగ్గులను చేశాడు. 


జంభండీ నాటక (పదర్శనంలో రెండు రకాల వాయిద్యాలు వుండేవి. ఒకటి 


కోలుతో చేయబడ్డ (శుతి బూర, రెండవది ఒక పెద్ద పశ్శెంమీద ఒక పుల్లను 


కారించడ ౦ ద్యారా ఒక (శ్రావ్యమైన ధ్వనిని తెప్పించేవా రు. ఈ ధ్వని (పేక్ష 


సలకు ఎంతో ఆనండాన్ని కలిగించేది. ఈ నాటకానికి తెర లేదు. శ్రీ 


పాత్రలు కూడా పురుషులే. ముఖాలంకరణకు అర్హళం, మసిబొగ్గు, మీసాలకు 


గడ్డాలకు జనపనార ఉపయోగించేవారు. ఇలా పే వీధి క కొంతకాలం 
వంత 


(ప్రజలు మెచి న బయలు నాటకాలు 231 


తన్మూరవు వెంకటస్వామి ఏథి నాటకాలు 


కూచిపూడి భాగవతులు వీథి నాటక _పధర్శనాలతో ఆం|ధదేశం అంతటా 
విజయ యాత సాగిస్తున్న రోజుల్లో అంత వుత్తమం 
గానూ వీథీ నాటకాలు (పదర్శించి సెహబాస్‌ అనిపించు 
కున్న వ్యక్తి శ్రీ తమ్మారపు వెంకటస్వామి. 


ఆయన య ఒంగోలు తాలూకాలోని కమ్మ ( | జ్ర OE గ 


ee ee పూ ర్తి చేసిన సాన ఆ mse i 
లోని కుందుర్తి వారివద్ద సంస్కృతం నేర్చుకుని తరువాత " 
పగటి వేషాలను అద్భుతంగా (పదర్శించి ఆ తరువాత కట్టు 
దిట్టమైన వీథి నాటక సమాజాన్ని నడిపిన దిట్ట. 





జటులో కటుబాటులు : 
రు రు 


వెంకటన్వామి జట్టులో చేరిన వారందరూ కళావంతుల కులానికి చెందిన 
వ్యక్తులే ఆయన జట్టులో పురుషులు పురుషపాాత్రలు, స్త్రీ పాత్రలు స్త్రీలు ధరిస్తూ 
వుండేవారు. అందరిది అమ్మన టోలు (గామమే. అందులో పెద్ద హనుమయ్య 
నాయక పాత్రలను చెల్లయ్య, చిన్న హనుమయ్య, మాణిక్యం ఇతర పాత్రలు ధరించే 
వారు. ఆలిచేలమ్మ నాయక పాత్రలు నిర్వహిస్తూ వుండేది. మంగ తాయమ్మ 
మా(త్రం పురుష పాతలు ధరించేది. 

ఈ జట్టు ధేనువుకొండ వెంకయ్య రచించిన ఉత్తర గోగహణ నాటకాన్ని 
అమ్మన బోలు వా స్తవ్యులు నాగినేని వెంకటప్పయ్య (వాసిన హరిశ్చంద్ర నాటకాన్ని 
(ప్రదర్శిస్తూ వుండేది. అవిగాక శశిరేఖా పరిణయం, ఉషాపరిణయం, నలచరిత్ర, 
భామాకలాపం, గొల్లకలాపం మొదలై న | వదర్శనాలను కూడా కొనసాగిస్తూ వుండే 
వారు. 
జటు జటంత కూ చక్కని విందు : 

యలు లు 


వెంకటస్వామి జట్టు ఒక వూరిలో (పదర్శనాలు (పాఠరంభి స్తే ఇక రో 
తరబడి ఆ (గ్రామంలోనే వివిధ నాటకాలు (ప్రదర్శిస్తూ వుండేవారు. (పతి (ప్రదర్శనా 


232 జానపద కళారూపాలు 


నికీ నాలుగు రూపాయ లిచ్చేటట్లూ ఇంటికి ఒకరు చొప్పున జట్టులోని వాళ్ళకు భోజ 
నాలు పెళ్హేటట్లు ఏర్పాటు జరగగా నే _పదర్శసం జరుగుతూ వుండేది. 

౪ జట్టులో సత్యభామ పాతధారిణీ . అలివేలు చాలా అందక తె కావటంవల్ణ 
(ప్రతివాళ్ళు ఆమెనే భోజనానికి ఆహ్వానిస్తూ వుండేవాళ్ళట. ఆమె అందుకు అఆంగీకరి స్తే 
విందు షడసోపేతంగా జరిగేదట. ఈ సంగతి (గ్రహించిన వెంకటస్వామి (పతి 
ఇంటివారికీ, సత్యభామే భోజనానికి వస్తుందని చెప్పి వచ్చేవాడట. ఆ విధంగా ఆ 
జట్టులోని వాళ్ళందరికీ జక్కని విందు అఆందేదట. 


(పదర్శన (పారంభం : 


_ నాటక | ప్రదర్శనం నాడు రంగస్థలానికి ముందు వరుసలో కరణం, మునసబు 
ఆదిగా అన్ని వర్గాలవా రూ కూర్చు నేవారట. సాధారణంగా ఈక జట్టు 
భాగవతంతో ఆరంభ మయ్యేవి, అందులో ముఖ్య ప్యాత్రలు శ్రీకృష్ణుడు. సత్యభామ, 
గొల్లభామ, సుంకరి కొండడు. 


ఈ పాత్రలు తెర వెడలే ముందు రంగస్థలానికి Sen రెండు దివి 
టీల్ని పాత్రధారుల ముఖాలకు దగ్గరగా వుంచి వాటిపె గుప్పెడు గుగ్గిలం చల్లేవారు. 
a (om ౧ లం 
ఆ వెలుగులో రీవిగా విబ్ల వీగుతూ పాత్రలు రంగస్టలంలో (వవేశించేవి. ఆనాటి రంగ 
స్థలానికి యవనిక. అడ్డంగా హాటే వెడల్పయిన గుడ్డ మాత్రమే వేషధారణలో ఉన 
యోగించే ఆభరణాలన్నీ తేలిక కొయ్యతో కాకి బంగారం అంటింపులతో తయా 
రయేవి. 


సరఉలుద్రత్తు పాత్రధారుల స ఇలా ల 

ఆ కాలంలో వీథి నాటకాల్లో సత్యభామ తన జడను తెర వెలు పల వేయడం. 
సభలో కూర్చున్న పండితులు భాగవతం విషయ మె ప్ని పై జవాబు చెప్పగలనని 
సత్యభామ ప్మాత్రధారిణి సూచించటం ఒక సంపదాయంగా వుండేది. ఈ సూచనకు 
పండితులు ఆగ్రహించి భాగవతం పద్యాలకూ కృష కరామృతంలోని కోకాలకూ భావా 
ర్దాలు చెప్పమని అడిగేవారు. 


అలి వేలమ్మ వాటిని కుణ్లంగా వల్టించేది పండితులు అంతటితో తృ _ప్తిచెందక 
ఆమెకు భరత శాస్త్రం, అలంకార శాస్త్రం గురించి (ప్రశ్నలు అందించేవారు. వాటికి 


(ప్రజలు మెచ్చిన బయలు నాటకాలు 233 


ఆమె తృప్తిగా జనాదు చెప్పగానే కొందరు పండితులు ఆమెను (పశంసించేవారు. 
మరి కొంతమంది తృ ప్త్పిపడకుండా ఆమెపై మంత్ర తంత్రాలు _పయోగించేవారు. 
అందుచేత (ప్రతి నాటకం జట్టులోనూ ఒక మంత్ర ళాస్త్రచత్త వుండి ఇటువంటి 
మంత [పయోగాల్ని విఫలీకృతం చేసేవారు. 

నాటక (ప్రదర్శనానంతరం అందరూ ఆ వేషాలతోనే గ్రామంలోని (పతి గడ 
పకూ వెళ్ళి చీరలూ, ధోపతులు దండుకునేవారు. ప్రదర్శనం చూసి ముగ్లులెన (గ్రామ 
స్టులు ఎంతో ఆదరంతో వాళ్ళకు బహుమతులు ఇచ్చేవారు. ఈ విధంగా వెంకట 
న్వామి వీథి నాటకాల (పదర్శనలతో అరవై సంవత్సరాలు కళాసేవ చేసి ఎనభై వ 
ఏట తమ్మవరంలో మరణించాడు. 


మూల నాటకములు 
కూచిపూడి భాగవతులు వీథి నాటకాలను ఉధృతంగా (పదర్శిస్తున్న దోజులలో 
ఆయా కులాలవారు కూడా వీథి నాటకాలను (ప్రదర్శిస్తూ వుండే వారు. అలా 
యానాదులు, గొల్లలు,. చెంచులు నాటకాలను (ప్రదర్శిస్తూ వుండేవారు. అలాగే 
మాలవారు కూడ వీధి నాటకాలను (పదర్శించేవారు. 


అలాంటి నాటకాలను నా చిన్నతనంలో చూశాను బయట వూరి నుండి వచ్చి, 
ఊరి వెలుపల పందిరి వేసి నాటకాలను (ప్రదర్శించేవారు. ఆ గజాతులు తప్పా ఇతర 
కులాల వారందరూ ఆ నాటకాలను తిలకించేదారు. 

ముఖ్యంగా వారు రామాయణానికి సంబంధించిన నాటకాలను ఆడేవారు. 
రాముడు, సత, లక్యణుడు, హనుమంతుడు మొదలై న పాతలు ధరించి నాటకాలా 
వారు. 

ఆయా పాత్రలు ధరించే పాత్రలు మాత్రం అంత 
అందంగా వుండేవి కావు. మాసిపోయిన దుస్తులతో 
లక్కతో చేసిన రంగుల ఆభరణాలను ధరించేవారు. 
కాళ్ళకు గజ్జెలు కట్టుకుని కీర్తనలు పాడుతూ పాటకు తగిన 
విధంగా నృత్యంచే స్తూ రంగస్టలం మీద కలియ తిరిగే 
వారు. వారి నృత్యానికి అనుగుణంగా తప్పెట్లు తాశాలతో 
హంగు చేసేవారు. హార్మోనియం హంగుగా వుండేది. 
వారు పాడే పాటకు తలా తోక వుండేదికాదు. రామాయణ 





234 జానపదకళారూపాలు 


కథను కీ ర్తనలుగా పద్యాలుగా వారి వారి ఇష్ట పకారం కవనం చేసి పాడేవారు ఆయా 
ఘట్టాలలో కేకలు వేసి _పేక్షకులను ఉ త్రేజపర్చేవారు. ఈ నాటకాలను (పదర్శించే 
మాలవారు (బాహ్మణులను ఆశయించేవారు కారు. 


పాత్రలనన్నిటినీ పురుషులే ధరించేవారు. సీతారామ 
లక్ష్మణుల అరణ్యవాస ము, లక్ముణ మూర్చ, సీతమ్మ శోకము 
(వదర్శించేవారు. సీతమ్మ శోకం (ప్రదర్శించేటప్పుడు (పేక 
కులు కళ్ళ వెంట నీరు పెట్టుకునేవారు. ఒకనాటి (పదర్శ 
నానికి (పదర్శకు లందరికీ ఇంటికొకరి చొప్పున భోజనం 
పెట్టి వడ్లు, దుస్తుల్ని ఇచ్చేవారు. ఆ రోజుల్లో వారు 
గ్యాసులై ట్లు భరించలేక, ఆముదపు దివిటీల వెలుతురులో 
ఈ నాటకాలను (పదర్శిం చేవారు. దివిటీలకుగాను ఆముదాన్ని నాటకాన్ని ఆడించేవారే 
ఇచ్చేవారు. ఆ రోజుల్లో “పేదవారికి ఈ (ప్రదర్శనాలు కన్నుల పండువుగా వుండేవి. 
తెల్ల వారేవరకూ (ప్రదర్శించి తెల్లవారి ఇళ్ళకు వెళ్ళి వ్యాచించేవారు. 





యానాదుల భాగవతాలు 


ఆంధ్ర దేశంలో కూచిపూడి వీథి భాగవతాలు రాష్ట్ర వ్యాపిక ౦గా _వచారం 
పొందాయి. అయితే ఆయా[పాంతాలలో తూర్పు భాగ వతమనీ, చిందు భాగవతమనవీ, 
గొల్ల భాగవతమనీ, మాల భాగవతమనీ ఇలా (ప్రాంతీయంగా కులాలవారీగా భాగ 
వతాలు (పచారంలోకి వచ్చాయి అలా |పాంతీయంగా (ప్రాచుర్యం ఫౌండిన కళా 
రూపమే యానాదుల భాగవతం కేవలం యానాదులు భాగవతాలకే పరిమితంకాక వివిధ 
కళారూపాలను కూడా (ప్రదర్శిసారు. 
ఈ తరం వారికి తెలియకపోవచ్చును గానీ, నా చిన్నతనంలో, ఏ(విటిరా ఆ 
హానాది కళలూ, యానాది గంతులూ, యానాది చిందులూ, అనే మాటలు వింటూ 
)ండేవాడిని. దీనిని బట్టి యానాదుల కళలు కొన్ని పున్నాయనీ, మనం అర్థం 
ీసుకోవచ్చును. 
అయితే ఈ యానాదులు ఆంధ్రదేశ మంతటా వున్నారని మనం చెప్పలేము. 
మూనాదులు ఎక్కువగా, నెల్లూరు గుంటూరు జిల్లాలలో ఎక్కువగా వున్నారు. వీరి 
అసలు వృత్తి ఒకప్పుడు బందిపోటు దొంగల బారినుండి (గ్రామాలను కాపాడే కాపలా 
"యడం. రాత్రిళ్ళు ఊరంతా వీథుల్లో తిరగటం పొలాలవద్ద పంటలను కాపాడటం. 


(ప్రజలు మెచ్చిన బయలు నాటకాలు 235 


.. ఒకనాడు కూచిపూడి భాగవతుల (ప్రభావం, అనేక జాతులమీదా, కులాలమీదా 
పడిన'పే ఒక నాటక సమాజాన్ని చూచి, అనేక సమాజాలు ఉద్భవించిన'క్లే యానా 
దుల మీద కూడా ఆ (పభావం పడింది. 


యానాది భాగవతులు : 


యానాదుల్లో ఉత్చాహవంతులై న యువకులు ఒక (ప్రక్క. వూరి కాపలా చూసు 
కుంటూ భాగవతాలు నేర్చుకుని, జట్టులు జట్టుగా, ఏభై సంవత్సరాల క్రితం, 
సర్కారు జిల్లాలలో (పదర్శనాలు ఇస్తూ వుండేవారు. యానాది భాగవతుల్లో కుటుంబ 
మంతా భాగనతాల్లో పాత్రలు ధరించేవారు. ఆనాడు ముఖ్యంగా కూచిపూడి భాగవతుల్లో 
పురుషులే స్తీ పాత్రలు ధరించేవారు 

యానాది భాగవతాల్లో ముఖ్యంగా చ పా(తలను ప్ర్రీలే ధరించడంవల్లి (పేక 
కుల్ని అధికంగా ఆకర్షి ంచేవారు. దాదాపు జట్టులోని వారందరూ పాత్రలు ధరించినా: 
ఏదో ఓక వాయిద్యాన్ని కూడా వాయించగలిగేవారు. ముఖ్యంగా వీరి నాటకాల్లో (పతి 
పాటకూ నృత్యం చేసేవారు. ఆ నృత్యం సున్నితంగా కాక కొంచెం మొరటుగా 
వుంజేడి. చిందులు మాత్రం ఉదృతంగా తొక్కేవారు, అందుకే యానాది చిందుల నే 
పీరు వచ్చిందేమో. 

ఏభై. సంవత్సరాలనాడు, నెల్లూరు జిల్లా నుంచి బెందాశం గరవయ్య, ముత 
రాజు నర్సయ్య అనే పురుషులూ, చింతపువ్వు మాణిక్యమనీ, పెద మాణిక్యమనీ, 
చినమాణిక్యమనీ అందమైన యువతులు ప్రీ పాత్రలు ధరించేవారు. (శావ్యంగా 
పాడుతూ, చిందులు (తొక్కేవాళ్ళు. ఒక్కో (గామంలో బజారు బజారుకూ (ప్రద 
రన లిచ్చి, పారితోషికాలు అందుకుంటూ వుండేవారు. 


పూట భోజనం, పది రూపాయలు : 
. ప (పదర్శనానికి, ర్మాతిపూట అందరికీ భోజనాలు పెట్టీ పది రూపాయ 
లి స్తే చాలు. (ప్రదర్శనం తెల్లవార్లూ జరిగిపోతుంది. వీరి అంత శొస్త 
యు క్రంగా లేకపోయినా కషం లే యవ్వనంలో వున్న స్తీ పాతల అభినయమూ, 
సంగీతమూ (పేకకుల్ని మాత్రం అమితంగా ఆకర్షించాయి. 

వీరు (ప్రదర్శించే భాగవతాలు, ఉషాపరిణయం, కృష్ణలీలలు, సామి తి, శశిరేఖా 
పరిణయం మొదలై నవి (ప్రచారం పొందా ౨. వీరి వాయిద్యాలు = మద్దెల - తాళాలు__ 


తి పక్ష మైన wees వీరి ముఖానికి రంగులు, అర్హళం, గంగసింధూరం, 

కా లు, పూసల కోట్లు మొదలై నవి. (పదర్శన కాలం, (పారంఖించిండి 

మొదలు తెల్లవార్లూ (ప్రదర్శించేవారు. ఈమధ్య వీరి భాగ 
6౧ 6౧౧) ( 

నత (పదర్శనాల (పభావం చాలా తగ్గిపోయింది. 


యానాదుల వెషాలు : 


ముఖ్యంగా ఈనాటికి కూడా ఆంధదేశంలో పట్టి 
కకొలలో నూ, పల్లెలలో నూ దసరాసండుగ దినాలతోనూ, 
చిత్రవిచిత్ర మైన చెషాలను చూస్తూనే వృన్నాం: 





అలాగే యానాదులు కూడా పండుగకు చిత్ర 
విచిత్ర మెన వేషాలు ధరించి చిందులు చేసూ వుంటారు. 
వూ న! 
క (పదర్శనంగా వుండదు. ఇంటింటికీ తిరుగుతూ వ్యాచిస్తూ పుంటారు. 


గా 
టోల్‌ 


ముఖానికి రంగులు పూసుకుని రాగాలను తీస్తూ, చిందులుతొక్కుతారు. కొంత 
మంది గుర్రపు తలను ధరించిన డమ్మీ గుజ్జాలలో దూరి వెనక్కూ ముందుకూ, 
తాళం (ప్రకారం గుల్తపు నృత్యం చేసారు. 
ఈ ల ఎవి 


ముఖ్యంగా యానాది చేషాలలో చెంచులత్మీ, నారసింహుల పాతతలూ, 
శ్రీకృష్ణడూ, దు దురో 


కధనుడూ, ఖీముడూ, శిపుడూ, రాముడూ మొదలై న పాత్రలు 
ఛరిస్తారు. 


వీరి పాత్రలకు కిరీటాలుగా అట్ట కిరీటాలనూ, కాగితపు పిండితో తయారు 


చేసిన గదల్నీ ధరించి, ఆ యా పాత్రల (ప్రగల్భాలతో ఒక ప్మాతమీదకు మరొక 
పాత్రధారి లంఘ్‌స్తూ వుండేవారు. 
వారు ధరించే దుస్తులు పాత్రకు బౌచిత్యం ఏమీ వుండదు. ముఖం చూ ప్లే 
ఫ్రహ్హడెనా ప్యాంట్లు తొడిగి బూట్లు వేసే కృష్ణుణి యానాది చేషాల్లోనే చూడగలుగు 
క్‌ రాముడు పాత్రధారి కోటు 'కొడుగుతాడు. ఇలాంటి అ _స్రవ్యస్త వేషధారణతో 
హాస్యాన్ని గుప్పించి (పేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు. అందువల్లే యానాది 
వేషాలు చేయకు, యానాది చిందులుతొక్కకు అనే మాటలు పుటాయేమో తెలియదు. 
టు 
మారినకొద్దీ ఆ యా జాతుల కులాలకు సంబందించిన సాం పదాయ కళా 
రూపాలన్నీ. (క్రమేపే నశించిపోతున్నాయి. అయితే ఆ నశించిపోయే కళారూపం 


స 


fr 


కలం 


(ప్రజలు మెచ్చిన బయలు నాటకాలు 937 


యొక్క వేషభాషల్నీ సంగీత నృత్యబాణీలనూ, వె నాలనూ రకీంచటం ఎంతెనా 
టు అకా 
అవసరం. 


ఐన్నిల నాఠీంకాలు 


పూర్వం (ప్రతి వై శాఖ పొర్లమికీ ఆరుబయట . నిండు వెన్నెలలో రెండు 
మూడు రోజులు ఈ వెన్నెల నాటకాలు ఆడుతూ వుండేవారు. వీటిని రాస నాటకా 
లనేవారు. బందరులో కానుకొల్లు నరసింహంగారు బృందావనపురం (ప్రాంతంలో ఈ 
రాసలీలలు ప్రదర్శించటంవల్ల నే. ఆ ప్రదేశానికి బృందావనపుర మని పేరు వచ్చింది. 
భజన గీతాల మాదిరి భాగవతంలోని (భమర గీతాలను పాడేవారు. 


ఈ (పదర్శనాలకు వెన్నెలలో, ఇసుకదిబ్బల మీద తులసికొమ్మలు క ఆ 
తులసికొ మ్మల చాటున గోపికాలీలలు (పదర్శించేవా రు. తులసి అంకే బృంద. 
అందుకే వాటిని బృందావనగీతా లనేవారు. ఇందులోని నటీనటులు: ఆ యా కుటుం 
చాలకు సంబంధించిన బాలబాలికలు, బాలు లందరూ కృష్ణులుగానూ, బాలికలందరూ 
గోపికలుగానూ, అందరూ ఒ కేరక మైన బట్టలు ధరించేవారు. 


su కోలాటాల కోలాహలం : 


ఆ రోజుల్లో బందరులో పెద్ద పెద్ద పందిళ్ళలో జడ కోలాటాలు వేసేదారు. ఆ 
కోలాటాలు వేసే వారందరూ రాసనాటకాలకు _'పేక్షకులుగాను వారి పిల్లలు నటీనటులు 
గాను వుండేవారు. (పదర్శనలు ఒక ఎత్తు దిబ్బ మీద జరుగుతూ వుంకే చుట్టూ 
ఎత్తుగా గ్యాలరీ మాదిరి ఇసుక తివ్నెలను ఏర్పాటు చేసేవారు 

ఒక (ప్రక్క తంబురా హార్మోనియం, మద్దెల మొదలైన వాటి (కుతితో భజన 
లకు సంబంధించిన భజనపరులు గోపికా గీతాలను పాడుతూ వుంచే బాలనటు 
లందరూ రాధాకృష్ణులుగానూ, కృష్ణులూ గోపికలుగానూ అభినయిస్తూ వుండేవాడ 
పాట వచ్చిన పిల్లలు పాట కూడా పాడుతూ వుండేవారు. ఈ (ప్రద 
ర్శనం చూడటానికి కొంత మంది (పేక్షకులు (పక్కనున్న చెన్రైక్కి 
కూర్చునేవారు. ఈ (పదర్శనాలకు దాదాపు వెయ్యిమంది (పేకకులు ce 
హాజరయ్యేవారు. వీటిని చిలకలపూడి (పాంతంలోకూడా (పద 
ర్మించేవారు. 





ఎరెన్నికగన్న సురి౭థ్‌ తాండన నృత్యం 


పరమశివుడు పార్వతి (పీతికోసం రజతోత్సవ సమయంలో కై లాసగిరిలో (పద 
రించిన తాండవాలలో పేరిణి తాండవము ముఖ్యమైనది. 


పేరిణి శివతాండవం వీర నాట్యశె లికి చెందింది. వీరావేశంతో చ్‌ఫే తాండవ 
మిది. దక్షయజ్ఞ దండకం చదువుతూ నారసాలు పొడుచుకుని, “శరభ శరభ 
ఆశ్శరభ WEE అంటూ పర వళ్ళు తొక్కుతూ వీరభ్మద పళ్ళిం పట్టి, "తాండవం చేసే 
ఈనాటి వరముష్టివారిని ఉదాహరణగా తీనుకుంచే నాటి పేరిణి 3 లి ఎటువంటీ విశిష్ట 
మైనదో మనకు “అర్థమౌతుంది. 





| ఆంధ్రుల న అత్యంత సిద్ధిగాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్త ర్తులు, 
nn 1050 మొదలు 1350 వరకూ a మూడువందల సంవత్సరాలు రాజ్యపరి 
పాలన చేశారు. ఆం; ధదేశ చరిత్రలో కాకతీయులు వరిల్లి నకాలం మహో జ్వలమైంది. 


రమణీయమైన రామప్ప గుడి : 


-శిల్చకళా. నిర్మిత మైన రామప్పగుడి వరంగల్‌ జిల్లా, ములుగు తాలూకాలో 
వుంది. ఇది వరంగల్‌కు నలభె వై మెళ్ళ దూరంలో వుంది. ఈ గుడిని 1162 లో రుద 


పేరెన్నిక గన 1 'పిరిణి తాండవనృత్యం 239 


సేనాని అనే రెడ్డి సామంతుడు కట్టించాడు. రామప్ప గుడి ఆలయ నిర్మాణంలోని 
చితకళా కౌశలం శిల్పనై పుణ్యం వర్ణించ నలవికానివి. ఈ కాకతీయ శిల్చచా తుర్య 
మంతా, ఇన్నేళ్ళు గడిచినా ఈ నాటికీ చూపరులకు ఆనందాన్ని కలిగిస్తూ 
వుంది. భరత నాట్యమంతా మూ ర్రీభవించి స్తంభాలమీదా, కప్పులమీదా కనబడుతూ 
వుంది. 


కాకతి గణపతిదేవ చక్రవర్తి కటాక్షొనికి ప్యాతుడైన జాయప తన స్వయం 
శ_క్రివల్ల సేనాని కాగలిగాడు. ఈయన వీరుడే కాక కళాకారుడు కూడా. 


జాయపకు నృత్యాలం పే అత్యంత అభిమానం. స్వయంగా నృ త్రరత్నావశళిని 
రచించాడు. ఈ నృ త్తరత్నావళ€ి భారతీయ నృత్యకళాసంపదకు, ఆభరణం లాంటి 
దని నృత్యళా స్త్రవేత్తల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రులు రచించిన 
(ష్మృపథమ నృత్యళాస్త్ర [గంథం ఇదేనని మల్లంపల్లి సోమశేఖరశర్మగారు తెలియ 
జేశారు, 

గణపతిదేవ చక్రవర్తి జాయప యందు అత్యంత ఆదరాభిమానాలతో అతనికి 
సకల విద్యల్నీ, కళలనూ నేర్పించాడు. ఆ తరువాతనే జాయప అత్యుత్తమైన, 
అళ్యుస్నత మైన నృ త్తరత్నావళి రచనకు పూనుకున్నాడు. దానిని [కీ॥ళ॥ 125854 
(ప్రాంతాల్లో పూర్తిచేశాడు. 


మేటి నాట్య (గంథం : 


నృత్తరత్నావశిలో, మార్గదేశి నృత్యాలు. రెండూ కలిసినట్టుగా నడిచాయి. 
ఇందులో ఎనిమిది అధా్యాయా లున్నాయి. 

జాయప నృత్త రత్నావళిలో తన కాలంలో (ప్రచారంలో వున్న దే? నృతా్య 
లన్నిటినీ ఆమూలాగంగా చిత్రించాడు. ఎనిమిది అధ్యాయాలు గల ఈ (గంథంలో. 
చిట్టచివరి మూడు అధ్యాయాలూ, దేశి నృత్య సం_పదాయాలైన, పేరణి (పేంఖణం. 
రాసకం, చర్చరి, నాట్యరాసకం, దండరాసకం, శివ పియం, చిందు, కందుకం, 
భాండికం ఘంటసరి, చరణము, బహురూసము. కోలాటం మొదలై న అనేక జానపద 
నృతా; లను వివరించాడు. 


240 జానపదకళారూపాలు 


జాయప నృ_త్రరత్నావళిలో వివరించిన నాట్య సౌంపడాయానికి అమ 
గుణంగా శిల్పి రామప్ప, ఆత ్యద్భుత ౦గా నాట్య శిల్పాలను మలిచారు. సజీవకళ పుట్టి 
పర ఆ నల్లరాతి నొట్యశిల్వాలు, శృంగార, వీరలాళా [లతో తొణికిస లాడుతున్నాయి. 
ముఖ్యంగా పురుషమ్మిగహాలు, వీరరసాన్ని వెల్లడిస్తూవుం పే, ప్రీమూ రులు లాస్యాన్ని 
(పతిబింది స్తున్నాయి. 


నృ త్తరత్నావళలతో వినరించిన నాట్య రీతులన్నీ వాటి వైనా లేమిటో మనకు 
శెలియకపోయినా, ఈనాడు అవి ఆచరణలో లేకపోయినా, ఒక్క “పేరిణి, నృత్యాన్ని 
వెలికితీయడానికి, ఎంతో పరిశోధన చేసి, నటరాజ రామకృష్ణగారు. దానిని ఉత్తమ 
సృత కళా రూపంగా తీర్చిదిద్ది, ఈనాడు ఆం(ధదేశ ౦లో బహుళ పచారంలోకి తీసుకు 
వచ్చారు. 
పేరిణి ప్రశంస: 


చేరిణీ నృత్య సం్టపదాయం శై వమతానికి సంబంధించింది. 'పేరిణికి సంబం 
ధించిన ప్రస్తావన, పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోనూ, శ్రీనాథుని 
కాశీఖండం ఫీమఖండంలోనూ, వెంకటగిరి (పభువు, సర్వజ్ఞకుమార యాచేంద 
రచన సభారంజనిలోనూూ, నంది కేశ్వరుని భర తార్హవ ౦లో నూ వర్ణించబడింది. 


పీరిణి వరన : 
వసి) 


అన్ని నృత్యాలను గురించీ, నృ తరత్నావళిలో పరి ంచిన స్తే, 'పేరణిని 
అలి 3) | 
గురించి కూడా జాయప ఈ [కింది విధంగా వరి౦చాడు. 
37] 


n 


శకం 
“రంజకో రూప సంపన్నః... 
_ ఖావకో రసిక స్తాలవే దిగమక కోవిద 
ధ్వని శరీర సంపన్నో..." 
అంటూ, 


అల 


సురేఖో వాద్యవిరీ (పేరణీ మతః. 


అని వర్హించాడు. ఈ వర్ణననుదిశ్తే ఈనాడు రామకృష్ణగారు "పేరిజికి ఒక 
రూపకల్పన చేశారనుకోవచ్చు. 


పేరెన్నిక గన్న పేరిణి తాండవనృత్యం 94} 


“పేరిణి నృత్యకారుడు, రక్తి కలిగించేవారుగా, రూప సంపన్నుడుగా, 
అందాన్ని భావింపగలవాడుగా, రసానుభావం కలవాడుగా, తాళజ్ఞుడుగా, గమకంలో 
నేర్చరిగా, ధ్వని గల శరీరం కలవాడుగా, మంచి రేఖ గలవాడుగా, వాయిద్యాలను 
ఎరిగినవాడుగా వుండాలనీ, అటువంటివాడే, “పేరిణి నృత్యానికి తగినవారనీ పై 
ల్లోకార్టం__అంటాడు జాయపసేనాని. 





తాండవ నృత్యం : 


ఈ ఆధారాలు తప్పా, 'పేరిణిని గురించి మరిన్ని ఆధారాలు దొరకవు. షె 
వర్ణనను అర్థం చేసుకోగలిగినప్పుడు, ఆ నృత్యం ఎలా వుంటుందో ఊహించవచ్చు. 
ఆ ఊహతోనే సృజనాత్మకంగా రామకృష్ణగారు, చర్మితాత్మక మైన, చిరస్మర ణీయ మైన 
ఈ ఉధృతతాండవ నృత్యాన్ని, వ్యయ (ప్రయాసలతో తీర్చిదిద్దారు. పేరిణి తాండవ 

M- 16 


242  జానపదకళారూపాలు 


శైలికి సంబంధించింది. తాండవం ఆంటే తనలో తాను లయం చేసుకోవడ 
"మంటారు ఉమా వై జయంతిమాలగారు. 


లయ విన్యాసాన్ని తెలియజేసే నృత్తమే గాక, భావృప్రకటనకు అనువైన 
భంగిమ గల నృత్యం. పేరణి ఈ నృత్యం, నృ త్తంతో (ప్రారంభమై... నృత్యంలో 
వికశించి ఆంగికాభినయంతో న ముగు స్తుంది. 


పేరిణి తాండవం రెండు విధాలు. ఒకటి పురుషులచేతా, రెండవది స్రీలచేతా 
చేయబడుతుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ (ప్రదర్శించే 
నర్తనమే “పేరిణి శివతాండవం”. ఇది వీరులు చేసిన వీర నాట్యం. భారతీయ 
నృత్య రీతుల్లో ఎక్కడ ఈ “పేరిణి నృత్యం కనిపించదు. 


రామప్ప (ప్రజ్ఞ 


సంగీతానికి స_ప్తస్వరాలు (పాణం. అలాగే మృదంగానికీ తది, తో ఇం, 
ఆధార మైనట్లు, నృత్యం ఎన్ని విధాలుగా రూపొందినా దానికి (ప్రధాన స్తొనాలు ఎని 
మిది మాత్రమె. ఇటువంటి మూలసూూత్ర స్టానాలు రామప్ప శిల్పంలో రూపొందించ 
బడ్డాయి. అంతేకాదు ఆ స్థానాలను (ప్రయోగించేట ఎప్పుడు, వాయించవలసిన తొలి 
మృదంగ శబ్దాన్ని ఎంత తూకంలో (పయోగి పే ఆ విన్యాసం పూర్తిగా వికసించ 
టానికి అవకాశముందో ఆ హ స్థవిన్యాస క్రమం, మొదలై నవెన్నో ఆ మృదంగ 
భంగిమలలో రామప్ప మలిచా డంటుంది ఉమా వై జయంతీమాల. 


రామకృష్ణ ఉవాచ : 


ఇది ఒక అద్భుత (ప్రక్రియ అంటారు నటరాజ రామకృష్ణ. నేను ళాస్ట్రాన్ని, 


సంపదాయాన్ని గురుముఖంగా అధ్యయనం చేయడంవల్ల ఆ భంగిమల్ని పరిశీలించి 
= నంటారు. 


ఆ మృదంగ భంగిమల్ని పరిశీలించి అభ్యసించగలిగాను. ఆ మృదంగ 
'ధ్య్వనుల్ని మార్షంగికునికి నేర్చి వాయింప చేశాను. నేను పేరిణి తాండవాన్ని 
ర్మించటానికి ఆ మాతృకలే నా కెంతో సహాయపడ్డాయి. (ప్రతి శబ్దానికి ఉత్పత్తి, 

కొష్ట. అంతర్థానం ఆనే మూడు దళ లున్నాయి. ఆ నాదోత్స త్తి త్తి విజృంభణ _ 


సేరెని క గన్న "పేరిణి తాండవనృత్యం ‘243 


బ్రత లను గురించి వివరంగా తెలిసియున్న న _ర్తకుడు ఏ రూపాన నైనా సృష్టి రల గల 
డనీ నా దృఢ విశ్వాసమంటారు రామకృష్ణగారు. 


శ వమత విజృంభణ : 


కాకతీయ సా మాజ్యంలో శైవం, పీరతై వం విశృంఖలంగా విజృంభించింది. 

ఆ రోజుల్లో పశుపతి సాం పదాయం, వీరశై. వం ముమ్మరంగా (పచారంలో 
వుంది. పళుపతులూ, మహేశులూ, వీరశె శై వులూ, మెలారదేవులూ, వీరందరూ 
శ్లైవమతాన్ని స్వీకరించినవారే. (ప్రతిరోజూ వీరు ఆరుసార్లు శివుని నృత్యరీతుల్లో 
(పార్ధనలు చేసేవారు. అందువల్ల నే శైవ నృత్యాలు అత్యంత (పచారంలో 
నచ్చాయి. షం 

శివాలయాల్లో పురుషులే నృత్యం చేసేవారు. దేవుని దర్చారని పిలువబడే 
కళ్యాణమండపాలలో స్త్రీలు కేశిక నృత్యాలను చేసేవారు. దేవాలయాల్లో చేసేది సంప 
దాయ సిద్దమైన నృత్యాలు. ఇవి అనేక తాళగతులకు చెందేవిగా వుంటాయి. తాండ 
వంలో అభినయానికి అంతగా తావులేదు. శివస్తోత్రానికి సంబంధించిన శ్లోకాలు 
మ్మాతమే చదువబడతాయి. ఇవి నృత్యరీతులకు en పుండి నూట ఇరవై 
“అయిదు విన్యాసాలతో విరాజిల్లుతుంటాయట. 

కేక [పదర్శనంలో నృత్త నృత్య అభినయాలు వుంటాయి. ఇది నృత్యంతో 
(ప్రారంభమై అభినయంతో ముగించబడుతుంది. 

కాకతీయుల కాలంలో ఆరాధనా నృత్యాలు బహుళ (పచారంలో వవ 
ఇవన్నీ శివపరంగా, పశుపతి సంప్రదాయానికి అను. 
వుగా వుండేవి. నాటి పశుపతులు, సంగీత నృత్యా 
లతో శివుని పూజించేవారు. అవి కాలానుగుణ్యంగా 
ఉదయమూ, మధ్యాహ్నమూ, రాత్రి సమయం 
లోనూ ప్రదర్శింపబడేవి. ఇవి మూలవిరాట్టుకు 
ఎదురుగా వున్న నాట్యవేదికలలో (ప్రదర్శింపబిడేవి. 
అలాంటి నాట్య వేదికలు ఈ నాటికీ వరంగల్‌ కోట 
లోనూ, హనుమకొండ వెయ్యిస్టంభాల గుడి ముఖ 
'మండపంలోనూ, పాలంపేట dE వాలయం 
లోనూ చూడవ చ్చును. - i 





244 జానపదక లారూపాలు 
వీర శైవం, ఏర వై ష్టవం : 


పీరవై ష్టవం, తమిశనాడులో (ప్రారంభమై ఆం(ధదేశంలో (ప్రవేశిస్తే సి వీర 
శవం, కర్తాటకలో (పారంభమై ఆం|ధవేశ ౦లో (పవేశించింది. రెండు మతాల 
మధ్యా బద్దవై రుధ్యం చెలరేగింది. ఉభయ మితాలమధ్యా సామరస్య సాధనకు ఆంధ్ర 
దేశంలో పలనాటి (బహ్మనాయుడూ, తిక్కన సోమయాజీ కలసి హరిహర ఉద్యమాన్ని 
లేవదీసినట్లూ, ఆ వుద్యమంలో వీరశై వుల్నీ, వైష్ణవుల్నీ కూడ చేర్చుకుని మాచర్లలో 
చెన్నకేశవ స్వామి ఆలయాన్ని స్థాపించి ఆ ప్రాంగణంలో నే వీరభద్రస్వామిని 
కూడా (పతిష్టించాడు. 


శివకేశవుల ఎదుట పేరిణి : 


మాచర్లలో నున్న శివకేశవుల దేవాలయాల్లో, దేవతామూర్తుల ముందు 'పేరిజీ 
నృత్యాన్ని భక్తిభావంతో (పదర్శించేవారు. అంతే కాదు శై వక్షేశ్రాలైన కోటప్ప 
కొండ, శ్రీశైలం మొదలై న పుణ్యకే(త్రాలలో శివరాత్రి మహోత్సవాలలో 'పేరిజీ 
నృత్యానికి సంబంధించిన కొన్ని జతులు (పదర్శింపబడేవి. 


ఈనాటికీ మాచర్ల సమీపంలో వున్న కారంపూడి (గ్రామంలో పల్నాటి 
యుద్దంలో (పాణాలు కోల్పోయిన వీరుల దినోత్సవం (పతి సంవత్సర మూ జనవరిలో 
జరుగుతుంది. అక్కడ వీరుళ్ళ దేవాలయా లున్నాయి. ఆ వుత్సవాల్లో నేను కళ్ళారా 
చూచిన “పేరిణి నృత్యంలోని కొన్ని జతులు (ప్రదర్శింపబడ్డాయి. ఆ నృత్యాలు మహా 
డి _కేజంగా వుండేవి. (పేక్షకులను ఉ( దేకపర్చేవి. పూర్వ వీరుల జొన్నత్యాన్ని 
లాలా | చాపేవి. నిజానికి అవి జానపద నృత్యంగా కని 
పించినా ఆది శాస్త్రీయ నృత్యంగా నే కనిపించేది. 
వీరుల _పతిమలకు ఎదురుగా నిలబడి, సాం(బాణీ 
రూపంలో మునిగిపోయి, సన్నాయి వాయిద్యాల. 
వీరంగంతో ఉ త్తేజం పొంది చేసే ఆ “పేరిణి జతుల. 
| నృత్యం (పేక్షకులకు కూడా వెరి ఎక్కి_౦చేది. వీర 
| శైవ పేరిణి నృత్య (ప్రభావం అంతటిది. అయితే 
_ అది ఈనాడు శాస్త్రీయతను కోల్పోయి. గణాచారుల 
సృత్యంగా మిగిలిపోయింది. 





పేరెన్నికగన్న సపెరిణి తాండవనృత్యం 245 
అలాంటి పేరిణి నృత్యం : 


పేరిణి నృళ్యమం పే, అలాంటిది. “పేరిణి నృత్యం చస (పతి వ్యక్తీ శివుణ్ణి 
తనలో ఆవహించుకుని ఆవేశంతో నృత్యం చేసాడు. మేళవింపు విధానం 'పేరణికి 
అతిముఖ్య మైనది. 


ఓ పరమశివా? నాలో శివశ క్రిని ప్రవేశంపచేసి, నా శరీరాన్ని పవ్మితమొనరించి, 
నా శరీరం ద్వారా నీ పమ్మత్ర నృత్యాన్ని లోకానికి (పనాదించు అని (ప్రార్థిస్తూ, ఈ 
నర్తనాన్ని (పారంభించాలి. ఈ ప్రారంభమే నృత్యకారుల్లో ఆవేశపరు స్తుంది. ఆ 
ఆవేశంతో నే నృత్యకారుడు “పేరిణి నృత్యాన్ని శివతాండవ నృత్యంగా మలుచు 
కుంటాడు. నిజానికి ఇది ఎంతటి జొన్నత్యంతో కూడుకున్న నృత మో మనం ఆరం 
థి 
చేసుకోవచ్చును. 


చర్మిత్రగతిలో బతికి జీర్ణమైపోయి “పేరిణి అని పేరు మాత్రమే 

మిగిలిపోయిన ఈ విశిష నృత్యాన్ని, నటరాజ రామకృ్ళషగారు పరిళో 
లు ౯ 

ధించి, పరిష్కరించి, దానికొక సజీవ రూపకల్పన చేసి, పూర్వ 
వె భవాన్ని మన కళ్ళముందుంచారు. “పేరిణి చరితార మెనకే, నటరాజ 
On నూ ౧ 
రామకృష్ణగారు కూడ చరితార్లులు. నా క 

ణు ® 








(పజలకు నచ్చిన hk 
, [గ (1 2 స 
పగటి వేషాలు, [నా 


జానపద కళల్లా మరో జాతీయ కళ : 


నాటకం, సినిమా; రేడియో, టీవీలు అభివృద్ధి పొందిన ఈ నాటి దశనుంచి, 


కొంచెం వెనక్కు వెళ్ళి ఆలోచి సే మనకు జానపద కళారూపాలలో విరివిగా కని 
పించేవి పగటి వేషాలు. 


పట్టపగలు వేషాలు వేసుకుని, హావభావాలను బలికిస్తూ, రాగ మేళ తాళాలకో” 
పండిత పామరులను మెప్పించి, మురిసింప చేయటం పగటి చేషధారులకు వెన్నతో 
పెట్టిన విద్య. 
అభినయంలో, వాక్చాళుర్యంలో కొందరిని అనుకరించడం అది కూడా గుర్తు 
పట్టలేనంతగా ఆయా పాత్రల్లో లీనం కావడం వారి (సత్యేకత. ఆయా వేషాలద్వారా, 


సంఘంలోని దురాచారాల్నీ, బలహీనతల్ని వ్యంగ్యంగా ఎ త్రిచూపటం పీరి వృత్తి 
లోని మూలసూత్రం. 


న్‌ (ఇ 


పురాణకాలం నుంచి : 


పురాణకాలం నుంచీ ఈ పగటి వేషాలు వేయటం ఆనవాయితీగా వస్తోందని 
పెద్దల అభి పాయం. దశరథుడు సంతానం కోసం పరితపి స్తున్నప్పుడు బుడబుక్కల 
వేషంలో వచ్చి, యాగ రహస్యం చెప్పాడనీ, ఈ వేషధారణ కోసం డుంబకాసురు 
డనే రాక్షసుని చంపి, అతని దేహాన్ని బుడబుక్కగాను, నరాలు రాళ్ళుగాను, మెడను 
మైనంగానూ విష్ణువు ఉపయోగించాడని చెపుతూ వుంటారు. 


ఒకనాడు భారతదేశ ౦లో స్వతంత్ర సామంత రాజుల పరిపాలనలోనూ, చిత 
విచిత్ర వేషాలు వ్యాప్తిలోకి వచ్చాయని (ప్రతీతి. గూఢచారులుగా మారువేషాలు 
ధరించి వర్తమానాలు చేరవేసే బారులుగానూ, రత్నాలు పచ్చలు కెంపులు అమ్మే 
వ్యాపారులుగాను, రాణులు ధరించే ఖరీదైన చీరల వ ర్తకులుగానూ చిత విచిత్రమైన 


(ప్రజలకు నచ్చిన పగటి వేషాలు 247 


మారువేషాలతో కోటల్లో జొరబడి, ఒక రాజు మరొక రాజును వంచించడం కోట 
లోని గుట్టుమట్టులూ, బలహీనతలూ తెలుసుకుని యుద్ధం (ప్రకటించడం జరుగుతూ 
వుండేది ఈ విధంగా బయలుదేరినవే పగటి వేషాలు. 


పేరువచ్చిన కారణమూ, తీరూ : 


(ప్రజా వినోదానికి ఏర్పడిన అనేక కళారూపాలు బహుళంగా ర్యాతివేశలయందే. 
(పయోగిస్తూ వుండేవారు. అలాకాక పగటిపూట (పదర్శించే (పదర్శనం అవడంవల్ల 
ఈ | ప్రదర్శనకు పగటి వేష (ప్రదర్శనమని పేరు వచ్చింది. 


పగటి వేషాల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయ మేమిటం శే వారు కేవలం 
తమ వేషధారణతోనే కాక వారి పృాతలద్వారా సంఘంలో వుండే మూఢనమ్మకాలనూ, 
మతాచారాలనూ, (ప్రజాపీడననూ హాస్యధోరణిలో పెట్టి (ప్రజలకు వినోదంద్వారా 
విజ్ఞానపరుస్తూ వుండేవారు. ఈ నాటికంపే ఆ నాడు ముఖ్యంగా (గ్రామాల్లో పెత్తం 
దారులూ, కరణాలూ, మునసబులూ, వ ర్తకులూ, లంచగొండి ఉద్యోగులూ మొద 
లైన వారంతా ఎలా మోసం చేస్తూ వుండేవారో వీరు వేషణ ద్వారా తగిన సాహి 
త్యంతో ఎవ్వరికి నొప్పి తగలకుండా హాస్యధోరణిలో వ్యంగ్యంగా గుట్టును .బిట్ట 
బయలు చేసేవారం. 


ప్రాచీనం నుండీ, (పచారంలో ఉన్న వే : 

ఎన్నో సంవత్సరాల నుండీ జానపద కళారూపాలు ఎలా (పచారంలో 
వున్నాయో అలాగే ఈ పగటి వేషాలు కూడా (ప్రచారంలో వున్నాయి. 

ఈ నాటి పగటి వేషాలను పూర్వం, బహురూపాలని పిలిచేవారు. బహు 
రూపాల గూర్చి భరతకోశంలో ఈ [కింది విధంగా ఉదహరించబడి వుంది. 

దేశి నృత్యం నానావేష ధరం. 

య త్తత్‌ బహురూప మితీరితమ్‌ (భరత కోశం పుట 418 (క్రీస్తుశకం 1242వ 
సంవత్సరంలో యథావాక్కుల అన్నమయ్య తనచే రచింపబడిన సర్వేశ్వర శతకంలో 


నాటక (ప్రదర్శనాలను గురించి(వాస్తూ ఈ క్రింది సద్యంద్వారా నాటకాలు బహురూపా 
అని వివరించాడు. 


248 జానపదకళారూపాలు 
పద్యం 
ఆమరంగ స్ఫుట భక్తి నాటకము భాషాంగ |క్రియాంగాభి, ర 
మ్యముగా జూపిన మెచ్చిమిరలు పురేయన్నంతకున్‌యో నిగే 
హములన్‌ రూప్పలు పన్నుకొంచును నటుండై వచ్చి సంసార రం 
గములోనన్‌ బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్వరా, 
(సర్వేశ్వర శతకం 20 వ పేజి) 


నాటకాలు బహురూపాలని పాల్కురికి, సోమనాథుడు కూడా (బసవపురాణంలో) 
ఏవరించాడు,. 


ఆటుగాక సాంగభాషాంగ।క్రియాంగ 
వటునాటకంబుల నటియించువారు. 


_  బహురూపాలంకే ఒకేవ్యక్తి వివిధ ప్యాతల్ని ధరించటం. అవి పగటి 
వేషాలు కావచ్చు. పండితారాధ్యచరిత పర్వత (పకరణంలో సోమనాథుడు. 


ప్రమథ పురాతనపటు చరిత్రములు - [గమమొంద బహునాటకము లాడువారు 
లలితాంగరస కళాలంకారరేఖ - లలవడ బహురూప మాడెడివారు. 


(శ్రీశై లంలో శివర్శాతి వుత్సవాలలో ఈ నాటకాలను (పదర్శించేవారు, ఆనాడు 
ఈ రూపకాలకు ఎక్కువ (ప్రచార మున్నట్లు సోమనాథుని పండితారాధ్య చర్మిత్రవల్ల 
తెలుస్తూ వుంది. 


బహురూపాలను గురించి మరోచోట వివరంగా (ప్రసావించ బడింది. 


జానపద గాథలతో రాజకీయాలను 
సాధించిన జాణ : 


శివాజీకి సింహగడ విజయాన్ని చేకూర్చిన వాడు 
“తానొజీ మాల్‌సురే”. తానాజీ, మరి కొందరు మరాఠీ 
సై నికులూ పవాడాగాయకుల వేషాలతో కోటలో (పవేశించి 
దానిని జయించారు, జానపద గాథల పద్దతిని రాజకీయా 
లకు ఉపయోగించిన వారిలో (ప్రథముడు తానాజీ. 





(ప్రజలకు నచ్చిన పగటివేషాలు 249 


. అంతేగాక కళింగ గంగరాజు పగటివేషాలవారి సహాయంతో శత్రువుల్ని 
జయించాడనే కథ కూడా వుంది. 


కాకతీయ యుగంలో యుగంధర మహామం్మతి పిచ్చి యుగంధరుడుగా నటించి 
“ఢిల్లీ నులాన్‌ పట్టుకపోతాన్‌ ' అంటూ ఢిల్లీ సులానులను జయించింది పగటి వేషం 
తోనే. 


సలావ జ లవారి (పతిభ: 
దా యి 


ఇలా ఎన్ని వుదాహరణలనై నా మన చర్మితల నుంచి తీసి చూడవచ్చు. కాని 
పగటి వేషాల చరిత్ర మాతం మనకు సరిగా లభించడంలేదు. కాని రెండు మూడు 
వందల, నంవత్సరాల (క్రితం మైసూరు (పాంత౦ నుంచి పల్లావయుల వెంకటరామయ్య 
అనే ఆయన వచ్చి రేపల్లెలో వుండిపోయి, కొంతమందికి పగటివేషాలు నేర్పి, 
(పదర్శీంచి, ఆంధ పజల మన్నన పొందారట. (క్రమానుగతంగా ఆ పగటి వేషధారు 
లకు, తరువాత, గడ్డిపాడు నివాసస్థానమైందని శ్రీనివాస చృక్రవ ర్రిగారు తమ నాటక్ట 
కళ గ్రంథంలో వివరించారు. 


గడ్డిపాదు పగటి వేషధారులు : 


వీధి భాగవతాలకు కూచిపూడి ఎలా కేంద్రమెందో అలాగే పగటి చేషధారులకు 

గడ్డి పాడు కేం దమైంది. 
కృష్ణా జిల్లాలో ఏరంకిలాకుకు 'మెలు దూరంలో వున్న గడ్డిపాడు (హనుమంత 
రాయప్పరా(గ్రహారం) ఈ భాగవతులకు కేంద్రం: గడ్డిపాడు భాగవతులుగా (ప్రసిద్ధి 
నందినవారు పల్లా వరులవారు ___ (శ్రుకారంవారు _--- కూచివారు ___ కనుపూరి 
వారు ___ బెల్లంకొండవారు .__ బాపట్లవారు ___ కవులవారు మొదలై న వారందరూ 
గడ్డిపాడు భాగవతులే. వీరందరికీ తక మైసూరు తెబగు (బాహ్మణుడు. పల్లా 
క వెంకటరామయ్య. వీరి (ప్రతిభ తహ నటి చూ స్తే తెలుగు దేశంలో కంే 
మెసూరులో పగటి వేషాలు ఎక్కు_న వ్‌ వ్యాప్తిలో వున్నట్లు 3 తెలుస్తూ వుందని శ్రీనివాన 
చ[కవరి గారు తమ నాట్యకళ (గంథంలో వివరించారు. రెండు శతాబాలకు పూర్వం 

— a. 
వచ్చిన పల్లావయల వెంకట రామయ్యగారు ఆంధ్రదేశంలో పగటి వేషాలతో 
సంచారం చేసి చివరకు రేపల్లెలో సిరపడి కృషాజిల్లా గడిపాటి వారికి ఈ విద్యను 

౧ థి అ ౧౫ G న్‌ 

నేర్పి ఆర్యులై నారు. 


ఆంధ్రదేశంలో పగటి వేషాలకు భిక్షపెట్టినవారు గడ్డిపాడు పగటి వేషధారులే. 
ఆ [గ్రామంలో అందరూ పగటి వేషాలు చేతల సమర్పులుగా వుండేవారు. వారు 
దాదాపు ఆరవై రకాల చిత్ర విచిత్రమైన పగటి చెషాలను ధరించేవారు. ఆ పగటి 
వేషాలతో ని్యజీవితానికి సంబంధించినవి కొన్ని, హాస్యరసంతో క రూ డుకున్నది 
కొన్ని, మరికొన్ని పొరాణిక వేషాలూ, కల్పనా వేషాలూ, కొన్ని కెవలం హాస్య 


రసంతో కూడుకున్నవి, మొ _త్రంమీద సంఘంలో వుండే అన్ని జాతీయ ప్నాతలూ 
వీరి వేషాల్లో మూ ర్రీభవించి వుండేది. 


™ 


వెషగాండ్ల (ప్రతిభ : 


చేషం ఊరికే ధరించడం కాక త|ద్రూపంగానే నమ్మి ంచేవారు. గొణేలు కాచే 
గొల్లల పాత్రలు ధరించి, సుద్దులు చెపితే అక్షరాలా గొత్తెల కాపరులను గుర్తుకు 
తెచ్చేవారు. అపర వెయ్యవచ్చును కాని దానిని నమ్మించడం౦ ఎలా? అదే గడ్డిపాడు 
పగటి వేషధారుల్లో వున్న (పత్యేకత. తెలుగుదేశ ౦లో ఎన్ని వర్గాలూ, కులాలూ, 
జాతులూ వున్నాయో ఆయా జాతులకు సంబంధించిన అన్ని భాషలనూ ఆకళింపు 
చేసుపని వారు ధరించే (పతిపా(త్రకూ సాహిత్యాన్ని కల్పించి స్వతంత్రం చేసుకునే 
వారు. అన్ని మనస్పృత్వాలనూ, ఆటనూ, పాటనూ, మాటనూ, వుచ్చారణనూ, వేష 
ధారణనూ, ఒంపులూ వయ్యాారాలనూ విధిగా ఒక విద్యగా అభ్యసించేవారు. అందు 
వల్లనే వారు పగటి వేషాల్లో _పథ్యాతి వహించారు. పగటి వేషధారులు అంటే గడ్డి 
పాటి వారే ననీ, ఆ (ప్రతిభకు వారే అర్హ లనీ తేలిపోతుంది. 


కృత్రిమ అలంకారాలు లేని సహజ కళ్ల: 


(ప్రయోగాత్మకమైన కళారూపాలలో నాటకం పు త్తమమెంది. అలాగే జానపద 
కళారూపాలలో పగటి వేషథా రణ కూడ వు త్తమమైంది. 
ఈ పగటి వేష (పయోగంలో చతుర్విధ వగా. 
(పాముఖ్యం వహిస స్తున్నాయి. రం గస్టల పరికరాలూ , 
రంగ (ప్రదీపనం మొదలైన కృతిమ 'అలంకారా లేవీ 
లేకుండా (ప్రజలను రంజింపచేసే పగటి కళారూప మిది. 


పగటి వేషధారులు ఆ౦(ధదేశం నాలుగు చెరగులా 
పర్యటించి ఆయా [పాంకాలలో వున్న మాండలిక వ్యన 





(ప్రజలకు నచ్చిన 'పగటివేషాలు 251 


హారిక యాసలనూ, మాండలిక పదాలూ గట్టిగా వంట బట్టించుకున్నారు. ఆ వేష 
ధారులు ఆంధ్రదేశంలో అన్ని పాత్రల మాండలిక వ్యవహారిక యాసలనూ ఆకుపుగా' 
బటీపటినటు బయట పెటగలరు. | 
అ అగ జ 


కూచిపూడి పగటి వెషాలు 


కూచిపూడి కళాకారులు వీథి భాగవతాలలో ఎంతటి (ప్రసిద్దులో పగటి 
చేషాలలో కూడా అంతటి (పసిద్దులే. ఈ పగటి వేషాలను కూచిపూడివారు 
ప్రారంభం నుండే వీటిని ధరించలేదు. వారి వీథి భాగవతాలకూ యక్షగానాలకూ' 
కొంత (పచారం తగ్గిపోయిన తరువాత భాగవతులలో చీలిక వచ్చి ఎవరికివార్రై 
ఏదో రకంగా ఉదర పోషణార్హం ఈ పగటి వేషాలను (ప్రారంఖించారు. 


_ ఆ నాడు కొన్ని యక్షగాన (ప్రదర్శనాల్లోనూ, వీథి భాగవత (ప్రదర్శనాల 
లోనూ మధ్య మధ్య వచ్చే కొద్ది కొద్ది విరామ సమయాలలో (పేకకుల వినోదం 
కొరకు పంతుల వేషం, పఠాను వేషం, రెడ్డి వేషం, (త్రాగుబోతు వేషం మొదలై న 
వాటిని [పదర్శించేవారు. పగటిపూట అంయే తెల్లవార్లూ (_పదర్శనం ముగిసిన 
తరువాత ఆట ముగించి, అదే వేషాలతో ఇంటింటికీ యాచనకు బయలుదేరేవారు. 
వెంటనే బయలుదేరడానికి కూడా కారణం లేకపోలేదు. తెల్ల వారూ (పదర్శనం 
చూచిన (_'పేకకులు ముగ్గులె ఇంకా ఆనందంలో వారుండగానే వారి నుంచి ఎక్కువ 
(పతిఫలాన్ని రాబకేవారు _ అలా [ప్రారంభించబడిన పగటి వేషాలే అలా అలా' 


అల్లుకుపోయి కళాఖండాలుగా (ప్రచారం పొందాయి. 


జో 


హజ పాతలూ, సజీవ భాషా : 


గే 


వీరు కూడ అనేక వేషాలు ధరించేవారు. కోమటిసెట్టి పాత్ర ధరిస్తే 
శ్యుల భాష, యాస, మాటతీరు, బొంగురు గొంతు, యు క్రిమాటలు. సునిశిత 
స్యం, వ్యాపార చమత్కారం, ఇతరులకు నొప్పిగలుగని అతిలౌకిక మైన నటనా 
అచ్చు గుద్దినట్లు ఒప్పి ంచేవారు. 


fe 


గారకీ వేషంలో ఇందజాల మహేం|ద్రజాలాన్ని అద్భుతంగా (ప్రదర్శించే 
బారు. ' బట్టల నేత, బట్టల అమ్మకం, కోడి పోరులో పందెగాళ్ళ జోరు, వారి 
వికటాట్లహాసాలు, బై రాగి వేషాలతో (ప్రజలను మోసపుచ్చే దొంగ సన్యాసుల 


252 జానపదకళారూపాలు 


వై ఖరులు, చమత్కార సంభాషణలూ, అచ్చం అలాగే తెలుపుతారు. సోమి వేదమ్మ 
పాత్రలో వై దిక సంఘంలో వుండే మంచి చెడులనూ లోపాలనూ వెల్లడిస్తారు. 
తర్కళాస్తాన్నీ, వ్యాకరణ శాస్తాంన్నీ, వేదస్వరూపాన్నీ హాస్యపూరికులై న 
నంస్క్బృత శ్లోకాలను కలిపి కట్టుదిట్టంగా చర్చించేవారు, 


చిట్టిపంతులు వేషంలో, చిట్టిపంతులు వేశ్యాలోలుడై వ్యాపారులనూ, 
3 తనూ: బాధించి ఏ విధంగా ధన మార్షిస్తారో ఆర్డి ంచిన ధనమంతా. వేశ్యలనూ, 


లై తులనూ, కూలీలనూ బాధించి ఏ విధంగా ధనమార్డిస్తాడో ఆర్హించిన ధనమంతా 
వేశ్యలకెలా ధారపోస్తాడో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. 


 యాచనలో (ప్రతివారినీ పొగడుతూ భటాజులు (ప్రజలను ఎలా పీడిస్తారో 
చూపించేవారు. 
ఖురాన్‌ చచుపుతూ, పాడిపంటల్‌ సత్‌ గుండాలి అల్లాకెనాం, అంటూ ఫకీర్ల 
పషంలోనూ, అంబ పల్కు జగదాంబ పల్కు, మాయమ్మా పల్కు, కంచికామాకి 
వల్కు, అంటూ బుడబుక్కల వేషంలోనూ, ఆయా పాతలకూ, ఆయా వేషాలకూ 


కావలసిన అన్ని రకాల సాహిత్యాన్నీ ఆకళింపుచేసుకుని, mn పేషాలను సజీ 
సంగా (ప్రదర్శించేవారు 


సున్నవ్ప ఎరయ్య పగ టి వేషాలు 


పగటి చెషధారుల్లో బహుముఖ (పజ్ఞావంతుడు కీ;శే॥ సున్నపు వీరయ్యగారు 
పశ్చిమ గోదావరి జిల్లా, చెందులూరుకు దగ్గరగానున్న అప్పారావు పాలెం, తరువాత 


ఏలూరును స్ధిర నివాసంగా చేసుకుని రాష్ట్ర వ వాాపితంగా పగటి వేషాలను 
ళు క! 
(పదర్శించి బహురూప చక్రవర్తిగా _పశంసలందుకున్నారు. 


ఇంటి పేరు సున్నంవారు విశ్వ బాహ్మణ కులానికి చెందినవారు. ఆజాను 
"హండు నిండైన విగహం, స్టూలకాయుడు. పెద్ద జరీ అంచు తెల్లని తలపాగా 
ధరించేవారు. బొద్దు మీసం నల్లని లాంకోటు, తెల్లని పంచకట్టు, "చేతికి సువర్ణ 
కంకళాలు, కాలికి పెద్ద అందె ధరించి కిట్టు చెప్పులతో బయలు “చేరితే చూచేవారిక్‌ 
అమిత గంభీరంగా కనిపించేవారు. తలరత నిండైన మిగహం, ఆం(ధదేశంలో 
పగటి వేషధారుల్లో వ మరెవఠికీ లేదనటం అతిశయో క్ర కాదు. 


(పజలకు' నచ్చిన పగటివేషాలు 253 


వ వీరయ్యగారు పగటి వేషాలు ధరించి, ఆం౦(ధదేశమంళతా పర్యటించారు... 


“నాలుగు మూలలా (ప్రదర్శనాల నిచ్చి, ఎంతో మంది జమీందార్ల నూ ,. 
(శ్రుమంతులనూ వారి పగటి చెషాలద్వారా మెప్పించి అనేక ఘనబహుమతుల్ని 
అందుకున్నారు. 





ASHE 
1! | (a 





బహురూవ చక్రవ రి సున్నపు వీరయ్య 


వారి బృందం పగటి. పేషాలంటే చుట్టుపక్కల (గ్రామాల (ప్రజలందరూ 
గుంపులు గుంపులుగా వచ్చేవారు. కూచిపూడి పగటివేషధారులు సాత్విక (ప్రధానమైన 


254 జానపదకళారూపాలు 


వేషాలు ధరిస్తే వీరయ్యగారు సత్వగుణ (ప్రధానమైనవి, తామసగుణ (పధానమైనవీ 
"రెంటినీ (ప్రదర్శించేవారు. తామస గుణానికీ చెందినవే. వారి శ క్తి వేషమూ, బేతాళుని 
వేషమూ. 


eh 


సున్నపువారి శకి వెషం 


వీరయ్యగారు _పదర్శించే ఇతర చేషాలన్నిటికీ (పేక్షకులు మూగేవారు కాని, 
ఈ శ క్రివేష (ప్రదర్శనంనాడు (గ్రామంలో వున్న అనేకమంది పొలాలకు వెళ్ళి 
పోయేవారు. ఇక (గామంలో కొద్దిమంది తలుప్పలు బిగిందుకుని ఇళ్ళలో వుండేవారు. 
వీరయ్య గారి న! శ్రీవేషం సరిగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు మండుటెండలో 
తె ప్పెట్లి వాయిద్యంతో బయలుదేరేది. వేషధారణ అతిభయంకరంగా వుండేది. 
కన్నులకు కోడిగుడ్లు, ముఖానికి నల్లరందు, పెద్ద పెద్ద కోరలు, నల్లని దుస్తులు, 
విరటోసిన జుట్టు, చేతిలో శూలం, నోటినుంచి కారే రక్తంతో మహో బీభత్సంగా 
వండేది ఆయన శక్తి వేషం. 


అట్టహాసంగా అద్భుత (పద ర్ననం : 


ఆయనను బండిమీద ఎక్కించేవారు. తప్పెట్ల నృత్యంతో వూరేగింపు 
సాగే షి అలీ లి జు 

నొగొది. ఈలోగా (గ్రామంలోని వీధులన్నీ నిర్మానుష్యం. పిల్లల్ని వ్రవన్న్‌ ఈ 
దృశ్యం చూడనిచ్చేవారుకారు. పెద్దలు మాతం తలుపు కంత ల్లోంచీ, దూరంగా 
వుండే దర్శించేవాళ్ళు. ఈవిధంగా అంతమయ్యేది ఆయన శ క్రిచేష (ప్రదర్శనం. 
పదర్శనాలన్ని వరుసగా ఒక నెల రోజులు రోజుకొక వేషం చొప్పున, (పదర్శించిన 


సరువాత వీరయ్యగారు ఈ శక్తి వేష (ప్రదర్శనాన్ని, బేతాళశుడి చేషాన్నీ దేవర'పెళై 
వేషాన్ని ధరించేవారు 


ఫీతావహమైన బేతాభని పాత్ర: 
వీరయ్యగారి బేతాళుని పాత ధోరణిలో రెండు చేతులకూ రెండు బలమైన 


తాళ్ళు గట్టి వెనుక కొంతమంది లాగి పట్టుకునేవారు:' వీరయ్యగారు. బుగ్గకు క త్తి 
పఫొడుచుకునేవారు. నోటి నుండి రక్తం" రొమ్ముమీదికి. కారుతూ వుండేదీ.. "ఒక్క 


బ్య 


పజలకు ; చ్చిన పగటివేషాలు 255 


లంగోటి మినహా మరే దుస్తులూ వుండేవి కావు, తప్పెట వాయిద్యాల గమకంతో 
ఒక వీరసింహలా వీథిలో నడిచేవారు. 


'దేవరపెపె మహిమలు: 


8 


౦పే తిరుపతమ్మ దేవరపెమై. ఈ (ప్రదర్శనానికి _పేక్షకులు 
వారు. ఈ (పదర్శనంలో మంత తం(త్రాలనూ, మ్యాజిక్‌ 


Sa) 





సున్నపు వీరయ్య దేవర వేషం " 


256 జానపదకళారూపాలు 


పాట 


అమ్మసత్తెం చూడండీ, మల్లెల, మల్లేలా 
దెవిసత్తెం చూడండీ జ్జ షమ 
సందుగొందులు తిరిగే తల్లి 

సన్నపు కోకలు కట్టిందోయ్‌ 

మాయమా,, మాయమ్మా 

ఎన్నోమాయల గలతల్లోయ్‌ 

మళల్లైలా, మల్లెలా. 


అంటూ నె త్తినవున్న దేవరపెళ్తును [క్రిందికి దింపి కుడిచేతిలో వీరభ్యద 
తాడును పట్టి ఫళశఫళా అంటూ నాదంచేస్తూ చూడండి బాబయ్యా, మా అమ్మోరు 
సత్తెం, అమ్మోరును ఎక్కడనుండి తీసుకువచ్చాననుకున్నారు. 
సీమకొండ, బెల్లంకొండ, నాగరాజకొండ, గోల్కొండ, కోరుకొండ, తిరు 
పతి కొండ, తిరుచునాపల్లి కొండ, తిరువళ్ళూరు కొండ, ఆ కొండ, ఈ కొండ 
ఆనేక కొండలు తిరిగి తీసుకువచ్చిన తల్లి బాబయ్యా. అమ్మోరు నామకరణాలు 
అనేకం వున్నై బాబయ్యా, కంచి కామాక్షమ్మ, గంటాలమ్మ, పెద్దింటమ్మ, పోలే 
రమ్మ, నలజారమ్మ. నాంచారమ్మ, కలక త్రా మహాకాళి తల్లండి. అమ్మోరు సత్తెం 
మీలో వుంటది నాలో వుంటది, చెట్లో వుంటది, పృట్లో వుంటది, చేమల్లో వుంటది, 
దోమల్లో వుంటది. అండ సిండ (బ్రహ్మాండంలో ఆవరించి వుంది బాబయ్యా. 


గజకర్ల, గోకర్ణ 
టక్కుటమాయీలు 
గల తల్ల దిగుమఖతల్లె దిగుమఖతల్లె. 


'బియ్యా ఇదిగోండి ఇది కంకవండి. ఈ కుంకాన్ని అమ్మోరు స త్తెంవల్ల ఎరగా 
'క్రాను బాబయ్యా అంటూ కొండలు మొదలుకుని దేవతల పేర్లూ, చెట్లూ పుట్టల'పేర్లూ 
ఆటో ! | టె 
అన్నీ గుక్కతిరగకుండా వల్లించి ఆ చేతిలోవున్న కుంకాన్ని రెండు చేతులకు 
మర్దించి అమ్మారు స త్తెంవల్ల రక్తం అయింది చూడండి బాబయ్యా. 


ఇది అమ్మారు సతెమండి 
ఇది పనుపండి 


(పజలకు నచ్చిన పగటివేషాలు. 2౨57. 


పసుపును పచ్చగ చేస్తాను బాబయ్యా 
ఇది అమ్మోరు సత్తెమండి, 


ఇది మజ్జిగండి. మజ్జిగను చల్లచ్వేస్టది బాబయ్యా. ఇదిగోండి ఇది పిడక కచ్చి 
కండి. ఈ కచ్చికను బూడిద చ్వేస్టంది బాబయ్యా. అమ్మోరు సత్తెం చూడండి. 


మలేలా, మలేలా. 
గ ధన 


అంటూ వీరభ్యద కొరడాతో గిల్టున తిరుగుతూ, భీకరాకార ౦గా నృత్యం 
చేస్తూ "ఫెళఫెళామని కొరడా నాదములు భయంకరంగా మోగిస్తూ గిరు గ్నిరున 
తిప్పి, మోదుకుంటూ పాత గాయాలను పగులకొట్టి, రక్రాన్ని చిందించేవారు. ఆ 
దృశ్యాన్ని చూచిన (పేక్షకులు భయపడి ఇరి అచ్చం అమ్మవారి సత్యమనుకుని 
తోచిన ధర్మం చేసేవారు. 


కొరా అనిపించే మంత తం(తాలు : 


ఇంకా వేపాకులు దూసి శేళ్ళనూ మం్యడ్రకప్పలనూ (ప్రవేశపెటేవారు. పొడి 
ఇసుకను నీళ్ళలో వేసి మరలా పొడి ఇసుకను తీసేవారు. తడి బట్టను ఆరబెట్టి 
అందులో జొన్నగింజలు జల్లి తే పేలాలవలె వేగేది. కొబ్బరికాయను నేలమీద పెడితే 
కొంతదూరం దానంతటది నడిచి వెళ్ళేది. ఒక రూపాయను వంద రూపాయలుగా 
(పత్యక్షం చేసి చూపించేవారు. 

ఈ విధంగా కనికట్టూ, హ_స్సలాఘనం ద్వారా ఆయన 'దేవర వేషం పూరి 
అయ్యేది. ఈ వేషం (గ్రామంలో సంచారం చేసేదికాదు. (గామం మధ్యన పెద్ద 
బజారులో రచ్చదిండవద్ద జరిగేది. ఈ విధంగా వీరయ్యగారి బృందం (పదర్శనాలు 
భారీ యెత్తున జరిగేవి. వారి (ప్రదర్శనాల్లో ఇంకా చెప్పుకోత గింది 
భోగం మేళం. 


అర్థనారిశ్యరి: 

_ అర్థనారీశ్వరి పగటి వేషాన్ని ధరించటంలో కూచిపూడివారు 
బహు (ప్రసిద్ధులు. దశావతార చర్మితలో స్రీలు అర్థనారీశ్వరి వేషం 
ధరించినట్లు, ఈ (క్రింది పద్యం వర్ణనను బట్టి తెలుసుకోవచ్చును. 

M- 17 





f 


258 జానపద కళారూపాలు 


ఇంతియొక_ తె ఆర్హ నారీశ ప 
సూసి సాక్షొత్సరించిన మౌనిజనులు 
భ్రమసి సద్భక్తి జయజయ పార్వతీశ 
యనుచుమొక్కిరి నృపులు ననైనుచుననగ. 
౧ 
[దశావతార చరిత్ర] 





అర నారీశంర వేషం 
0౧ గ్‌! 


కూచిపూడివారిలో పురుషులే ఈ అర్జనారీశ్వరి పగటి వేషాన్ని ధరించేవారు. 
ఈ పగటివషం జానపదుల్ని ఎంతగానో ఆకర్షించి, ఆనందింప జేసింది. ఈ అర్థ 
నారీశ్వరి పగటి వేషాన్ని కూచిహపూడివారు....శంభోశంకర సొంబ సదాశివ, అంచిత 
కేశ దిగంబర రూపా అని పాడుతూ, భృంగి వేషంలో ఒకరు, అర్హ నారీశ్వర 
ఉషంలో ఒకరు, హార్మోనియం మద్దెల వాయిస్తూ - మరిద్దరు భాగవతులు - కనీ 
సంగా వస్తారు. అర్ధనారీశ్వర చేషానికి, కుడి చెంప శివుడుగానూ, ఎడమచెంప 
పార్వతిగానూ ఒక మనిషి రెండు వేషాలువేసి తల మధ్యనుండి ముక్కుమీదనుండి 
పాదం వరకూ క్రిందికి ఒక తెర కడతారు. శివునివేషం వైపు పురి చర్మం, మెడలో 
పాము, భుజానికి చేతులకు రు[ద్రాక్షమాలలు ముఖాన. విభూతి బొట్టు, కంఠానికి 
నలుపు మచ్చ, మూతిపై ఒకవైపు. మీసం, జటాజూటంపై గంగను ధరిస్తాడు. 
అప్పుడప్పుడు జటాజూటంలోవి గంగ గొట్టంలో పైకి తన్ని ధారగా పడుతుం మే 
విచిత్రంగా వుంటుంది. 


ప్రజలకు నచ్చిన పగటివేషాలు 259 


పార్వతి చేషం వె పు ముక్కుకు ముక్కెర, ముఖాన కుంకుమవొట్లు, చీరకట్టు, 
చ! యు కి వ | 
రవిక, చేతికి గాజులు, భుజకీర్తులు, తలకు ఒక (పక్క స్తీ విగ్గు అలంకరిస్తారు. 
3 oe at] 
శివుని పాత్ర అభినయించేటప్పుడు మధ్య తెరతో పార్వతి 'నేషము మూసేస్తూ 
పార్వతి పాత్ర వచ్చినప్పుడు, అదే తెరతో శివుని ముఖాన్ని కప్పి చేస్తూ నాట్యంలో 
ఈ మార్పు కనురెప్పపాటు కాలంతో చేస్తూ _పేక్షకుల నలరిసారు. 

ఈ పషంలో బహుభార్యాత్వంవల్ల చిక్కులు. గంగా గౌరీ సంవాదం, సవతుల 
కయ్యం, త్రిపురాసుర సంహారం, దక్షయజ్ఞం, దేవాసుర, అమృత మథనం, 
పార౭తీ పరిణయం ___ మొదలై న శివలీలలు, పద్యాల రూపంలోనూ. పాటల 
రూసంలోనూ, నాట్యాల రూపంలో సూ పదర్శిసారు. పగటి పషాల్లో ఆది నుంచీ 


(పత్యేకతగన్న ఎషం ఇది. నవరనాలూ చోటుచేసుకున్న వేషం ఇది. 


అయా? మాకేం తక్కువెందని మీ దగ్గిరకి పచ్చామనుకుంటున్నారు. 


పిర్ర లమీద పీట, బాగా 





260 జానపదకళారూపాలు 


భోంచే సేవాళ్ళమే. ఇంతెందుకు గుమ్మడికాయంత బంగారం కుక్క మూచ్చూసిందని, 
దిబ్బలో వెయ్యడానికి, మైలబడతాయని ముగురు కూలీలకి మూడు దమ్మిడీల 
కూలిచ్చి, వూరవతల కోనేట్లో పారేయించాం. ఈ సంగతి తెలిసి పక్కింటి 
పరమెళశం భార్య దాన్ని తెచ్చుకుని, కాళ్ళ కడదిడాలు, నడుముకు నానాతిప్పలు, 
G32 

ముక్కుకు ముంగిర, చెంపకు చెంపసెరాలు, నె తికి మూకుడుచిప్ప చేయించు 
కున్నది. మాకు నీళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఇంట్లో పంపు, వీథిలో పంపు, 
పొయ్యిగడ్డమీద పంపు, పొయ్యిలో సంపు, అన్నీ వున్న పొయ్యిమీదికి, పై వంట 
మీదికి రెండు మాత్రమే తక్కువై వచ్చాం. 


బాను మొన్న మా నాయనమ్మ పెండ్లికి విమానం బంపితే రాలేదేమండీ, 
వూళ్లో వుండే ముండమోపులంతా వచ్చారే? "పెళ్ళికి చా బడు బియ్యం చెరువులో 
బోసి రూముకు మందు పెట్టి ఆ బియ్యం కళాపెళా వుడుకుతుంయే, చెలకపొరల 
తోడి తిరగేయించాం, కూర లేమి చేయించామం'పే, విచితం పచ్చిపులుసు, ఇటుక 
రాయి ఇగురు, సలుగురాయి పచ్చడి, లోయలో తోటాకు, వేపాకు కూర, 
ఈగల తాలింపు, నల్లుల తిరగమోత, వంకాయ వరుగేసి గుమ్మడికాయ గుడించి, 
ముగ్గురికి ఒక, మెతుకు, నలుగురికి ఒక బద్ద....వచ్చిన వాళ్ళకు వాత, రానివాళ్ళకు 
గీత వడ్డించాం. అదీ చాలకపోతే, ఒకరి మూతి వొకర్ని నాకో_మన్నాం. 


పెళ్ళికి వచ్చిన పేరంటాళ్ళు కాటుక లేదన్నారండీ ఆక్షేపణ పడలేక చా"టెడు 
మిరపకాయలు, కళాపెళావేయించి, ఇద్దరు కూలీలతో మెత్తగా పొడిగొట్టించి. 
రెప్ప తప్పించి గుడ్డకతికించాం. అంతే చ్నిరున చీది, చరున గోడకతుక్కున్నారు. 
తమలపాకులు లేవండీ, వెంటనే మునిసిపాలిటీ వాళ్ళకు కబురు పెట్టి, దిబ్బమీది 


ఇ_స్తరాకులు తెప్పించాం. ఇలా ఏమీ ఇబ్బంది లేకుండా పెళ్ళి జరిపించాం. మీరు 
రాకపోవట మొక్క'పే లోటు. 


నేనూ మా అవిడ మొన్న జరిగిన కృష్ణా పుష్కరాలకు వెళ్ళామండీ. ఆవిడ 
స్నానం చెయ్యటోయి, నీళ్ళలో మునిగపోతుంసే, కొప్పు అయితే చేతికొచ్చింది 
కానీ, ఆమె రాలేదు. ఆ రోజు నుంచి, ఈ 
రోజు వరకు కుండెడు అన్నం ముందు 
జెట్టుకుంకే లోపలికి పొయ్యే ముద్దేగాని 


బయటికి వచ్చే మెతుకే లేదంజే 
నమ్మండి. 





(ప్రజలకు నచ్చిన పగటివేషాలు 261 
కౌరువాసాని సోమయాజులు ; 


పగటి వేషాల్లో [నో _పధాన మైనది అరుం సోమయాజులు వేషం. 
కారువాసాని తురకవేశ్య, సోమయాజులు ఛాందస బ్రాహ్మణుడు ఆమె తురకంలో 
మాట్లాడే మాటల్ని సోమయాజులు, తెలుగు భాషలో సంభాషించే తీరు (పేక్షకుల్ని 
నవ్విస్తుంది. ఎలా? 


ఆమె ముసల్మాన్‌ అంటే, ముసలమ్మవా? అంటాడు. కోన్‌ హై? అంపే, 
మాది కోనసీమ కాదంటాడు. గానా సునే గాయా....అం'టే, గానుగ సున్నం వద్దు 
అంటాడు. 

ఇక శాస్త్ర ప్రకారం పాప పుణ్యాల విషయం చెప్పుతూ, అవును దానంచే స్తే 
పుణ్యం అంటాడు. దూడతోనున్న ఆవును దానంచే సే మహాపుణ్యం అంటాడు. 
ఈ |పకారం చూసే కన్యాదానం పుణ్యం గనుక గర్భిణీ స్త్రీని దానం చెయ్యడం 
మరీ పుణ్యం అంటాడు. అంతేకాదు పిల్లల తల్లిని దానం చెయ్యడం మహా పుణ్యం 
అవుతుందని సిద్ధాంతీకరిస్తూ (పేక్షకుల్ని నవ్వుల్లో ముంచేస్తా డంటారు. పడా 
రామకృష్ణా రెడ్డిగారు విశాలాంధ వ్యాసంలో. 

తనను గురించి తాను ఈ విధంగా చెపుతాడు. మేము (చాహ్మణులం, మా 
అన్నయ్యగారు వేరు. నిరక్షర కుక్షి విరూపాక్ష దీక్షితులుగారు. పొట్ట చింపినా 
అక్షరం ముక్కరాదు. ఇక మా తమ్ముడు తస్కర సోమయాజులు, పోలీసువాళ్ళతో 
మంచి దోపి. నా శిష్యులు గోంగూర పేరిళా స్తుంలు, వుల్లి పాయల లింగావధాన్లు, 
దొమ్మరి రాఘవాచార్యులు, దూదెకుల పెద్దిబొట్లు సాతాని శంభులింగం అని చెప్ప 
తుంటే ఆ మాటలకు పగలబడి నవ్వుతూ వుంటారు జనం. 
— సన్మానాలను గురించి చెపుతూ కనకాభిషేకం, రత్నాఖి షేకం, పుష్పాధి 
షేకంతోపాటు కిరాభిషికం అని ఓ కొ తది చెబుతాడు. కిరాభిడే షకం. అంపే ఆ 
మనిషి నెత్తిమీద రాళ్లు రువ్వటమట.. ఇదీ | తీరు. ఈ విధంగా అస్తవ్యస్త పదాలను 
వాడుతూ, (పేక్షకులను నవ్విస్తారు. ఇందులో ఛాందసుల్ని విమర్శిస్తూ (ప్రజలను 
వినోదపరుసారు. 


మాదిగ వేషం: 


పగటి వేషాల్లో మాదిగవేషం కూడ ప్రాముఖ్యమున్న వే ఎషం. ఈ వేషాన్ని 
ఏలూరు వా సవ్యుడు సున్నపు వీరయ్య అద్భుతంగా ధరించేవాడు. తలకు పెద్ద 


అటో 


262 జానపద కళారూపాలు 


పాగా, చుట్టి నల్లని ముఖంమీద వ్మరని కుంకంబొట్టు పెట్టి, మెడలో తాయిత్తు కట్టి, 
కట్టు పంచను పైకి ఎగకట్టి. డప్పు వాయిస్తూ __ తాలే విల్లియ్యలోయ్‌. రామా 
రాఘవ విల్లి య్యలోయ్‌, ఊరికి వెలుపల ఉన్నామండోయ్‌. ఊర పందిని తిన్నా 
మండోయ్‌. తాలేవిల్లి య్యలోయ్‌, శివకాలేవిల్లియ్యలోయ్‌ అని పాడుతూ. దానికి 





సున్నపు వీరయ్య చాటింపు వేషం 


అనుగుణంగా గంతులు వేస్తూ, వేదాలను గురించీ, జాతులను గురించీ, అంటరాని 

తనాన్ని గూర్చీ, కులాల గురించీ, పాటల్లోనూ, మాటల్లోనూ విమర్శనాత్మకంగా 
క oe) (ne) స 

చెపుతూ, విన్న (ప్రతివారినీ ఆలోచింప చెసాడు. అంటరానితనాన్ని గురించి 

ఈ విధంగా పొడుకాడు. 


ఇ 


అంటరానితనం వాట 


“ 
+ 


కుక్కని కోతిని కొల్చుతారయా 
నందిని పందిని పూజ సేతురూ 


(పజలకు నచ్చి న పగటివేషాలు 


తోటి మానవుడు ఎదురై వస్తే 
దూర దూరమని తొలగిపోదురు. 


263 


॥తాలే॥ 


కుక్కంశే కాలభై రవుడనీ, కోతంకే హనుమంతుడనీ, పంది అంతే వరాహావతార 


మ్‌ (గ్రహించాలి. 


కులాల గురించి : 


(తమ్ము చెప్పుతా =. మండూక మునరు 
పుటనటి ఆ మాండవు?ని కులమెదో తెల్పుడి 
లు అ . 


రకరకాలె న కులాలు లేవసీ, రంగు రంగుల సుకాలు లేవని, 
షా 


కులమా, లేనివారిది లేసి కులమా అంటూ. 


వశిష్టుని గురించి : 


GA 


ల్సి తొలుత లంబ తన యాలి మాదిగ 
తాను (బహ్మడనగ తగునె జగతి 
తపస్సువల్ల ద్విజుడు తరింప రుల మేడి 
విశ్వదాభిరామ వముర వమ 


ఆలాగే శూదుల గురించీ, (బాహ్మణుల గురించీ. 


జున్మానా జాయతే నూదః 
కరాాణా జాయతే ద్వెజః 
() 


వేవభ్యాసె వప్రశ్యా 


నక గర్భమున జన్మించిన ఆ శౌనకముని ' 


1తాలే! 


కలిగిన వారిది గొప్ప 


అంటూ. ఇలా అనేక (గంథాలలోని పద్యాలూ, కోకాలూ ఉదహరిసూ, కులవ్యవసను 
ae) ల య 

తూర్పారబడుతుంసే అతని శాస్త్ర విజ్ఞానానికి ఆశ్చర్యమే సుందని, పడాల రామకృషా 

& = అ 


రెడ్డి గారు విశాలాంధ్రలో ఉదహరించారు. 


264 జానపదకళారూపాలు 


పై విధంగా అంతా వల్లించి, దండోరా వేసినట్లు ఊళ్లోకి, ధాన్యమూ, 
పప్పులూ, ఉప్పులూ వచ్చాయనీ, ఉప్పు కుంచం వంద రూపాయలని, కావలపిన 
వాళ్ళంతా వచ్చి కొనుక్కో_ండహో. అని అంటూ వుంటే పల్తెజనం బిత్తరపోయి 
చూస్తూ వుంటారు. ఇలా ఈ వేషం ద్వారా విజ్ఞానాన్ని వినోదాన్నీ కలిగించేవారు. 


పగటివెషంలో సాతాని వైష్ణవులు: 


పెన వుదహరించిన సాతాని వైష్షవుల మాదిరి. ముఖంమీడా, గుండెలమీదా, 
ee పెద్ద పెద్ద నామాలు దిద్ది, నల్‌ | (తలు ధరించి, హో హార్మోనియం, మద్ది 
కృతో త్యాగరాయ క్ర ర్రనలు rn పచ్చి వె వెష్షవుల మండీ. అయితే 
శీ వైష్షవులం మాత్రం కాదు. నూట అయిదు దివ్యక్షేత్రాలు పేవించుకుని తిరుపతికి 
వెళుతున్నామనీ, కంజటెలుగాసీ, కాసుల "పేర్లుగా సీ న్‌ దుద్దులుగా గానీ. జూకాలు గానీ 
వడ్డాణం గానీ, వెండి బంగారు రూపేణా మీవద్ద మురువణంచే మా అక్షయపా।త్రలో 
వెయ్యండి. మీ రిచ్చే దుడుపులన్నీ స్వామి'పేర 3 05 §ం వః సస్తాం. మీరే వెళ్ళా 


Qe 


లంజే. రానూపోనూ చాలా ఖర్చు అవుతుంది. పైగా శమ అందువల్ల మా వంటి 


న! 


భే కుల లకు ఇచ్చారంటే, మరేదో కాలేదు. అక్ష: ఈ విధంగా ఊడరగొడుతూ 

వంటే చుటూ చేరిన జనం, దొంగభ కుల మాటలకు ఉబ్బి తబ్బిబ్బు అవుతూ 
రి ల అజా 

వుంటారు. ఈ ఇషధారులు సమయానుకూలంగా విష్ణుపురాణంలో ని ఘట్టాల సనుస 


§ 


రింనీ, శోకాలనూ, పద్యాల నూ ఉదాహరిస్తూ వుంటారు. 
బాలరండా రుక్కా బాయి (వెధవముండల వెషం); 
గోవింద నామాలు - ద్విపద నడక 


ఆయువూ లేకను, గోవింవారామ, 


ఆయనే పోయెను గోవిందా! 
భుజముమిదా కొంగు [గో 
బుర్రకు వచ్చెను Hగో॥ 
బుట్టలో విభూతి 11గో| 
_ వొసకు వచ్చెను My 
(a) 
కాలిమపైలు పోయి nAో. 





కంట కాటిక బోయె గో. 


(పజలకు నచ్చిన పగటివెషాలు 265 


ముక్కువత్తూ బోయె 11గో1 
మొగము కుంకుమ పోయె 11గో॥ 
చెవుల కమ్మలు పోయె 11గో॥॥ 
చేతి గాజులు పోయె ॥గో॥ 
నొసట కుంకము పోయె 11గో11 
నెత్తి జుట్టును పోయె nగో॥ 
చాకలి సుబ్బని కోరిక తిరెను గో 
మంగలి గురవని మనసును దీరె' ॥గో॥ 
పోయిన మగడును పోతేపోయె 11గో॥ 
పాొన్నకాయ వలె కుదిరింది తల గో! 


వారి వీరి పుణ్యాన గోవిందారామ 
అబ్బాయి పుక్రైను గోవిందారామ 
తాళిబొట్రూ పోయె గోవిందారామ 
తలవెండ్రుకలు పోయె Tax 


మొదటి వారు: అయ్యో నాయనా, ఏం చెప్పేది నాయనా (అని ముక్కు చీదుతుంది) 

రెండ: ఏమిటేయమ్మ అ చెప్పరాదు టే అమ్మ. 

మొద: కోటప్ప కొండ (పభ అంతే మనిషే అమ్మ. 

రెండ: అట్టాగుపే అమ్మ. 

మొ: ఏం చెప్పేదే అమ్మ. 

రెండ: ఏమిటి అమ్మ. 

మొ: మా వారూ నేనూ కలిసి, తీర్థయ్యాతకని వెళ్ళామే అమ్మ. 

రెండ: ఏం జరిగిందే అమ్మ. 

మొ: తిరుగుతూ, తిరుగుతూ, శ్రీరంగం, కరద ల. రామేశ్వరం వెళ్ళాం. 

రెండ: ఏం జరిగిందే అమ్మ. 

మొ: అక్కడ సత్రంలో దిగి స్నానికని బయలుదేరినామే, నేనేం చేశానంజే మళ్ళీ 
వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందని వంటచే స్తున్నా. ఆయనేం చేశారంటే. 
నువ్వు వెనకతాప నె వెళ్ళి తీర్థ (శార్జం పెడుతూ వుంటాను అని చెప్పి 
వెళ్ళి స్నానంచేసి (శార్థం “పెట్టి నేను వెళ్ళేసరికి బాగా లోతుకు వెళ్ళారే 
అమ్మ. 


266 జానపదకళారూపాలు 


"రండ? ఏమైందే అమ్మ. 
ము: లోతుకు వరన పోతున్నానే అన్నారు ఆయన. 
"'5ండ: నుష్వేమ మన్నావే అమ్మ. 


గ] 


: పోయేవారు పోతూనే వున్నారు __ సోదుల్లోకి స్వప్నాల్లోకి రాకండి అని 

చెప్పి, ఇంటికి వచ్చి చేసిన పిండివంటలు తిని బయలుదేరి వస్తుండగా మార్గ 

మధ్యంలో మగదక్షత లేకుంటే బాగుండదని ఈ ఆచారిగారి దగ్గర కిష్యరికం 

చేస్తూ, ఏరితోనే జన్మ తరింపచేసుకో వాలని చూస్తున్నాను. 

(అయితే నేనూ నీతో పసానే గోవింద నామాలతో నిష్క9మి స్తుంది.) ఈ 
ంగా ద్వంద్వార్థాలలో గోవిండ నామాలు సాగుతాయి. 


పగటి వేషధారులు ఏ గామంలో పగటిచేషాలను (పారంభిసారో, అక్కడే 
అని య లనూ ర్‌ కొక చేషం చొప్పున (ప్రదర్శించి చివరి రోజున (ప్రతి ఇంటికీ 


గుడుతూ ఇలా (పారంభిస్తారు. 


రాజాధిరాజ మహరాజ 
రవికోటి చందతేజ 
రళాపోషకా నటరాజ 
కళారాధనయె శివపూజ 
ఆంగాఖినయమె హరిపూజ 
సన్మానమో క్ర ల్వభూజ 
ర్‌ శారడే, కరుణానిధే, 


కళారాజ్య విస్తారం 
నారదాంబ పరివారం 
కృష్టా (పాగ్గ్టిశ తీరం 
కూచిపూడి ఆగహారం 
కులమున (బాహ్మణవారం 
కళాకేళిచే హారం 
మిక్కిలి యడుగ నేరం. 


ఇలా పాడుతూ 


అంటూ 


అంటూ 


అన్నా 


(ప్రజలకు నచ్చిన పగ టివేషాలు ౨67 


చందమామ ఆకారం = మి 
మెడలో చందహారం = ఆ 
హార మివె అలంకారం, 


—————— 


తెలుగు మాగాణమోయి 
భాషకు తెలుగే మెరుగోయి 
టంగుటూరి మనవాడు 
ఆంధ కసరిగ వెలిగాడు. 


ఓ శారదే కరుణానిధే, దాశరథీ, సుగుణానిథె. 


మేలిమి కన్నులే సోగ - ఆ 
కల్కితురాయి పాగ - బ్‌ 
సిరమున వెలిగేలోగ - ఆ 
కోరమీసములు సరిగాగ 


దానకర్షుడని మీ లాగ 1ఓ శారద్హే కరుణాసిథ॥ 


ఇడి నాలుగుజాముల (పొద్దు 
న న్నెగదిగ చూడవద్దు. 

నా పేరే శారద పద్దు 

తమ కీర్తి వింకు ముద్దు - ఆ 
ముద్దుల మీసం దిద్దు 

మాపు రేపు ఆనవద్దు 


మీకే తెలుసుర ఆ పద్దు 
కూచిపూడి రామాయన్న 
పార్యతిశుడర న న్నెన్న 
తాంబూల మిచ్చి పంపన్న. 





268 జానపదకలళారూపాలు 


ఓ శారదీ, కరుణానిధీ _ అంటూ ఇంటింటికి తిరిగి వారిని వుబ్బి తబ్బిబ్బుచేసి బాగా 


డబ్బు గుంజుతారు. నెలరోజుగూ వేషాలు చూచిన (గామ (పజలు కూడా తృ ప్తిగా 
దుట్టచెపుతారు. 


శారద వేషంలో (ప్రధానాంశం, రామాయణ కథా భాగాన్ని గేయరూపంలో 
వర్జించి చెప్పటం ముఖ్యం, రాముడు సీతారామ లక్మణులతో పర్షళా లయందుండగా, 
మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి, దాసిని కోరటం, సీతాపహరణం, జటాయువు 
కథ, లంకాదహనం, రావణ సంహారం మొదలై నవి ఉంటాయి. 


దాబ్బక పంతులు, చిట్టి పంతులు : 


లే 


లో 


© 
గ 
క 
వ 
Oo 
ల 
లి 
ఈ 
టి 
a 
yy 
a 
CC 
tx 
క Tf 
bg 
0 
క్‌: 


భశదాష్టీక పండికేం[దా, బరోబరి. 
పంతు: వారెవరే, శహభాష్‌, అవునోయి చిట్టి పంతులు. పంతులుగారు వస్తున్నా 
రంకు, ఎదురుగా రావటం కౌగలించుకోవడం, ఏమీ లేకపోయి నేమోయ్‌. 





సున్నపు వీరయ్య చిట్టివంతులు ' 


(ప్రజలకు నచ్చిన పగటి వేషాలు 269 


చిట్టిపంతులు: అయ్యా చిత్తం, ఇంతగా బహువచనంగా సెలవిస్తున్నందున, మాకు. 
తెలవలేదండీ. 
ఇలా దాష్టీకం పంతులు తన గొప్పతనాన్ని చాటుకుంటూ వుంటాడు. అకక 

ఎవరూ లెక్క చేయరు. ఉదాహరణకు ___ అవునోయు పంతులూ, యీ పిల్లలంతా 

ఏమిటోయి? 

చిట్టి: భాగవతం ఆడుతున్నారండి, 

దాష్టీ: అవునోయి పంతులు ఎవరాడి స్తే ఆడుతున్నారు. 

చిట్టి: మహారాజరాజేశ్వరులు, లక్ష్మీ పుత్రులు, 

దాష్టీ! ఎందు నిమిత్త మాడుతున్నారు. 

చిట్లి: ఉదర నిమిత్తం బహుకృత చషం___అవునోయ్‌ మేము అధికారులము నువ్వు 
ముందు నడుసావటోయ్‌. 

చిట్టి: చిత్తం మహ్మాపఖో, వాళ్ళను వెనుక నడిపిస్తాను లెండి. 

అవునోయ్‌ చిట్టీ, నాకు నుయ్యి అయినదీ తెలియదు, గొయ్యి అయినదీ తెలి 

యదు. ఈ గోతిలో పడమన్నావటోయ్‌. 

చిట్టి: ముందు నడి సే ముందు నడుసారా అంటిరి. వెనుక నడి స్తే ఇలా అంటు 
న్నారు. ఎలా అయ్యా ___ 
ఇలా సంవాదం జరుగుతూ వుండగా భోగంవాళ్ళు వస్తారు. 

చిట్టి: అయ్యా భోగంవారు వచ్చారు వారికి బస ఎక్కడ కుదరలేదు. 

పంతు: మన దేవతార్చన గదిలో దించు. 

చిట్టి: చిత్తం, అయ్యా. అక్కడ దేముడున్నాడండి. 

పంతు: దేముణ్ణీ తీసి ముసలమ్మ కొట్లో పడ వెయ్యవోయ్‌. 

చిట్టి; ముసలమ్మగా రున్నారండి. 

పంతు: ముసలమ్మను తీసి గుత్తాలనా సొవిట్లో పడ వెయ్యి. 

ఇంతలో: భటాజులు వస్తారు. 

భటాజులు: చిత్తం, అయ్యా, మోదుకూరు భట్టు మూ ర్తులం మీ సందర్శనాని 
వచ్చాం. 

పంతు; అపునోయ్‌ పంతులు, మీ. 'సందర్శనానికి వచ్చామంటున్నారు. అది మానేసి, 
గడ్డం దర్శనం చేసుకో మనవోయ్‌.. a క 
కర భటాజులకూ, దాష్టీకం పంతులుకూ మధ్య చాలా సంభాషణ జరుగు 

తుంది. అంతా లోకంలో జరిగే విశేషాలన్నిటిని చర్చిస్తారు. ప్రశ్న సమాధానాలతో, 


లే 
gp 


270 జానపదకళారూపాలు 


పాత్రల మనస్తత్వాలను తెలియజేస్తారు. ముఖ్యంగా సమాజంతో పుండే గొప్పవారి 
అహంభావాలనూ, అహాంకారాలనూ, దానితోపాటు వారి తెలివి తక్కువ తనావ్నీ 
'వెల్లడిసారు. 
చివరికి చిట్టి పంతులు ఇలా అంటాడు భ(టాజూలతో, ఏమోయ భ్యటాజులూ, 
పంతులుగారు స సన్మానం, శాంక్షన్‌ చేశారు = తీసుకోండి. 
భ్యటాజులు: భళీ భళీ, దొష్టేక పండితాతము ఉదారము. దర్శిద దేవత తొలగి 
పోయింది. మహానందమని నిష్క3మిస్తారు. 


హాసిడాలో, 
అరే గులాం, కోనా వ. [ తయార్‌ కరో 
గులాం; తయార్‌, క రాహుం సర్టార్‌ . 
పఠాని హుక్కామె క్యా బనా హై. 


గులాం: హుక్కా_మే, లవంగి, యాలకి, జాొజి, జాపత్రి, యేనీ నబీ మిళాకర్కె 
డాలాహు౦,. సరార్‌? | 
మూట ఏ 

పఠాని; అచాహి. అరే గులాం, ఆంగార్‌ దేఖో. 

దుం క 
గులాం: ఏ అంగార్‌ నహి సరార్‌. 

యు 

పఠాని: గులాం అంగార్‌ లావొ. 
గులాం: లాకే హజరత్‌ సర్దార్‌. 
వఠాను: హుక్కా లావ్‌. 


గులాం: హం సర్దార్‌. 
ఇంతలో దర్వాజా దగరకు బె రాగి వసాడు. 
౧ Pan డ్‌ 


పఠాన్‌: యే దర్వాజాయే గడబిడ కడై _ కోన్‌ ఆయా. 
గులాం: బైరాగి ఆయా సర్లార్‌. 


\పజలకు నచ్చిన పగటివేషాలు 971 


పఠాన్‌: అరే గులాం, బై రాగిని బులావ్‌. 
ఇలా బై రాగితోనూ, గులాంతోనూ, పఠాన్‌ దర్హానంతా చూ పిసాడు, పైమా 
దిరే సంభాషణా ముగ్గురి మధ్యా జరుగుతుంది. చివరికి పఠాన్‌ ఇలా అంటారు. 
పఠా; అరే కోనొదీ నా సెరే గులాం. 
గులాం: అరే గులాం గులాం అంటావ్‌. కై కుపుకా ర్తేకే గులాం మే? 
పతా: నేనా గులాం, నువ్వా గులాం? 
గులాం: నువ్వు గులాం, సీ తాత గులాం. 
పఠా: ఏ బార్‌ రూప్యా నౌకరి హె? 
( | (cn 
గులాం: ఏక్‌ రూప్యా నౌకరీ హైః 
పఠా; తేరే నిభాయె తుంహెః 
గులాం: మెహు మేర నిభాయె తుంా? 
పఠాః: చలి చలి __ యేహాస్‌ ఫర్‌, ఖదరెగ జాగిరా దారుహె. హమార్‌ 
అజయ నం! (a (a 
వాఃథోదా పంజలేగ. 
గులాం: శినేకు మేరాఆయా ___ సేనా జూదా కరే చావ్‌. 
పఠా: దీన్‌ మౌలా దిందీం మౌలా, __ యాహుదస్తహై, మహమ్మద్‌ దరసూ 
లిల్లా; యా మహమ్మదరసో లిల్లా. 
se) (a2) 


పఠాని సాహెబ్‌, పకీరయ్యాడు. 





272 జానపద కళారూపాలు 


జంగం దేవర వెసం 
శైవ వైష్షన మతాల విజృంచణలో ఎవరి మతాన్నీ వారు (ప్రచారం చేయడంలో 

శై వభ క్తులై న జంగాలు, జంగం దేవర చేషాలు ధరించి శె వమత (పచారం చేసే 
వారు. . : 

ఈ (ప్రచారంలో శత్రు మిత్ర భేదమనేది లేదనే విశాల విశ్వమంతా నిండి 
యున్నది. పరబ్రహ్మ స్వరూపమనీ, 'శైవమతాన్ని గూర్చీ, శైవ క్షేత్రాల విశిష్టతను 
గూర్చీ, పెడికే జంగానికే పెట్టాలనీ, 'కడికే లింగాన్నే కట్టుకో వాలే తత్వాలను 
పాడుతూ, శె శ్రే వమతాన్ని (ప్రబారం చేస్తూ భుక్తి తో పాటు క క్తి నీ పొందుతూ ఆ 
(ప్రచారానికి 'ఆంకిక మైపోయేహరు. - 

అయితే ఈ వేషాన్ని పగటి వేషధారులు ధరిస్తూ వ్యంగ్యంగా ఇలా పాటపాడే 
వారు. క. 

ఏమిసేతురా లింగ ఏమి సేతురా నిదు 

మతము ఎవరికి తెలియరాదు 

గంగ ఉదకము దెచ్చి నీకు లింగపూజలు 

'సేతమంకే గంగలోన కప్ప చేప 

లెంగిలంటున్నాయి లింగా. 


ఆచ్చ ఆవుల పాలు దెచ్చి ఆరిపితంబు 
సతమంకేు అచ్చ ఆవుల లేగదూడ 
లెంగి లంటున్నాయి లింగా. 
తుమ్మిపూవులు దెచ్చి నికు తృప్తిగా 
పూజ సేతమంకే కొమ్మ కొమ్మకు కోటి 
తుమ్మెద లెంగిలంటున్నాయి లింగా. 
యనుచు త త్రాన్నాలాపిస్తూ 
జాజీఫల రసపానమత్తః కేరో యథా 
తథా ఆనంద అమనస్క రాజయోగోధి రాజతే. 


జాజీ ఫల రసపానం చేసి మ _క్తెక్కన చిలుక చందము తెలియ రాషయోగాను 
భవము అలా వుంటుందనీ కొంతే పేపై నా మనసు నిల్పర విశ్వమంతయు' క్‌ని 


(ప్రజలకు నచ్చిన పగటివేషాలు 273 


je 





జంగం దేవర వేషం 


మదిని దల్సర యని తాత్నికాన్ని (పటోధించేదీ వేషమని, భాగవతుల లక్ష్మీ 
నరగింహాం గారంటున్నారు. 


మందులవాళు : 
శ 


సహజంగా భ్యదాచల (పాంతం నుంచి గిరిజన జాతులకు చెందిన కోయ స్తీ 
పురుషులు, కొండమూలికలు తెచ్చి ఆ మందులు ఏయే జబ్బులకు పనిచేస్తాయో. 
వాటిని వల్లిస్తూ బజారులన్నీ తిరుగుతూ ఏ జబ్బుకు ఏ మందు లున్నాయో ఏకరువు. 
పెట్టటం మనకు తెలిసిందే. ' 


అడే మాదిరి పగటి షషధారులు. ఓ వాత నొప్పులకు వరములు: ఓ కీళ్ళ 
నొప్పులకు మందులు, ఓ శిరోవాతానికి మందులు, ఓ సీత పైత్యానికి మందులు, 
ఓ కాళ్ళతీతలకు, అరికాలి మంటలకు మందు. 

M-18 


274 జానపదకళారూపాలు 


ఓ దొరగారు, మంచి మంచి మందు లు 


oO 


డాయి. ఓ, మేలాడి, దోమతిరుగుడు, 
చేశ తిరుగుడు, తల తిరుగుడు, రోగాలకు మేలైన మందులు గాడిదలమీద 
'మాయించుకొచ్చాము దొర. 


ఓ పాము కరి శ్రే, దోమ కుడితే, ఎలుక కరి త్తే ఓ దొర కుక్కకరి_త్తే, ముల్లు 
కొడితే. శెముడుకు మందు. సె తా౭నికి మందు, ఓ దొర ఎన్నో మందు లుండాయి. 
* సెత్యా a 





విభూతి భవానీలింగం పార్చి a మందులవాళ్లు 


సీ దొర, తెల్ల ఈశ్వరి నల్ల ఈశ్వరి, ఓ పిల్లి అడుగు, ఓ పిట్లకాలు, 
య తం న్‌. య దు 


ud 


ut 


స్తూరి, గోరోజనం, సీతమ్మరసం, ఆనందభై రవి, వంగభస్మం, రాతిభస్మం, 


- సువర్ణభన్మం, తామభస్మం, మకరథ్వజం. చందోదయం, ఓ ఎన్నో మంచి 
మంచి మందులున్నా =: దొర. పట్టిన 


గా 


ఇని 5 అ ఖో ల త్య లన 
ఇలా మందు ఆయురాడానికి సంబంధించిన అన్న మందుల్ని వివరిస్తూ, 


ఈ మందుల్లో ఏయే మందు, ఏయే జబ్బుకు వాడవచ్చునో. ఆయు ర్వేదళా స్తాంన్నంతా 
వివరిస్తారు. పెద్దవాళ్ళకు, ఆడవా 


కృకు పిల్లలకు, ఎవరికి వాడే బుందులు, వారికి చెప్పి 
" చీవరికి. 


_. ఓయమ్మో, ఓ తల్లో...ఊరికే సూ త్రారేమమ్మో, మాదా కవళం వెయ్యమ్మో 
ఆంటూ, ఓ రామయ్యగోరో, ఓ రంగయ్యగోరో, ఓ ర తయ్యగోరో. ఆయ్యో, 
మా అయ్యో, ఓ అయ్యో. mg 


(ప్రజలకు నచ్చిన పగటివేషాలు 275 


కమ్మని, కమ్మని కళలను జూసే 
కళాక్షేత్రమే మాదయ్యా 
కఠళాకారులము మమయ్యా, 
అబ్బో, - ఓ అబ్బో-ఓ - లబ్బో 
పుట్టుక కళలకు మాది 

పాట్రల నింపుట మీది 

కోటకు దీటగు కళల కెల్లను 
కూచిపూడియే మాది. 


ర్‌ ఆ బో 7. ఆబ్బో, ఓ అబ్బో అ అంటూ మాథాకవళశం మాయమ్మా, మడి 
మాన్యాలే శేపమ్మా అంటూ పారితోషికాన్న ందుకుంటారు. 
వెంకటరాముడు : 


ఈ దేషాన్ని కూచిపూడివారు ఒక పద్దతిలో (ప్రదర్శి సై వెంకటరాముడు 
సామెతలతో హాస్యో క్తులతో మూడువందల ఇరవై రోగాలకు నుందుల "షేర్లు చెపి 
ఆకిరిపిల్లి గట్టుకాడ, అవ్వసరికాడ, షొషధ కియలు తెచాగానని చెప్పుతూ. ము 

(ag) లు చే 
ధోరణిలో. 


కుక) పిల వ రులము  నిల్వినట్లుగ్‌ను 


కడుపుబ్బ నవ్విస్తూ కేవలం వినోదం బోధించటమేకాక ఆరోగ్య నియ 
మాలను పాటించకుండా, - ఆరోగ్యం చెడగొట్టుకున్న వారిని, హేళనచేస్తూ, 
సన్మార్షం బోరింగటమే మందులనాని వేషంయొక్క ముఖ$ః ఉదేశం. 
ణి అ ద 


సిద్ది ఇల... శతు 


ర 


“2 జానపద కళారూపాలలో ఎక్కువ 


నాన్నీ ఆ[కమించినవీ, బహు 
థి లు 
రూపాలుగా. (పజలను అలరించినవీ, పగటి *దే 


షాలే, అలాంటి వాటిలో నాటి 
సామాజిక పరిస్థితుల్ని వివరించేదే. సిద్దీ.కంచెనీ వేషాలు. ౨. స 


276 జానపదకళారూపాలు 


తురకజాతికి చెందినవాడు సిద్దీ,..ముఖానికి నల్లటిరంగు పూసుకుని, రెండు 
అంగుళాల పొడవై న గడ్డం పెటుకుని చొక్కాపైన వేస్తు కోటు ధరించి టర్కీ 
యె యె యు న! య 

పీ, సిల్కు లుంగీ, బపూన్‌లా వుంటాడు. 

కంచెనీ అంటే భోగంవారు. నాట్యక త్తెలైన వీరు ఇద్దరు ముగ్గు 
రుంటారు. వీరు జావకీలనూ కృష శబాన్నీ, మండూక శదాస్నీ, దశావతారా 

ణు యు యి 

లనూ, అష్టపదులను, తరంగాలను, అధ్యాత్మిక రామాయణ కీ ర్రనలను, త్యాగ 
రాయ కీ ర్రనలను పాడుతూ; సుందరంగా నృత్యం చేస్తూ చక్కగా అభిన 


యిస్తారు. వీరికి హంగుగా, హార్మొనీ వాయించేవారూ మద్దెల వాయించేవారూ 
వుంటారు. 


ఇంతలో సిద్దీ (ప్రవేశించి నే నిక్కడ పాదుషావారి కాపలాదారుననీ, అల్లరి 
చేయవద్దనీ - అంటాడు 


సోమయాజులు సోమిదేనమ్మ 


వినోదం కలిగిస్తూ, నవ్విస్తూ పరిహసిస్తూ సంఘంలోని దురాచారాలను. 
దుర న్యాయాలను బట్టబయలుచేస్తూ సంఘానికి దర్పణంగా దిక్సూచిగా వ్యవహ 
రించటమే పగటి వేషాల (పధాన ఆశయం. 


పాత్రోచిత భాషతో జాను తెలుగు నుడికారంతో వెలువడే వేషాలలో సోమ 
యాజులు, సోమిదేవమ్మ చేషం ముఖ్యమైనది. 


కుహనా వై దిక మతస్థులను పరిహసించడ మే ఈ వేషంయొక్క పరమాశ యం. 
ఇందులో మూడే పాత్రలు ఒకటి సోమయాజులు, రెండు సోమిదేవమ్మ మూడు 
శిష్యుడు. ఈ మూడు పాతల సంభాపణలూ వ్యంగ్యార్థాలతో కూడి చమత్కార ౦గా 
వుంటాయి. ఈ పాత్రలు, పంచాంగ _శవణాన్నీ, రామాయణ (శవణాన్నీ వై డిక 
కార్యకలాపాల్నీ అవహేళన చేశాయి, 

కూచిపూడి పగటి వేషధారులు (ప్రదర్శించిన ఈ పాతలు బహుళ (పచారాన్ని 
సొందాయి. ఒక రకంగా చూ స్టే ముసలి మొగుడు, పడుచు పెళ్ళాం మన_స్టత్వా 
లను తెలియచేసేవే ఈ రెండు వేషాలు. సోమయాజులు ముసలివాడు. ఆయన 
భార్య సోమిదేవమ్మ పడుచుపిల్ల, పీ రిద్దరిమధ్యా ఆసులో గొట్టంలా ఒక శిష్యుడు. 
ఆ దంపతుల మధ్య సంవాదం ఇలా సాగుతుంది. 


(ప్రజలకు నచ్చిన పగ టివేషాలు 277 


సోమయాజులు ఇలా (పవేశసాడు, మహాప్రభో మేము అయితాగ్నులం, 
పరాన్నప్రియలం, (క్రోతియులం, ముమ్మారూ వెళ్ళి మూడు కావెళ్ళు తెచ్చినాము. 
కాశీ గంగ కావెళ్ళు....చెయ్యా చేయించగల సమర్థులం. ఏమిటంటే యజ్ఞ యాగాది 
క్రతువులు, వివాహ ఉపనయనములునూ నాయనా! మా సోమిదేవి ఇక్కడ వుందా 
లేదా? వాసే సోమీ, వాసే సోమీ, వాసేసోమీ ....అని పిలుస్తాడు. 
సోమిదేవి; సోమీ సోమీ అన్న నోటికి విధివిరామం లేదుకదా? ఆ నోరు ఎన్నడైనా 
పచ్చి వెలక్కాయ చిప్పల్లాగా నొక్కుకుపోతే సుఖపడుదును. 
సోమః; ఏమ్మిషా నాయనా! ఆంఛోంది.. 
శిష్యుడు; తాతగారూ మిమ్మల్ని తిడుతోందండి. 
సోమ: ఒరే, శిష్యా మిమ్మల్ని తిడితే నాతో చెప్పతారేంరా దౌర్బాగ్యుల్లారా: 


2 





_ గొలపడుచు, బ్రాహ్మణుడు సంవాదం 
పట్‌. 


లం 
లి 
ళం 


: విన్ను తిడుతోంది. 

సోమ: నిన్న తిడితే ఇవ్వాళ చెపుతా రేంరా! 

శిష్యు; కాదండీ తాతగారూ. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నారు గనుక మిమ్మల్నే 
తిడుతోందండీ. 

సోమ: నన్నే తిడుతోందీ. అసే సోమీ నన్నే తిడుతున్నావ'వే? 

సోమి; ఇదుగో ఏమో విన్నారు కాదుకదా? నేను మాట్టాడికేనే మీకు తిట్టు. 

సోమ! తిడితే తిట్టు అవుతుందిగాని, మాటంటే తిట్లు యెలా అవుతుంది? సరే సీవు 

తిట్టినా నాకు సమాధానమే. 


278 జానపదకళారూపాలు 

: అదిగో మీ ఇల్లు బింగారంగానూ. వ. నాకు సమాధానమే. 
సోమ: నేనంటే సీకు ఎలా సమాధానమో చె చెప్పు 

ఫోమి; నేనంటే వీ మికు యెలా సమాధానమో న 0 ౦దీ. 


సోమ: ఇదిగో నిన్ను చూచినా, నీ పాటలు చూచినా, నీ మాటలు చూచినా, నీ చక్క 
దనం చూచినా, సీ 


సౌందర్యం చూచినా, సీ నగలు చూచినా, నీయొక్క నవ్వు 

చూచినా, నీ కులుకు చూచినా, నీ టక్కు చూచినా, నీ టమారం చూచినా, 
ఆ రెండూ చూచినా, ఆనందో (బహ్మానంద మౌతుంది, 

శిష్య: ఏమిటండోయ్‌ తాతగారూ, ఆ రెండూ అంటున్నారు? 

హోము; కంటె, కాసులిపేరురా? 

సోమి: అదుగో యేమో విన్నారు కాదు కదా! న 


షంగా వుంది. 


నాకు మివ మ్మల్నిచూ సే చీ చాలా సంతో 


మః నేనం'పే నీకు యెలా సంతోషమో చెప్పే! 


మి; అదిగో మిమ్మల్ని చూచినా మీరుదాక్షలు చూచినా, మీ పురిపిడికాయ 


చూచినా, మీ దొప్ప చెవులు చూచినా, దోనె కడుపు చూచినా, మీ ముసలి 
గడ్డం చూచినా, మీ తలకాయ చూచినా, తట్ట తలపాగ చూచినా చాలా 
సంతోషంగా వుంటుంది. 


హోమ: నా ముఖం, నా ముఖం అని ముమ్మారు క్లాఘించావు. నా ముకానికమె. 
సోమి: ....దూరంగా వుండండి ముసలికం'పేసోంది. 

అమే 
సోమ; 


నా కంపే నీకు గిట్టదు. నిన్ను వదలి యే (బ్రాహ్మడి మెళ్ళో జంధ్యాలు 
తెంచ్చై నా గంగా యా। త్ర పోతాను. 


అ 
గ్‌ 


: అంతమాత్రం పోశెమి పుట్టాలిగాని నేనూ ఆ శిమ్యుజ్హి తీసుకుని రామేశ్వరం 
వెడతా సంటుంది. 


ఇలా ఒకరిమీద ఒకరు నిందలు వేసుకుంటూ, భార్యాభ రల మధ్య వుండే 
$గవులాటల్ని ఏకరువు పెడతారు. మధ్యలో బొమ్మలాటలో గంధోళిగాడిలా శిష్యుడు 
ఇద్దరి మధా (పశ్నలుపేసి రచ్చుకొడతాడు. ఆద్యంతం వారి మధ్య జరిగే సంభాషణా 
విధానం, చతురతా, పేకకుల్ని ము ముగ్ధుల్ని చేస్తుంది. ము 1 

భాగవతుల్ని అదలిస్తాడు. బృందంలోని గురుమూర్తిని, ' గొత్తెమూతనీ,. 
గోవిందప్పను గోండుకప్పసీ, భరతనాట్యాన్ని బడితె నాట్యమనీ, ఇలా వక్రంగా 
మాట్లాడుతూ (పేకకులను నవ్విస్తాడు. 


(ప్రజలకు నచ్చిన పగటివేషాలు . 270. 


అమ్మాయిల్ని చూసి ఆడమం౦టాడు : 


నృత్యంచేసే అమ్మాయిల్ని చూసి ఆనందసడిపోయి ఆడమంటాడు. అప్పుడు 
అన్మూయిలు వివిధ నాట్యరీతుల్నీ, శాస్త్ర విషయాలనూ, 
శ్లోకాల ద్యారా వల్లి ంచి వాటి అర్థం వివరించి తల పండిన 
పండితులు కూడా కల. విధంగా 'మెప్పిసారు. 
ముఖ్యంగా బాలగోపాల తరంగం, దశావతారాలనంటి 
రూపాలను నడివీథిలో నే మ్నుద్రలుపట్లి అభినయిన్తారు. 
అంతే శాస్త్రీయ రూపాలైన వీటిని సామాన్య జనానికి 
అందుబాటులో (ప్రదర్శిస్తారన్న మాట. 





అందంగా, సుందరంగా అభినయించిన నాట్యక తెల అభినయం చూసి, సిద్దీ 
అటే 
ఏమీ ఇసక పోగా చివరికి నవాబు దర్శనానికి అంగీకరించడు. 


అందుకు జవాబుగా వళ్శుమండిన భాగవతుడు, తుమ్మి చెటు తినే పళ్ళు 


య్‌ 
కాయదు. పైగా సళ్ళచెట్టు ఎవ్వరూ ఎక్కకుండా ఈ తుమ్మకంచె కాపలా అంటూ, 
అలా౦టి తుమ్మచెట్టులాంటి వాడపు ఆని తిట్టడంతో , ఈ ఉపమానాన్ని సొహిత్య 
(ప్రియులు కూదా మెచ్చుకుంటారు _ ముఖ్యంగా నాటి భాగవతుల (పావీ కాన్ని 
(ప్రకటించే అవకాశం వున్న కళారూప ముది. శృంగార, హాస య పట్టుకొ మ్మ 
అంటారు (పడాల రామకృష్ణా రెడ్డిగారు, విశాలాంధ వ్యాసంల్‌ 1 


గంగి రెదు . 
టు 


డూడూ బసవన్నా, టో దొడదొరండి బసవన్న 

యి 
ఆయ్యగారికీ తండం పెటు, అమ్మగారికి వండం పట్లు 

క్‌ Ww ae) 

కోటి లాభములు కలగాలండి, కోట వేల్పుల పయ గలగాలి 
డూడూ వెంకన్నా - తిరుపతి కొండకు (పయాబుముందీ, కుండీ 
దేముని మొక్కులు తీర్చాలండి, బంగరు గిత్తల బసవన్నండీ 
పయిడి కొమ్ముల బసవన్నంటి, పాలమెరుగుల బసవన్నండీ 
భాగ్యము లిచ్చే బసవన్నండి చెండి కొండపి విహారనుండి 
విశ్వ నాథుని వాహనవండీ, పప్పు బియ్యం పట్టుకురంటి 


పట్టువస్త్రముల బట్రుకురండి - బసవన చయ ంపాొది సంచండీ 


స 


తూ డూ, బసవన 0] 


280 


జానపద కళారూపాలు 


డూడూ డూ డూ బసవన్నా - డూ డూ వెంకన్నా 

'పెబువుగారికి దండం పెట్టు - పాదం వంచి భక్తిని పెట్టు 

పట్టు శాలువలు క ప్పెదరంటా, కాసుల మువ్వలు క కైదరంటా జ 
డూడూ 

చెన్నపట్నం, చేరువకాదు - కాశీపట్నం కానకపోదు 

బాబుగారికి భాగ్యం గలిగే, పిల్లలు పాపలు చల్లగ వుండి 

పెరు పంటలు గాదులు నిండి - పచ్చగాను పది కాలా లుండి 

ఇంటి కొక్కడు వీరభ[దుడు - పంచ కొక్కడు బసవేశ్వరుడు 

చల్లగ వెలసె పెబువులు వుంటె, కళ్ళ వేడుకలు మన కంతాను, 


హెచ్చరిక 


హెచ్చరిక పషాలని. భాచిపూడివారు సాధువుల పెషంలో తత్వాల ద్వారా 


నీతులను చెసే ప్పెవారు. 


సత్యామయ్హా గురుడ సత్యామయా, 


వీరబ్రహ్మం మాట నిత్యామయా 11నందామయా గురుడ॥ 
దోసకాయలు తిన్న పోసముండల కెల్ల 

ఆసనం బుడ బుడ ఆరచే నయా 1నం॥ 

పల్లాన కూర్చుండి మెరక నుచ్చొస్తే నను 

కాలి కిందా మడుగు కన్రైనురా 11నం॥ 
తాటిచెట్టూమిద తాబేలు కూకుంకు 

గద్ద వచ్చీ దాన్ని తన్నేనురా iol 
మునగచెట్టూ [కింద ముగ్గురు ముండలు 

ముతైదు వేషాలు వేసిరిరా (ప్రభో nనం॥ 


గోలుకొండవతల గోవిందపురములో 

డబ్బుకు ముంతెడు నిళ్ళయేనురా (బ్రహ్మం నం! 
ఆ తలకు పీటలు, కో డళ్ళకు మంచాలు, 

కలియుగంబున జనులు చెసేనురా 1నం॥ 


'పజలకు నచ్చి న పగటివేషాలు 281 


.. వారు: వీరవుతారు, వీరు వారవుతారు, 
' తారతమ్యము లేక మెలగేనురా iso 


నందామయా గురుడ, నందామయా ఆనందదేవికి నందామయా. 
ww జిం. 
వైష్ణవ వేషం : 


వైష్ణవ వేషంలో గురుశిష్య పాత్రలు రెండు వుంటా ము. వీరి ముఖ్య బోధన 
భ క్రిలేని సర్వకార్యాలూ ఫలితార్హ శూన్యములనీ, గర్వంతో సర్వశ క్తుక్నీ కోల్పోయిన, 
అహంకారులను ఉదహరిస్తూ, బుద్దిబలానికీ, కార్యసాధనకూూ చిన్నా పెద్దా అనే తేడా 
లేదనీ వై ష్షవ వేషంలో, 


హరి గోవింద, గోవింద, శ్రీ హరే హరి గోవింద, 
గోవింద అనుకుంటు, కొబ్బరి తినుకుంటు, 
నారాయణనుకుంటు, నములుకుంటు, 
సర్వేశ్వరు డనుకుంటు, సర్వం తినుకుంటు, 
పరమేశ్వరు డనుకుంటు, పాట పాడుకుంటు. 


పరమేశ్వర, పరమేశ్వర అంటూ పాడుకుంటూ (ప్రవేశిసారు. ఈ కళారూప ఇతి 
వృత్తం, అధ్యాత్మిక (పచారానికి సంబంధించింది. తిరుపతి అదిగో, శ్రీరంగ 
మదిగో, భద్రాచల మదిగో అంటూ వెష్షవ క్షేత్రాల వెభవాన్ని వర్తిస్తూ _పచారం 
జారి (వూ రి 

చేస్తారు. 
గారడి వేషం: 

సగటి వేషాలతో పాటు కూచిపూడివారు, మంత 
తంత విద్యల్నీ, గారడీలను కూడా చేసేవారు. 

ఈ గారడీ వేషం చాలా సాహసవంత మైనది. 
(పేక్షకులకు భయం కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది అగ్నికి 
సంబంధించింది. 


(గ్రామంలో కమ్మరిని పిలిచి బజారులో కొలిమిని 
పెట్టించి, గడపారల్ని. పలుగుల్నీ, ఇనప గుళ్ళనీ ఎలిగా 
అ 6 69 





289 జానపద కళారూపాలు 


కాల్చించి, ఎట్టిగాకాల్చిన పలుగుల్ని చేతితో దూయటం, ఇనపగుళ్ళు “పళ్ళతో పట్టిం 


చటం, నె త్రిమీద పొయ్యి పెట్టి _- దానిమీద పెనం పెట్టి, గారెలు పండటం. ఇలా 
చూపరుల్ని ఆశ్చర్యంలో ముంచివేసే నాళ్ళు. 


fF 


' 


ఈ సనులు చేసేటప్పుడు వాయిద్యాలను ఉధృతంగా వాయిస్తూ, పాటలు 
పాడుతూ, కేకలు సూ A Sr ee 
అలలే స చ్‌ 





వో ను నవా కన Sei 
సున్నపు వీరయ్య పాములవా 


డి వేషం 


భాయి భాయిమే గారడి, భల్లె భల్లె గారడి ల 


. 


కాకు 


కట్రుమోతు విద్యలకు దెట్టమెన గారడి ng 


Wi గారడి, వాళ్ళ చేసే సనులు కూడా చేసి మాకూ మంత్ర తంత్ర విద్యలొచ్చునని 
నిరూపించుకున్నారు. ఇవి రెండు వందల సంవత్సరాల నాటి మాట. 
(ప్రతిభకు (ప్రతిఫలం : 


we 


కూచిపూడి పగటి వేషధారులు (పదర్శనాలన్నీ అయిన తరువాత చివరిరోజున. 
శారద రామాయణం కథగా చెప్పి, పారితోషికాల కోసం ఇంటింటికీ తిరుగుతూ, 
కూచిపూడి (పళ స్తిని ఈ విధంగా వివరించేవారు. ౨౫౫ 


హారం (తిపురాసుర సంహారం 
ఈ నర్తకు లాడే బేరం 
.'-చూపుకెతే బహుదూరం 
' మే మున్నది కృష్ణాతీరం 
మాది కూచిపూడి అగ్రహారం 
మేము కులమున (బాహ్మణవారం 
తమ మెడలో చందహారం 
ఆహార మిస్తే మీ భారం 
దాశరథీ కరుణాపయోనిధీ. 


అంటూ అది లౌకికంగా ఇంటి యజమానిని వూదర పెట్టి కానుకలు లాగేవారు. 
(శ పసిద్దులైన పగటి వేసధారులు 


శేషయ్య : 


రి 
బలి 


వసుమ ఈ 


. వసుమర్తి శేషయ య్యగారు భ(టాజు పేషం' వేసీ, నానార్గరూపాలలో పడా ద్యాలను' 
చదివేవారు. ర లు సూచించిన (పతి అక్ష రానికీ పద్యం చెప్పేవారు. జక్కుల 
పృరంధ్రి చే కషం పస్‌ బొబ్బిలి, మరాఠీ మొదలై న కథలను. నేర్పుగా (ప్రదర్శించేవారు. 
ఉపమానం లేకుండా ఏ విషయమూ చెప్పేవా రు కాదు... ఇంకా జై రాగి tye 
సోమయాజులు ._ సోమి దేవమ్మ వేషాలను రమ్యంగా (ప్రదర్శించేవారు. వీరిని 


శిరోమణిగారూ ఆని పిలుస్తూ వుండేవారు. 
భాగవతుల కుమారస్వామి ; 


కుమారస్వామి గారు పఠాసీ సోమయాజులు, సోమిదేవమ్మ, కోమటి; అర్థ 
నారీశ్వర మొదలై న ముప్పై రెండు చేషాలను సమర్గవంతంగా పోషించేవారు... వీరు. 
మద్దెల వాయిద్యంలో (పసిద్ధులు.. నోటితోనే అద్భుతంగా మద్దెల వాయించేవారు. 
ఇందజాల,. మహేందజాల విద్యలు కొన్ని (పదర్శించేవారు. కళాతపస్వియైన 
కృమారస్వామిగారు ఆజానుబాహుడు. 


284 జానపదకళారూపాలు 


దర్చా (శ్రీనివాసులు : 


(శ్రీనివాసులుగారు తి దాష్టీక సంతులు _. మందుల వేషం, ఎరుకల వేషం; 
పాముల వాడి వేషధారణలో (ప్రఖ్యాతి నార్జించిన వారు. వీరి తమ్ముడు దుర్గయ్యగారు 
వివిధరకాలై న కూతలు కూయడంలో దిట్ట. కంఠన్వర మార్పుతో _పేక్షకులను 
దిగ్భాకంతులను చేసేవారు __ ఈయన భలే చమక్కాంరి. 

చింతా _సకాశశర్మ = చింతా బాలకృష్ణగార్లు వైష్ణవ, సొతానులు, చెంచు 
"వేషాలను (ప్రతిభావంతంగా పోషించేవారు. 

మహంకాళి సత్యనారాయణగారు, జంగం దేవర వేషంలో సమర్దులు, 
"వేదాంతం మల్లీఖార్టున శర్మ శారద, అర్థనారీశ్వరుడి వేషంలో (ప్రసిద్దులు. 

పిల్ల లమజ్దీ కామయ్యగారు, బై రాగివేషం వేసి వ. చమత్కార ౦గా 
వ్యాభ్యానంచేసి పేక్షకులను రంజింపజేసిన కళాకారుడు ఈయన. హ స్పలాఘవాన్నీ, 
జలస్థంభననూ చేసేవారు 

ననుమ ర్తి చలపతిగారు, ఏలేశ్వరపు వెంకటనారాయగారు కాశీ కావడి వేషం 
వేసి యమప్పరిని వర్ణిస్తూ = కాలకింకరులు పెళ్లే యమయాతనల్ని పటంలో చూపిస్తూ 
(పేకకులకు జ్ఞానోదయాన్ని కలిగించేవారు. బజారులో కాశీ కావడితో పోతూవుంే 
జసం క మూగేవారు. పెద్దిభొట్ల దశరథ రామయ్యగారు పఠానీ 
వేషం వేసి కృష్ణా జిల్లా కలెక్స రుగారిని దిగాంతుల్ని ss 


పగటివెషధారులు = న న 
మొదటితరం : 


పసుమ ర్రి శేషయ్య, ససును ర్తి చలపతి = వేదాంతం పెదరామయ్య = వేదాంతం 
నీలకంఠయ్య - వేదాంతం “పేరయ్య _ భాగవతుల కుమారస్వామి _ భాగవతుల 
పిచ్చయ్య = భాగవతుల యల్లయ్య . భాగవతుల కామయ్య - భాగవతుల నాగ 
లింగయ్య = భాగవతుల రామలింగం, భాగవతుల రామదాసు. 

ఏలేశ్వరపు వెంకటనారాయణ, ఏలేశ్వరపు కృష్ణయ్య అ తాడేపల్లి సూరయ్య స్‌ 


దోర్భా లింగయ్య - మహాంకాళి లక్ష్మయ్య - వేము ఆదినారాయణ . హరిలక్మ్మీ 
నారాయణ. 


(ప్రజలకు నచ్చిన పగటివేషాలు 285 


రెండవతరం౦ : 


పసుమర్తి రామయ్య - పసుమర్తి ఆంజనేయులు.ససుమ ర్తి సత్యనారాయణ. 
వేదాంతం సాంబయ్య - వేదాంతం వెంకట 
రత్నయ్య - వేదాంతం సత్యనారాయణ _ 
వేదాంతం లక్ష్మీనరసింహం _ వేదాంతం 
ఘంటయ్య - వేదాంతం వెంకటేశ్వర్లు త 
భాగవతుల జగ్గయ్య . భాగవతుల అనం 
తయ్య - భాగవతుల ఆదినారాయణ _ ఏలేశ్వ 
రపు వెంక కేళశ్వర్లు - ఏలేశ్వరపు పున్నయ్య. 
ఏలేశ్వరపు ఆంజనేయులు ఏలేశ్వరపు 
నారాయణమూర్తి - హేమ్మాది వెంకణేశ్వల్లు _ హేమాద్రి శివయ్య = దర్భా 
దుర్గయ్య = దర్చా కృష్ణయ్య = మహంకాళి పెద సత్యనారాయణ = మహంకాళి సుబ్బ 
రామయ్య _ చింత శివరామయ్య. 





మూడవతరం : 


పసుమర్తి విశ్వనాథం _ పసుమర్తి శ్రీరామమూర్తి _ ససుమర్తి సూర్య 
నొరాయణ - వేదాంతం పార్ట సారథి - వేదాంతం (శీమన్నారాయణ = వెదాంతం మల్లి 
కార్డునుడు - భాగవతుల నాగలింగయ్య - భాగవతుల వెంకటరాజయ్య . ఏలేశ్వరపు 
(ప్రకాశరావు _ శివరామయ్య రాశువయ్య . (శ్రీరామమూర్తి _ తాడేపల్లి సుబ్బయ్య - 
తాడేపల్లి _ చందయ్య - హేమాద్రి శివరామకృష్ణశర్మ = మహంకాళి కృష్ణమూర్తి - 
చింతా సూర్య ప్రకాశం _ బాలకృష్ణయ్య - జోళ్యుల దుర్గయ్య. 


కూచిపూడివారి పగటి వేషాలు: 


1. బైరాగి 7. కోమటి-లిం గబల్లీ 

2. ఫకీరు $8. లంబాడీ 

3, బుడబుడక్కల 9. సోమయాజులు- మధ్వాచా ర్యులు 
కీ, జంగం 10. దాష్టీకం పంతులు 

గ్‌, వైష్ణవుల 11. పరాను.గులాము 

6. కోయ 12. గొల్లబటోయడు 


18. జాండపేసం 
14. సూరత్‌ కంచెనీ 
16. గారడీ 

16. ఈడిగ 

17. శారదగాని 

18. మాదిగవేషం 
1. అర్ధనారీశ్వరుడు 
20. మందులపెషం 


దకళారూపాలు 


21. పాములవాని వేషం . 


22. దేవర'పెటి 
| (] 


23. పిట్టలదొర 
24. రంగురింగుల రామి రెడ్డి 
ఏర. గంగిరెదు 
GG 
26. బాలరండా రుక్మాబాయి 


21s హెచ్చరిక వేషాలు. 


కూచిపూడి పగటి వేషాలు భాగవత ర. 


పారిజాతాపహరణం 
. ఎరుకల వేషం 


చోడిగాడి వేషం 


శారదగాని వేషం 
ఆర్జనారీశ్వరుడు 
“ధి 


a] 


ఏరన్నా పగటి వేషాలు: 


(తిపురాసుర "సంహారం 
రాధ వేషం 
కొండాయ వేషం 
(పహాదచరితం 

టి. 
నారద వేషం 
(బాహ్మణ వేషం 
తత్వాలు 


గాల కలాపం 
౧ 


ఉదహరించిన పగటి చేషాలుకాక, ఈ [కింద పుదహరించిన మరెన్నో 
పగటి వేషాలు.. కొన్ని వందల సంవత్సరాలు, ఆంధ (పజలను అలరించాయి. 


అలాంటి వాటిలో కొన్ని. 


అర్య శాం 
(బాబ్యాణ “a :. 
కొయ వెగం ' 


జాం(డ వేషం 

లంబాడి వేషం 

సూరత్‌ కంచెసీ ఎషం. 
ఫకీరు వేషం 


పాములవాని కెషం 


(ప్రజలకు నచ్చిన పగటి వెషాలు 987 


బాలింత వేషం మధ్వాచార్యుల చేషం 
(పహ్తాదచరితం జాం న. 
లజ న ౦హార౦ జె రాగి 

కొండాయ పషం కా 

గొల్ల బోయెడు వేషం గోపికా గీతలు 


వివిధ పగటి వేషధారులు: 


పగటి వేషాలను బహుముఖాలుగా 
ప్రదర్శించిన వారిలో, గోదావరి మండ 
లంలో పాలంకి నారప్ప రావూరు 
సూరయ్య, వేముల బాపయ్య, భాగవతుల 
కోనయ్య, కాలనాథభట్రి వెంకయ్య, అనకా 
పల్లి గంగాధరం, విభూతి భవానిలింగం. 
వీరి ట్రూపు అనేక పగటి వేషాలను ధరించి, ఆంధ్ర దేశంలో ముఖ్య కేంద్రాలలో 
(ప్రదర్శనాల నిచ్చారు. క్రిష్టపాడు జంగాలు నెల్లూరు మూల పేట వ కాకినాడ 
రెడ్లు, నరసరావు పేట ఎరగొల్లలు మొదలై నవారు ఆరాధించారు. ఈ ౩ నాటికీ 
పగటి వేషాల సాహిత్యం కూచిపూడిలో కొల్లలుగా వుంది, 





(ప్రజానాట్య మండలి : 


ఇటీవల ఆంధ దేశంలో ఆంధ్ర (పజానాట్య మండలికి సంబంధించిన 
అనేక దళాలు, ఫకీర్లు, చెంచులు, కోయలు, సుద్దులు, జంతరుపెనై, పిట్టలదొర 
సోది మొదలై న వేషాలు ధరించి, తద్వారా రాజకీయ పబోధాన్ని 
కలిగించారు. సంఘ విదోహుల్ని చీల్చిచెండాడే సొహిత్యండాారా, 
(పజ్నాపటోరాన్న కలిగించారు _ ఇలా పగటి సషాలను ధరించిన 
వారిలో కోగంటి గోపాలకృష్ణయ్య-కోసూరి మాచినేని డా॥ మిక్కిలి 


నేని, శా॥ రాజారామ.నాజరు. రామకోటి వె మొదలై నవారు ముఖ్యులు, 








ఈనాటి ఆం|ధదేశంలో ఎక్కడో చెదురువుదురుగా విపవినోదం (ప్రచారంలో 
వుందని చెప్పలేం కాని 16001700 సంవత్సరాలలో ఈ వినోదాలు వ్యాప్తి పితో 
వున్నాయి అం'పే అది విజయనగర సె నా(మాజ్యకాలం. 


విపు లనగా (బాహ్మణులు. వారు వినోదం చేయడంవలన వివవినోదమని 
పేరు వచ్చింది. (బాహ్మణులలో ఒక తెగ (బ్రాహ్మణులు దేవతోపాసనవలననో, 
మంత్ర తంత్రాల వలననో, ఒక విచిత్రమైన గారడీలు చేస్తూ వుంటారు. అష్టాన 
ధానాన్ని కూడ చేస్తూ వుంటారు. ఆంధ్రదేశంలో ఈ వినోదం చేపేవారు అక్క 
డక్క_డా వున్నారు. గుంటుపల్లి ము త్రరాజనే విప్రవినోది గోలకొండ సుల్తానుల 
తుదికాలంలో వున్నట్లు అ (పతాప రెడ్డిగారు తెలియచే స్తున్నారు. 


చాటువు 
ల! సంతత మారగించు నెడ సజ్జనకోటుల 
పూజ సేయు శ్రీమంతుడు గుంటుపల్లి 
కులమం(తి శిఖామణి ముత్త మంత్రి దె 
బంతియె బంతిగాక కడుపంద గులా 

ముల బంతు లెల్ల దూల్‌ బంతులు దుక్కి 
కెడ్డ యెడ బంతులు విప్రవినోది 

గారడీ బంతులు సుమ్ము 'ధరాతలంబునన్‌ 


అని వర్ణించాడు. ఈ విధంగా ఆ కాలంలో విప్రవినోదాలు జరుగుతూ వుండేవి. 
వ్మివ్రవినోదం చేసేవారు ఆం|డ్రదేశమంతటా వున్నట్లు మనకు ఆధారా లున్నాయి. 


వినోదాలవి|పవినోదులు BY 
మాణిక్యాలపురం విప వినోదులు ; 


తెలంగాణాలో ఈ విప్రవినోదులు కరీంనగర్‌ జిల్లా మాణిక్యాల పురంలో 
వున్నట్లు తెలుస్తూంది. వీరి వృత్తి విప్రులను యాచించడ మే. వీరి (పదర్శనం కూడ 
ఇందజాలమే. వీరిదళ సభ్యులు నలుగు రుంటారు. పీరి (పదర్శనం విపుల ఇండ్ల 
లోనూ, విశాల బహిరంగ స్టలాల్లోనూ కూడా (ప్రదర్శిస్తారు. వీరి (ప్రదర్శనాసామ్మ గి. 
అయిదు శాలువలు, ఒక కొయ్య అలమారా! ఒక తాళపత్ర (గంథం, రెండు జతల 
తాళాలు. (పదర్శనం విశాల (ప్రదేశంలో ఒక చిన్న పందిరిలో జరుగుతుంది. పందిరి 
చుట్టూ శాలువలు కడతారు. ఆ తెరల మధ్య ఖాళీ అలమారా వుంచుతారు. ఇరువురు. 
వ్యక్తులు చరో (పక్క చేరి తాళాలతో భజన చేస్తారు. ఇంతలో (పేక్షకులు గుమి 
కూడతారు. తెరలన్నీ ఎత్తి ఖాళీ అలమారా చూపిసారు. తరువాత దళ సభ్యుడు. 
(పాచీన తాటాకుల (గంథంతో తెరల మధ్యకు వెళతాడు. ఒక పావుగంట వరకూ: 
ఆయన బయటకు రాడు. ఈలోగా భజన జరుగుతూనే వుంటుంది. లోపల ఏం 
జరుగుతూందో అనే ఆస క్రి (పేకకులలో రేకెత్తిస్తుంది. న. 


ఇంతలో తెరను తొలగిసారు. అదివరకు ఖాళీగా వున్న అలమారాలో దేవతా 
విగహాలూ, దీపారాధన కుందులూ, పుష్పాలూ, ఫలాలూ, పిండివంటలూ, గంట, 
శంఖు వివిధ పూజాప్నాతలు అనేక రకాల పిండినంటలు (పత్యక్ష మౌతా ము. అలాగే 
ఒక మామిడి టెంకను పాతిపెట్టి పది నిమిషాల్లో అడుగు ఎత్తున పెరిగిన మామిడి 
మొక్కను చూపిస్తారు. ఈ (ప్రదర్శనం (యేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. 
(పదర్శనానికి ముందే అలమారాలను పరీక్షించవచ్చు. అంతేకాక వీరు ఇంటింటికి 
తిరుగునప్పుడు విగ్రహాలను, కప్పలను, చిలకలను, విభూతిని అరచేతిలో సృష్టించి 
ఇం[ద్రజాల మహేం(ద్రజాల విద్యను (ప్రదర్శిస్తారు. 


రాయలసీమ మిపవినోదులు: 


విపవినోదులు జాతర్ల లోనూ, తిరునాళ్ళలోనూ, గుడారాలను నిర్మిస్తారు. ఈ. 
గుడారాల్లో రామాయణం మొదలై న కధలను అత్యద్భుత ౦గా చిత్రిస్తారు. 


వీరు గొప్ప మాటకారులు, హాస్య ప్రియులు. చెప్పింది చెప్పకుండా చెపుతారు. 
(పేక్షకులను తమ హాస్య (పసంగాలతో ఆనందంలో ముంచె త్రుతారు. 
M - 19 


వళ జా .న.ప.ద కళా రూ పాలు. 


వీరు భలే తమాషాలు చేసి, (పేకకులను: అనందపరుస్తారు. వీరు. ముందు. 
మన పేరు అడిగి తెలసుకుంటారు. దూరంగా వుండే తమ జట్టు వారికి అర్ధమయ్యే 
రీతిలో. పద్యాలద్వారా, నై గలుద్వారా, మన “పేరును తెలియచేసారు. వారు 'అక్కడ 
నుంచే మన “పేరులను వారితోనే చెప్పించి చుట్టూ మూగిన వీక్షకులను ఆశ్చర్య 
చకితుల్ని చేస్తారు. 


i: 


వీరు రాయలసీమ (ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా [పదర్శనలనిచ్చే వారు. 
ఈ నాడు వీరి జాడపున్నట్లు ఆధారాలు లేవు. 


వ్మిప్రవినోదుల 6 రోపి(టిక్‌ : 


విపవినోదులు అ రోజుల్లో రి రోప్‌ టిక్‌ను చేసేవారు. అంటీ ఒక (తాడును 
ఆకాశంలో ఎగరే సే అది అలాగే నిలబడితే, దానిమీద మనిషి ఎక్కి. అంతర్జాన 


మయ్యేవాడట. ఎలా మాయమయ్యెవాడో మర తగా ఇం దజాలం శీర్షికలో వివరించ 
బడింది. | 


ఇలా ఆ రోజుల్లో రోప్‌ (ట్రిక్‌ చేసే విపవినోదులు, కృష్ణా 
నదీ (పొంతంలో నివశళించేవారట. (విటిష్‌వారు పరిపాలి స్తున్న 
కాలంలో (ప్రదర్శించిన ఒక ఆద్భుతకార్యం. ఆ ఆ కాలంలో మన 
దేశానికి వచ్చిన విదేశీయ అెందరో' ఈ అద్భుత మైన ఇండియన్‌ 
రోప్‌! టిక్‌ ను ఎంతగానో (ప్రశంసించారు. ఇది వి|పవినోదుల విద్య. 








3: 
(౧. 
లో 


€ ష్‌ 
స { / స్ట! ॥ 


, ఇందజాలం = 


క్‌ 





శక మైదానంలో గారడి (ప్రదర్శనం జరుగుతూ పుంది. (ప్రదర్శనలి స్తున్న సోదరు 

లిద్దరిలో ఒకరు అందరి ముందూ నిలబడి ఒక పొడుగైన (త్రాడును పరీక్షకోసం 
(పేషకుల కిచ్చి, తరువాత దానిని గాలిలోకి పైకి విసిరాడు. అంతే మరుక్షణం ఆ 
(తౌడు ఒక కర్రలాగ ధృఢంగా నిలబడిపోయింది. అప్పుడు అతని సోదరుడు, ఆ 
క్మరలాంటి త్రాడును ఆధారంగా చేసుకుని పెకి పాకుకుంటూ వెళ్ళి అందరూ చూస్తూ 
వుండగా అంత ర్థానమయ్యాడు. ఆ (పదర న చూస్తున్న (పేక్షకులకు, అది కలా 
నిజమా అన్నంత సందేహం కలిగింది. లో త్రాడు [క్రింద పడింది. మొదటి 
సోదరుడు, నా తమ్ము డేడీ? నా తమ్ముడేడీ అంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. 
రెండు నిమిషాల అనంతరం, రెండన సోదరుడు కుర నుంచి పరుగె తకుంటూ 
వచ్చి (పీకకులందరిసీ ఆశ్చర్యంలో మ ముంచాడు. 


కది కథ కాదు 


©. 


ఇది కథ కాదనీ, కల్పించిన సంఘటన కానేకాదనీ, బి. వి. పట్టాఖిరాంగారు 
తెలియచేస్తున్నారు. కృష్ణానది ( | పాంతంలో నివశించే వి పవినోదులు _ (బ్రిటిష్‌వారు 
పరిపాలన సాగిస్తున్న కాలంలో (పదర్శించిన ఒక అద్భుత కార్యం ఇది. ఆ కాలంలో 
ఈ ఫీట్‌ను వారు మాత్రమే దేశం నలుమూలలా (ప్రదర్శించేవారు. ఆ కాలంలో మన 
దేశానికి విచ్చేసిన విదేశీయు లెందరో ఈ అద్భుతమైన ఇండియన్‌ రోప్‌ టిక్‌ను 
ఎంతగానో _పశంసించారు. విదేశాలలోని వార్తాపత్రికలు దీనికి బహుళ పచారం 


ఇచ్చాయి. 
పార్‌ డేనియల్‌ (పశంస: 


భారతీయ ఇ౦[దజాల విద్యలో ఒకప్పుడు _పాముఖ్యం వహించిన “రోప్‌. 
(టిక్‌ ను గురించి ఒక వ్యాఖ్యానం చేస్తూ (ప్రముఖ లండన్‌ ఇం దజాలికుడు 


292 జానపదకళారూపాలు 


“పార్‌ డేనియల్‌”” ఈ ఇండియన్‌ రోష్మ్‌టిక్‌ను ఏ భారతీయ ఇం, ద్రజాలికడూ 
ఇప్పుడు (ప్రదర్శించడం లేదనీ ఆ కళ అంతరించిందని, తను (వ్రాసిన “మేన్‌ విత్‌ 
అండ్‌ మ్యాజిక్‌*” పుస్తకంలో (ప్రకటించారు. ఇటీవల కాలంలో ఇండియా వారు 


తమ అద్భుతమైన ఆ కళను (ప్రదర్శించలేక పోవడానికి కారణంకూడా పాల్‌ ఆప్పన్త 
కంలో “పేర్కొన్నాడు. 


భారతీయులు నాగరికత వ్యామోహంలో పడి అడవులను నరికి చేయటమేనన్న 
పార్‌ వ్యాఖ్యలను పట్టాభిరాం గారు: ఉటంకించారు. 


ఆరు బయలులో, అద్భుత (ప్రదర్శన : 


ఈ ఇండియన్‌ రోప్మ్‌టిక్‌ ఒక పెద్ద ఆరుబయలు రంగస్టలంలో _పదర్శిస్తా 
రని, అప్పుడు చెట్లతో నిండియున్న ఆ (ప్రదర్శనంలో ఇంద్రజాలికుడు _పదర్శనకు 
ముందు రోజు రాత్రి రెండు చెట్లకు ఒక ధృఢమైన (త్రాడును బిగించి ఉంచుకాడని 
(ప్రదర్శన సమయంలో తన చేతిలో వున్న (త్రాడును పట్టుకునే విధంగా విసురుశాడు. 
అప్పుడు ఆ (త్రాడు నిలబడి వున్నట్లుగా ఉన్న తరువాత తనతోటి ఇం(ద్రజాలికుని దాగి 
పెకి ఎక్కి వెళ్ళ్గమంటాడు. అప్పుడు ఆ రెండవ అతను ఎక్కి వెళ్ళి మాయపై 
పోతాడు. నిజానికి అతను మాయమైపోవటం జరగదు. చెట్ల గుబురుల్లో నుంచి 
(క్రిందికి దిగి వస్తాడు. ఇదే ఆ టిక్‌. 


శిథిలమైపోయిన కళ : 


రాను రాను ఈ (ప్రాచీన కళ కీణించిపోయింది. ఆదరణ లేకపోవటం వల్లి 
వంశ పారంపర్యంగా వస్తున్న ఈ వృ త్తిని అభ్యసించడానికి వారి సంతతి ఇష్టపడక 
పోవటం వలన ఈ కళ దాదాపు అంతరించిపోయింది. 

పందొమ్మిదవ శతాబ్దాంతానికి మన దేశంలో ““*రోప్‌ టిక్‌ *” చేసేవారు లేకుండా 
పోయారు. కొంతమంది స్వార్ధపరులు తమవద్ద నున్న తాబిత్తు 
లను, వేళ్ళను, (తాళ్ళను అమ్ముకోవటానికి తమకు తెలియని చిన్న 
చిన్న మేజిక్కులను (ప్రదర్శించి ఈ కళను పూ ర్తిగా రోడ్‌ స్థాయి 


(ప్రదర్శనంగా చేసేశారు. ఈ ఆద్భుత వ్రదర్మవష పునరుద్ధరించటం 
ఎంతైనా అవసరం, 





(పూల నురూతలూగించిన 
జంగం కథలు, 


ఇ్యుర కథలు 





అం ధదేశంలో ఆ నాటి నుండి ఈ నాటి వరకు బహుళ (ప్రచారం పొందిన 
జంగం కథలు ఈనాడు, బుర కథలుగా పిలువబడుతున్నాయి. ఒకనాడు మత 
_వదోరానికి, దేశబ క్రికీ (పతివింబంగా నిలబడిన జంగం కథా కళారూపం రాను 
వాను యాచనకూ, వుదరపోషణణా ఉపయోగపడి తిరిగి ఈనాడు దేశభ క్రిని 
1వకోధిస్తూ, (ప్రజా సమస్యలను చి(త్రి స్తున్నది. 
జంగం కథలను ఎక్కువగా జంగాలే చెప్పడంవల్ల వీటికి జంగం కథలనే 
ేరు వచ్చింది. ఈ కథలను సిరికి జంగాలూ, బుడిగె జంగాలూ, సెట్టి బలిజెలూ, 
సెట్టి ఫణిజెలూ, ఈతముక్కు జంగాలూ, వంశపారంపర్యంగా (పచారంలోకి తీసుకు 
వళ్ళూరు. జంగాలందరూ శై వభక్తులు కావడంవల్ల , శై వవైష్టవ మతాల మధ్య 
వచ్చన సంఘర్షణ కాలంలో శ్రై వమత (పచారానికి ఈ కథలను ఉపయోగించారు. 
వీర. శైవమతం బాగా వ్యాప్తిలోకి వచ్చేనాటికి, అంటే |క్రీ॥ శ॥ 1150 నాటికే ఈ 
కథలను జంగాలు పాడుతూ వుండేవారు. వీరు ఈ కథలతోపాటు పగటివేషాలను 
కూడ (ప్రదర్శించేవారు. బై చరాజు చేంకటనాథ కవి, పంచతం(త్రంలో ....కడివోని 
శిదనాటక పుటూరి జంగాలు అనీ పుదాహరించ డాన్నిబట్టి, జంగాలు నాటకాలను కూడా 
ప్ర దర్శించేవారని తెలుస్తూ వుంది. 
దాసరులందరూ వైష్ణవ భక్తులెనక్లే జంగాలందరూ శ్రైనభక్తులు, వీరు 
కప్పే కథలకు జంగం కథలని “పేరు. వీరికే బుడిగె జంగాలనే పేరు కూడా 
నొతుకలో వుంది. అందుకు కారణం వారు కథలో వుపయోగించే వాయిద్యానికి 
మి.డిగె అనే పేరునుబట్టి బుడిగె జంగాలనే 'పేరు సార్ధకనామమైంది. ఈ బుడిగెనే 
గక్క్‌ అనీ, డిక్కీ అనీ, గుమ్మెటనీ అనేక రీతులలో ఆయా పాంతాలలో ఉదాహ 
రీషన్నారు. బుడిగెలు మామూలు గుమ్మెట్లకంకే చిన్నవి. ఇవి ఇ త్రడితోనూ, 
కంచుతోనూ చేయబడి వుంటాము. 


జంగాలు (పారంభంలో శ్రైవ కథలనే (సచారంచే సేవారు. తరువాత శై వేతర 
కథలైై న దేశింగురాజు, విరాటపర్వం, భల్లాణ, సిరియాళ, దేవయాని, వామన 


294 జానపదకళారూపాలు 


విజయం, అ మొదలై న కథలను కూడ” (వచారంలోకి తెచ్చాడు, 
జంగాలు వీరశైవ (పచారకులు కావడంపల్లి వారి కథలన్నీ వీరావేశంతో చెప్ప 
బడుతూ వుండేవి. ధేనువుకొండ వెంకయ్యగారి విరాటపర్వం జ క కథలో 
జంగా లయొక్క వేషధారణ, వాయిద్యాల వర్ణన వుంది... See సూరకవి 


జంగాలుపాలు దేవాంగుల వి తంబు అని వరి ంచడంవల్లి, కం న సాలెవారిని 
యాచిస్తారని తెలుస్తూ వుంది. 


ఆం(ధ్రరేశంలో శారదకాం(డ్రు అనే ఒక కహ ఒరి గ తెలంగాణాలో 
తప్ప మరెక్కడా. అంతగా కనిపించరనీ. జానపద గాయకులుగా బిక్షకులుగా 
వుండే వారిలో కూడ వీరెక్కు.నవీ, మున్నూరు, ముతరాసి మొదలై స కులముల 
నుండి ఉద్భవించిన జాతుల్లో శారద కాండజాతి ఒకటని జానపద వాజ్మయంలో... 
బి. రామరాజుగారు వుదహరించారు. ఓ భారతీ, కరుణామతీ భ$. శారదా, కరుణానిధి 
అనే. వంతపాట పాడటం వలన కూడా వీరికి శారదకాం(డు అనే పేరు వచ్చి 
వుండవచ్చు. అంతేకాక, న్‌ రుపయోగించే వాద్యం తో భుజ! ముమీద రించే 
' తంబురాకు శారద అని పేరు. బుర్ర కథలో క్‌ పే తంబురాకూ దీనికీ ఏమీ 
తేడాలేదు. శారదను ఒక భుజంమీద ధరించి వాయిస్తారు. శారద అంటే సర స్వతి* 
విద్యల తల్లి. సరస్వతి పేరును వా రువయోగించే తంబురా వాయిద్యానికి 'మారు 
పేరుగా శారద అని నామకరణం చేశారు. వీరికథ కారదారివి సోతంతో ప్రారంభ 
నౌతుంది. ముఖ్యంగా వీరి జట్టులో పురుషుడు కథ చెపితే అతని ఇద్దరు భార్యలూ 
వంత పాడుతారు. ఒక భార్యను కలిగివున్న కథకుడు కథ చెపిజే, ఆతని భార్య 
డక్కీ కొడుతుంది. దీనిని వీరు డిమ్మీీ అని కూడా పిః షం వీరు పాడే 
పాటల్లో శారద వరుసల నేకాక చరిత్రాత్మక మైన గేయాలను వీరాచేశంతో పొడుకారు. 
తెలంగాణాలో ప్రచారంలో వున్న (ప్రసిద్ధ వీరకథలై న సదాశివరెడ్డీ కథ, సర్వాయి 
పాపడు కథలనూ, సర్కారు ఆంధ్రదేశంలో (పథఖ్యాతి కంటిన. బొబ్బిలియుద్ధం, 
పల్నాటి వీరచరిత్ర, బాలనాగమ్మ మొదలైన కథలనూ శారదకాం్యడు చెపుతూ 
వుంటారు. పైన వుడాహరించిన ఒకొక్క క కథనూ, మూడు నాలుగు రాత్రులు 
చెప్పతారు.' ఈ 'కథలు' చెప్పేవారు ఎక్కు_వమ ఏంది వరంగల్లు తాలుకా వెంకటా వుల 
పల్లి మొదలైన చుట్టుపట్ల (గామాలలో వున్నారు. శారదకాం'డు అందరూ "కె వ 
మతస్తుల మాంసొ హాదలై. న జంగమ జాతివలన ' కలిగిన జాతి ఈ శారదకాం(డు 
అని కొందరి అలీ పాయం. వీరు. ఎల్లమ్మ, పోచమ్మ మొదలై న ముఖ్య దేవతల్ని 


(పజల నురూతలూగించిన' జంగం “కథలు బుర్ర కథలు బోరిక్‌ 


పూజిస్తారు. వీరు వంత మంది భార ్యలనై నా చేసుకొనవచ్చు. “వీరందరూ శైవ 
మతస్థులెనప్పటికీ లింగధారణలో కొంతమందికి పట్టింపులేదు. 5 ges 


ఉ తమ కామూ 


ఈ జంగం కథలను (ప్రజా (పబోధానికి ఆయుధంగా వపుపయోగించార౦"టే 
అందులో ఒక విశేషం లేకపోలేదు. బురకథ ఫణితులు చాల వు త్తేజకర మైనవీ, 
వ్యదేకమైనవీ, అన్ని రసాలనూ తేలికగా (ప్రజా హృదయాల్లో. చొప్పించగల 
శకి ఈ జంగం కథలకుంది. వీరరసం ద్వారా (ప్రజలను వుద్రేకపరచవచ్చును. 
కరుణరసం ద్వారా ఏడ్పించవచ్చును. హాస్య రసంద్వారా కడుపుబ్బ నవ్వించ వచ్చు. 





శృంగార వీభత్సర' సాలకు పాముఖ్యం తక్కువైనా నవరసాలూ ఈ జంగం కథా 
విధానంలో మిళితమై యున్నాయి. సంగీతం, సాహిత్యం, నృత్యం, వాద్యం, 
శిల్పం. తాళం, లయ, అభినయం, ఆహార్యం మొదలై న హంగులన్నీ ఈ కథలో 
తొణికిసలాడుతూ. వుంటాయి. ఈ కథల్లో వువయోగించే గుమ్మెటలు వీరణప్పు 
(మోతలను గుర్తుకు తెస్తాయి. జంగం కథా కళారూసంలో (పజలను మేల్కొల్పే 
మహత్తర శక్తి వుంది. ఈనాటికీ ఈ కళారూపం విద్యాధికుల నుండి అతి 
సామాన్యుల వరకూ ఆనందింపజేయగల ఉత్తమ జానపద సంగీత కళారూపంగా 
త యౌరై. మ. 


296 జానపదకళారూపాలు 


జంగం కథను తెలుగు జాతియొక్క సంగీత జానపద కళారూపంగా చెప్ప 
వచ్చు. ఈ జంగం కథల్లో విద్వత్తును _పదర్శించే క్లోకాలూ, దేశీయ ఛందస్సు 
అయిన మంజరీ ద్విపదలూ, దరువులూ, కీర్తనలూ, కందార్గాలూ మొదలై నవన్నీ 


ప్రవేశపెట్టబడ్డాయి. ఉదాహరణకు శ్రీనాథుడు. [వా సిన పల్నాటి వీరచ చర్మిత మంజరీ 
ద్విపదలో రచించిందే. 


ఆం(ధదేశపు పల్లెల్లో రైతు కూలీలకు పనిలేని తీరిక సమయాలలోనూ, 
దేవుని వుత్సవాలలోనూ ఈ కథలను చెప్పి స్తుండేవారు. ఈ కథలను చెప్పే 
జంగాలు పగటిపూట శంఖు, గంటలతో ఇంటింటా వ వ్యాచకం చేసూ. ఈ రొ తికి 


నడిబిజారులో ఫలానా కథ జంగం కథగా చె పుతున్నామని, ఫలానావారు చెప్పి స్తున్నా 


రని ఇంటింటా (ప్రచారం చేస్తూ, పది లాంతర్గ ను (పోగుచేసి తెల్ల వా రేవరకూ ఠా 


కథలను చెప్పి వేలాది (పజలను ఆనందింపజేసేవారు. ఆనాడు జంగం కథలకు 
మంచి ఆదరణ వుండేది. ఈ కథకులు ఏ మారుమూల (గామంలో కథ చెప్పుకున్నా 
హాయిగా రెండు మూడు బస్తాల ధాన్యం. డబ్బు సంపాదించుకో గలి గేవారు. రాను 
రాను కుటుంబంలోని సభ్యులందరూ ఈ కథల్లో పాల్గొనేవారు. పురుషుడు కథ 
చెప్పితే ఆయన భార్య వంత పాడేది. కొంతమంది ఇద్దరు భార్యలను చేసుకుని 
జీవన భృతిని తేలికగా సంపాదించుకు నేవారు. వృ శ్రిరీత్యా ఇరువురు భార్యలను 
చేసుకోవడం తప్పుగా ఎంచేవారు కారు. ఇలాంటి వీరికి ఏవిధమైన ఆశయమూ 
వున్నదని చెప్పలేము. ఒకనాడు (పబోధం కొరకు ఏర్పాటైన ఫా కథా కళా 


రూపం పారంపర్యంగా జీవనోపాధికి అంకితమైంది. ఈ కథలను ముగ్గురు స్త్రీలు 
కలిసి చెప్పడం కూడ పరిపాటైంది. మూడు స్తీ కంఠాలు కలిసి ఏ బాలనాగమ్మ 
కథనో చెపుతూ వుం'ే పల్లెల్లో కథలు వినే స కథలో వచ్చే హృదయ 


విదారక దృశ్యాలకు కండ్లవెంట సీరు కార్చేవారు. ప్ర గొంతులతో చెప్పబడే ఈః 
కథలు అతి శ్రావ్యంగా త 
(ప్రదర్శనం, పరికరాలు : 


వీరి (ప్రదర్శనాలకు రంగస్థలమంటూ ఏమీలేదు. విశాలమైన ఒక వీథిలో 
పందిరి వేసి చూట్టూ కిరననాయిలు లాంతర్లు _ేలాడక'పేవారు. ఈ లాంతర్లు లేని 


(పజల న్నురూతలూగించిన జంగం కథలు, బుర్ర కథలు 207 


రోజుల్లో ఆముదపు దీపాలనూ, నూనె కాగడాలనూ లేదా ఇలాయి హలా వలి 
గించేవారు. ఈనాడు షెటోమాక్సు లైట్లను వాడుతున్నారు. ముగ్గురు వ్యక్తులుండి, 
రెండు షెటోమాక్సు లైట్లుంటే అతి శేలికగా జంగం కథా కార్య కాకమం. జరిగి 
పోతుంది. కథకునికి ఒక తంబురా, మూడు అందెలు రెండు కాళ్ళకు గజ్జెలు, 
వంతకు రెండు గుమ్మెట్లు, ముగ్గురికీ మూడు గౌన్లూ, మూడు తలగుడ్డలూ వుంేనరి 

కథ జరిగిపోతుంది. ఒక్కసారి ఈ సొమ్మగిని "ఏర్పాటు చేసుకోగలిగితే మ 


కావలసిన సామ్మగి ఏమీ పుండదు. ముగ్గురు వ్యక్తులూ 'చలాది (ప్రజలకు తెల్లివా 


a 





వుష్పుగుండూరు బుర్రకథ దళం 


కథ వినిపించి కూర్చోబెట్టగలరు. వీరి బృందం ఒక (గ్రాదుం నుంచి మరో (గ్రామం 
వెళ్ళాలంటే ఎవరి సామాను వారు భుజాలకు తగిలించుకుని సునాయాసంగా 
(ప్రయాణం చేస్తారు. 


కథావిధానం, కథల కటు, పటు: 
లు రు 


జంగం కథల్లో కథకుడు తంబురాను ధరించి శృతిని మీటుకుంటూ చే 
అందెలతో తాళం వేస్తూ కాళ్ళతో నృత్యం చేస్తూ కథను (పారంభిసాడు. (పక 


గ్రా 


398 ౨... _ జొనపదకళారూపాలు. 


నున్న వంతడారులు రెండు గుమ్మెటలను భుజాలకు తగిలించుకుని “దద్దో కమి, 
తధిమి-త త్తధిమి, తకిట తతధిమి, దింతక్క_దాతద్దిందా. తక తక్కి, తరతక్కా' అనే 
దరుష గి మధ్య గమకాలనిస్తూ కథా సన్నివేశాల 

కి అంటూ కథకుడికి హుషారు 


చక్కగా చరణం పాడితే వానిని నంతదార్లు తిరిగి వంతపాడుతారు. కథకుడు కథను. 

ఏరో వంతదారు (ఇతడు ప హాస్యగాడు (  పేకకులకు వచ్చే అనుమానాలను 
హాన్య ధోరణిలో కథకుని (పక్నించి, సున్నిత హాస్యంతో "పజలను, ముగ్గుల్ని చేసి 
కథను ముందుకు నడిపేవారు. ఈ హాస్యంవల్ల పరాకుగా వున్న (పేకకులందర్నీ 
ఒక హద్దులో వుంచి కథను వినేటట్లు అభిలాషను కలిగించేవారు. _ కథకునికీ, 
సంత లకూ మధ్య నున్న అవినాభాన సంబంధం ఇంతా అంతా అని చెప్పలేం. రథా 
.గమనంలో ఆ యా నుట్టాలలో ఎక్కడా వీసమంత వెలితి రానీయరు. కావాలను 
కున్నప్పుడు పీకకులను నవ్వించగలరు, ఏడ్చించగలరు, వుదేకపరచ గలరు, 
"కథను విన్న ఆ కొంచెంసేపూ పేకకులను ఒడలు మర చేటట్లు చేయగలరు. 
వంతలు కథను ఆలాపిస్తుంపే కథకుడు చేతిలో వున్న అంచెలతోబాటు ఒక అంద 
మైన చేతిగుడ్డను పూష ప్తకుంటూ రెండవ చేతితో తంబురాను మీటుతూ, కాళ్ళ గజ్జెలు 
ఘల్లమనేటట్లు నృత్యం చేస్తూ అటూ ఇటూ చేతులు వూపుకుంటూ నొత్విక, ఆంగిక 
చలనా దులతో రంగస్థలం అంతా కలియదిరుగుతూ యుద్దఘట్లాలలో నూ, రౌద్ర 


ఘట్టాలలో నూ bie బిడ్తట్లు ఎగిరి ఎగిరి గంతులు వేస్తూ, “గిజ్టుగిజ్డున గిరికీలు 


కొడుతూ, పళ్ళు పటపట కొరుకుతూ అరరే, అరరే అంటూ వంతలను కేకలతో 
ఆవలిస్తూ హంగామా చేసి _పేక్షకులను నివ్వెర పోయేటట్లు చేసేవారు. పెన వివరిం 


చన (ప్రదర్శన విధానాన్నిబట్లి, జంగం కథా కళారూపం ఎంత పదునె నదో మనకు 
॥ | కు అ య 3 
ఛపడుతుంది. ముగ్గురు వ్యక్తులతో కూడిన ఈ 


స 


కళారూపం యొక్క [పాముఖ్యం 
అనిర్వచ నీయమైనది. ఇది ఇంతటి వుత్తమ కళాయుధం గనుకనే 


మణ 


చర్మితాత్మక౦గా 
ఆంధ | ప్రజాహృదయాలలో హ త్తుపపోయిండి. య 


బ్నురకథ అంటే * 


Ch et జ కలు ( చ పష 
(పజాహ్యదయాలను ఇంతగా చూరగొన్న ఈ జంగం కథల యొక్క పూర్వ 


పత మనకు సరిగా తెలియడం లేదు. జంగం కథగా వర్జిల్లి ఈ కళారూపం నేడు 


(పజల న్మురూతలూగించిన జంగం కథలు, బుర్ర కథలు 299 


బ్యురకథ అనీ, తంబురా కథ అసీ. తందాన కథ అనీ, గుమ్మెట్ల కథ అనీ, అనేక 
(పాంతీయమైన భేదాలతో పిలువబడుతూ వుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో 
ఈసొడు జంగం కథలంటే చాలామందికి తెలియదు. బ్యురకథ అనే "పేరు ఆబాల 
గోపాలానికీ తెలుసు. అలాగే రాయలసీమ జిల్లాలలో బుర్రకథ అంటే ఎవరికీ తెలి 
యదు. అక్కడ “తందాన కథిలనే వ్యవహరి స్తున్నారు. ఈ విధంగా జంగం ' కథ 
(ప్రాంతీయమైన భేదాలతో వివిధ నామాలతో పిలువబడుతూ పం ఈ కథకు ఇన్ని 
“పేరులు రావడానికి కారణం కూడా లేకపోలేదు. ప 





ఆలు 


ఈ కథల్లో పథాన కథకుడు తంబురాను వుపయోగి స్తున్నాడు. ఆ పే 
ఉపయోగించే బు(ర నుబట్టి దీనికి తంబురా కథ అనీ, బుర్రకథ అనీ “పేరు వచ్చి 
వుండవచ్చు. ఈ కథలో ఉపయోగించే గుమ్మెట్లను డక్కీలసీ, బుర్రలసీ వ్యవహా 
రించడంవల్ల ఈ "కథలకు ప కధలు, ప అ "షేర్ల సార్దకమై యుండ 
వచ్చునని కొందరి అభ్మిపాయం.. . 


300 జానపదకళారూపాలు 
ఈనాటివి కావు, అక్షరాలా ఆనాటివే : 


అలాగే ఈ కథలకు తందాన కథలనీ తందాన పాటలని కాడ (ప్రచారముంది.. 
"ముఖ్యంగా బుర్రకథలలో గుమ్మెట్లు వాయిస్తూ వంతలు పాడేవారు తందానా, తాని 
తందానా అనే వంతపాట పాడటం వల్ల ర ఈ కథలకు తందాన కథలని పేరు 


వచ్చిపుండవచ్చు. తందాన కథలు [ప్రాచీన కాలం నుండీ వున్నవనడానికి వుదాహర 
ణగా కీడాభిరామింలో ! 


ఆకలంక స్టితిగోరి కొల్చెదరు [బహ్మానంద సంభావనన్‌ 

సక లానందమయెక Fa వ. సంతోష చి త్రంబునన్‌ 
తకదుమ్ముల్‌ యకతాళముల్‌ జవనికల్‌ తందాన లమ్మయ్యకున్‌ 
ఏకవిరమ్మకు మూహురమ్మకు నధోహింకారమ భా రత్మకున్‌. 


అని పషేర్కానడాన్ని ఇట్టి కాకతీయ యుగంనాటికే ఈ జంగం కథలు బహుళ 
(ప్రచారంలో వున్నాయని తెలుస్తూంది. “యకతాశముల్‌ జవనికల్‌ తందాన లమ్మయ్య 
కున్‌ * అనడ ౦ వల్ల ఆనాటి జంగం కథల్లో జవనికై వాద్యం కూడ వుపయోగించినట్లు 
వూహించవచ్చు. “తందాన అనే వంతసదం ఆనాడు పాడబడే (పతి కథలోనూ 
వంతగా పొడి వుండవచ్చు, 


ఆం|ధ(పజా జీవితంలో ఇంత విశిష్టగ్టానాన్ని సంపాదించుకున్న ఈ బ్శుర 
కథను గూర్చి పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలోగాని, పండితారాధ్య 
చరిత్రలోగాని, తొలి వీథినాటకం క్రీడాభిరామంలో కాని ఎవ్వరూ దీనిని పేరు “పెట్టి 
స్పష్టంగా "పేర్కొనకపోవడం చూడగా ద్విపద భూ ముష్టమైన ఈ రచనకు (పక్క 
వాద్యాల (ప్రాబల్యాన్ని బట్టి [క్రమేపీ ఈ “పేరు రూఢమై యుండవచ్చు. (పాచీన కళా 
రూపాలైన యక్షగాన, వీథినాటకాల పూర్వరూపం బుర్రకథ కావచ్చుననీ శీనాథుని 
Sen ముందునుంచే ద్విపద (ప్రబంధం బురకథ వంటిది గానరూపంలో పుందన 
డానికి |కీడాధిరామంలోని ఈ (క్రింది పద్యమే తార్మాణమనీ తిరుమల రామచం(ద 


గారు "జయంతి" షృత్రికలో “తెలుగువారి తొలి సంగిత కళారూప* మనే వ్లాసలల్లా 
సృదాహరించారు. 


'దుత తాళంబున వీరగుంభితక ధుంధుం ధుంకి బాత్కారసం 
గతి వాయింపుచు నాంతారాళిక యతి[గ్రామాభిరామంగా 





(పజల నురూతిలూగించిన జంగం కథలు, బుర కథలు 


యతిగూడం ద్విపవ (పబంధమున విరానికముంబాడె నొ 


శీ 


క్కుతె త్యక్షరముం గుమారకులు ఫట్కారంబునం దూలగన్‌. 


, కొండేపూడి రాధ, వి, సరోజిని 


శ్రే 


మ 


(ప్రజానాట్యమండలి మహిళా బుర్రకథ దళం, తాపీ రాజ 





అని 14 వ శతాబ్దంలో రచింపబడిన ,క్రీడాఖిరామ కాలానికే బుర్రకథ కళ 
రూపం (పచారంలో వుందనడానీకి ఈ పద్యంలో వుదాహరించిన ఇతివృ త్త 


30. కల + జా నప దక ఠా రూపాలు. 


నిదర్శనం. దిని ఇతివృ త్తం వీరచరి(తకు సంబంధించింది, పాడింది ద్విపదకావ్యం. 
వీరగుంభితను వాయించింది ఒక స్త్రీ. కైన వివరించిన వీరగుంభిక నేటి గుమ్మెటని 
పండితుల ఆభి పాయం. గుమ్మెట్ల వాద్యం గంభీరంగానూ, గుంభనంగానూ వుండే 
ధ్వని విశేషం అవడంవల్లి దీనికి గుంభిత అనే పేరు వచ్చి వుండవచ్చు. ఈ గుంథి 
తను అనాడు స్త్రీలు వాయించినళ్తే ఈనాటి కథల్లో స్త్రీలూ, పురుషులూ కూడ 
వాయి స్తున్నారు. ఈ డక్కీలు పూర్వం నుంచీ వున్నవనడానికి కాశీ ఖండ౦లో 
(శ్రీనాథుడు 


వలకి చక్కి కాహళము వంశము డక హుడుక్కు యుర రుల్‌ 
స్మ యు 
రుల్లని యాదిగా గలుగు శబ్దపరంపర తాళ శబ్ద మై. 


"అని వుదాహ  రించడాన్ని బట్టి, rte అనే దానినిబట్టి కాహళము 
మొదలైన వివిధ వాద్యాలతోపాటు డ కక్క అనే నేటి డక్కీనీ బుడబుక్క._లవా 
రుపయోగించే హుడుక్కను కూడ వుపయోగించి వుండవచ్చు. అలాగే పండితా 
రాధ చరిత్రలో 


అలరుచు బడిహారులబ్ల యందరును 
అలినుచ్చి చాంగు భళాయనువారు 


అనే దానినిబట్టి నేటివంతలు పాడే “భళానోయిభాంఎ. తమ్ముడూ, మేల్‌ 
భకానోయి దాదానా" అనే దానికి డగ్గరగా వుండడాన్నిబట్టి 'తందానా తాని తంధనా, 
భళా భళి మొదలై న నంత విశేషాలు ఆనాటినుంచీ (పచారంలో వుస్నట్లు మనం 
తెలుసుకోవచ్చు. 


బుర్రకథ గానవిశేషంగా రూపొందిందనడానికి పె ఉదాహరణలేగాక, (క్రీడాభి 


యా 
జీ 2 " 
రామంలో 


రాగములనుండి లంఘించ రాగమునకు నురుదు నూరుదయ్యంబుపెనొ త్రి త్రిగిల్ల 
కామవల్లీ మహాలక్ష్మి కైటభారి వ బాడుచు వచ్చె జక్కు ట్రలపురంధ్రి,. 


౨ జక్కులపురం్యధ్రి వలప్ప బాడుచువచ్చె. అనే దానినిబట్టి reg రుజు 
వౌతోంది.. 


Sih Es 4 
hi} క] 
ఖీ : జ 


(ప్రజల నురూతలూగించిన':జంగం కథలు; బుర్ర కథలు $038 


a 
అ! 


అలాగే బసవప్పరాణంలో స. న. గురించి 


కరమర్థి నూరూర bees 
పాటలుగా గట్టి పాడెడివాడు 


అనడాన్ని బట్టీ, 
శ్రీనాథుడు కాశీఖండంరో దషవాటి పృరమును వర్ణిస్తూ 


కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగానసరణి. 


' అనడాన్నిబిట్టి గంధర్వగానాన్ని యక్షగాన సరణితో పొడి వినిపించేవా 
అర్హమౌ తోంది. పై వుదాహరణలనుబట్టి _ ఒకే నటి వివిధ వాద్య విశేషాలతో వివిన 
పాత్రల్నీ అభినయించేదని తెలుస్తూంది. 


ఈ జాతికి చెందిన కథలను నా క్క పురుషులు కూడ పొడి వినిపించినట్టు 
(క్రీడాభిరామంలో 


వాద్యవైఖరి కడునెరవాది యనగ-ఏకవీరా మహాదేవి ఎదుటనిల్ని, 
పరశురాముని కథలెబ్ల |పౌఢిపాడె-చారుతరకీ ర్తి బవనీల చక్రవర్తి. 


వివిధ వాద్యాలలో పరశురాముని కథలు బవనివారు పాడి వినిపించినట్లుగా 
వుంది. జవనికలు, డక్కీలు మొదలై న వాద్య 
వై ఖరులన్నీ చేరి వుండవచ్చును. ఇందుకు 
మరో వుదాహరణగా పండితారాధ 


(తలో ss 


ధ్ర చరి 
నాదట గంధర్వ యక్షవిద్యాథి - 
రాదులె పాడెడు నాడెడువారు. 
సి వరనలనుబటి నటి నాట్యానికి 
సనా (37) రి 

అనుకూలమైన దుస్తులు ధరించి యక్షిణి 

లాగా తంబురాలాంటి జంతవాయిద్యాన్ని 

వాయివ్తా, పాడుతూ, ఆడుతూ కథ విని 

పించేదని తెలున్తూ వుంది. 





304 జానపదకళారూపాలు 


ఈమాదిరి కథ వినిపించింది జక్కులప్పరం[ధ్రి ఆని విదితమౌ తోంది. దీనిని 
బట్టి మూల యక్షగానం సంగీత నృత్యసహాయంతో కథ వినిపించే కళారూపమని 
స్పష్టమౌతోంది. 

ధర్మాంగద చర్మిత, చ్మి తాంగద విలాసం మొదలై న యక్షగానాల. “బషముల్‌ 
గట్టి జనులు పాడి వినిపింపి అనడాన్ని బట్టి “వలపుబాడుచు వచ్చె జక్కు.లపురం(ధి” 
అనే దానినిజట్టి గోవిందదీకితుడు సంగీతసుడ అనే లక్షణ (గ్రంథంలో యక్ష 
గానం యకులచేత పాడబడే ఒక సంగీత విశేషమని పుదాహరించ డాన్నిబిట్టి పొడి 
వినిపించ డానికీ వుపయోగపడ్డాయని అర్హమోౌతూంది. అతి (ప్రాచీన యక్షగానాలైన 
ఓబియమం(త్రి గరుడాచల యక్షగానమూ. కందుకూరి ర్ముదయ్య రచించిన స్నుగీవ 
విజయమూ పాడి వినిపించినవగాని యక్షగానాలుగా (పదర్శింసబడినవి కాపు, 
కేవలం ఒకే నటి వివిధ పాత్రల్ని అభినయించేదని ఉదాహ'రణలనుబట్టి తెలుస్తూంది. 
అయ్యగారి వీరకవి రచించిన చ్మితాంగద విలాసమనే యక్షగానంలో 


చిత్రాంగవ విలాసమనగ యక్షగాన మొనరింతు. 
వెషముల్‌ గటి జనులుపాడి వినిపింప. 


అని పేర్కొనడాన్నిజట్టి యక్షగాన రూపంలో వున్న వీథినాటకమని బోధ 
పడుతూంది. పై వదాహరణలను బట్టి యక్షగానాలు, వీథి నాటకాలు, బురకథలు 
మొదలై నవన్నీ దేశి సారస్వతానికి చెందిన సంగీత రూపకాలుగా పరిణామం 
చెందుతూ, దేనికి దానికే ఒక ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకుని, వివిధ కళా 
రూపొలుగా వృద్దిచెండి వుండవచ్చు. ఇలా గానరూపంగా అభివృద్ధి పొందుతూ 
వచ్చిన యకగానంలో సూత్రధారుడు [(పవేశించి, నటియొక్క పాటకు వంత 
పాడుతూ, కథాగమనంలో వచ్చే చిల్లర పాతలకు వాచికం చెపుతూ వుండేవాడు. 
నటి వివిధ వ్యాతల్ని అభినయిస్తూ కథ వినిపించేది. ఈ విధానమే భామాకలాపం. 
గొల్లకలాపంగా రూపొంది వుండవచ్చు. సూ తధారుడు విదూషకుడుగా మారి 
వుండవచ్చు. 

తరువాత యక్షగానంలో వచ్చిన మాఠ్పుల ననుసరించి మరో దశ నందు 
కుంది. ఒకే నటుడు వివిధ రకాల ప్మాతల్ని అభినయించడమే కాకుండా విడి విడిగా 
ఒకొక్కరూ ఒకొక్క పాత్రను అభినమించే సాంప్రదాయం ఏర్పడింది. 
తంజావూరు యక్షగానాల్లోనూ, యాదవదాసు గరుడాచల యక్షగానంలో నూ, ప్నాతల 


(పజల న్నురూతలూగించిన జంగం కథలు, బుర్ర కథలు 305 


వవేశంప్రవేశపెట్టదిడి వుంది. అంే (ప్రవేశించే (ప్రతి పాత్రా తన వూరు, 'పేరు 
తెలుపుతూ, “వెడలె సత్యభామ” అని స్తీ పాతలూ, “వెడలె యమధర్మరాజు” అని 
పురుషపాత్రలూ (పపేశించేవన్న మాట. ఈ దశలో పరిణామం చెందిన యకగానా 
లను యక్షగాన నాటకాలని, వీధి నాటకాలని పిలిచారు. 

ఈ విధంగా యక్షగానాలు రచనలో, (ప్రదర్శనలో అభివృద్ధి చెందుతున్నా 
మూల యకగానమైన సంగీతరూపం బుర్ర కథగాను, హరికథగానూ రూపొందింది. 
ఇందుకు వుదాహరణ = హరికథా పితామహుడై న అజ్ఞాడ ఆదిభట్ల నారాయణదాసు 
గారు తమ కథలన్నిటిని యక్షగానాలనే వ్యవహరించారు. 

యక్షగానంలో సూ(తథారుడూ, విదూషకుడూ వున్నస్తే బ్ముర న వంత 
దారులు (పవేశించారు. 

యక్షగానంలో విదూషకుడు హాస్యం చెపితే బుర్రకథలో వంతదారు హాస్యం 
చెపుతాడు. 
ఆనాటి నుండి ఈనాటి వరకూ కొన్ని బుర్ర కథలను స్త్రీలు కూడ చెప్పడం 
వల్లి పేక్షకులను ఎక్కువగా ఆకర్షించగలిగేవారు. 

ఈ విధంగా పరిశీలన చే సేటట్ల ముతే మూల యవగానం రూపాంతరం పొంది 
బృురకథగా పరిణామం చెందిందని శ్రీనివాస చృక్రవ ర్తిగారు నాజరు సన్మాన. 
సంచికలో వుదాహరించారు. 


మహారాష్ట్ర కళారూపమా : 


ఈ బుర కథ కళారూపం మహా 
రాష్ట్రం నుండి మనకు దిగుమతి అయిందనే 
వాదం కూడా వుంది. చాళుక్యరాజులు తూర్పు 
కోసాను పరిపాలించిన రోజుల్లో పశ్చిమ 
దేశాన్నుంచి తూర్పుకు వచ్చిన చాళుక్య 
రాజులతోపాటు ఈ బ్యుర కథలు, తోలు 
బొమ్మలాటలు మొదలైన జానపద కళా 
రూపాలు దిగుమతి అయినాయని కొంత 
మంది చరిత్రకారుల అభ్మిపాయం. కాని, 
చర్మీత్రగతిని బట్టి కొంచెం వెనుకకు అ 

M- 20 జ శ 





306 జాన 


Es 


దక ళారూషపాలు 


పరిశీలి సే త ఫె దకీణ భారత దేశమంతా అనేక పర్యాయాలు, అనేక చక్రవ ర్తుల 
ఏలుబడిలో ఏకఖండ౦గా పంది. కృష్ణదేవరా య పాలనలో కన్నడ, తెలుగు, తమిళ 
రాష్ట్రాలు కలిసే వుండేవి. ఆనాడు ఆంధ కళారూపాలు విజయనగరం తంజావూరు 
సరస్వతీ మహల్‌ యక్షగానాలూ, తెలుగు నాటకాలను (ప్రదర్శించే మేలటూరు భాగ 
వత మేళాలు ఉదాహరణలుగా నిలిచి వున్నాయి. ఈ విధంగా ఆయా కాలాల్లో కళల 
యొక్క. సార స్వత ంయొక్క. (ప్రభావం ఆ యా జాతులమీద పడి వుండవచ్చు. 
అందువల్లి ఏ కళారూపం ఎక్కడి నుంది చిగుమతి అయిందనే మీమాంసకు తావు 
'లేదు. కాని ఇందుకు ఉదాహరణగా తిరుమల రామచ౦. దగారు “జయంతి” పత్రికలో 
బ్యురకథ తెలుగు వారి సంగీత కళారూపమేననీ అది ఎక్కడ నుండో దిగుమతి కాలే 
దనీ, కన్నడ మహారాష్ట్ర కళారూపాలై న పవాడా, లావణీలకూ మన బురకథకూ 
వున్న వ్యత్యానాలను గురించి చర్చిస్తూ ఈ (కింది విధంగా ఉడాహారించారు. 
తెలుగు బు[ర కథకు, మహారాష్ట్రల ల పవాడాకు, కన్నడుల లావణీకి “జానపద 

కళారూపా' లనడం తప్ప మరేమీ పోలిక లేదు. 

పవాడాను హారు పనీ, నిలబడీ పాడుతారు. ఇది మన భజన గోషిలాంటిది. శ 

రో వీరర ౦ వై పాధాన్యం వ వహిస్తుంది. వెనుక వంతదార్లు _ పురుషులు ఇ నీదీ 
వ అంటూ సంతరాగాలు స. 

బుర్రకథలో మ 


లేదు. 


{ps 


ాదిరి అభినేయంగాని, నిలబడి నృత్యం చేయడ ంగాని సవాడాలో 


ఇక కన్నడ లావణీ (పాచీనమెనది. 18న శతాబ్దింనుంచీ లావజీ ప్రచారంలో 
| ము 
వుంది. 


17 వ శతాబ్దిలో నందివర్మ దీనిని తన ఛందో[గంథంలో 


ఉదాహారించి 
లక్షణం చెప్పాడు. 


లావణి అనేది జనపదగాథలను తెలిపే ఛందో విశేషం. ఇవ ఏ (గ్రామీణ బీ విత 
గాథలను వివిధ రసాలతో [ప్రకృతి సౌందర్యాన్ని వివిధ రీతులలోను వర్షి స్తుంది. 


ఇద్దరుగాని ఒక్కరుగాని నిలబడి పాడుతారు. దీనికి వంతపాట వుండదు. దీనికీ మన 
బు రకథకూ నిలబిడి పాడడమనే పోలిక తప్ప మరే పోలికా లేదు. 


పోలే మరాఠీలో కూడా లావణి వుంది. దానిలో స్త్రీలు పాడడం, చేతులు 
శ్రిప్పడం వంటి ఆంగికాభినయం వుంది. కాసి కథా విధానం వుండదు. గుమ్మెట్ల 
వంటి వాద్యాల (ప్రస క్రి లేదు. అది కేవలం పేరంటపు పాటలవంటిది కావచ్చు. పె 


(పజల నుర్రూతలూగించిన జంగం కథలు, బుర్ర కథలు 307 


ఉదాహరణల ననుసరించి. బుర్ర కథ కన్నడ మహారాష్టాలనుంచి గాని, మరే 
రాష్ట్రం నుంచి గాని దిగుమకి కాలేదని స్పష్షమొతోంది. 
రం రు 


బు|ర తథ: 


జానపద వాజ్మయంలో జంగం కథల సాహిత్యం ఒక్‌ (పత్యేక స్థానాన్ని 
వహి స్తూ వుంది. ఈ సాహిత్యంలో చాలా రకాలు కనిపిస్తున్నాయి. చాలవరకు 
పూర్వపు యక్షగానాల్లో ఇతివృ త్తమంతా పురాణగాథలకు సంబంధించింది. యక్ష 
గానాలు బుర్ర కథలుగా అభివృద్ధిచెందిన తరువాత బొబ్బిలియుద్ధం, పల్నాటి వీర 
చరిత్ర మొదలై న చార్మితిక యుద్ద కథలూ, బాలనాగమ్మ, కామమ్మ, చిన్నమ్మ, 


u 
| 
/ గ్‌ 


my న! 





(ప్రజానాట్యమండలి క్వ. దళం. కథకుడు ఉమామహే వొళ్వరరావు - 
వంతలు మిక్కిలినేని _ మాచినేని 


లక్ష్మమ్మ, తిరుపతమ్మ, జానకీవాసం మొదలైన కరుణరన (ప్రధానమైన పాత్మివత్య 
గాథలూ, ఉత్తర గోోగహణం, వామన విజయం, దేవయాని చర్మిత, అంబరీషో 
పాథ్యానం మొదలై న భారత రామాయణ గాథలకు సంబంధించిన అనేక కథలూ 
వచ్చాయి. 

ఆ నాటినుండి ఈ నాటివరకు జంగం కథలు (పచారంలో వున్నాయి. ఈనాడు 
జంగం కథల పద్దతిని రాజకీయ, సాంఘిక పరిస్థితులకు అన్వయించి (ప్రచారం చేస్తు 


308 . ౨ జానపదకలళారూపాలు 


న్నారు. వెనుకటి వీరరస గాథల్నీ దేశభ కిని పురికొల్సే దేశనాయకుల జీవితాలై న, 
“గాందీ జీవితం, అల్లూరు న. సుభాష్‌ చం[దబోస్‌'" మొదలైన "దే 
భక్తుల జీవిత గాథలూ, కష్టజీవి, రైతు 
విజయం మొదలై న కష్టజీవుల గాథలూ 
చెప్పి [పజా(పటోధం చే స్తున్నారు. 


పూ ర్వ పు విధానా లేమిటి? 3 


పూర్వపు జంగం కథల రచనా 

ఛానం ఎటువంటిదో ఇదమిత్తంగా మనకు 

గా ర్తిగా తెలియలేదు. కాని ఇటీవల రచిం 
చిన క కథలు ఒక పద్దతిలో జంగం కథలు 
గానే (వాయబడ్డాయి. ఈ రూపంలో పూర్వం 
నుంచీ చెప్పబడిన సం గీత రూపకమైన బుర్ర 
కథ, . కురవంజి, యక్షగాన రచనలగే 
్ట బుర్ర కథలుగా చెప్పినట్లు ఒకే ఛందస్సును 

వివిధ కళారూపాలకు ఎలా వినియోగించుకున్నారో, వీటి స్వరూపణం అప్పకవీయంలో 


“అప్పకవి” ఎలా వర్జీంచాడో (ప్రసిద్ద బుర్రకథ గాయకుడు తన సన్మాన సంచికలో 
శ విధంగా వర్ణి శ. 





అవ్నకవీ యం: 


తుద నేడు లఘువులు తొలగించి చదివిన 
(తిప్పుటకు వృషభగతి పదయుగము 

అలి గడపల నొక్కు లఘువు దూసిన జంపె 
మను ద్విరద గతి సమపద యుగము. 

గురుతుగ రబ్బరకు డురుగ వల్లనా 
హ్వయమేక తాళియా మధురగతికి, 


ఆంగి కిర్వదినాలు గటతాళమున 
మా।త్రలివి విశ్రాంతి పథ్నాలుగింట 
తెలియ నర్ట చంద్రికల దీన 


(పజల నురూతలూగించిన జంగం కథలు, బు|ర కథలు 309 


యక్షగాన [1పబంధంబు అతుకవచ్చు 
రగడ భేదంబు లివి. యందు రసక వీందు. 
(అప్పకవీయం) 
ఉదాహరణకు: 
వృషభగతి రగడ యననేమి? 
కుపికలో త్తమ నాకు చూడగ 
కపటవేషము కానరానిది. 


(కందుకూరి రుద్రయ్య, సుగీవ విజయం, యక్షగానం) 
ఈనాడు ఆచరణలో నున్నది. 
. లాకు 
లాట మెసె. 


q 
a) 


ంగలే 


ర్స 
0 


(సర్వాయి పాపడు బుర్ర కథ 
ఇక రెండవది ద్విరతగతి రగడ 
_ వనచరోత్తము లెల్తివచ్చి _ మంచి 
దెనము చేకొని నన్ను దెచ్చి. (స్ముగీవ విజయం 
ఈనాడు కనుపి స్తున్నది. 
కీ రామరాఘవా నేడు భళి భళి 
శ్రీ రామరాఘవా నేడు. 
(జానకీవాసం లేక లవ కుశ బుర్రకథ 
మూడనదై న తుర గవల్లము. 
| ముక్కులు చెక్కులు మూపులు విపుల్‌ 
పిక్కలు పెక్కులు బరులు మదరులున్‌. 
(న్ముగీవ విజయం 
ప్రస్తుతం కనిపి స్తున్న బు|ర్రకథ 
మందులు మందులు మందులంటడే 
మహావ్యాధులకు మందులంటడే. (శరాబండి రాజు బు రకథ 


310 ఎ. జానపదకళారూపాలు 
నాల్షవద్దై న అటతాళము 


క్‌్‌రపలో తమా - నాకు చూడగా కపటవేషమెగా. 
(సుగ్రీవ విజయం 
(ప్రస్తుతమున్న బుర్రకథ 


ర్‌ 


శ్రీ ధేనువు గిరిధామా - యదుకుల కీరాంబుధి సోమా, 
(ధేనువుకొండ వోరి, విరాటపర్వం), 


అయిదవ అరచ౦! దికలు 
థి pl 


‘a 


ఎపికులో తమా నాకు చూడగన్‌ 
పట వేషము కానరాదిదిస్‌. 


AR 


(సు (గవ విజయం) 


Cx 


(ప్రస్తుతమున్న మ; రకథ 


టు 
ఉ తరాదియా భూమే ఆమ్మయ్య 
ఆందమైన లింగాల పురంలో. 
(లక్క్ముమ్మ కథ) 
ఇవే కాక ఆర్హచం(ద్రికలు అనేక పణుతుల్లో కనిపిసున్నాయి. (ప్రాచీన కుర 
ఖు | og) pan.) 
పంజి నృత ్యకారులకోవకు చెందిన చెంచులు పాడే పణజతులు. 


(చె 0 చుల్యు 


లాగే కోయలు. 
మోకాళ్ళ నొప్పులకు 
వాత నొప్పులకు 
అమ్మా నే నింతగల్ల |శ్రద్దనే, nen 
నేనీ యింమే ఉన్నానే = isl 


(కురవంజి 


(పజల నురూతలూగించిన జంగం కథలు, బు[ర్ర కథలు గ్‌. 


ఈ విధంగా ఆనేక విధాలుగా (పజల్లో వినిపిస్తున్న విధానాలు భరతుడు నిర్వచించిన 
కొరవంజి....యక్షగానాల నుండీ గా ౦ధర్వ గానము లుద్భవించాయని మనం అర్థం 
చేసుకోవచ్చు.....పై ఉదాహరణలను బట్టి మన జంగం కథలు, బుర్ర కథలు 
కురవంజి, యక్షగానం మొదలై నవి అనేక దశలను దాటి నేటి సంగిత కళా 
రూపంగా నిలబిడిందని చెప్పుకోవచ్చును. 


జంగం కథలు ఎప్పటినుండో వస్తున్నా జంగం చరిత్ర కథలనేవి ఇటీవలనే 
రచింపబడినాయనీ ఇవి ఒక పోషకుని కోరికమీడ (వాయబడి ఆతనికిగాని, 
మరొకనికిగాని అంకితమీయబడతాయనీ, అటువంటి జంగం కథారచయితలు కొంద 
రున్నారనీ వారి కాలాన్ని గురించి వారు రచించిన జంగం కథలను గురించి.... 
“టేకుమళ్ళ కామెశ్యరరావుగారు వొంతకాలం (కితం ఆ౦(ధ మహిళ స్మత్రికలో 
వివరించారు. 


జంగం కథలు, కొందరు రగయితలు 


దేనువుకొండ వెంకయామాళత్యుడు 1 


ధేనువుకొండ వెంకయామాత్యుడు 1890 (పాంతానికి చెందినవారు. ఒంగోలు 
తాలూకా గార్జ పాడు (గామ స్తులు. దేనువుకొండ పిచ్చయ్యగారి పతులు. ఈయన. 


విరాటపర్వం అనే జంగం కథను రచించి ఆ వూరి విష్ణుదేవునికి అంకితమిచ్చారు. 
ఈయన యక్షగానాల్ని రక్షించినట్లు పీఠికలో 
(మాసుకున్నారు. 


ఏరు ఉషాపరిణయం,  మెరావణ 
షి 

చర్మిత .... విరాటపర్యం .... ఉతర గో 
ళం ఇ 

(గహణం, దకేణ. గో గహణం, చకవథధ 


....వామన చర్మిత.... (ప్రత్యేకంగా (వాశారు. 
యక్షగాన కవిత్వంలో ఆయనకు ఆయనే 
నొటి. 

ప్రహ్లాద చరి(త్ర .... ప్రద్యుమ్న 
విజయం ....సుందరాకాండ .... సీతాకళ్యాణం 





ముదల న హారికథలను కూడా రచించారు. 
య 


312 ఫం  జానపదకళారూపాలు 


వెంకయ్యగారి కథలన్నిటినీ, కీ॥ శే॥ దొడ్డారపు ee మహో 
ద్భుత ౦గా చెప్పి (ప్రచారంలో లొకి తీసుకువచ్చారు. 


వెంక య్యగారిని గురించి గృహలక్ష్మి సంపొదకులు కేసరిగారు తమ చిన్న 
నాటి ముచ్చట్లలో ఉదాహరించారు. 


వెంకయ్యగారు విరాటపర్వంలో ఉపయోగించిన రగడ. 
రగడ 


అనిన [దౌపదిని గనుగొని భామిను లాశ్చర్యంబునను 
ఘనముగ నిట్లని బల్మ్కిరి తమలో వనిత లందరును గూడి 
ఏమి చోద్య మిది నమ్మవచ్చునా ఇంతులార మనము 
భామామణి యొక రింటివద్ద తా బానిసంబు చేయ. 


గంజి నాగదాను: 


గంజి నాగదాసు 1895 (పాంతానికి చెందినవాడు. స్వ్మగామం ఫలానా అని 
ఎక్కడా చెప్పుకోలేదు కాని (ప్రతి కీర్తనలోనూ మంగళ్శాది అని చెప్పుకొనడ ౦వల్ల 
ఆది గుంటూరు జిల్లాలోని మంగళగిరి కావచ్చును. 

ఈయన (శ్రీియాజ చరిత్రను రసవంతంగా రచించాడు. సరియైన పాత్ర 
పోషణతోపాటు కరుణ రసం నేర్పుగా చి తింపబడింది, సులభ జై లిలో (వాయ 
బడిన ఈ కథలో రగడలు. కంద పద్యాలు అక్కడక్కడ క్‌. ర్రనలు, ఇతర 
ఛందస్సులతోపాటు కొన్ని ఫ్లో ఫోకాలు ఉదాహరించి చబిడ్డాయి. 


కిలారు (బహ్మయోగి ; 


కమ్మ కులానికి చెందిన కిలారి (బహ్మయోగి....భల్లాణరాయ కథ అనే 
జంగం కథను రచించాడు. ఈయన 1885 (పాంతానికి చెందినవాడు. ఈయనది 


మొదట సెం,డేల (గామం, తరువాత చింతలపాలెంలో వున్నట్లుగా పీఠికలో Ce 
3న్నారు. 


(బిహ్మయోగి. విష్ణుభ క్తుడె నప్పటికీ వీరశైవ కథను రచించాడు... 


భల్లాణరాయ కథ....1180 ప్రాంతంలో పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ 


పురాణంలో పంది. (చిహ్మాయోగి కవిత్వం వినసొంపుగా వుంది. జంగాలు 


(పజల నురూతలూగించిన జంగం కథలు, బ్యుర కథలు 813 


"పెట్టుకునే. ఆనేక 'పేర్ణనూ ఆ నాటి 7 ee ఇలా వివ 
రించాడు. 


రగడ 
కోటి సంఖ్యలకు మిగిలిన జంగము లటకు చెరి రపుడు 
ఘణం ఘణా యని ఘంటానాదము మింటికి నెగియగను 


. ధణం ధణా యని తాళనాదములు ధ్వనులట చెలగగను 
. థిమి ధిమి ధిమి యని దిమ్మెట లపుడటు సమముగ వాయగను 


ఈ విధంగా ఆనాటి జంగాల ఉదేకాలను రమణీయంగా వర్ణించాడు. ఈయన 
కథా రచనలో యక్షగానాన్నీ, కందార్థ దరువుల్ని, రగడల్ని, శృంగార నాటకంగా 
కథా-నరళిని చెపుతానని 14వ “పేజీలో చెప్పుకున్నారు. 


ఉప్పలపాటి వెంకటరామయ్య : 


ఈయన స్వ్మగామం నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు. ఆరువేల శాఫ్రీయడు. 
ఈ కవి అంబరీషో పాథఖ్యానం ...జంగం చరిత కథను వ్రాశాడు. రావినూత అపాటి 
కాపుర న్తుడు. పీరగుంట శేషయ్య. ఈ కవిని అంబరీషోపాఖ్యానాన్ని రచించమని 
కోరగా దీనిని రచించి ఆ వూరి చెన్న కేశవస్వామికి అంకిత మిచ్చాడు. 


ఈ కవి ఇలా (వాసుకున్నాడు. 
రంగుగ తాంబురా చిటి తాళములు 
ఖు£వీంగున (మాయగను 
ఛంగు ఛంగున జంగమువార లు పాంగుచు 
నిక్కథసు 
చెప్పుట కొర కీ రగడ పద్రతి గజేసి నిక్కథను- 
ఈయన రచన సులభ మైన రచనలో 
సాగింది. 
గంధి వెంకటసుబ్బయ్య : 
ఈ కవి వైశ్యుడు గుంటూరుజిల్లా నంబూరు 
నివాసి. ఈయన. వామన విజయం, దేవయాని 





314. జానపదకళారూపాలు ”” 


చరితను రచించాడు. వామన విజయం కథను ఈయన మితులై న "సొట్టి 
పానయ్య, వెంకటసుబ్బయ్యను, వామన విజయాన్ని రచించి, నంబూరు {గామం 


లోవి మల్లిఖార్లునస్వామికి అంకిత మియ్యమని కోరారు. అందుమీదట కవి ఈ 
జంగం కథను రచించాడు. 


జంగం కథకులు, బర కథకులు : 


పూర్ణం జంగం కథలు చెప్పిన వారికో (పముఖులు దొడ్డార పు వెంకట. 
స్వామి, అంజే కోటదాసు, జంగా సుబ్బదాసు, యాదవదాసు, రెంటపాళ్ళ 
గుడ్డిజంగం, కోలవెన్ను సమ్మెట రామలింగం, జంగయ్య సుబ్బయ్య దేవర 
క యల్లమంద, మంతెన జంగాలు మొదలై. న ఎందరో మహామహులు 


జంగం కళకి వర్ధిల్లారు. మరెందరో పేర్లు తెలియనంతగా కాఖగర్భంలో 
కలిసిపోయారు. 


అధునిక బర కధ్గకులు : 


పద్మశ్రీ "షేక్‌ నాజరు, సుంకర సత్యనారాయణ, కోగంటి. కాకుమాను 


a లీ 
సుబ్బారావు, పట్టం శెట్టి ఉమా మహేశ్వరరావు, శరివి శెట్టి సుబ్బారావు, డా॥ మిక్కిలి 


నేవి పెరుమాళ్ళు .... మాచినేని, వడ్డపూడి నాగేశ్వరరావు, ఉప్పుగుండూరు 
కృష్ణమూర్తి .... భీమవరం బాలికలు, చుండు చిన్నబ్బాయి .... కడప హుసేన్‌ 


బాబా గిద్దలూరు తుపాకుల బసవయ్య, నిట్టల _బదర్చ్సు, సలాది భాస్కరరాపు, 


జూనియర్‌ నాజర్‌ బెనర్జీ, (పసాద్‌ కతన వుదయం, తుమ్మల కేశవరావు, 
గుడినాడ రాఘవులు. కాజబుర కథ దళంనందిగం (_బదర్చ్పు సబ్బి కనకారావు, 
కొండేపూడి రాధ, రాఘవరెడ్డి దళం మొదలై నవారంతా (ప్రజానాట్యమండలి కళల 
ద్వారా బ్నుర కథలను చెప్పారు. 


"పెవాదే కాక: 
రా 


డా. కుమ్మరి మాష్టారు, భద్రకాళి _ పున్నమరాజు, హనుమంతరాజు, వింజ 

మూరు రామారావు, గొట్జెల రామలింగం, సై దులు. నదీరా, జయంతి, త్యాగరాజు, 
బూర్గుల రామమూర్తి, నందన కోయేళశ్వరరావు, శిష్టా 
|! | ర 


సాంబశివరావు, రెడ్డి చిన 
వెంకటరెడి, 
G 


కృష్ణమోహన్‌, తాత నాగేశ్వరరావు, జిల్లెళ్ళమూడి (పనాడ దళం, 


(పజల నుర్రూతలూగించిన జంగం కథలు, బుర్ర కథలు $15. 


పురుషో త్తం, కనకయ్య, చిట్టాల నారాయణరావు, సీలా జంగయ్య, 'రగొంగ. 
సత్యనారాయణ, రాజోలు లక్ష్మణరావు, భువనగిరి నారాయణ, కొమర శ్రీదశం,. 





బుర్ర కథకురాలు భద్రకాళి 


దిశ్శి గంగరాజు, దిక్ళా ఈశ్వరుడు, (శ్రీమతి శారద, కుమారి వాణి, గంగా 
పట్నం ఆదిశేషయ్య, తిరుసతమ్మ - తిరుపతి, మానాపురం నఠసింగరావు, కవి శ్టీ 
(ప్రకాశం, డి. (ప్రసాదరావు, పైపూరి పాపారావు, దేవాదుల (బ్రహ్మానందం, మహా 
మ్మద్‌ బొప్పీ దళం, పూసల రజనీ గంగాధర్‌, మరిపల్లి రాఘవకుమార్‌ , సీల 
కంఠం, రామ సుబ్బరాయుడు, రామిశెట్టి వీరేశం, తిరుపతి వెంకటసుబ్బమ్మ, 
చేజర్ల శివరామయ్య, మంగం సత్యనారాయణ, కంభంపాటి హనుముంతరావు మొడ 


లెన వారెందరో బుర్ర కథకులుగా వర్షిల్లారు. A 
చ nto) | | 

/ జ స 
కొందరు వంతలు : | 


కోగంటి రామకోటి, రాఘవాపురపు అప్పారావు, మాచినేని డా॥ మిక్కిలి నేని, 
పురుషో త్తం, రాజబాబు, పండు, చక్కా. సూర్యనారాయణ, నిట్టల శతృషఘ్నరాపు, 
నిట్టల హనుమంతరావు, చుండు సూర్యనారాయణ, చదలవాడ కుటుంబరాపు, 
సూరపనేని లక్మీపెరుమాశ్ళు, కోసూరు పున్నయ్య, పురుషో త్రం, లక్ష్మీనరసయ్య... 


316  జవానపదకళారూపా.లు.. 


చుండలీక కృష, అల్లాడ బొలళంకరరావు, డొక్కా అనంతరామమూ. రి, /: చిన్న 
బ్బాయి,' కట్టా నీరయ్య, సుబ్బారెడ్డి. నూకల అప్పన్న శాస్త్రి, సలాది నాగరాజు, 
పిళ్ళా అప్పారావు, అడబాల కృష్ణమూర్తి, గంగానది, వింజమూరి లక్ష్మణరావు, వడ్డే 
రాజయ్య, లక్ష్మణ్‌ , యాదగిరి, పి. [వభాకరరావు, ఎ. ఎ. శర్మ, జిన్నాభట్ల రామం: 
కుసుమంజ రూన్సీ, తాపీ రాజమ్మ, వీరమాచనేని సరోజని, చింతల కో పేశ్వరమ్మ, 
మహంకాళి లక్ష్మితులసి, మండలీక రామం, బళ్ళ అబ్బరాజు మొదలైన వారంతా 
బుర్ర కథల్లో వంతలుగా |పసిద్దిచెందినట్లు నదీరాగారు [పపంచ తెలుగు మహాసభల్లో 

యా షా డా ఉం ళా 
"వెలువరించిన బుర్ర కథలు (గంథంలో ఉదహరించారు. 


(పత్యేక వంతలు : 


సంప్రదాయమైన బుర్ర కథ వాయిద్యాలతో పాటు హార్మోనియం, తబిలా 
మొదలె న వాయిద్యాలను (ప వశ పెట్టి కథలు చెప్పిన వారిలో నిడదవోలు అచ్యుత 
రామయ్య, సుంకర కృష్ణ, మాధవరావు, కుమ్మరి మాష్టారు, డి. ఏ. నారాయణ, 
కప్పగంతుల రామం మొదలై నవారు కథలు చెప్పగా, మల్లిక్‌ కూచి వీరభద్రశర్మ, 
నలాది వెంకన్న, మండలీక కృష్ణ, భాస్కరం మొదలైన వారు వంతలుగా వ్యవహ 
రించారు. 


నొ లదచలు బురరథా రచయితలు: 


(ప్రజాకవి సుంకర సత్యనారాయణ, 
కాకుమాను సుబ్బారావు, షేక్‌ నాజర్‌, వాన 
మామలై వరదాచార్యులు, మాచిరాజు లత్మీ 
పతి, కోగంటి గోపాలకృష్ణయ్య, కవి 
కుమార్‌, జంపన చంద్రశేఖరరావు; కొస 
రాజు రాఘవయ్య చౌదరి, లక్మీకాంత 
మోహన్‌, తెల్లాకుల వెంక చేశ్వరగు ప్ల, 
రుక్కాభట్ల విధుమౌ?ి శర్మ, “పేరి సుబ్బా 
రావు, తిరునగరి టి. రామాంజనేయులు, 
నీలా జంగయ్య, శ్రీపాద రామమూ ర్రి, 
వారణాసి వేంకట నారాయణ శొస్ర్రీ, రామ 


కపచం సత్యనారాయణ, పి, బాలకృష, 
ఖ్‌ Ea 





(పజల నురూతలూగించిన జంగం కథలు, బ్నుర కథలు 317 


(పయాగ నరసింహళొన్తి, రెడ్డి, చిన వెంకటరెడ్డి, ఎనమం(డ సుబ్బారావు, దంటు 
కృష్ణమూర్తి, నదీరా మొదలైన వారెందరో సాంఘిక రాజకీయాలకు సంబందించిన 
బు(ర్రకథ లను ఎన్నిటినో రచించారు. | 


గుమ్మెట్ల వాయిద్యం . 
న 

ముఖ్యంగా జంగం కథలకుగాన్‌, బ్నురకథలకుగా నీ జీవం పోసేది గుమ్మె 
ట్లను ధరించిన వంతదారులే. బు|రోకథను దద్దోతిమి అనే మూడు దెబ్బలతో కూడా 
కథను చెప్పవచ్చు కాని ఈ గుమ్మెట వాయిద్యాన్ని శాస్తీయమెన వరుసలతో కను 
విందు చేస్తారు. ఈ వాయిద్యంలో ఖమ్మం వాస్తవ్యుడు బుర్రపంతులు గుమ్మెట 
మీద అన్ని ధ్వనులనూ శాస్త్రీయంగా పలికిసాడు. సన్నివేశానికి అనుగుణంగా 
ధ్వనులను పలికించగలరు. అలాగే దొడ్డార పు 'వెంకటన్వామి వంతదారు. తాడికొండ 
సుబ్బయ్య జ యల్ల మందగార్లు గుమ్మెట్ర వాయిద్యంలొ సెద్దహ స్తులు. యల్లమంద వద్ద 
మిక్కిలినేని, మాచినేని అనేక వరుసల్ని నేర్చుకుని (ప్రజానాట్య మండలి దళాలకు 
శిక్షణ ఇచ్చారు. ఎంతో సాధన చే ప్రేగానీ, ఈ వరుసలు అంకెకు రావు. కథకు ఈ 
వరుసలే (పాణం. ఉదాహరణకు 


దడ్డో తిమి, దద్దో తిమి. 

తక తక్క తర తక్క. 

తక తక & తత ధిమి, 

తక తకిట్ల తకిట తకిట 

తక తక్కి ట్ల దరికిట తక్కిట, 

తృ రుణం తకత్క, రుణ తకత. 

తృ రుణం తక తకత రుణం తక్కిట త. 
వరికిట తక్కిట్ట, ధిత్తరికిట తక్కిట్ట, తక దికిట 
తక్కిట్ట. 


ధిత్తరికిట తక తరికిట, ధి తరికిట తకదరికిట 
తకిట తకిట తక - ఇదే - దిం తత ధిమి తక. 
దరికిటి దరికిట = ధోంకి తధోంకి. 

తక ధింతక, దరికిట ధింతక. 


318 జానపదకళారూపాలు 


ఈ విధంగా ఎన్నో వరుసలతో జోడు గుమ్మెటలు ము క్రాయింపులతో 
వాయిస్తూ వుండే కథ ఎంతో రసవత్తరంగా నడుస్తుంది. వరుసలకు తగినట్లుగా కథ 
కుడు నృత్యం చేస్తూ వం'సే (ప్రజలు వు లేజితులౌతారు. ముఖ్యంగా రాద ఘట్టా 
లతో గుమ్మెటల (మోతలు, పిడుగులు పడినట్లూ, ఉరుములు ఉరిమినట్లూ వుంటాయి. 
కథకీ, కథకునకు గుమ్మె "కే (పాణం, 


బ్మరకథలో వంత పాటలు : 


బు|రకథకు జీవం వంతలు. వంతల బలం లేకపోకే బు(రకథకు అందం 
లేదు. కథకుడు చరణం పాడిన తరువాత ఆయా కథకులు వారికి తోచిన వంత 
పాటను కథకునకు అండగా ఈ విధంగా పొడతారు. 


శ్రీ ధేనువు గిరిభామా యదుకుల కీరాంబుధి సోమా. 
అనీ, 

వినరా భారత ఏరకుమారా, విజయము మనదరా 
అసీ, 

కూడి చరించిన విజయము మనదే కూలిరై తులారా 
అన్‌, 

జయము జయము మన మహిళలందరకు జయము కలుగుగాక 
అసీ, 

సం వ. విచారాధీర్తా సాహస గుణఖథామ. 

పండిత వితండవాద ఖండనా, (పజాభాష పోష. 

మహిళా వుద్యమ నిర్మాత్కా ఓ మహిత గుణవిశాల. 
అనీ, 

వినరా నైజాం తెలుగు [పజల ఘన వీర సమర చరిత, 
అనీ, | 


తంథాన్నా తానతందనాన్నా 

ఖభళానోయి భాయి తమ్ముడా ఖాయి క. తమ్ముడా, 
భాయి భళొనోయి చాదానా. 

తందన భాయిదేవ నందనానా. 


వ్రజల నుర్రూతలూగించిన జంగం కథలు, బుర్ర కథలు 319 


అంటూ వివిధ కథలలో వివిధ ఘట్టాల ననుసరించి భళి భళీ, అరెరే, అవీ 
హరి హరీ అనీ, అయ్యో అనీ. ఒరేయ్‌ అనీ శహభాష్‌ అనీ, వహ్వా అంటూ కథ 
కునికి ఊత యిచ్చి కథను ర క్తికట్టిస్తారు. 
బురకథ రగడలు: 
జంగం కథల్లో బుగ్రకథల్లో ఆయా రచయితలు ఎవరికి వారు వారి ధోరణిలో 
ఎన్నో రగడలను కీ ర్రనలను బాణీలను వివరించారు. అలా సుంకర సత్యనారాయణ 
గారు వారి కథలకు (ప్రార్థన ఈ విధంగా వివరించారు. 
పారన: 
re 
మాతృ దెశము కొరకు మరణంచు భక్తుల 


పూలతో పూజింపరావ him 
స్వాతం|త్ర్య పోరాటములో 
చావు (బతుకో తల్చుకొనెడి 
పేరదేశ సేవాకులకు 
(మా 


వేగరార పూజ సేయ 
ఇలా (పార్హన అయిన తరువాత పల్ల వితో కథ (పారంభసూ తుంది. ఆలా 
నాజరు [వాసిన పల్నాటి ఏరచర్మిత్రలో 
వినరా భారత ఏరకుమారా 
విజయము మనదేర. 
వినరా ఆం[ధుడ పల్లనాటి 
ఘన విరచరిత నేడు. 








యా 
ఆలూ HB 
ఏంం వధ న 


cococceaccn;g 








6౧౮౪౯౯ 
6999922? 


BE దా 





న. 


66౦9౮50 వరి 


కాల ఆ 1 





జ్‌ a ఈ 
cee క ౯ oc 


ఒఅళర దం౦౪ంం లం 


అంటూ, చాగమ్మ నేర్చిన విద్యల్ని ఇలా 





mt 
లీ fa 
గ్ర 
if 
1/1 


ర 60596 











వివరించారు: 210129 
(| | i gs 
శాస్త్రాలన్ని చరచర నేర్చెను.. వ. 
కొండల యుద్దం మెండుగ నేర్చెను ర! 
నీటిలో చేపను ఇస్తే కొట్టెను. క్స్‌ 


వడిసెల యుద్ధం వడిగా ' నేర్చెను - న 


820 జానపద కళారూపాలు 


ఖిండివాలము అన్నిటి స 
దండిగ పటుట నేర్చిందా? 


se) 
భళా భళానోయి తమ్ముడా భాయి భళాసోయి దాదానా? 
అలాగే మరో రగడ 


రహస్య తంత్రము లెన్నో నేర్చిందీ, ।తంధథానో॥ 
మల్లయుద్దమున మగవారిని మించే nié$on 


ఆలాగే నాగమ్మ (బ్రహ్మనాయుడు కోడిపందాల కోసం ఎలాంటి కోళ్ళను 
తెచ్చారు 


డేగలు, నెమిళ్ళు, మైల్హా కీతువ, 

కాకి కథేలా కోడి డేగలు 

జింకిణు ఆసిల్సి బంకి2$ పుంజుల. 
అరా“ 


తపినపుంజుల గాజుల కె తిరి 


0, 
afl 
ట్రా 
లో 
ef 
౮ 
eo}. 
అ 
q 
Gr | 
(8 
(3 
ట్ర 
@y 
ఆ 
4d 


ఇలా పలనాటి యుద్ధం బుర్రకిథలో 


రించి నవరసాలనూ (పతిబిందిస్తూ న్‌సవ 








బుడిగె వాయిద్యకారుల 


బుడిగ జంగాలు 





ఏంనే బేడ, బుడ్డ జంగంవారు అని కూడా అంటారు. దాసరులందరూ, వైష్టన 

భక్తులె నమే | జంగాలందరూ శై వభ క్తులు, వీరు చెప్పే కథలకు, జంగం కథలని 
వీరు. pee ఈ కథలను పార్‌! ంభించడంవల్లి వీరికి ఆ పేరు వచ్చి వుండవచ్చు. 
పీరికే బుడిగె జంగాలనే పేరు కూడా వాడుకలో వుంది. అందుకు కారణం వారు 
కథలో వుపయోగించే వాయిద్యానికి .... బుడిగె .... అనే పేరు కావటమే, ఈ 
బుడిగెనే....డక్కీ. అనీ, డిక్కీ అనీ, గుమ్మెట అనీ, అనేక రీతులలో, ఆయా 
(పాంతాలలో ఉదాప సారి స్తున్నారు. బుడిగెలు మామూలుకం పే చిన్నవి. 


శెవ కథలనే (ప్రచారం చేశారు: 


జంగాలు (ప్రారంభంలో శైవ కథలనే (ప్రచారం చేశారు. తరువాత శైవ 
కథలనూ, ఇతర కథలనూ కూడా (ప్రచారం చేశారు. వారు (ప్రచారం చేసిన 
కథలు - దేశింగురాజు కథ _ పలనాటి వాలచందుడు కథ = మైరావణ = విరాటపర్వం 
భల్లాణ చరిత్ర _ సిరియాళ _ దేవయాని . వామన విజయం _ _ అంబరీషోపాఖ్యానం షి 
బసవ పురాణం =. నిజలింగ చిక్కయ్య ఖే దక్షయజ్ఞం = సుందరాకాండ _ గయో 
పాఖ్యానం - సీలకుంతినీ విలాసం _ ఉషా పరీజయం “డడ త్రరగోగ్రహణం మొద 
లైన అనేక కథలను (పచారంలోకి తీసుకున చ్చారు. 'ధేనువుకొ౦డ వెంకయ్యగారి 
విరాటపర్వంలో జంగం కథలో జంగాలు యొక్క వేషధారణ, వాయిద్యాల వర్ణన 
వుంది. '“ఆడిదం సూరకవి” జంగాల పాలు ధేవాంగుల విత్తంబు. అని వర్ణించడం 
వల్ల దేవాంగులై న సాలెవారిని యాచిస్తారని తెలుస్తూంది. 


బేడ (బుడ్గ) జంగాలు: 


బేడ _ బుడ్డ _ జంగం కుల స్తులు, జన్మతోనే కళాకారులని చెప్పవచ్చును. 
వీరికి చదువు సంధ్యలు లేకపోయినా, అత్‌. -తెరుషకోసం _ ఈశ్వరుడు... 
M-21 అక 4 


322 జానపవకలారూపాలు 


దించిన....జంగం కథలను చెప్పుతూ. శవ సంస్కార సందర్భంలో శంకాన్ని 
ఊదుతూ, గంట వాయిస్తూ తమ జీవిత విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. 


బుడిగె స్వరూపం . 


జంగం కథలు చెప్పేవారిని బుడిగె జంగాలని పిలుసారు. బుడిగెను కంచుతో 
గానీ ఇ త్రడితోగాన, మట్టితోగానీ తయారుచేసారు. 


గుమ్మెటకు ఒకవై పున బెత్తపుచ చటాన్ని బిగించి, me మూసారు. 
రెండవ (పక్కన కూజా మూకిలాగా, అనాచ్చాతీతంగా వుంటుంది. కథకునికి 
ఇరుపక్కలా వున్న వంతగాళ్ళు ఒక్కొక్కరూ, తమ గుమ్మెటను చంకకు 
తగిలించుకుంటారు. కుడిచేతి (చెళ్ళతో, చర్మముషైన వాయిస్తూ రెండవ (ప్రక్క 
మూస్తూ _ గుంభనగా శబ్దాన్ని తెప్పిస్తారు. 


బుడిగె జంగాల వేషధారణ: 


కథ చెప్పే బుడిగె జంగం నిలువుటంగి తొడిగి, తలపాగా చుట్టి, కాళ్ళకు 
గజ్జెలు, మువ్వలు కట్టుకుని, భుజంమీద తంబురాను ధరించి, చేతి (వేలికి అందెలు 
తొడిగి, వాటిని తంబురాకు తట్టుతూ, రెండవ చేతితో తంబురా తీగను మీటుతూ 
కథను (పారంభిసాడు. 


కథకునికి వంతలుగా వున్నవారు గుమ్మెటలు ధరించి కథకునికి సంత 
పాడుతూ, పాట వరుస ననుసరించి గుమ్మెటలను వాయిస్తూ మధ్య మధ్య హాస్యగాడు 
ఛల్మోక్తులతో హాస్యాన్ని (కుమ్మరిస్తూ, (పేక్షకుల్ని నవ్విస్తూ వారి మెప్పు పొందుతాడు. 


జంగం కథ చెప్పదలచుకున్న (గామంలో ముఖ్యమైనచోట్ల గుమ్మెటలను 
ఉధృతంగా వాయిస్తూ ఫలానా చోట జంగం కథ చెప్పబడుతుందనీ, అందరూ రావా 
లని చెపుతూ, పాడుతూ వూరంతా తిరుగుతారు. 


పగటిపూట ఇంటింటా కథ : 


ర్యాతిపూట కథలు చెప్పటమే కాక, వీరు పగటిపూట కూడ ఇంటింటికీ తిరిగి 
కథలు చెప్పుతారు. ఏవిధమైన వర్షఖేదావ్నీ పాటించక, హరిజన, గిరిజన, తదితర 
శూద్ర గృహాల ముందు కూడ నిలబడి జంగం కథలు చెప్పి వారి వద్ద డబ్బుల్నీ, 


ముటెగె వాయిద్యకారులే బుడిగె జంగాలు §2$ 


దాన్యోన్నీ సేకరిస్తారు. ఒకవేళ అది భోజన సమయమైతే ఎవరు అన్నం. "పెట్టినా 


తింటారు. ఇటువ a రిని బుడిగె జంగంవారని పిలవటం కద్దు. 


బుడిగెజంగాలు హరిజన, గిరిజన, మాల మాదిగల ఇండ్లలో నూ, ఇంకా 
వెనుకబడినవారి ఇళ్ళల్లోనూ ఎవరైనా చనిపోతే శవ సంస్కార కార్యాన్ని ళొస్త్ర 
యుక్తంగా జరిపిస్తారు. శంఖాన్ని వూదుతూ, గంట వాయిస్తూ, శవం ముందుండి 
శ్మశానవాటిక కా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చెసారు. అందుకు వారు బేడ 
డబ్బులు మాతం ఇస్తే వారిని పొగడుతారు. బేడ "డబ్బులతో తృ ప్రిపడతారు కనుక 
వేడజంగాలనే “పేరు సార్థకి మైంది. 





బుడిగజంగం వీరశైవం 


సంస్కా_రులు న 


జంగమయ్యలు, జంగమ దేవరలు, వీర మహే లాశ్వరులు _ వీరశైవ జంగా 
అనబడే వీరు, మాల మాదిగ గృహాలలో శవ సంనె సారం చేస్తూ శైవులై న మాల 
లకు బుడిగె జంగాలు గురువులుగా వున్నారు. వీరు మాంసాహో హరు, , తక్కు,నమంది 
మాత్రమే శాఖాహారులు. వీరిలో వివాహాలకు ఓలి, అంటే కన్యాశుల్కం. 9 రూపా 
యల నుంచి 25 రూపాయల వరకూ తీసుకునే పద్దతి ఈ నాటికీ వుంది. అంటరాని 
తనాన్ని రూపు మాపటానికే బసవేశ్వరుడు చెప్పన విధంగా వీరు ఆందరితో కలసి 


324 _ జొనప దక ళారూపాలు 


మెలసి జీవిస్తూ, జానపద కళారూపమైన జంగం కథా(ప్రదర్శనాల నిస్తూ, ఈ నాటికీ 
తెలుగుదేశంలో ఆయా జిల్లాల్లో వున్నారు. 


శరభ, శరభ .: 


వీరు శివరాత్రి పర్వదినాలలో వారున్న (గామంలో బండ్ల మీద (ప్రభలు కడ 
తారు. వీటిని వీథి వీథికీ ఊరేగిస్తారు. శివాలయం వద్దకు చేర్చుతారు. 


శరభ, శరభా, దశ్శరభ శరభా 





దేవర వేషం 


ఆని _ప్రభముందు, సన్నాయి వీరంగానికి అనుగుణ ౦గా నృత్యం ' చేస్తారు. ఇది 
ఎంతో ఆవేశంతో కూడుకుని వుంటుంది. 


e 


కొంతమందీ పులితోలు కట్టుకుని పెద్ద పులి నృత్యం చేస్తారు. మరి కొంత 


మంది రంగు రంగుల గుడ్డమక్కలతో నిలవుటంగీ తొడిగి విభూది రేఖలను తీర్చి 


దిద్దుకుని, లింగ కాయను అందరికీ కనిపించేలాగా మెడలో ధరించి శివర్మాత్రి పర్వా 
దినాన నృత్యం చేస్తావ. [( 


పు ర. 


బుడిగె వాయిద్యకారులే బుడిగె జంగాలు 325 
పగటి వేషాలు : 


పీరు పగటి వేషాలను కూడా అద్భుతంగా (ప్రదర్శిసారు. ఏకపా తాభినయాలు 
చేస్తారు. అర్హనారీశ్వర శే ఎషం, ఆల్లూరి సీతారామరాజు, రామాయణ భారత కథలకు 
సంబంధించి చిన వేషాలు నాపకటా తతో, పద్యాలు, పాటలు పాడుతూ - హార్మో 
నియం, తబలా, తాళాలతో ఇంటింటి ముందూ, (పతిరొ జా తిరుగుతూ, పదిహేను 
రోజుల్లో వేషాలను పూ పూర్తి చేసుకుని ఇంటింటికీ తిరిగి, డబ్బునూ, ధాన్యాన్నీ సంపా 
దిసారు. 


కొమ్ము బాకాలు : 


బుడిగె జంగాలలో కొంతమంది కవిత్వాన్ని చెపుతారు. కొంతమంది కథలు 
చెపుతారు. మరి కొంతమంది వైద్యం చేస్తారు. సాముదదికాన్ని చెపుతారు. ఇలా 
ఎన్నో ఉపవృత్తుల్లో వారు జీవి స్తున్నారు. న 

ముఖ్యంగా -భాగ్యవంతుల ఇళ్ళలో వివాహ సమయాల్లో ఇద్దరు ముగ్గురు కలసి 
ఊరేగింపులో అప్పుడప్పుడు ఈ బాకాలను ఊదుతారు. బాకాల ధ్వని గంభీరంగా 
వుండి విజయ చిహ్నంగా ఉ తేజాస్నీ, ఉత్సాహాన్నీ కలిగిస్తుంది ఈ బాకాలు. ఇత్తడి 
తోనూ, రాగితోనూ తయారుచేసారు. కొమ్ములాగ్గా వంకర తిరిగి వుంటుంది. 


అలాగే దేవాలయ ఉత్సవాలలో. కూడా ఊదుతారు. ఇది ఎంతో విన సమ 
ఇుంటురద్రి: 


నిప్పుల గుండం, ఏరభ్యదుని పళ్ళెం: 


వీర శవ వ జంగంవారు కొన్ని (గామాలలో వీరభద్రుని పళ్ళిం పట్టి, విప్పుల 
గుండాలను ఏర్పాటు చేస్తారు. దక్షయజ్ఞం చేస్తారు. ఆ స బుడెగె జంగా 
అనూ, వీరముష్టిహరినీ ఆహ్వానిస్తారు. 


పది అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడుగూ మూడు wan లోతు 
గుండాన్ని ఏర్పాటుచేసారు. ఆ గుండంలో కణకణమండే నిప్పు లుంటాయి. 


బుడిగె జంగంవారు వీరావేశంతో దక్షయజ్ఞ దండకం చదువుతూ, పలకను 
నాలుకలో (గుచ్చుకుని ఆవేశంతో నిప్పుల్లో నడిచిపోతారు. 


326  జానపదకలళారూపాలు 
దండకం : 


భజే భద! భ భ(దాంబికా (పాణనాథా! నురరాతిభంగా! (పభో! రుద! 
రౌదావతారా! సునాశీరముఖ్యామకానేక సంభావితా సల్హ్స సుక్షోక॥ చారిత్ర! 
కోట్యర్మ సంకాశ! దేదేప్యమాన! (ప్రభా దివ్యగాతా! శివా! సా! శేషబ్రహ్మాండ 
ఖాండోదరా! మేరుధీరా! విరా[డ్రూపా! వారాశి గంభీర! సౌజన్య రత్నాకరా! 
వారిదశ్యామ-_ 


మహాదివ్యవేషా! హరా! భక్తపోషో! దయావా రి! ఏరేశ్వరా! నిత్య కళ్యాణ 
సంథానథౌశీయ! పాపాలు నీ కేల! వావానలా! పుణ్యమూ రీ! నమస్తే! సమస్తై- 
నమః, 


అంటూ ముగసారు. 
ఇడ ౦. 
ra » 


మూడడుగుల వంకర ఖడ్గాన్ని చేతిలో ధరించి, పై దండకాన్ని చదువుతూ, 
ఖడ్గాన్ని ఊపుతూ, కన్నుగుడ్లు ఫెద్దవిచేసి నారసాలను శరీరంలో పొడుచుకుని, వీరా 
వేశంతో వళ్ళు మరిచి నృత్యంచేస్తూ, దక్షయజ్ఞ గుండంలో నడుస్తూ అవతల (పక్క 
నున్న దక్షుణ్ణీ నరుకుతారు. ఈ ప్రదర్శనాన్ని చూడవలసిందే గాని (వా వాయలేము. 
జంగా ల్లో అనేక తెగలున్నా, అందర్నీ జంగాలనే పిలు స్తున్నారు. 


ఆంధ్రదేశంలో ఈ బుడిగె జంగంవారు అన్ని జిల్లాల్లో కలిపి పదిచేలమంగి 
వున్నారు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక, వై జ్ఞానిక విద్యావిషయాలలో షెడ్యూల్డ్‌ 
కులాల జాబితాలో నున్న $8 కులాల కన్నా తక్కువగా జీవిస్తున్నారు. 


Yue 


బుడిగె జంగాలు ఎక్కువగా, (శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖ 

పట్టణం, తూర్పు గోదావరి, పళ్ళ్చిమ గోదావరి, కృష్టా, గుంటూరు, 
(పకాశం, చిత్తూరు, నెల్లూరు. నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలలో ఆ | 
యా వృత్తులలో ఈ నాటికీ జీవిస్తున్నారు. ఈ బుడిగె జంగాలను. |. 
ప్రభుత్వం ఆదరించి వారిని పరిగణనలోకి తీసుకుని, ఇతర షెడ్యూల్లు 
జాతుల వ. సౌకర్యాలన్నీ కలిగించే క ఏలా చేయాలి. 








ఈనాటికీ ఆంధదేశంలో గారడీ పేషాలనూ, క తులగార డీలనూ చూస్తూనే వున్నాం. 

గారడీ విద్యను సంస్కృతంలో ఇం ద్రజాలమన్‌ , గారడీ వాళ్ళను ఐం, దజాలికు. 
లనీ వ్యవహరిసారు. ఈ గారడీ విద్య పూర్వకాలం నుండీ నేటివరకూ (వదా 
రంలో వుంది. పూర్వం రాజాస్థానాలలో విరివిగా ఈ విద్యను (ప్రదర్శించి అఖండ 
మెన సన్మానాలను, లాంఛనాలను పొందేవారు. ఈనాటికీ (గామాలలో ఈ విద్యను. 
(_పదర్శిస్తున్నారు. 


మాయదారి విద్యలు : 


వేపాకులు దూసి తేళ్ళను తెప్పించటం, అరచేతిలో రూపాయలు సృష్టించటం, 
అప్పటి కప్పుడు మామిడి టెంకను పాతి మొక్కను మొలిపించటం, మనిషిని 
బుట్టలో పెట్టి మాయం చేయటం.... గొంతును కోసి రక్తం చూపించటం, మనవద్ద 
నున్న వస్తువును మాయం చేసి మరొకరి జేబులో నుండి తెప్పించటం మొదలై న. 
అనేక విచిితాలను చూస్తూనే వున్నాం. ఈ గారడీ విద్య పూర్వం నుంచీ (వచా 
రంలో వుండనటానికి మన (పాచీన (గంథాల నుండి అనేక ఉదాహరణలు కనిపిస్తు 
న్నాయి. గారడీ విద్యల్ని గూర్చి పండితారాధ్య చరిత్రలో __ 
నావి యధతి బక్షులాడెడు నట్టి 
భావన [మోకులపై నాడెడువారు. 
అని వుంది. దొమ్మరసానులు గడలపై ఆడిన'క్లే గారడీవారు _మోకులపై 
ఆడీనట్లు పై రండు పదాలను బట్టి అర్దం చేసుకోవచ్చు. 


అంతరిక్షంలో వింత విద్యలు : 


పొడవైన (మోకును ఆకాశంలోకి విసరగానే అది వెదురుగడలా నిలుసుం 
దట. తరువాత గారడీవాడు (త్రాడుమీద. నిచ్చెన ఎక్కినట్లు జర జరా ఆకాశంలోకి 


328 జానపదకళారూపాలు 


పోయినట్లు పోయి మాయమై తిరిగి కనిపించి అక్కడ చిత్ర విచిత్రమైన విద్యల్ని 
ప్రదర్శించేవాడటి. 


ఈ విద్యను ఇంగ్లీ మవారు రోష్మ్‌టిక్‌ అనేవారట. ఈ విద్యను గురించి 
నూటయాభై సంవత్సరాల, 'కితం ఒక. కు భారతదేశంతో ఒక ఇం|దజాల 
(పదళ్శనం + చూచి వరుకు ఆనాడే పతక లలో (వాశొడట. ఆ ఇం[దజాలంలో 
ఒకడు (త్రాడు నొకదానిని పైకి నిలువుగా విసిరి గాలిలో నిలబెట్టి దానిపై కి ఎగబాకి 
మాయమైనాడట. తరువాత ఆంగాలన్నీ ఖండాలుగా క్రిందపడిపోయాయనీ 
మరికొంత సేపటికి యథా ప్రకారంగా వాడు (తాటిమీద నుండి గబగబా దిగి వచ్చాడసీ 


(వ్రాశాడు. ఇలాంటి కథనే “కొరవి గోపరాజు" సింహాసనద్వాతింశికలో వివ 
రించాడు. 


కొరవి గోపరాజు : 


ఒక ఇం(దజాలికుడు తన భార్యను వెంటబెట్టుకుని రాజసన్నిధిలో ఆమెను 
రక్షణార్భం విడిచి తాను డేవసహాయార్గమై యుద్దం చేయడానికి వెళుతున్నానని చెప్పి 
ఒక (త్రాటిని పైకి నిలువుగా విసిరి హైవిన్‌ నిలబెట్టి, దానిషై కి ఎగబాకి మాయ 
మయ్యాడట. తరువాత కొంతసేపటికి వాని కాళ్ళూ, చేతులూ, తల, మొండెం 
తుంపులై (కీందబడ్డాయట. రాజువద్ద రక్షణగా వుంచిన అతని భార్య రాజును చేడు 
కుని సెలవు పొంది, భర్తతో సహగమనం చేసిందట. వెంటనే త్రాడు పైకిపోయిన 
ఇంద్రజాలికుడు పైనుండి దిగివచ్చి తన భార్యను పంపమన్నాడట. అంతట , రాజు 
విచార్యగస్తుడై ఆమె సహగమనం చేసిందని చెప్పాడట. అంతట అతను___ 


ఇంద్రజాల విద్యలు ; 


ఆ వీరుం డప్పుడె నిజ 

భావము (పక టముగ 

నాత్మభామిని తోడన్‌ 

దావెతాళికు డగుచున్‌ 

గైవారము చేసె జనులు కడువెరగందన్‌ 
నరనాథ, నిన్ను నపుడవ 

వరమడిగినాట నైంద్రజాలికు రీతిన్‌ 


గమ్మత్తుల గారడీ విద్యలు 329 


నరుల వణకించి నీచే 
సిరి వొందం జోద్యమిట్టు చేసితివనియెన్‌. 


ఇది ఆనాటి ఇంద్రజాల విద్య అని, అదే సందర్భంలో చతుష్టప్టి, కళలై న 
ఈ (క్రిందివాటిని కూడా వివరించాడు. అవే చేదాలు, శాస్తారలు, ఫట. వాస్తు 
ఆయుర్వేదం, ధనుర్వేదం, మాం త్రికత్యం, సంగీతం, జల స్తంభన, హేం(ద 
జాలం, జూదం, అష్టావధావం, వాద్య నృత్యకొశలం, బహురూప వ అనగా 
పగటి వేషాలు, పరిహాసం మొదలై నవి. “సింహాసన ద్వాత్రింశిక” 111-112 పేజీ 
లలో ఉదహరింపబడిందని re రు సాంఘిక చరిత 185 వ పుటలో ఉదాహా 
రించారు. 

ఈ ఇంద్రజాల విద్యల్లో జై నులు (ప్రసిద్దులని వైన ఉదాహరించిన ఇంద్ర 
జాలికుని కథ జై నుల (త్రిషష్టికా పురుష చర్మితలో వుదహరింపబడింది. 

ఈ కింది జాలవిద్యను గురించి యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర 
శతకం 12 వ పద్యంలో వివరించాడు. 

ఇదే ఇందజాలానికి సంబంధించిన మరియొక కళారూపం కూడా (పాచీన 
కాలం నుంచీ (ప్రచారంలో వుంది. అదే వి|పవినోదం. 


గారడీవా ళ్లు 
రళ్నావః ee గారడీవాడు : 


శ్రీహర్డుని రత్నావళి నాటకం 
నాలుగవ అంశంలో ఇం(దజాలికుని 
(ప్రస్తావన వుంది. సాగరికమీద విరహంతో 
వున్న .... ఉదయనవత్సరాజుకు (పథ 
మంలో వినోదం కల్పించటానికి, తరు 
వాత సాగరికతో సంబంధాన్ని చేకూర్చి 
పెట్టటానికి ... యొగంధరాయణుడు 
వేసిన ఎత్తు సాగరికయే రత్నావళి. అదే 


ఈ ఇం(ద్రజాలికుడై న గారడీవాని 
(ప్రవేశం. 





330 జానపదకళారూపాలు 


ఈతని “పేరు సంవరజసిద్ధి. ఉజ్జయినీవాడు. వాసవిద త్తది కూడా ఉజ్జయినే, 
తన పూరివాడు కావటంవల్ల వీడి గారడీ చూడటానికి ఆమెకు ఆసక్తి ఆ పేరుమీద 
రాజుగారి దర్శనం వీడికి తేలికగా దొరుకుతుంది. కుతూహలంతో వున్న రాజుగారు 
గారడీవాళ్లి వెంటనే (ప్రదేశ పెట్టమంటాడు. 


ఇం దజాలికుడు (పవేశించి నా పేరులో ఏ ఇం(దుని “పేరు ఇమిడి, వుందో 
ఆ యిం్మదునికి నమస్కరించమంటాడు. తరువాత మహారాజా భూమి పైన 
చందుడు, ఆకాశంలో పర్వతం, మధ్యాహ్నంలో సాయం(తం వీటిలో ఏది 


అడగండి అంటాడు. అలా వాడి కోతలను విన్న, విదూషకుడు మిత్రమా 
శ్రద్దగా విను. వీడు అలా చేసేటపే వున్నాడు....అని తాను ఉబలాట పడతాడు. 


ఈ వుబలాటాన్ని చూసిన గారడీవాడు అంటాడు. పూరికే నేను మీకు 
మాటలు చెప్పటం దేనికి, మీరు ఏది చూపించమం'పే అదే చూపిసానంటాడు. 


వాడి మాటలు విన్న రాజు వాసవద త్తను కూడా రమ్మంటాడు. చూడటానికి 
సరే అందరూ గారడీ చూడటానికి ఆస క్రితో వుంటారు. ఇంద్రజాలాన్ని చూపించ 
మంటారు. 


మళ్ళీ వాడు పింఛికను అటూ ఇటు (తిప్పి ఇదుగో చూడండి నృత్యంతో 
కూడిన చేపేందుని దర్భారును చూడండి అంటూ చుట్టూ మూగిన జనాన్ని 
చూపిన్తాడు. రాజు ఆశ్చర్యపోతాడు. 


ఒరే సన్యాసీ, వీళ్ళందరు ఎందు 
కోయ్‌. సాగరికను జూడమంటాడు. అప్పుడు 
గానీ రాజుగారు తృ ప్రిపడరని విదూషకుడు 
చెప్పుతాడు. 
క ఇంతలో యొగంధరాయణుడు 
పంపిన ఒక వార్త కారణంగా గారడీకి 
ఆటంకం వస్తుంది. రాజు గారడీ వానిని ఇక 
ఆపు అంటాడు. సరే వాడు ఆపేసి, మీరు 
నాది మరో ఆట చూడాలంటాడు. సరే 
నంటాడు రాజు. తరువాత వెంటనే అంతః 





గమ్మత్తుల గారడి విద్యలు 331 


పురంలో మంటలు లేస్తాయి. అందులో చిక్కిందనుకున్న సాగరికను రాజు 
మంబల్లో దూకి వెలికి తెసాడు. రాజుకూ సాగరికకూ సమాగమం జరుగుతుంది. 

చివరికి రాజు విడూషకునితో అంటాడు ఇది స్యస్నమా? ఇం|దజాలమా' 
అవి, అప్పుడు విదూషకుడు ఇలా అంటాడు. గారడీవాడు పోతూ పోతూ అన్న 
మాటను జ్ఞాపకంచేసి ఇడి వాడి పనే అంటాడు. 

ఇలా గారడీ వాళ్ళ వీథుల్లో ఏవేవో చెప్పి, వివిధ (ప్రక్రియల్ని చూపించటం 
మనం చూస్తూనే వున్నాం. వినోది స్తున్నాం, అయితే కొన్ని శతాబ్దాల 
క్రిందే, శ్రీహర్షుడు ఇం|దజాలాన్ని తన నాటకంలో | పవేశ పెట్టాడు. 

దీనినిబట్టి నేటి మన జానపద కళారూపాలకు ఎంతటి (ప్రాచీన 
చరిత్ర వుందో, ఆనాటి (పజలు వాటిని ఎలా ఆదరించారో పై వుదా 
హరణలే తార్కాణం. 








॥ Se ase 






pp 
పల్లె పజల సలరించిన ౮ [1 
; (1) | | గ్‌ ey 


ఇ, శ టీ 
| గ టీ aN 
hd ఇ! 
ఖీ ౪ 
wm A | 

ర్త ] 

టా ] 

? 


దేవదాసి నృత్యాలు 


ఆంధ్ర దేశంలో దేవదాసీలూ, భాగవతులూ నృత్యకళను పోషించి అభివృద్ధిలోకి 


తీసుకువచ్చారు. దేవదాసీల నృత్యకళ, భాగవతుల నృత్యకళ అని అది వేరు 
వేరుగా అభివృద్ధిపొందింది. 


భాగవతులు యక్షగానాలూ, వీథి భాగవతాలూ, భామాకలాపాల ద్వారా నృత్య 
కళను (ప్రచారం చేశారు. 


దేవదాసీలు దేవాలయాల నృత్యమండపాలలో, దేవుని సన్నిధానంలో శ్లైన, 
వెషవ సాంప్రదాయాల ననుసరించి ఆరాధన నృత్యాలూ, అష్షదిక్పాలక నృత్యాలూ, 
షర లు 
కేశ్లికా _పదర్శనాలూ, కలాపాలూ మొదలై న నృత్యాలను (ప్రదర్శించేవారు. 


"రండు పోకడలు : 


పై వివరాల్నిబట్టి ఆంధ్రదేశంలో శాస్త్రీయమైన కళ రెండు విధాలుగా 
అభివృద్ధి జెందింది. ఒకటి నట్టువ మేళ సాంప్రదాయం; రెండవది నాట్యమేళ, 
భాగవత మేళ సంప్రదాయం. ఈ రెండూ శాస్త్రీయమైన పద్దతికి సంబంధించినవై 
“ప్పటికీ (పయోగ (పదర్శన విధానాలలో భేదం వుంది. 


ఆలయాల్లో దేవతా సన్నిధిని దేవదాసీలు చేసే నృత్యం, ఆలయ ఆవరణలో 
గ్యాణ మండపం వద్దనూ, స్వామి కొలువులోనూ వినోద (ప్రదర్శనంగా (ప్రద 
శంవబిడే కేశికా, రాజదర్భారుల్లోనూ, ఇతర సభల్లోనూ కళావంతులు (వదర్శించే 


పల్లెైప్రజల నలరించిన దేవదాసీ నృత్యాలు 338 


కలాపాలు మొదలై నవీ నట్టువమేళానికి సంబంధించినవి. ఈ నట్టువ మేళాల్లో 
పురుషుల హంగుతో శ్రీలు మ్మాతమే నాట్యం చేసారు. 


పురాణాలకు సంబంధించిన ఇతివృ త్తాలను నృత్య నాటకాలుగా (పదర్శించే 
సంప్రదాయం నాట్యమేళ, లేక భాగవతమేళ సంప్రదాయంగా వర్ధిల్లింది, ఈ 
సంప్రదాయంలో స్త్రీలు పాల్గొనరు: స్తీ పాత్రల్ని కూడా పురుషులే ధరిస్తారు. 


ఎందుకు వచ్చినట్లు ఈ పేరు? 


భగవంతునికి సంబంధించిన గాథలను (ప్రచారం చేయడం వలన వీరిని 
భాగవతు లన్నారు. ఆలయాలలో దీపారాధన తరువాతనూ, (ప్రత్యేక వుత్చవ సమ 
యాల్లోనూ నృత్యాలు జరుగుతూ వుంటాయి. ఆలయాల్లో (పదర్శించే ఆరాధన 
క దాదాపు 40 వరకూ వున్నవట. 


సామి సన్నిధిలో బలిపీఠంపై న నృత్యం చేయడానీకి అధికారము దల్ని 
పొందినవారే ఈ అర్హతను కలిగి వున్నారు. అటువంటివారే నిజమైన దేవదాసీలు. 
తమ జీవిత సర్వస్వాన్నీ దేవుని సేవకే అంకితంచేసి ఆ ఐక్యమునకై తహతహ 
కారనం దేవదాసీలు. £ 


పెంచి పోషించిన పెద్దలు : 


ఆంధధదేళానికి సంబంధించినంతవరకూ భాగవత మేళాలద్వారా నృత్య కళను 
పోషించినవారు పొతకమూరి భాగవతులూ, కూచిపూడి, కోటకొండ, మేలటూరు 
భాగవతులూ. 


పూర్వం దేవాలయ న ర్రకీమణుల్లో ఒకరిని మించినవారు మరొక రుండే 


వారు. వారు నృత్యకళను పట్టుదలగా ఆరాధించేవారు. పోటీపడి. ఆ నిద్య స్‌ 
సించేవోరు. 


a ,రాజాస్ట్రానాల్లో మాత్రం అనేకమంది బృందనాట్యాల్లో పాల్గొనే నాట్య 
క శైలు ఉన్నప్పటికీ, రాజన ర్తకిగా మాతం ఒక్కతే నిర్వహించేది. ఆ విధంగా 
రాయల ఆస్థానంలో రంజకం కుప్పాయి, రఘునాథ రాయల ఆస్థానంలో ముద్దు 
చందరేఖ ey రూపవతి _.._ శశిరేఖ క్‌ లోకనాయిక, ప్రకాపరు(దుని. ఆస్థానంలో 


334 జానపదకళారూపాలు 


మాచలేవి. కుమారగిరిరెడి ఆసానంలో లకుమాదేవి మొదలె నవారు రాజన రకి 
యు రు అలి 


నట్టువ మెళలు 


కచ్చేరీ నృత్యకళ నుంచి వుదృవించినవే నట్టువ మేళలు. కచ్చేరీ నృత కళ 
కేసలం రాజ్యా( శయ మైనది. ఈ నట్టువ మేళలు అఖిలాంధ్ర (ప్రజానీకానికీ 
పరిచయమైనవి. ఇది వీథి కళారూపమని చెప్పవచ్చు. వివాహాది వూరేగింపుల్లోనూ, 
మేజావాణీలలో నూ, గొప్ప గొప్ప తిరునాళ్ళలోనూ, దేవుని కళ్యాణ వుత్సవాలలోనూ 
ఇవి (పదర్శింపబడేవి. పండితుల నేకాక పామరుల్ని కూడా రంజింపజేయగల కళా 
రూప మిది. మొరటు హాస్యపు పాటలతో కూడ (పేక్షకుల్ని రంజింపజేయడం 
కద్దు. కచ్చేరీ నృత్యకశకూ, నట్టువ మేళాలకూ అవినాభావ సంబంధముంది. ఈ 

రేండు కళలనూ ఆరాధించినవారు. ఎక్కువమంది దేవదాసీలే. 


కచ్చేరీ ఆట దేవాలయాల్లో జరిగేటప్పుడు వీరు మేళ్ళపా ప్రితో (పారంభించి. 
పుష్పాంజలి, పేరణి, గీతం, శబ్దం. సలాం, జతి, వర్షం, పదం, జావళి, తిల్లాన లేక 
దరువుతో ముగిస్తారు శబ్దం, సలాం, జతుల్లో ఆంగిక (ప్రధానమైన ముదలు విశే 
షంగా (ప్రదర్శించే నృత్యాన్ని (ప్రదర్శిస్తారు. ఆ తరువాత వర్ష ౦లో నృత్త నృత్యాలు 
సమంగా పోషించి సాత్వికాభినయ (ప్రాముఖ్యంతో, జావళీలలో (ప్రదర్శించి తిల్లాన 
నృత్యంతో (పదర్శనం ముగిసొరని నటరాజ రామకృష్ణగారు వివరించారు. 


కళాకారులకు శిక్షణ : 


నట్టువ మేళాలతో నాట్యశాస్త్ర (పావీజణ్యం తగ్గిపోతూం దనుకున్న కళాకారు 
అందరూ కట్టుదిట్టమైన క్షణ పొందాల్సి వచ్చింది. భాగవత మేళాల్లో వుండే కళాకారు 
లందరికీ పరవ కళ్ళి తెలుగు వచ్చివుండాలి. నాట్యళానస్తం, నంది కేశ్వరుని 
అభినయ దర్పణం. భరతరస ప్రకరణం, అలంకార శాస్త్రం క్షుణంగా అభ్యసించి, 
త్త, నాట్య, అభినయాలలో పూర్తి కళావికాసాన్ని పొందేవారు. ఇలాంటి 
క్షణతో నటులందరూ తయారయ్యేవారు. ఎవరిని కదిలించినా, అందరూ పండితుల 
హది'రే వల్లి ౦చేవారు. అందువల్లనే ఆనాటి వారి ప ఆంత కట్టుదిట్టం 
గానూ, కళా ప్రాశ స్ట స్యంతోనూ 'ప్రదర్శించచిడ్డాయి. షే : 


పల్షెపజల నలరించిన దేవదాసీ నృత్యాలు 335 


కచ్చేరి నృత్యకళ 


ఒకే నర్తకి ఏకధాటిగా నృత్యం చేయడం కచ్చేరీ నృతకళయొక్క (ప త్యేకత, 
రాజాస్థానాలలో అభివృద్ధిచెందిన ఈ కళ దేవదాసీలచే ఆరాధింపదిడి ఆం (ధ దేశంలో 
కచ్చేరీ కళగా రూపొందింది. ఆంధదేశంలో అభివృద్ది పొందిన కూచిపూడి నాట్యా 
నికీ, దీనికీ ఏ విధమైన సంబంధమూ లేదు. ఈ కళను బొబ్బిలి, విజయ 
నగరం, కార్వేటి సగరం, వెంకటగిరి, కాళహస్తి మొదలైన సంస్థానాధిపతులు 


ఆనాటి నాట్యశా స్రకారులు నృత్యాన్ని, నృ తాన్ని, అభినయాలనూ మేళవించి 
ఒక నృత్య(క్రమాన్ని ఏర్పాటుచేసి ఒక నృత్యకళగా కచ్చేరీ నృత్యకళను [ప్రచారం 
లోకి తీసుకు వచ్చారు. దేవదాసీలు క్షేత్రయ్య పదనాహిత్యానికి నృత్యాభినయాలను 
రూపకల్పన చేసి ఈ కచ్చేరీ నృత్యకళను ప్రదర్శించేవారు. ఆస్థానాల పోషణ తగ్గిన 
అనంతరం, దేవదాసీలు కేవలం పుదరపోషణార్థం దీనిని ఉపయోగించారు. సొత్విక్ర 
(ప్రధానమైన ఈ నృత్యకళ ఈనాడు ఆ౦(ధ్రదేశ౦లో అక్కు డక్కడ వృద్ధ డేవదాసీల 
సా శ్రుగా పుందని నటరాజ రామకృష్ణగారు తెలియజేస్తున్నారు. 


 మారంపల్లి గొల్లకలాపం 


గొల్లకలాప (ప్రదర్శనం ఆ౦ధదేశంలో నూరు సంవత్సరాల క్రతమే (పద 
శింవబడింది. (పథమంలో కూచిపూడి భాగవతులు గొల్లకలాపాన్నే (ప్రదర్శించారు. 
వీరు (వదర్శించిన తరువాతే మారంపల్లి చి త్తజల్లువారు కాని, ఆంధ్రదేశంలోని ఇతర 
కళాకారులుగా ని (పదర్శించారు. గొల్లికలాపం తరువాత భామాకలాపం (పచారంలోకి 
వచ్చింది. భామాకలాపాన్ని కూచిపూడి వారు ఆనాటి 
నుంచీ ఈనాటివరకూ (పదర్శిస్తూనే వున్నారు. 


గొల్లకలా పం మాతం పశ్చిమ గోదావరి జిల్లాలో 
మూడు తరాలుగా సజీవంగా నిలిచి పుంది. గొల్లకలా 
పాన్ని “పెంచి పెద్దచేసి పోషించినవారు నిడుదవోలుకు 
సమీపాన గల మారంపల్లి వాస్తవ్యులు. కళావంతుల 
కులానికి చెందిన కీ.శే. చి _త్హజల్లు లక్ష్మీకాంతం, రావూరి 





336 జానపదకళారూపాలు 


కామయ్య, కామయ్యగారి సోదరులు సూరయ్య, వెంకయ్య, సత్యం మొదలైన. 
వారంతా మారంపల్లిలోనే వుండి గొల్లకలాప (ప్రడర్శనాన్ని గోదావరి మండలం 
లోనూ, సర్కారు జిల్లాలలో నూ ప్రదర్శించి పేరు (ప్రతి 
ష్టలు సంపాదించారు. ఆంధ్రదేశంలో కర్ణాటక కచ్చేరీ 
నాట్యాన్ని, భాగవత కళను రెంటినీ ఆరాధించిన దేవదాసీ 
కటుంబాలో చి తజలునారు బహు, పసిదులు. 

రా అవి గో ~*~ నా 


చిత్రాలను జల్లుమనిపించిన 
చి త్రజల్లు లక్ష్మీకాంతం : 





లక్ష్మీకాంతం మృదుమధురంగా సంగీతం పాడగలిగేది; చక్కగా నృత్యం 
చేయగలిగేది. సంస్కృత భాషా జ్ఞానాన్ని సంపాదించిన కళాకారిణి. లత్మీకాంళం౦ 
(పథమంలో కూచిపూడి భామాకలాపాలనే (పదర్శిస్తూ వుండేది. తరువాత కామయ్య 
గారి సహాయంతోనూ, వారి తమ్ముల అండతోనూ గొల్లకలాపం నేర్చుకుని బహుళ. 
'వచారం గావించి, ఆం(ధ్రడేశంలో గొల్లకలాపాన్ని వ్యా ప్లిలోకి తీసుకు వచ్చి 


కొంత కాలానికి స్వర్తస్తురాలె 0ది. ఆమె అనంతరం గొలకలాప 
మ ౧ రా ae) 


(పదర్శనాన్ని 
చేయి విడవకుండా ఆమె కుమా రెలు 


కృషహరి, చిన వెంకటరత్నం కొన 
౬2 
సాగించారు. 


వరుస స తవ్నని pu 


య లక్ష్మీకాంతం చెల్రెలు వై దేహి. ఈ మె పెదవెంకటరత్నం అనే కుమా ర్తెను 
కని చిన్నతనంలో నే మరణించింది. లక్ష్మీకాంతం కుమార్తె అయిన కృష్ణహరి 


వైదేహి, ఇందువదన అనే ఇరువురు కుమా ర్రెలను కని, gree దివంగతు 
రాలై ందీ. 


అందువల్ల లక్ష్మీకా నే. తన కుమా Kk చిన వెంకటరత్నానికీ, చెల్లెలి 
మా_రై పెద వెంకటరత్నానికీ కామయ్యగారి సోదర బృందం ద్వారా విద్యాబుద్దులు 
శ్రస్పీ౦చి గొల్లకలాప (ప్రదర్శనానికి సరియైన తీరికలు తీర్చిదిద్దారు. 


పల్లె ప్రజల నలరించిన దేవదాసీ నృత్యాలు 337 
సంగీత సాహిత్యనిధి రాపూరి కామయ్య : 


సంగిత, నాహిత్య, నాట్యకళానిధి రావూరి కామయ్యగారు. వీరి స్వగ్రామం 
వెలదుట్లు. ఏరు (బాహ్మణ కుటుంబానికి చెందినవారు. వీరు మారంపల్లివారి గొల్లి 
కలాప ఖండ నిర్మాణొనికి మూలప్పరుషులు. వీరి మరణానంతరం (శ్రీ వెంకయ్య, 
సూరయ్య, సత్యంగార్లు మారంపల్లెలో సిరపడిపోయి చి తజల్లు కళారారిణులతో 

గా వ్‌. థి mal 0) 
చాలాకాలం గొల్లకలాప (పదర్శనాదిను ఇచ్చారు. 
Ca) 3 

కామయ్యగారు హాస్యం చెప్పడంలో నిధి. ఎటువంటి అర్థంకాని విషయా 
న్ననా తన హాస్య కళానిపుణత్వంతో లేటితెలం చేసేవారు. భామాకలావం, గొల 
సూ (గ న్‌్‌. 
కలాపం రెంటిలోనూ హాస్యానికి పెట్టింది పేరు. ఈయన అటు విశాఖజిల్లా నుండి 
ఇటు గుంటూరువరకూ “పేరు (ప్రతిష్టలను సంపాదించారు. 


వీరి సోదరులు వెంకయ్యగారు సంగీతంలో ఆరితేరిన మేధావి. సత్యంగారు 
సంస్క_తాంధ్రభాషల్లో మంచి పండితుడు. వీ రిరువురూ తమకు కావలసిన ఆనేక 
కీ ర్రనలకు స్వరాలనూ, మట్లనూ, గమకాలనూ తామే తయారు చేసుకునేవారు. ఇక 
సూరయ్యగారు తమ సంచారంలో తటస్టించిన అనుభవాలనన్నిటినీ (క్రోడీకరించి 
సమయానుకూలంగా (పేష్షకుల ననుసరించి, సమయా సమయాలు ఆలోచించి, 
గొల్లకలాప (పదర్శనంలో చేర్చి _పజారంజకంగా (ప్రదర్శించేవారు. 





. ఈరీతిగా గొల్లకలాపాలను ఎక్కువ కాలం (దాదాపు 40 సంవత్సరాలు) 
వెంకటరత్నం సోదరీమణులు ఆం|ధదేశ మంతటా (పదర్శించి కళాసేవ చేశారు. 
M - 22 


338 జానపదకళారూపాలు 
వ రహ ఆరదునదనః 
lm 


వై దేహి ఇందువదన లిరుపురూ మరణించేవరకూ గొల్హకల 
చెదురు మదురుగా ప్రదర్శిస్తూ వచ్చారు. వైదేహి గొల్లకలాప (ప్రదర్శనంలో సిద్ధ 
హస్తురాలు. ఆమె సోదరి ఇందువదన (ప్రయో క్రగా వుండి అక్కగారిచేత నాట్య 
మాడించేది. ఈ విధంగా వీరిద్దరూ అయిదు దశాబ్దాలు నాట్యకళారాధన చేశారు. 


"వె దేహి పంచకావ్యాలూ, అమరమూ, చేదమూ పురాణ పండ  వెంకటళొన్రిగారివద 
రం (ఇ) 


కలాప (ప్రదర్శనాని న్ని 


పకడ్పందీగా చదువుకుంది. అభినయం. సంగితం, వేదం, స్మృతులు, పురాణాలు 

భరతళా స్తం, అలంకార శాస్త్రం, రసశాస్త్రమూ పండితులవద (ప్రత్యేకంగా అభ్య 
ణా 

నించింది. ఇందువదన చదలవాడ కుమారనాంమిగాదివద 

ద లు 


ర్‌ 
ఈ 
వా 
వ్‌ 
?3 
G 
ల 
ty 
బె 
లే 





నేర్చుకుంది. వీరి నాట్యశికే ఆ తెల్ల వారుయూమున (పారంభి స్తే రాతి పది గంటల 
వరకూ కొద్ది విరామాలతో అలా అలా నడుస్తూనే వుండేదట. ఈ విధంగా ఈ 
శిక్షణ పది మలల జరిగిన తరువాతనే పీరు రంగస్థలం పై కాలికి గజ్జెకట్టి బహి 
రంగంగా (పదర్శనాలు ఇవ్వగలిగారట. వీరు భామాకలాపం, గొల్ల కలాపాలనేగాక, 

భోగం మేళాలుగా వివాహ సమయాల్లోనూ, దేవాలయ కల్యాణ మహోత్సవాలలోనూ 


తమ కారక కమాలు పదర్శించేవారు. ఇందువదన హరికథా కాలక్షేపం కూడా 
చేసేదట. 


పల్షెపజల. నలరించిన దేవదాసీ నృత్యాలు . 339 
గల కలాపాల (ప్రదర్శన వదతి : 
aa! ళు 


గొల్లకలాప ఇతివృత్తాన్ని గురించి “కూచిపూడి భాగవతాలు” అన్న శీర్షికలో 
చర్చించాం. గొల్లకలాప ఇతివృత్త త్రంలో అనేక రకాలైన క్రీర్తనలు, మట్లు, గమ 
కాలూ త మంచి సాహిత్యం, సాహిత్యానికి తగిన SSE సంగీతానికి 
తగిన ఫణతులు, వీటన్నిటికీ తగిన నాట్యంతో గొల్లకలాప న. ఒక | 
లం! (ప్రదర్శింపబడుతుంది. 


గొల్లికలాప _పదర్శనంలో ఆనాడు ఏవిధమైన తెరలూ వుపయోగించలేదు. 
ప్రదర్శనం (పారంఛించి, సొంత మయేవర కూ నటీ సట బృందమంతా రంగస్టలం 
మీదే వుంటారు. (ప్రధాన నాయికకు సహాయంగా మరో సహాయ నాయిక వుంటుంది. 
వీరిద్దరూ కాక కథా గమనాన్ని ఆత్యంత చమక్కారాలతో (పేశకులకు కథలా 
కళ్ళకు కట్టినట్లు, ప్రతిభావంతంగా చిత్రించే విదూషక పాతధారి వేరే ఒకడు 
వుంటాడు. ఇతనిని హాస్యగాడు అని పిలిచేవారు. వీరు ముగ్గురే గొల్లకలాప 
(పదర్శనానికి నటీ నట వర్గమని చెప్పవచ్చు. వీరుగాక వీరికి హంగుదార్లుగా (ప్రక్క. 
వాయ్యిదాలు , మృదంగం, ఫిడేలు, హార్మోనియం, తాళగాం(డు వుంటారు. హాస్య 
పాతధారి, సహాయ కథానాయిక కూడ తాళం వెస్తూ వుంటారు. ఇతర కళా 
రూపాల్లో వలెనే ఇష్టదేవతా (ప్రార్గన, విఘ్నేశ్వర స్తుతి, సరన్వతీ పూజ మ్‌ంలన 
సంప్రదాయాలను క అక్షరాలా పాటించేవారు. 


సంశయాలూ, కక తీర్చే 
భాష్యకారుడు హాస్యగాడు : 


కథాగమనంలో, అందరికీ అర్ధమయ్యే శైలిలో, మధ్య మధ్య అనేక పిట్ల 

యం చ 

కథల ద్వారా, (పేక్షకులకు వచ్చే సందేహాలను తానే కథా నాయికని (ప్రశ్నించి ఇత 
గాడు కథలో వచ్చే చిక్కులన్నీ సుబోధకం అయ్యేలా చేస్తాడు. 


గంభీరమైన అనేక విషయాలను కరబదరీ సమానంగా వివరించి, (పేక్షకులకు 
విసుగు జనించకుండా తన అద్భుత చమత్కృతితో పండితులనుండి పామరుల వరకూ 
అందర్నీ రంజింపజేసే వైజ్ఞానిక పాత్రధారి మన హాస్యగాడు. 


340 జానపదకళారూపాలు 


ఈ (పదర్శనానికంతా (పథాన కథానాయిక ఎంత అవుసరమో, హాస్య పాత్ర 
ధారి కూడ అంత ముఖ్యం. గొల్ల కలాపంలో మన నాటకంలో మాదిరి, భాగవతంలో 
మాదిరి వచ్చీ పోయే పాత లేమీ వుండవు. ఒకసారి రంగస్థలం పెకి (ప్రత్యక్షమైతే 
ఆ ముగ్గురూ ఆసాంతం వుంటూనే వుంటారు. 


హోస్యకాని బరువు బాధ్యతలు : 


గొల్లకలాపంలో చెప్పబడే అనేకమైన వుదాత్త విషయాలను పై మూడు 
పాత్రలే వుదాహరించాలి. ఇలా వివరించడంలోనూ (పేకకులకు ఏ విధమైన 
విసుగూ లేకుండా (ప్రదర్శించాలి. ఇది చాలా కష్టమైన విషయం. కాని మన హాస్య 
కాడు వినోదంతోనూ, పిట్టకథలతోనూ, (ప్రజాజీవితంలో నిత్యం వాడబడే అనేక 


చాటువులతోనూ (పేకకుల నందరినీ సమాళించి చమత్కారంగా తన వశంలో వుంచు 
కుంటాడు. 


మూడు రోజుల నుంచి ఒకే రోజుకు 
(పదర్శనకాలం కుదింపు : 


గొల్త కలాపాన్ని (పదర్శించాలం టే (పతి రాత్రీ ఏడు గంటల చొప్పున 
(ప్రదర్శిస్తే కనీసం మూడు రోజులకు గాని పూర్తి కాదు. చి త్రజల్లువారూ (పథమంలో 
ఈ కార్య కమాన్నంతా వరుసగా మూడు రోజులూ (ప్రదర్శించేవారు. కాని, రాను 
రాను (ప్రజలలో చూచే వుత్సాహం, వినే ఓపికా తగ్గటం, చాలమంది పండితులూ, 
రసికులైన (పేక్షకులూ కూడ తగ్గటంపల్లి (ప్రదర్శనకాల పరిమాణం విధిగా తగ్గి 
పోయి, (పజలకు ఖచ్చితంగా కావలసిన ఖరారు ఘట్టాల నే _పేదర్శిస్తూ కిందా మీదా 
బడి ఎలాగో ఓలాగు కుదించి ఒకే రోజున (పదర్శనాన్ని ముగిస్తూ వచ్చారు! 


గంధర్వకన్యల వనవిహారం : 
గొల్లకలాప (ప్రదర్శనాన్నే కాక వీరు *వనవిహార” మనే మరో (ప్రదర్శనాన్ని 


కూడ | పదర్శించేవారు. ఈ (పదర్శనం గురించి. (ప్రత్యేకించి చెప్పదగ్గవి కథా 
విధానం. ఇద్దరు గంధర్వకన్యల మధ్య జరిగే సంభాషణా విధానం, 


పల్లె ప్రజల నలరించిన దేవదాసీ నృత్యాలు 34l 


ఈ సంభాషణంతా చాలావరకు సంస్కృత భాషలో నే నడుస్తూ వచ్చినా 
అక్కడక్కడ తెలుగు కీర్హనలు పాడుతూనూ దీనిని ప్రదర్శిస్తారు. ఇరువురు 
గంధర్వకన్యలు వనవిహారాని కొచ్చి పూలతోటలో పూలబంతు లాటలు (పారంభించి 
బుతువుల్ని గురించీ, పూవులను గురించీ, చెట్లను గురించీ, రక రకాల వర్ణనలు 
సాగించడం రూపంగా ఇది నడుస్తుంది. ఈ (ప్రదర్శనం (పేక్షకులకు గుమ్మెక్కించే 
టట్లు పదర్శించాలం కే ఆ కన్య లిద్దరూ మిసమిస లాడే యౌవనవతులై వుండాలి. 
అప్పుడే ఆ యొక్క (ప్రదర్శనానికి నిండుదనం వచ్చేది; (పదర్శనం ర క్రిక'టేదిః 

గొల్లకలాపం కాని, వనవిహారం కాని (పదర్శించాలం టే ముఖ్యంగా 
సంస్కృృతాం ధ భాషలు తుల్లంగా వచ్చితీరాలి. సరియెన విద్యా, విద్యకు తగిన విజ్ఞా 
నమూ, దానికి తగిన సంస్కారమూ, కట్టుతప్పని పట్టుదలా కావాలి. (శుతితప్పని 
సంగీతమూ, తొ(టుపడని, మట్టు మీరని సరియైన ఉచ్చారణా కావాలి. 


మారంపల్లి వారిని మనవారు మరువరు మరువలేరు : 


ఈ విద్యను చెక్కుచెదరకుండా మూడు తరాలుగా చిత్తజల్లువారి కుటుంబిం 
కాపాడుకుంటూ వచ్చింది. ఆనాడు ఏభై ఏళ్ళ పండు వృద్దురాలు చిత్తజల్లు "పెద 
వెంకటరత్నమ్మ తప్ప ఆ కుటుంబంలోని వారందరూ మరణించారు. గొల్ల కలావ 
కళాఖండం వారితోపాటే అంతరించింది. ఏమైనా నూరు సంవత్సరాలనుంచీ గొల్ల 
కలాప (పదర్శనాన్ని పెంచి పోషించి, ఆం(ధ్రదేశమంతటా (ప్రదర్శించి (పథ్యాతి 
వహించిన మారంపల్లి వా " స్తవ్యులు చి _త్తజల్లు 
సోదరీమణులూ, రావూరి కామయ్య , సోద. 
రులూ న్మరణీయులు. వర్తమానంతోపాటు 
భవిష్యతి సహా ఆంధ్రదేశం వారిని, వారి | 
కళాసేవను మరువజాలదు. 3 


చాటప రి సుందరి శకం: 
| pane =) 


స ఫలే హో 
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాస్త [జీ sh 
' వ్యురాలైన చాటపర్తి సుందరిది ఒక శకం. “ల 
ఆమె దేవదాసి. ఒక మేళానికి నాయకు 
రాలుగా వ్యవహరిస్తూ వుండేది. ఆమె కచేరీ, 





వక్తల జానపదకళారూపా 


నాట్యంలోనూ, దేవదాసీ నృత్యంలోనూ కూడా ఘటికురాలు. విద్యలో ఆమెను 
మించినవారు లేర నేటంతటి గర్విత. ఒకసారి నర్చ్బాపురంలో ఒక వైశ్యుల ఇంట 
ఒక వివాహ సందర్భంలో ఈ సుందరి తన బృందంతో గజ్జె కట్టింది. మెడ నిండా 
మెడల్స్‌ ధరించి కీవిగా రంగస్టలంలో (ప్రవేశించింది. 

ఈ వివాహానికి (శ్రీ చెళ్ళపిళ్ళ 'పేంకటళా స్త్రిగారూ, వేవాంతం లష్మీనారాయణ 
కాస్త్రిగారూ (ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.ముఖ్యంగా ఆమె విద్యలు పరీ 
క్షీంచడానిక్సి వచ్చారు. సుందరి పుష్పబాజవిలానంలోని ఈ సంస్కృత ళ్లోకాన్ని 
అభినయంతో (పారంభించింది! 


కాంతో యాస్యతి దూరదేశమితి చింతా పరం జాయతే, 
లోకానందకరోపి చం|చవదనే, వెరాయతే చంద్రమాః, 


అంటూ శీ శ్లోకాని న్ని వదవిభాగం చేసి అభినయానికి ఉపక్రమించింది. ఆ సంద 
ర్భంలో సు అభినయరూప౦లో (ప్రదర్శించే పద్దతి చూసపెటిడానికి 
శ్లోకాన్ని ఇలా [పారంభించింది. 
a) 


ఆరవింద మశోకంచ చూతంచ నవమల్లికా, 
నిలోత్సలంచ పంచైతే పంచబాణస్యసాయకాః. 


అర విందము.__ అశోకము__చూత ము... నవమల్లి క __ నీలోత్సలమూ మొద 
లె నవి మన్మథుని పంచబాణాలు. ఈ అభినయంలో సుందరి పంచబాణాలనూ (పయో 
గించింది. అసలు రంగంమీద చతుర్చాణాలే అభినయరూపంలో (పదర్శించాలి.. 
పంచమబాణం౦ ఉపయోగించినట్ల మతే నాయిక మృతి పొందుతుంది. ఆ తరువాత 


ఆభీనయించేందుకు నాయిక Een కాని ఈ సుందరి ఆనాటి అతను" పంచ 
బాకకొాలనూ ఉపయోగించింది. 


వెంటనే పండితు లిద్దరూ ఈ సభకు మైల వచ్చిందని కేకలు. వేయడం 
(పారంభించారు. సభంతా గందర గోళ'మెంది. నాయిక బి త్రరపడిపోయింది. ౪ 
సభలో పండితు లిద్దరు వచ్చి కూర్చున్నారన్న సంగతి అంతవరకు కూ ఈ సుందరికి 
తెలియదు. “ 

ఈ విషయం తెలుసుకున్న సుందరి వెంటనే సర్రున వెళ్ళి పండితుల పాదాల 
మీద వాలింది. అప్పుడు శాస్త్రిగారు అభినయంలో కలిగిన లోపాలను చూపించారు. 


పళ్లైపజల నలరించిన దేవదాసి నృత్యాలు 343 


“చతుర్పాణాల నే అభినయంలో ఉపయోగించాలి కాని, సీవు పంచబాణాలూ ఉపయో 
గించావు. అందువల్ల స్థలం మెలపడింది. అందుచేత క శా మళల్లికి కలిగిన ఈ కళ0. 
కాన్ని భరించలేక ఈ రూపంలో నీకు తెలియజేయవలసి వచ్చింది” అని అనడంతో 
సాష్టాంగ దండ పణామాలు ఆవరించి, తన బసకు తీసుకుపోయి, పండితు లిద్దరి! 
సత్కరించి, కానుక లిచ్చి గౌరవించి ళాస్త్రిగారి శిష్యురాలుగా చేరిపోయింది. 


పాటక త్తెగానూ, ఆటక త్తెగాను (పళ స్తే గాంచిన 
“కళావర్‌ రింగ్‌” : 


కచేరీ నృత్యానికీ కర్ణాటక నృత్యానికీ కొత్త 'మెరుగులు దిద్ది, విజయనగరం: 
రాజన ర్తకిగా, నాటకరంగ నటిగా, అమరగాయనిగా, చలనచిత్ర నటీమణిగా రసిక 
హృదయాల్ని రంజింపజేసిన కళాకారిణి కళావర్‌ రింగ్‌ అనే “పేరుతో చెలామణి 
అయిన శ్రీమతి సరిదె లక్ష్మీనర్చ్పయ్యమ్మ. ఈవిడ విజయనగరానికి 8 మైళ్ళ 
దూరంలో వున్న కోరుకొండ _(గామంలో 1908 లో జన్మించింది. 8వ ఏటనేనర్తకిగా 
పేరు తెచ్చుకుంది. 5 వ తరగతి వరకూ (ప్రాథమిక విద్యాభ్యాసం చేసి శ్రీ మద్ది 
లచ్చన్నగారి వద్ద సరిగమలు (_పారంభించి, (శ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు శిష్య 
లైన శ్రీ మద్దిల సత్యమూర్తి, (శ్రీ చాగంటి రంగబాబు, (శ్రీ కోటిపల్లి గున్నయ్య 
మొదలై నవారివద సమ్మగ సంగీతజ్ఞానం సంపాదించింది. నృత్యవిద్యలో శ్రీమతి 

మ “oD ల్ల లి 
మద్దిల అప్పడు, (శ్రీమతి మద్దిలరాముడు వద్ద శిక్షణ పొందింది. మద్దిల హేమావత్తి 
వ 

నరహరమ్మలవద్ద హిందుస్తానీ జావళీలు, క్ష్మేతయ్య పదాభినయనం నేర్చుకుంది. 12 
సంవత్సరాల వయస్సులోనే బోగంమేశం నాయకురాలుగా వ్యవహరించింది. ఆమె 
నృత్యానికి అచ్చెరువందిన (పేక్షకులు ఆమెను 
“కళావర్‌ రింగ్‌" ఆని పిలిచేవారు. 


ఆంధ దేశంలోనూ, రాష్ట్రేతర 
ప్రాంతాల్లోనూ నానారాజ సందర్శనం చేసి 
సంగీత' నృత్యవిద్యలో మహా పండితుల్ని 
మెప్పించి, నొట్యతరంగిణి, నవవసంత 
కోకిల, గానకళాకోవిద అనే బిరుదులతో 


. సువర్ణ హ స్టకంకణాల బహుమానాలతో 





సన్మానాలు అందుకున్నది. జయపూర్‌, ధారా 


శే44 జానపదక లారూపాలు 


కోట, కళ్ళికోట, చీకటికోట, కలహండి, కరియల్‌, మధుపూర్‌, టికిరియా సంస్థా 
నాల్లో ఆమెను ఘనంగా సన్మానించారు. 


ఆమె తెలుగు చలనచ్చిత రంగంలోనూ (వవేశించి “రాణీ పమీల' చిత్రంలో 
(పధానపాత్ర ధరించి చక్కగా పాడి నటించింది. 1947లో మద్రాసు రేడియో 
(పసారం చేసిన సీతారామకల్యాణం, సుందరకాండ, సక్కుబాయి, (శ్రీరామ జననం, 
భక్త రామదాసు నాటకాల్లో పాల్గొని అత్యుత్తమంగా నటించింది. 


1934లో ఆమె అనేక (గ్రామఫోన్‌ రికార్డుల నిచ్చింది. కోకిల “కోయి' అని 
కూయగా, వ్యాకులమానసమాయెగా, చిటపట చినుకులు దుప్పటి తడిసెన్కు పచ్చ 
బొట్టు (పాణనాథా .... సెపగజాల్క ర్మాత్రి నాటకం, ఏరా న్మాపియ మొదలైన 
పాటల రికార్డులు వెలువడ్డాయి. చింతామణి (గ్రామఫోను రికార్డుల నాటకంలో చింతా 
మణీ పాత ధరించింది, 


1964 మార్చి 17వ తేదిన ఆమెను ఆంధప్రదేశ్‌ సంగిత నాటక అకాడమీ 
హైదరాబాదు రవీం(ద భారతిలో సన్మానించింది. 


నృత్య ప్రదర్శనం ద్వారా కళావర్‌ రింగ్‌ అపారంగా ధనం ఆర్జించింది. అనేక 
మంది వీద విద్యార్థు లకు ఆర్థిక సహాయం చేసింది. అంతే కాదు. అవసరాల్లో వున్న 
వాళ్ళను ఆదుకుని అనాథులకు ఆశయం ఇవ్వటం ఆమె సుగుణాలు. ఆమె, అంతిమ 


దశలో, అకాడమీ వారి వేతనంతో, హరికథా గానంతో జీవితం గడిపి 1964 లో 
స్వర్గన్లురాలై౦ది. 


కోనసీమ కెలా మిన్నగా ఎన్నికైన 
ne) యి 
అన్నాబ తుల బుల్లి వెంకటరత్నం : 


ఈ మెను అన్నాబత్తుల చిట్టి అనే చాలామంది పిలుస్తూ వుంటారు. ఈమె 
రతరాలుగా అభినయ. విద్యను (పదర్శించే విద్వత్కుటుంబంలో జన్మించింది. బుల్లి 
ంకటరత్నం ఆరు సంవత్సరాల పూషప్రాయంలో నే అమ్మ మ్మ వద్ద అరుదుగా భరత 

నాట్యాన్ని నేర్చుకుంది. కుటుంబంలో కడసారి బిడ్డ అవడంవలన కుటుంబంలోని వా 
రందరూ ఆమెను (పేమతో పెంచి పెద్ద చేశారు. ఆమె అభినయం, సంగీతం, 
అధ్యాత్మ అష్టపదులు, తరంగాలు. అభినయమూ నరస భూపాలియము, నాయికా 
నాయక (ప్రకరణను సార్యవడాయికంగా నేర్చుకుంది. 


పల్లై ప్రజల నలరించిన దేవదాసీ నృత్యాలు శిశ5 


అమె అభినయ విద్యను కోటిపల్లి వాస్తవ్యులు కడియాల రామమూ ర్తిగారి 
వద్దమా, నంగీశాన్ని మహో ద్రాడ పద్మనాభంగారి వద్దనూ, గొల్లకలాపాన్ని, భామా 





అన్నాబత్తుల బుల్లి వేంకటరత్నం 


కలాపాన్ని అత్క్కొరి సుబ్బారాయుడుగారి వద్దనూ, కలాపంలో వేదాంత విద్యను 
జయంతిస్వామి వాయనగారి వద్దనూ నేర్చుకుంది. 
లు 


కోనసీమలో గొప్ప "పేరు : 


ఆమె భామాకలాపం, గొల్లకలాపం, కచేరీ నాట్యం మొదలైన విద్యలలో 
కోనసీమలో మంచి “పేరు _పథ్యాళులు సంపాదించిన నట్టువరాలు. రాజమండి భారత 
సంన్క్బృతి సభ, కాకినాడ సాహిత్య పరిషత్తు, మృద్రాసు సంగీత నాటక అకాడమి 
మొదలై న అనేక సంప్టలు ఆమెను సన్మానించాయి. 


ఉభయ విద్యాపవిణ (శ్రీమతి మద్దిల రాముడు : 


విజయనగరం వాస్తవ్యురాలు మద్దెల రాముడు సంప్రదాయ కచేరీ నృత్యవిద్య 
లోనూ, కర్ణాటక విద్యలోనూ ఆరితేరిన విద్వాంసురాలు. ఆమె తన విద్యతో ఒక్క 
విశాఖమండలమే కాక ఆంధ్రదేశంలో పలుతావుల్లో (ప్రదర్శనలిచ్చి మెప్పు పొందింది. 
ఈ'మె వాయకురాలుగా ఎన్నో సంవత్సరాలు ఆ బాధ్యతను నిర్వహించింది. ఎంతో 





మతి నముదెల రాముడు 
శ్రీమతి మై 


త్త 


మందికి వ చేసి అనేకమంది కళాకారుల్ని తయారుచేసింది. సంగీత నాటక 
అకాడమీ వారి ఉపకార వేతనంతో జీవితం వెళ్ళబుచ్చింది. 


జో 


పంది రి వెంకటరత్న 0: 


పందిరి వెంకటరత్నం జన్మస్థలం తూర్పు గోదావరిజిల్లా మండపేట. భాగవత 
సర్మపదాయాన్ని భాగవతుల రూసేణ (పచారం చేయడంలో కృషాజిల్లాలో. 
యు య 





” (శ్రీమతి పందిరి వెంకటరత్నం ల చర a a 


పల్లెప్రజల నలరించిన దేవదాసీ నృత్యాలు 347, 
Se 


కూచిపూడి ఎంతటి (ప్రఖ్యాతి వహించిందో గోదావరి మండలంలో మండపేట 

కచేరీ నాట్యంలోనూ, కర్ణాటక. భామా గొల్ల కలాపంలోనూ అంతటి సరస్వతీ 

పీఠంగానూ వర్తిల్లిండి. (శ్రీమతి పందిరి వెంకటరత్నం, వానపల్లి వ్మీరాజు మొద 
ఖిలా లా 





వానపల్లి పీర్రాజు 
లై నవారు భామాకలాప, గొల్ల కలాప విద్యలను అనేక సంవత్సరాలుగా ఆంధ. 
దేశంలో (పదర్శిస్తూ వచ్చారు. 1949 సంవత్సరంతో విజయవాడలో జరిగిన 
చెళ్ళపిళ్ళ వెంకటకశా స్త్రిగారి సన్మాన సందర్భంలో వెంకటరత్నం సమయానుకూలంగా 
సన్మావించదిడింది. ఈవిడ రేడియోద్వారా ఎన్నో భామాకలాప. (పదర్శనాలను 
పనారం చేశారు. ఆంధ్రపదేశ్‌ సంగిత నాటక అకాడమీ ఈమెను ఘనంగా 
సన్మావించింది. 


దుగరాల మాణిక్యం : 
1 ల్‌! 


మండపేట మాణిక్యం అని కూడ పిలువబడే దుగ్గిరాల మాణిక్యం జన్మస్థలం 
మండపేట. సంస్కృతాంధ్ర భాషలనూ, సంగీత నాట్యాలనూ అమోఘంగా 
ఆకశింపు చేసుకున్న విదుషీమణి ఈమె. భాగవత సంప్రదాయాలను (ప్రచార 
చేయడంలోనూ కచేరీ నృత్యంలోనూ ఆంధ్రదేశానికి పేరు తెచ్చిన కళాకారిణి. ఈమె. 
నిజంగా నాట్య సరస్వతి. 


348 జానపదకళారూపాలు 


భారత భాగవత విద్యల్లో భావ మెరిగి అభినయించే నాట్యవిశారద శ్రీమతి 
అభ లన న క కం వు 
పందిరి వెంకటరత్నం ఈమె శిష్యురాలు. వెంకటరత్నం స్వర్గీయ చెళ్ళపిళ్ళ 
వెంకటశా స్తు) లగారిచే సన్మానింపబడిన విద్వాంసురాలు. 


భామాకలాపానికి దీమా తెచ్చిన దూడల శంకరయ్య : 


భామా కలాపం (ప్రత్యేకమైన ఆ౦ధుల కశ. దానికి సిరితెచ్చింది (శ్రీకాకుళం 
జిల్లా. అనాదినుండి ఆ జిల్లాలో సుమారు 40 కుటుంబాలవారు ఈ కళనే వృత్తిగా 
చేసుకుని జీవించేవారు. ఈనాడు అన్ని కుటుంబాల లేవు. చెప్పుకోత గిన పండితులు 
కూడ అంత మంది లేరు. కాని సిగడాం వాస్పవ్యులై న దూడల శంకరయ్యగారు 
ఈ భామాకలాప విద్యలో సిద్ధహస్తులు. వీరు భామాకలాపం పాలిటి ధీమాతెచ్చిన 
ఖీమా. వీరి తరువాత ఈ భామాకలాసకళ అంతరించిపోయే అవకాశముంది. దీనిని 
సంస్కరించి (పదర్శి స్తే ఆ౦(ధనృత్యకళలో ఒక మహోత్క్బృష్టకళగా రూపొంద 
గలదు. 

భామాకలాపవిద్యలో సిద్ధహస్తులై న దూడల శంకరయ్యగారు లయ బిహ్మ. 
వారిది లయబద్ధమైన అద్భుతకళ. అది ఆం(ధుల పురాతన కళాఖండం. శంక 
రయ్యగారి భామా కలాపంలోని బాణీలు, పదాలు, పాటలు ఆయన కుమారుడు 
వాయించే మృదంగదరుపులు అద్భుత మెనవి. ఆంధ దేశంలో కూచిపూడీవారూ , 
దేవదాసీలూ (ప్రదర్శించే భామాకలాపానికీ, 
శంకరయ్యగారి భామాకలాపావికీ ఎంతో 
వ్యత్యాసముంది. అందువల్ల ఈ కళను 
(ప్రత్యేకంగా పోషించవలసిన అవసర 


ముంది. 





బొంతల కోటిజగన్నాథం | 


శ్రీకాకుళం జిల్లాకు చెందిన 
బొంతలకోటి జగన్నాథంగారు కూడా 
భామాకలాపం |పదర్శించడంలో పిద్ద 
హస్తులు. వీరి సాంప్రదాయమూ, దూడల 
శంకరయ్యగారి సం పదాయమూ జక టీ. 





పల్షెపజల నలరించిన దేవదాసీ నృత్యాలు 849 
య 


ఇది కూచిపూడి భామాకలాపొనికి భిన్నమైనది. ప్రాచీన యక్షగానదరువుల శైలీ, 
అభినయవిన్యాసమూ వీరి బాణీలో తొణికిసలాడుతూ వుంటాయి. సంగీత (వధాన 
మైన భాగవతసం(పదాయం వీరిది. భామాకలాప విద్యలో బొంతలకోటి న... 
గారు, ఏ, శ్రీకాకుళంజిల్లాలో చాలా (పసిద్దులు. 


పెన వివరించినవారేగాక పెండ్యాల సత్యభామ, చింతా భదం, ఎండ 
మూరి చిట్టి, “పేరూరు పుష్పావతి, దుగ్గిరాల శ్రీ విరాజితం, దుగ్గిరాల జగదాంబ, 
అంబుల వెంకటరత్నం మొదలై న దేవడాసీలు, భామాకలాపంలోనూ, గొల్ల 
కలాపంలోనూ, దేవదాసీ విద్యలో శన్లూ బహు (పసిద్దులు. 


టౌబ్బిలి బెబ్బులి జీవరత్నమ్మ : 


క్రీ॥ శే (శ్రీమతి జీవరత్నమ్మ బొబ్బిలి సంప్రదాయ భరత నాట్య కళావిదు 
రాలు తరతరాలుగా జీవరత్మమ్మ కుటుంబంవారు ఈ కళను పోషిస్తూ బొచ్చిలి 
సంసాన కళాకారులుగా వరిలారు. 
థి ధయ 


జీవరత్నమ్మ ఒక్క భరతనాట్య సంపదాయంలోనే కాక, కర్ణాటక సంగీ 
తంలోనూ, వీజవాద్యంలో నూ విశేష పాండిత్యంగల విదుషీమణి, పదవర్థాలకు, 
స్వరజతులకు, శబ్దాలకు, క్షేత్రయ్య పదాలకు, జావళీలకు నృ త్తనృతాాలు కల్పించి 
_అభినయించేది. ఆమెన రృనరీతి మంచి పాండితీ (ప్రతిభ గలిగినట్టిది. ఆం కేకాక 
సంస్కృత శ్లోకాలకు, ఒరియాలో పదావళికి, ఉర్దూ, హిందీ భాషల్లోని టుమీ_గజల్‌ 
గీతాలకు కూడ అభినయాన్ని కల్పించి (ప్రదర్శించేది. 60 సంవత్సరాల వృద్దాప్యంలో 
కూడా నృత్యాభ్యాసం చేసేది 


ఆమె సంపాదించిన ధనమంతా దానధర్మాలకు ఖర్చు చేసింది. అంతిమ 
దశలో సంగీత నాటక అకాడమీవారి వృద్ధాప్య పింఛనుతో జీవించింది. కొన్ని సంవత్స 
రాల (క్రితం హైదరాబాదులో నటరాజ రామకృష్ణగారి నృత్యనికేతనంలో బాలికలకు 
నృత్య శిక్షణ నిచ్చింది. “నే నీ కళారాధనకు అంకితమయ్యాను. నా జీవితం కళ 
రాధనలో నే గడిపి తరిస్తా'నని నృత్యనికేతనం చేరినట్లు నటరాజ రామకృష్ణగార 
68 ఆకోబరు “నాట్యకళ” సంచికలో వివరించారు. (శ్రీమతి జీవరత్నమ్మ 68 ఆగను 

ణి ల 
22 తారీఖున కీ ర్తి శేషురాలై ౦ది. 





క కళారూపాలు 


cA 
PA 
ty 


350 జౌ 


భామా వేషంలో దీమా చూపిన మరి కొందరు: 


పక్చిమ గోదావరిజిల్లా కొవ్వూరు తాలూకా కుమార దేప వ. మంచిరాజు 
వెంకటా మరాజుగార నే నియోగి (బాహ్మణుడు భామవేషం ధరించడంలో బహు 
ప్రసిద్దుడు. దారి శిష్యులైన వల్తింపట్ల రామయ్యగారు. పశ్చిమ గోదావరిజిల్లా, 
కొవ్వూరు తాలూకా బందప్పరంలోని పిచ్చుకుంట్ల వారికి భామాకలాపాన్ని, గొల్ల 
కలాపొన్ని నేర్పారు. బయ్యా పెదగంగాధరుడు బండి చిట్టిలింగము, దేశిలత్మీ 
నారాయణ మొదలై నవారు భాను వేషధారణలో సిద్ధహస్తులు. 16 
సంనత్సరాల వయస్సులో నే లక్ష్మీనారాయణ భామచేషం అద్భుత ౦గా 
వుండేదట. బందప్పరంలో పిచ్చుకుంట్లవారికి ఈ విద్యను నేర్పి ంచ 
టంటో విశేష కృషిసల్పినవారు పి, యస్‌. ఆర్‌. అప్పా రావుగారి 
పితృపాదులై న పోణంగి రామమూర్తిగారు. 








ఏకపా తాభినయ గానం, 
హరికథా గానం 





ఆంధ దేశంలో అన్ని జానపద కళారూపాలతోపాటు పర్టిల్ళి (ప్రజాభిమానావ్ని 
చూరగొన్న కళారూపాలలో ముఖ్యమైన హరికథా గానం ఆంధుల హరికథా 
చర్షితలో హరికథ ఒక (ప్రత్యేకతనూ, గౌరవాన్నీ సంపాదించింది. దానిని ఒక 
విశిష కళారూపంగా. తీర్చి దిద్దినవారు శ్రీమత్‌ ఆజ్షాడ అదిభట్ట నారాయణ 
లు య జ ౧ 
దానుగారు. 


. హరికథా కళారూపంలో ఒకే ఒక పాాతధారి మూడు గంటల కాలం కథా 
గానం కావిస్తాడు. ఒకే వ్యకి అన్ని పాత్రల్లోనూ జీవించి, రసవత్తరంగా నటి 
స్తాడు. వోటితో వాచికం చెపుతూ, మృదుమధురమైన గానం పాడుతూ, ముఖంలో 
సాత్వికమూ, కాలితో నృత్యమూ చేతులతో ఆంగికమూ గుప్పిస్తూ ఆకర్షణీయమైన 
ఆహార్యంతో ఏకకాలంలో అభినయిసాడు. హరికథలో వున్న (పత్యెకత ఇదే. 
మూడు గంటల కాలం కూర్చున్నా ('పేక్షకులకు విసుగు జనించకుండా పిట్ట కథలతో, 
మధ్య మధ్య హాస్యరసాన్ని పోషిస్తూ స సమాజంలో వున్న కుళ్ళును ఏ త్తి చూపిస్తూ, 
చేదాంత బోధ చేస్తూ జనరింజక౦గా హరికథను గానం చేసాడు. 


"వేషలు, భూషలు : 


కథకుడు కేవలం అతని (పతిభవల్లనే _'పేక్షకులను హరికథతో రంజింప 
జేయగలడు.. హరికథకుని వేషధారణ కూడ సామాన్యమే. చేతిలో చిరతలు, కాలికి 
గజ్జెలు, వట్టు దోవతి సంచకట్టు, పట్టు కండువా నడుముకుకట్టి, మెడలో ఒక పూల 
హారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు. 


352 జానపదకళారూపాలు 
కట్టుకథలు కాపు అచ్చంగా హారికథలే: 


హారికథకులు రామాయణం. భారతం, భాగపతం మొదలై న ఆధ్యాత్మిక 
సందింధమైన కథలను విరివిగా చెపుతూ పుంటారు. సంపూర్ణ రామాయణం, 
సంపూర్ణ భారతం, భాగవతం మొదలైన కథలు వరుసగా పదిశే హీను రోజులూ, నెల 
రోజు లవర కూ గూడ సాగుతాయి. పట్టణాలలో నూ, (గ్రామాల్లోనూ పనుల తరుణం 
ఆయిపోయిన తరువాతా, పర్వదినాలలో నూ 7 హరిదాసులు ఈ కథలు 
చెపుతూ వుంటారు. 


హారికథల (పాచినత 


హలికథల స్వరూపం వేదకాలంనాటిదనీ, సర్వజ్ఞాల యిన మహర్షులు ఈ హరి 
కథా శిల్పాన్ని ప్రప్రథమంగా సృష్టించారనీ పండితులు నిర్హయించారు. “బహ్మమానన 
పుత్రుడైన నారదుడు భ క్రిసూ(త్రాలను ఉపదేశిస్తూ హారిక త చేస్తూవుంటా డని 
(పతీతి. వేదవిభజన చేసినా, అష్టాదశ పకక లిఖించినా మనశ్శాంతి. పొంద 
నేరని (శ్రీ వ్యాసునకు శ్రీమద్భాగవతం రచించి హరికథామృథాన్ని పంచిపెడుతూ 
మానవోద్ధరణ గావింపువని నారదుడు ఆదేశించాడు. తరువాత శుకదేవుడు, . శౌనకాది 
మహర్షులు, సూతుడూ హరికథా రూపకమైన భాగవతాన్ని భారతదేశం అంతటా 


ప్రచారం చేశారని పాతూరి ప్రనన్నంగారు. 1965 ఫిబవరి “నాట్యకళ'. సంచికలో 
వివరించారు. 


రంగస్లలము, రంగైన (ప్రదర్శనం: 
ఇ. రా 


హరికథా (ప్రదర్శనాలు రాత్రిపూజే జరుగుతూ వుంటాము. ఇవి ముఖ్యంగా, 
గణపతి నవరాత్రులు, దసరా, కృష్ణజయంతి, ముక్కోటి ఏకాదశి, . సం(క్రొంతి పర్వ 
దినాలలో విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ (పదర్శనానికి ఖర్చు చాలా 
తక్కువ. ఒకేనాటి (ప్రదర్శనమైశే, గ్రామం మధ్య పెద్ద బజారులోగాని, విశాలమైన 
మైదానంలోగాని ఒక చిన్న పందిరివేసి, పందిరిలో ఎ .త్తెన దిబ్బనుగాని, చెక్కలతో 
చిన్న శ పేజిని నిర్మించిగాని రెండు (పక్కలా కాంతివంత మైన పెట్రోమాప్ప _ లైట్లను 
అమరుస్తారు. ఆరుబైట _పేక్షకులు కూర్చుంటారు. అడే కథ ఒక,, నెల, రోజులు 
చెప్పవలసివ ప్రే ఎ ఒక పెద్ద పందిరివేసి దానిని చక్కగా అలంకరిస్తారు. / 


ఏక పాతాఖినయ గానం, హరికథా గానం 355 
సన్మానాలూ, సత్కారాలూ: 


ఒకే రోజు కథకై శే, ఏదో ఒక పారితోషికాన్ని హరిదాసుకు ముట్ట జెపుతారు. 
అదే నెలరోజుల కథ శే రా కథలు జరిగిన తరువాత హరిదాసు ఇంటల 
వెళ్ళి (పతివారినీ కలుసుకుంటాడు. నెలరోజులపాటు మదులకు నెమ్మదిగా హరి. 
కథను విని ముగ్దలెన (ప్రజలు భక్తి పపత్తులతో దాసుగారిని గౌరవించి ఎవరికి 
తోచింది వారు సమర్పిస్తారు, ఇలా హరిదాసు మొత్తంమీద అందరివద్దాచేరి ఎక్కువ 
మొత్తాన్ని పసూలు చేసుకుని సంతృ ప్లిగా వెళ్ళిపోతాడు. ఈ విధంగా (గామ: 
(గ్రామాలు తిరిగి హరిదాసులు కారక క్రమా లిస్తూవుంటారు. మరికొందరు పతి 
సంవత్సరమూ వార్షికంగా ఆయా (ప్రదేశాల్లో ఈ కథలు చెపుతూ ఉంటారు. 

సినిమా. నాటకం అభివృద్దికక పూర్వం (గ్రామాల్లో ఇతర జానపద కళా 
రూపాలతోపాటు ఎక్కువ (ప్రజాదరణను పొందిన కళారూపాల్లో హరికథ చాలా 
ముఖ్యమైంది. ఏది ఏమైనా ఆనాటినుంచి ఈనాటివరకూ శిథిలం కాకుండా నానాటికీ, 
(కొ త్తరూపును సంతరించుకున్న కళారూపం హరికథ. 

ఈ హరికథను అత్యంత ఉత్తమ కళారూపంగా తీర్చిదిద్ది దానికొక గౌరవాన్నీ, 
విశిష్టతనూ చేకూర్చినవారు ఆదిభట్ల నారాయణదాసుగారు. ఆయన ఎన్నో హరికథలు. 
రచించారు. ఎంతో మింది ఉద్దండులై న శిష్య _పశిష్యుల్ని తయారుచేశారు. 


ఇంటా బయటా ఇంచక్కని "పేరు 
పొందిన ఆదిభట్ల నారాయణదాను : ౯ fp 


ఆదిభట్ల నారాయణదాసు 1864 వ సం.రం 
(శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకాలో సువర్ణ ముఖీ 
తీరంలో ఉన్న అజొడ (గామంలో జన్మించారు. 
జి | వ 
వీరు (దావిడ బాహ్మణులు. తల్లి సరసమాంబ,. 
తంగడి వేంకటచయనులు. చిన్ననాడే తల్లి ద్వారా 
లా : 
భాగవతాన్ని విని ఆధ్యాత్మిక తత్వాన్ని జీర్జించు. 
కున్నారు. త౦డిద్వారా పాండిత్యాన్నీ, కవిత్వాన్నీ ' 
నేర్చుకున్నారు. నారాయణదాసుగారు స్వయంకృషి ఆటపాటల మేటి 
వలన సకలవిద్యల్నీ స వుం లకర. ఆదిభట నారాయణదాసు. 
M-23 = 





354 జానపటళళొరూపొా లు 


దాసుగారు బొబ్బిలి వా సవ్యుడె స వానా ంబియ య్యవద కొంతకాలం ల 
(san న్‌ 


నేర్చుకున్నారు. తరువాత విజయనగరం మహారాజావారి కాలేజీలో యఫ్‌. ఏ. వ 
వి 


చకూ 
దివి తరువాత ఆంగ్ల విద్యకు స్వ సి చెపారు 
(a) Pe అలానే 
దాసుగారు (పప సమంగా యక్షగానాలను. తరువాత టే A he 


థ్‌ 
రచించారు. షేక్స్‌పియర్‌, | 
తోనూ, నృత్య సంగీతాల్లోనూ అసమానమైన (గా సంపాదించారు. లయలో 
ఈయన సామర్య్యం నాటిలేనిది. చల్లపల్లి 

జే ఉం 
సత్కారాన్ని పొందారు. 


టి వట గజయాన, గండపెండేర 


పిఠాపురం, ఏలూరు, విజయవాడ, బళ్లారి, మృదాసు నగరాల్లో హారికథా 
కార్‌, 


టు 
(పదర నాల నిసూ అనేక నంసానాలో సత్కారాల ప జెంగుభారులో 
చె అ ఇ గా 
తన హారికతా కథన | పజను (పదర్శించి మెసూరు మహా చా దరాారున రాహ్వానింప 
శే షా వ 
బడి గొప్ప సన్మానాన్ని పొందారు. 


ఈ విధంగా అస్యప్రాంకాల్లో సన్మానాల నందుకున్న దాసుగారి కీర్తిని 
య 

గు ర్రించి ఆనంద గజపతి మహారాజు దాసుగారిని ఆహ్వానించి దర్బారు పండితుజీగా 

శ ఆనంద గజపతి మరణానంతర 


జ 


దాసు పరల ఆం(ధదేశ ఏంతటా ఆ 


(౬) 


/ ప్రదర్శనా లిచా లయం 


1919 వ సంవత్సరంలో ఆనాటి విజయనగర నంస్టానాధీశ్వరుడు (శ్రీ విజయ 
రామ గణపతి సంగీత పాఠశాల నొకడానిని స్థాపించి దానికి ఈయనను అధ్యకులుగా 
నియమించారు. ఈ పదవిలో ఆయన 17 “సంవత్సరాలు పని చేశారు. 1988 లో 
ఉద్యోగాన్ని వదలివేశారు. వృద్ధాప్యం వచ్చే కొద్దీ కథలను తగ్గించి అనేకమంది 
శిష్యుల్ని తయారుచేసి ఆంధ్రదేశ హరికథా పితామహం డనిపించుకున్నారు. 1945 
సంవత్సరం జనవరి 2 వ తేదీన మరణించారు. 


శిష్యులూ, (ప్రశిష్యులూ : 


80 సంవత్సరాలు జీవించారు, వీరి శిష్యుల నవా రు నారాయణదాసు సాంప్ర 
డాయాన్ని అపారంగా ges 9 చేశారు. వీరేగాక, పాణ్యం సీతారామ భాగవతార్‌, 


ణో 


ఏకప్నాతాఖినయ గానం, హరికథా గానం 355 


పటాయని సీతారామశాస్త్రి, (పయాగ సంగయ్య, దబాలాజీదాసు, కోసూరి భోగలింగ 
త్యనారాయణ, ఎరుకయ్య మొదలై న మహానుహు లెందరో ఆంధ్ర 


న 
దేశంలో హరికథా గానాన్ని ప్రచారం చేశారు. 


ష వారే గాక, వడ్డమాని నరసింహదాసు. ఉమాకాంతదాసు, బాలదిహ్మానంద 
దాసు, బులుసుపాటి వెంకటప్పయ్య, బెజవా ొడ లింగమూర్తి, భమిడిపాటి వెంకట 
రమణ చిటిమళ్ళ రంగయ్యదాసు, శనగవరప్ప లింగమూ 6 శర్మా. సెదింటి సూర్య 
లట శ pant, ur ౧ 
నారాయణ నీక్షీతదాసు, పాతూరి మధునూదనరావు. చొప్పల్లి సూర్యనారాయణ భాగ 
వతార్‌, మహావాది వెంకటప్పయ్య, కోసూరి పున్నయ్య కొండపల్లి కల్యాణదాసు, 
మెనంపాటి నరసింగరావు, కడలి వీరదాసు, శ్రీ మతి ఆర్‌. దుర్గాంబ, మహేం(ద 
వాడ కామేశ్యరరాపు, పిఅ లమతీ రామదాసు, ములుకుట సదాశివశొ స్రీ, రాజశేఖరుని 
తం 4) 6 ne 
లక్ష్మీపతిరావు. పొడుగు పాండురంగదాసు, తాతిన సతారామయ్య, ములుకుట్ల 
పృన్నయ్యళాప్ర. శ్రీమతి యస్‌. రాజకుమారి చౌదరి నవుడూరి విశ్వనాథళాన్త్రి, 
పొట్లూరి వెంకటరామయ్య, ముట్నూరి సూర్యనారాయణళాస్త్రి, బంకుపల్లి సింహాచల 
భాగవతార్‌, చిట్యాల ఆంజనేయ భాగవతార్‌, (శ్రీమతి బేవిరాణ్తి బసవలింగం. 
అమ్ముల విశ్వనాథం, కోట సచ్చిదానందళా స్త్రి మొదలైన (పసిద్ధ హారికథకులు 
నారాయణదాసు లాంటి “పెద్దల బాటల్లో నడిచి హరికథ కళను (పచారం చేశారు. 


ల్‌ 3 


మరప్పరాసి మరి కొందరు సహన ఈ 


ఈనాడు అం|ధదేశంలో హరికథగానకళ విసృతంగా వ్యాపించి (ప్రజల 
నెంతగానో ఆకర్షిస్తూంది. రాష్ట్ర వ్యాపితంగా ఈ కళను ఈ (కింద ఉదహరించిన 
ఎంతోమంది కరర (పచారం చే స్తున్నారు. మిక్కిలి నేని పరంధామయ్య 
(కోలవెన్ను), ఘట్టి శేషా(ది (శేలంగి, చదలవాడ వెంక 
ట్రాయుడు (భీమవరం), వీర్ల రామచంద్రయ్య (తణుకు, 
చిట్యాల పార్టసారథి (తాడేపల్లిగూడెం), అన్నమనీడి 
చాలకృష్ణ (రామచంద్రపురం, మట్టా వజశేఖర్‌ 
(వుప్పాకపాడు,, గూనపల్లి తాతారావు (రామచంద 





356 జానపదకళారూపాలు 

పురం), సుంకర నరసింహారావు (క్రొమరగిరిపట్నం), కొనకళ్ళ చినవెంకన్న 
(రావులష్మర్యు, బద్ది రెడ్డి సుబ్బారావు (సుందర పల్లి. ఆయినం అప్పలదాసు 
(తాడేపల్లి గూడెం, తాడేపల్లి వరలక్ష్మి (తెనాలి, ముట్నూరి కుటుంబరావు 








వ, 


గ్‌ షు 


ట్ల 





(పెదకళ్ళేపల్లి, _వాజపేయాజుల రామనాథశాస్త్రి (వంగుటూరు, యాళ్ళబండి 
bs (తాడేపల్లి గూడెం), ఆత్మకూరు గుర్ముబహ్మగు ప్ర (పిడుగురాళ్ళ, వంగ 
₹ ౬ సుబ్బారావు (చెన్నయ్యపాలెం), తిరునగరి సత్యవాణి (తెనాల్సి, కోట సుబ్బా 


ఏకపా[త్రాఖినయ గానం, హరికథా గానం 357 


రావు (కొండయ్యపాలెం), శీలం నారాయణదాసు (నర్ఫాప్తరం), గిడుతూరి మాజి 
క్యాంబి (ఫ శ్రేపురం), బృందావనం రంగాచార్యులు (తాడేపల్లి), రాయిపూడి సాంబ 
శివరావు (చాపల్సి, నడింపల్లి నారాయణరాజు (ఉండ, వేపూరి పోతరాజు (కో నేటి 
పురం), గూడవల్లి సూఠ నారాయణ (రామచం దపురం, శీలం గంగరాజు (పెను 
గొండ్స, తిరువాయిపాటి రామారావు (తెనాల్సి, సరూ అప్పయ్య చౌదరి (గోల 
మూడి, మద్దుల కో-పేశ్వరగు ప్త (పాలకొల్లు), సిగిడి సూర్యారావు (ఉండి), వీర 
గంధం వెంకటసుబ్బారావు (తెనాలి, జి. వి. శివయ్యదాసు (పెడన, మెట్ట 
బలరామమూర్తి (ఉండి, అవుతు సోమా రెడ్డి (చినపరిమి), అక్కి= పెద్ది శ్రీరామశర్మ 
(విజయవాడ, వంకా వెంక్టటామయ్య (తణుకు, సజ్జల చివ ఓబుల రెడ్డి 
(కొప్పోలు), తమ్మిరిసి హానుమంతరాపు (త్యాజంపూడి), కంచర్జ బాలకృష్ణదాసు 
(తా॥ గూడెం, తాడాలి వెంకటరత్నం (పొలమూర్చు, కాసవరపు పాపారావు 
(పెదమెరం. మెట్టా వెంకయేశ్వరరావు (కైకరం), కన్నేపల్లి నీలకంఠళొస్తి 
(ఉండి), నంద్యాలరాయుడు (తా॥గూడెం), నడింపల్లి విశ్వనాథళా స్త్రి (గరికిపర్రు) 
బాసంశెటి మల్లయ్య (మాముడూర్చు, వి. సింహాచలం (పెరమర, ములుకుటి 
లు ౧ . య 
సీతారామశాస్త్రి (తా॥గూడెం) తాడాల నరసింహస్వామి, పొలమూరు జంధ్యాల 
సు బహ్మణ్యళౌ ప్రీ (తణుకు, కాజన విశ్వరూవాచారి (శిరిపుర రి, ఆకురాతి 
నాగేందం (పెడన; పృథివి బసవ శంకరయ్య (పెడన, జోళ్యుల సత్య 
నారాయణ (శీనలి) ఖండవల్లి తారకరామం (ఎదురులంక, యానాం), ముదపాక 
మల్లేశ్వర రావు (భీమవరం, కల్లే బాలకృష్ణదాసు (విజయవాడ, అంబటిపూడ 
శివరామకృష్ణమూ ర్తి (విజయవాడ), శంభాన రామారావు (వేలపర్ల్రు. &. జ్యోతిర్మ 
యాంబ (ఎలూర్ఫు, గోవర్ధనం వెంకటాచార్యులు (కేశవరం, పంచాగ్నుల 
విశ్వనాథశర్మ (సికిందరాబాదు, షఖ్ముఖి లోకనాథరాజు (భీమవరం), పట్నాల 
వీరభదాచార్యులు (చాగల్లు, కోట లక్ష్మీకాంతం (నంగోలు్యు, మల్లాది శ్రీరామ 
మూర్తి (ఏలూరు, వడ్డి సత్యనారాయణ (కోరుకొల్లు, ఎ. పూర్ణిమ (ఏలూరు), 
నిడుమోలు శేషగిరిరావు (ఎలూర్సు, ఏ. సత్యనారాయణ (మండపేట, వి. రామ 
మూ త్త, ((దోజాచలర,.... ఆదిలక్మీ శర్మ (ఏలూర్సు, బి. కాశీ విశ్వనాథ్‌ ](గద్వాల్సు; 
వేములవాడ జగన్నాథం పంతులు (తెనాల్సి, పెండెం ధర్మారావు (ముమ్మిడివరం), 
వెలదెన నరసింహమూర్తి (వరంగల్‌), జవ్వాజి నాగమణి (అనంతపుః ౦); 
బొాలసుందర భాగవతార్‌ (థీమవర 0), బాదం బాలసుబహ్మణ్య గుప్త 
కాకినాడ], శేషభటరు భావనాచార్యులు నిడుమనూరు, (నల్లగొండ, 
(కాగాక) జ 5 న 


358 జానపదదళారూపాొాలు 


సలాది భాస్కరరావు (కాకినాడ, కొచ్చర్గ నుల్లేశ్వరి, పని మనీ 
కరకాంపల్లి, (చిత్తూరు జిల్లా. ఎ. రంగమా౦బ క (తిరు పత్తి, 
నదితోక 'హపకుమాలి (పార్వతిపుర ల), తూషములూరి లక్మణళొ త్రి తు. 
సి, హెచ్‌. లమ్మీనర సింహాచార్యులు ఉప్పల్‌, (హైదరాబాదు, తరకటూరి లక్ష్మీ 
రాజ్యం భాగపశారిణి (మచిలీపట్నం). మంగిపూడి చెంకటర మణమూ ర్తి (రాముడు 
రన ముప్పవరపు వెంకటసింహాచల భాగవతార్‌, (పాత గుంటూరు), వీరగంధం 
వేంకటసుబ్బారాపు భా భాగవతార్‌ (తెనాలి), కట కలికివాయి విజయ శీ, భాగ వతారిణి (తాడే 
పల్లి గూడెం). మహారెడ్డి శ్రీనివాసరావు (నరసన్న పేట, సంగమరాజుమణి భాగవ 
తార్‌ (సత్యవీడ్సు, గరిమెళ్ళ సత్యవతి భాగవతారిణి (మదనపల్లి, _నిడుముక్కల 
సాంబశివరావు, ఆరండల్‌ పేట, (గుంటూరు, గునపల్లి సూర్యనారాయణ భాగవ 
తార్‌, నాంపల్లి, (హైదరాబాదు), పునుగు శేషయ్యశా త్రి, మెహిదిపట్నం. (హైదరా 
బాదు), ప శేకాక తూర్పు గోదావరి జిల్లాలో వాడరేవు రామారావు, సేదంభట్ల వెంకట 
రామయ్య, సూర్యారావు, మరువాడ రామమూర్తి, బాలాం(త్రపు తరు మొద 
లె. నవా రెందరో రాష్ట్ర వా శ్రపితంగా హరికథా గానం చేసి "పేరెన్నిక గన్నారు. షైన 
we హరించినవా వారిలో అనేకమంది కీ ర్తిశేషు లయ్యారు. మరెంతో మంది వృద్ధాప్యంతో 
కాధలు పడుతున్నారు. 

పై నుదహరించిన హౌరికథా గాయకుల వివరాలను బెంగుళూరు. మేలు 
కలయిక వ్యవస్థాపకుడు డి. ఆర్‌. శ్రీనివాసమూర్తిగారు నాకు అందజేసి ఎంతో 
సహకారం అందించారు. వారికి నా టు. ఇంకా మరెందరో ల 





వారి సమాచారం నాకు అంధక బో వటంవల్ల శారి "పేర్లు ఉ హరించ 3 


లేక పోయినందుకు విచారిస్తున్నాను, 





అనంతపురం ఆణిముత్త్వ 
కఠ గద్య 





మైరవణి అం'పే వధూవరుల ఊరేగింపనీ, అనంతపురం, బళ్లారి, కర్నూలు జిల్లాల 
లోనూ మెరవణి అనే ఒక (ప్రత్యేకమైన వేడుక వాడుకలో వుందనీ, పెళ్ళి 
పుత్సవానికి సంబంధించిన గద్య 'మెరవణీ గద్య అనీ, తలం[బాల సంబరం తరు 
వాత ర్మాతిబాట మెరవణి బండిమీద నూతన దంపతులు ఊరేగేటప్పుడు తదుకుగల 
చీరలూ, నగలూ సి మందికీ (ప్రదర్శించటానికి ఇదొక మంచి అవకాశమసీ, ఊరే 
గింపులో వాద్యబృంద౦ నాయకుడు గద్యను చదువుతాడనీ, దీనినే పొగడింపులు, 
పొగడింపుల గద్దె అంటారనీ, ఇలా చదివే అంగారకులకు “ఓజు” అన్నది బిరుదు 
నామమనీ (తూమాటి దొణప్పగారు తమ జానపద కళాసంపదలో వివరించారు 


ఆడవారూ, ఆడంబరాలు : 


ఉభయపటెల స్త్రీలకూ ఇదొక మంచి అవకాశం. బంగారు జరీపట్టు చీరలతో 
రెప రెపలాడుతూ, ఏడు వారాల నగల నిగనిగలతో (ప్రతి ఒక ఆమ్మా కోవెలలోని 
అమ్మలాగా, మహాశిల్సి చెక్కిన జగదేకసుందరి బొమ్మలాగా ఊరేగింపులో కనిపిం 
చాలని ఉవ్విళ్ళూరుతుంటుంది. ఇంట లేకపోయినా. పొరుగింటినుంచో, పుట్టింటి 
నుంచో ఎరువు తెచ్చిన బరువు సొమ్ముల్ని ఒంటినిండా ధరిసారు. 

ఊరేగింపులో రెండెడ్త బండిని సాధారణంగా వాడతారు. కాని నేటి నాగరికత 
ననుసరించి టాపులేని మోటారుకారు వాడుకలోకి వచ్చింది. బండికి చేసే అలంకా 
రాన్ని గూర్చీ, ఎడ్లకు చేసె ముస్తాబును గూర్చీ ఒక వ్యాసమే (వాయవచ్చంట్లారు 
దొణప్పగారు. 

కొమ్ములకు కుప్పెలు, రంగు రంగుల ఊదా దారాల గుత్తులు, మోరకు 
కుచ్చుల పణకట్లు, సిబోరాలు, మెడలో రకరకాల గంటల పక్షైడలు, వీపున ఇ! 
దైన మొఖమల్‌ గౌనులు, ఇలా ఎన్నో రకాల అలంకరించిన ఎడ్లబండి మీద నట్టి 


360 జానపదకళారూపాలు 


నడుమ ఎత్తైన కుర్చీలూ, కుర్చీల పైన బనారస్‌ తాపితాలు పరిచి వాటిసై వధూవరులు 
కూర్చుంటారు. 'పెళ్ళికొడుక్కి. కుచ్చుల తలపాగా లేక రుమాలు, తలపాగాపెన 
కలికితురాయి బాసికం, చేతిలో పిడిబాకు, మెడలో చందహారాలు, పూదండలు, 
ముంజేతికి కంకణాలు, సిల్కు దుస్తులు, పెళ్ళికూతురుకు పూలజడ, మేలిముసుగు, 
బాజుబందులు మెడలో కాసుల పేర్కు రవ్వల దుద్దులు, చెంపసరాలు, బుగ్గకాటుక 
బొట్లు, పాపటబిళ్ళలు, జడ కుచ్చులు, రవ్వల ఒడాణం, నుదుట బాసికం, జిగేల్మని 
యల G 
పించే బనారసు పటుచీరె, రవికె. 


ఊరేగింపు ఉత్సాహం : 


వధూవరుల కుర్చీలకు ముందూ వెనకా 
బండినిండా 'పెళ్ళివారి పిల్లలు, బండి తోలే 
వాడి చేషం వేరు. బండికి ముందూ వెనుకా 
రెండు (పక్కలా 'పషెటోమాప్సు. లైట్లు 
ఎత్రిపట్టుకునే మనుషులు ఊరేగింపు ముందు 
భాగాన దివ్వెటీలూ, బాణాసంచా కాల్చులూ, 
బండికి నాలుగుపప్రక్కలా ఉభయపక్షాలవారి 
ఆడా మగా 'పెళ్ళివారి ఊరేగింపును చూడ 
డానికి వచ్చిన ఊరి జనం వీథుల నిండా, 
మేడ మిద్దిల నిండా తొడ తొక్కిడిగా 
ఉంటారు. 





బండికి ముందు పురుషులూ, వెనుక స్త్రీలూ, నడవడం మామూలు. బండికి 
ముందు నడుస్తున్న పురుషుల గుంపునకు ముందు వాద్యకారుల బృందం (పత్యేక 
దుస్తులు ధరించివుంటారు, ముఖ్యమైన కూడలి స్థలాలలో బండిని ఆపినప్పుడు, 


మ్‌ నాయకుడు వధూవరుల కథిముఖంగా త _మెరవణి గద్దైను ఆశువుగా 
వఠిసాడు. 


ఆసాది, 


ఆసాది కొరిచె తెగలవారు వాయిద్యాలను వాయించే విద్యను నేర్చుకున్న స్తే 
మెరవణీ గద్యను కూడా నేర్చుకున్నారు. మెరవణి గద్య పొడిగింపు అతి సుంద 


ఆనంతపురం ఆణిముత్యం మెరవణి గద్య 361 


రంగా వుంటుంది. ఆ కోలాహలాన్ని చూచి ఆనందించి అనుభవించాల్చిందే గాని 
వర్ణించటం సాధ్యం కాదంటారు. గద్య చదివే సందర్భంలో బండిని ఆపివేసారు. 

గద్య చదివే నాయకునికి వంతదారులు ఊతమిస్తూ, గద్యను అతి సుందరం 
గానూ, (శావ్యంగానూ వల్లిస్తూ, మధ్య మధ్య బురకథలో మాదిరి భళి భళీ అనీ, 
బాపురే అనీ. అయ్యయ్యో సిగ్గు సిగూ అనీ, గద్యకు వంత పలుకుతూ మేళనాయ 
కునికి ఊతమిస్తారు. మేళ నాయకుడు మెడలోనూ, కుడిచేతి మణికట్టుకూ గుబాళించే 
మల్లెపూల దండలను ధరిసాడు. మంచి నిషాలో వుండి ఖుషీగా మెరవణి గద్యను 
పఠిస్తూ, జనాన్ని హుషారుపరిచే భంగిమల్లో ఊగిపోతుంటాడు. ఉభయపకల 
బంధువులే కాక, ఊరి జనానికి కూడా ఇదొక ఆనందదాయకమైన వేడుక. 


స్తోత్ర పాఠానికి ఉదాహరణ : 


వహూ హాయ్‌ హోయ్‌ 

పగల రాతి గుండు పగల గొట్రగవచ్చు 
కొండ లన్నిటి పిండి గొట్రవచ్చు 
విశ్వదాభిరామ వినురవేమ. 


అనే మాదిరి, 


తూమటొళ్ళ నారణప్ప ఆంకే 
చప్పన్నారు దేశాలలో సరదారు 
ముఫ్రైఆరు పల్లెల్లో మంజూరు 
యెక్కంగ గుత్తాలు - యెడూర్ల పెత్తనం 
కుచ్చుల్ల తురాయి - పచ్చల్ల పల్లకి 
ఐదెళ్ళ కుంగరాలు - ఆస్తి కడియాలు 
ఇదిగో ఆంకే - ఇరవైమంది 

పని బడితే పాదాలకడ - పదివేల మండి 
నారప్ప ముట్రింది ముత్యమై 

పట్టింది బంగారమై 

యెద్దు తొక్కిన భూమి 

యెయిపుట్లు పండింది, 


362 


జానపదక లారూపాలు 


గాడి పెటిన తోన కనక సిరి పంట పండె 
మారుగేరీ సబ్బండు జాతులు 

డెబ్బెయెడు కులాలు, తగ్గినా ముగ్గినా 
కంటికి రెప్పె, కాలికి చెప్పె కాపాడే 
జోపానం చేసినాడు. 

నారణప్ప రాకపోతే రచ్చకట్టకు రవిళి లేదు. 
రాజు కచే రికి రాణింపు లెదు. 

నారణప్ప ఆంకు త్యాగదల్లి కర్త, 


జ 


నిందలూ, నిష్ణూరాలూ : 


మెరవజీ గద్యలో కేవలం స్తోత పాఠాలే ఉంటాయనుకోనక్కర లేదు. 


నిందా పాఠాలూ వున్నాము. అలాంటిదే మచ్చు కొకటి. 


దొ పహోహోయ్‌ 
చిచిచీ చిమలప్పట - రెక్కల్లైని కోడిపెట 

శ | శు హం వ 
ని నోట్లో పుండు బుట్ట - నిన్ను ముదిరిపెట్ట. 
న్‌ కాళ్ళూడగొట్ట జ మా కో 
పెండ్లికొడుకు బావమర్జి - సుడిమూతి 
పెదయ్య వుండాడే _ యలకను జూస్తే యదబడతాడు 
పిల్లిని జూసే పారిపోతాడు. 
పీతిడగుంతలో పొరాడి, 

(ap) | య 

ఆలారి గుంతల్లొ జలకాలాడి 
చినుగుల చల్లాడం గట్టుకోని 
గోనిపట్ట రుమాలు జుట్టుకోని 
నల్ల గంబడి కోరి కప్పుకోని 
పెండ్లి భోజనానికి వచ్చినాడు. 
ఆదిగో ఇదిగో ఆని పోయినాడు. 


అనంతపురం ఆణిముత్యం మెరవణి గద్య 863 


ఆదే పోత; ముసురు తొట్టిలో మూలుతుంటాడో 
దొంత కుండల్లో దొల్లుతుండాడో 
బొన కడుపుతో పాకుతుండాడో 
టోని కడుపుతో దోకుతుండాడో 
యాడాడ వుండాడో, యెక్కడుండాడో 
'పెండ్రికొడుకు కింద 
'పెండ్రికొడుకు ఆన్నదమ్ముల కింద 
డక్కోలా హోయి డక్కోలు 
ఖరాబరి వా హూయి బరాబరి. 
ఈ విధంగా మెరవణీ గద్య సాగుతుంది. గద్దె పాఠకులు 


ఆయా భావాల కనుగుణంగా హావభావాలతో పాడుతూ వుంజే థి 


(పేకకులు ముగ్గులే వింటాలట. 








గణా చార్హ 


గరగన్ఫత్యం 





(నొచీన జానపద నృత్యాలలో ఒక (పత్యేక శైలిని సంతరించుకున్న నృత్యం గరగ 
| నృత్యం. ఇది పురాతన నాట్యకళ అనవచ్చును. దీని _పాముఖ్యం ఆం|ధదేశ ౦లో 
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో హెచ్చుగా కనిపిస్తుంది. దీనినే ఘట నృత్యమని 
పిలవటం కూడా వాడుకలో వుంది. నెత్తిపైన కుండ వుంచుకుని (పారంభ మయ్యే 
ఈ నృత్యం, నాగరికత కనుగుణంగా మలచబడింది. ఈ గరగలనేవి లోహ నిర్మి 
శమై, వాటిపై ఆదిశేషువు ఆదిగాగల చెక్కడపు బొమ్మలతో అలరారుతూ 
వుంటాయి. గరగ ఆకారం ఒక పూర్ణకుంభం మాదిరిగా వుంటుంది. ఈ గరగలను 
(గ్రామదేవతలని వివిధ పేర్లతో పిలువబడే అమ్మవారి గుడులలో చదిలసర్చలిడి అమ్మ 
వారితోపాటు పూజార్హ మై, జాతర సమయాలలో నెలకు ముందునుండే గర్భగుడి 
నుండి పైకీ తీసుకువచ్చి ఆసాదులనబడేవారు ధూవసేవతో నెత్తిపై “పెట్టుకుని 
డప్పుల వాయిద్యంతో లయబద్ధంగా నృత్యం చేస్తూ, ఆవేశపూరితంగా కాళ్ళ గజ్జెలు 
ఘల్లుఘల్లుమని _మోగుతుండగా అమ్మవారిని తన్మయత్వం చేస్తూ, చూపరులకు ఉత్పా 
హాన్ని కలిగిస్తూ, తెల్లవార్లూ ఈ నృత్య కార్యక్రమాన్ని అత్యంత నిష్టతో నిర్వ 
"ంచటం ఒక విశేషం. ఆ తరువాత అమ్మవారి విగ్రహం దగ్గరకు గరగలను 
డా గర్భగుడికి చేర్చుతారు. మరికొన్ని చోట్ల ఈ గరగ నృత్యంచేసే ఆ సాదులు 
రి నిష్టకు నిదర్శనమా అన్నట్లు కణకణమండే చింత నిప్పులపై నడుస్తూ నాట్య 


మాడటం కూడా గమనించవలసిన విశేషం. ఈ నిప్పుల గుండం (తొక్కడమనే 
ఆచారం మహమ్మదీయుల పీర్ణపండుగలో కూడా మనం చూస్తూ వుంటాం. 


గణాచార్లగరగనృత్యం 365 
క్‌ ॥ 
అందాల అలంకారం: 


అమ్మ విగ్రహాన్ని అలంకరించినట్లుగానే, చీరా గాజులు, పసుపు కుంకుమ 
లతో ఈ గరగలను కూడా అలంకరించి, ఒక పూజ్య భావాన్ని గోచరింపచేసారు. 
కొన్ని కొన్ని (గామాలలోో, తీర్చ మహోత్సవాలలో జాతర జరుపుతూ మరలా పంట 
జాతరగా సంవత్సరానికి రెండు జాతరలు జరుపుకుంటారు. వీరి ముఖ్యోద్దేశం (గామ 
(పజల సుఖ సంతోషాలకు అరిష్ట నివారణకు పిశాచ భయవిధ్వంసనానికీ ముఖ్యంగా 
(గామ సంరక్షణకూ (గామదేవతలే మూలమని, గర్భగుడిలోని అమ్మవారి మూల విరా 
టుకు (ప్రతిరూపంగా ఈ గరగలను మ్యాతమే బయటకు తెచ్చి తీర్ణ జాతరలలో 
వినియోగించడం, ఈ గరగ దర్శనంతో అమ్మవారి దర్శనభాగ్యం కలిగినట్లు భావిం 
చడం ఒక నిత్య సత్యమైంది. 


శిరముల పె గరగలు: 


ఆయా సమయాలలో గర్భగుడినుండి బయటకు తీసుకువచ్చిన గరగలు, 
ఆసాదుల శిరముల నలంకరించి లయబద్ద మెన డప్పులవా మిద్యాల మధ్యతాకాని 
కనుగుణ్యమైన నృత్యంతో పుర వీథులలో 
ఊరేగుతూ తమ తమ (పదేళాలకు రాగానే 
ఆసాదుల కాళ్ళకు బిందెడు నీళ్ళు అభి 
'షేకంతో, ఫల పుష్పాలతో పాటు, చీరలూ 
గాజులూ, పసుపుకుంకుమలను సమర్పించు 
కుని అమ్మవారి సేవకు ఆంకితసౌతారు 
భక్తులు. 


ఫా 


(ఎ 
కళలే é 
లి Fm 
PENSE 
టి 


జ 
ba Tatts 
rey fi 
త్‌ 
(Oe 


నే 


ఇ et 





jp 
గ 
సో 
రు 
తీర 
గ్ల 


ఈ గరగ నృత్యాన్ని నృత్యకారు. 
లెంత నేర్పుగా (ప్రదర్శిసారో ఆ నేర్చుకు 
తగిన లయబద్ధ సహకారం డప్పులు 
వాయించేవారు అందిస్తూ వుంటారు. ఈ 
రెండు సమిష్టి కతయకలరోనూ ఈ గరగ ౪ 
నృత్యం ఎంతగానో 'శోభిల్లుతుంది. ఈ గరగలను సేవించడం ద్వారా అమ్మవారిని 
'సేవించినశ్తే భావింపబడుతుంది. 


366 జానపదకలళారూపాలు 


(త్యేకించి ఈ గరగ నృత్యాన్ని వృత్తిగా స్వీకరించి, అందుకే అంకిత మైన వారిని 
ఆ౫"దు లంటారు. పలెల ద్యారా (పచారం లన నృత్యాలకు జానపద నృత్యాలని. 
hi - 
పిలవబడట౦ మూలాన ఈ గరగ నృత్యాలను కూడా జానపద కళలలో ఒక కళగా 
భావించవచ్చు. ఈ కళకు అంకిత మైన ఈ ఆసాదు లనబడేవారు హాడా వృత్తి కళా. 
కారులకు చెందినవారై యున్నారు. 


తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో వీరి సంఖ్య దాదాపు అయిదు వందలు. 
be జిల్లాలలో గరగ సృత్యాల (పాముఖ్యతను సంతరించుకున్న కొన్ని (గ్రామాల్లో 
పున్న (గామదేవతలు “వె పెద్దాపురం మరిడమ్మ '', ప నూకాలమ్మ”, “రాజ 
నుండి సోమాలమ్మ?”', “రాజానగరం ముత్యాలమ్మ””, “*ఠాజేలంక బిలుసులమ్మ'', 


“గోకవరం గుబ్బాలమ్మ”', “మారేడు మల్లి గంగాలమ్మ””, “బమ్మంగి సేరంటా 
అమ్మి”, “మల్టిపాల శింగరమ్మ'', “దేవీపట్నం గడిపోచమ్మ'', “తుని తలుపు 


లమ్మ", “కొత్తపల్లి నూకాలమ్మ” _పపిద్ధం. 
వోనసీమ గరగలు: 


అములాప్పరం తాలూకా కోనసీమ (పాంతంలో ఈ మాదిరి దేవతలు గరగ 
సత్యాల (పాముఖ్యంతో వున్న [గ్రామాలు దాదాపు 85 వరకూ వున్నాయి. ఒరి 
స్పాకు చెందిన రాయగడ మధ్య గవరమ్మ వుత్సవంలో కూడా ఈ గరగ నృత్య 
(పొాముఖ్యత వుంది. అగ్ని గుండాలను తొక్కడం ద్వారా ఒక (పత్యేకతను సంత 
శించుకుంది. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలలో, మరింకెన్నో (గ్రామాలలో ఈ 
గరగ నృత్యాలు (| (ప్రసిద్ధి చెందాయని పెంజర్ల వెంక "పేశ్వర రావుగారు వివరిస్తున్నారు. 
సమకాలిన నమ్ముకుని, అమ్మవారికీ అంకిత మై, గరగ నృత్యమే జీవనా 


రంగా "పేర్కొనబడిన ఆసాదులు వృత్తి హు లనడంలో ఎంతమాత్రం 
'తిశయో క్రి లేదు. 


గరిక ముంతలే గరగలు 


ఆర్మధదేశంలోనూ, రాయలసీమలో నూ, తెలంగాణాలో నూ, కర్నాటక లో నూ కరగ 
అనే పీరుకోనూ తమిళంలో కరగం అనే షే పేరుతోనూ, ఇతర అం; ధ్ర ప్రాంత 
గరికె గరిక, గరిగ, గరిగె అనే పేర్లుకోనూ (ప్రచారంలో వుంది. 


గ 2లా చార గరగ న్భ త్య 0 ప్ల 


య 


జక. 


గరిక అంటే కుండ అని అర్థం. (ద్రౌపది తన వివాహ సమయంలో ఆనందా 
వేళంతో (పక్క నున్న కలశాన్ని నె_త్తిన పెట్టుకుని చిందులు చేసిందనీ, ఆ విధంగా 
అది పవిత్రం పొందిందనీ, తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళల విభాగపు లెక్చరర్‌ 
డా॥ దిటు వెంక 'పేశరు గారు అంటున్నారు. 
అ “య 


ఈ నాటికీ వివాహ సమయంలో అన్ని (ప్రాంతాలలోనూ గరికె ముంత, గరిగె 
బుడ్డి (అలంకరించిన) ముంత, సెండ్రి సమయాలలో కుమ్మరి వారు అలివేణి కుండ 
అతో పాటు ఈ గరికె ముంతను కాడ అందంగా రంగులతో చ్చితిసారు. దీనిని 
ఎంతో పవిత్రంగా చూసారు. గరికె ముంత లేకుండా వివాహం జరపరు. ఆ ముంతతో 
పూజా విధాన ముగింపుతో దానిని తాకించి, మంత్రాలు చదుపుతారు. 


ఈ గరిక ముంత (బుడ్డి ను పెండ్షికి ముందురోజే కుమ్మరి ఇంటినుండి మేళ 
తాళాలతో వెళ్ళి కుమ్మరివారికి కానుకలు చెల్లించి. ఇంటికి తెచ్చి ఒక గదిలో వుంచి, 
దీపారాధన చేసి పూజిస్తారు. ముందుగా ఈ గరిగెలను పూజించటం గౌరి పూజగా భావి 
సారు. అంటే పెండ్రిండ్రలో గరిగె గొరీమాతకు (పతీకగా పూజనందుకుంటుంది. 
వివాహ పమయంలో గరిగెను దంపతుల ముందుంచి మళ్ళ పూజచేసి. వివాహాన్ని 
పూ ర్తిచేప్తారు. వినాహాం జరిగినంత సేపూ గరిగె ముంత ఎంతో (పాముఖ్యం పహ్‌ా 
స్తుంది. వధుపు ఆ త్తగారింటికి వెళ్ళేముందు ఈ గరిగను నధువుతో పంపించి, 


చూసారు. గరిగ ముంతే గరగగా మారిందంటారు. 


పెండ్లి తరువాత కూడ దానిని పవిత్రంగా 


శని 
యం! 


కు గారం: 


ముఖ్యంగా కుదదేవతలై న ముత్యాలమ్మ, 
పోలేరమ్మ, అంకాళమ్మ, స త్తెమ్మ, మైసమ్మ, 
పోచమ్మ, ఎల్లమ్మ మొదలై న దేవతలను, గరగల 
మాదిరే. తెలంగాణొ (గామాలలో బోనాలు పెడ 
తారు. ముఖ్యంగా కుమ్మరివారు. గొల్లవారు. ఈ 
బోనాల పూజకు గురువులుగా వుంటున్నారు. ఈ 
బోనాలనే రాయలసీమలో గరిగె బుడ్డి అనీ, 
సర్కారు ఆంధ్రదేశంలో గరగలనీ, ఘటం కుండ 


లసీ ర లుసారు ళ్‌ 
ఆలీ 





368 జానపదకళారూపాలు 


పూజారులుగా వున్న కుమ్మరులూ, గొల్లల్లూ, కలిసి శ కుండలను తెచ్చి, 
అలంకారం చేసి దానికి పసుపుకొమ్ము కట్టి, పండ మూతిచుట్టూ వేపమండలను కట్టి, 
తలపై పెట్టుకుని ఇంటీంటికీ తిరిగి అమ్మవారికి చద్ది వసూల చేస్తారు... పెరుగు, 


మజ్జిగ ఉల్లి పాయ ముక్కలతో కలిపిన చద్ది అసం అమ్మవారికి దోనంగా వసూలు 
చేస్తారు. 


(గ్రామంలో (ప్రతి ఒక్కరూ ఈ కుండలో బోనం వేస్తారు. ఇలా చేసినందువల్ల 
(గ్రామాలకు, కుటుంబాలకు వృద్ధి కలుగుతుందని వారి నమ్మకం. అమ్మవార్డూ, 'దేవ 
శలూ అందరూ శాంతిస్తారని నమ్మకం. అమ్మవారి పూజ అయిన తరువాత ఆ కుండ 
లలో వున్న పెరుగు అన్నాన్ని పూజారులుగా వున్నవారూ, అక్కడ పనిచేసే వారూ 
పంచుకుని భ క్తితో ఆరగిసారు. ఇంటింటికీ బోనాలు తిరిగేటప్పుడు సాం బాణితో 
ధూపం వేస్తారు. త్‌ సె ప్పెట్లతో దరుపులు వేస్తూ వుంటే బోనాలను ఎత్తుకున్న వారికి 
పూనకం స స్తుంది. వీర తాళ్ళతో కొట్టుకుంటారు. వెంట వున్నవారంతా ఈలలతో 


కేకలతో వత (ప చేస్తూ ఆవేశంగా చిందులు (తొక్కుతూ ఒకరిమీద మరొకరు గులా 
ముల్నీ వసంతాలనూ చల్లకుంటారు. 


తప్పెట్ల. దరువుకు అనుకూలంగా చేసే చిందుల నృత్యం 
ఆవేశాన్ని కలిగిస్తు ౦ది. ఈ పుత్సవాన్ని $ రోజులు నిర్వహి సారు. 
(గ్రామదేవతలకు ప్రతీకగా గరగలు పూజ లందుకుంటాయి. 
చేయటంవల్ల అమ్మవార్లు శాంతిసారని వారి నమ్మకం. వూరంతా 


తిరిగిన తర్వాత ఆ గరగలనే బోనాలను అమ్మవారికి ఎదురుగా 
వుంచుతారు. 


ఇలా 








చుందులు తొక్క 
చిందు భాగవతం 





తెలుగుజాతికి గర్వ కారణమైన అన్య (ప్రాంతీయులకు కూడా ఆదర్శ పాయమైన,. 
శాస్త్రీయ, సం(పదాయ....జానపద నృత్య రీతులను రూపొందించి (పచారంలోకి 
తీసుకువచ్చారు (ప్రాచీనాంధ్ర నృత్య శాస్త్రవేత్తలు. 


పూర్వం తెలుగు నాడును .... యక్షభూమి అని పిలిచేవారు. యక్షులనే 
గంధర్వ జాతికి చెందినవారు. ఆడిపాడిన, భూమి కనుక వారి నృత్య 
శెలియే యక్షగానంగా వర్ణిల్లిందంటారు. యక్షగానం అతి (ప్రాచీనమైనది. పల్లె 
(పజలకు అందుబాటులో వున్న రమణీయ కళారూపం. ఈ కళారూపాన్ని అనుస. 
రించి నృత్య కేళిక చేయువారే చిందువారు. 


ఈ నృత్యం సుమారు రెండువేల సంవత్సరాలనాటి దంటారు. నాటి నుంచి 
నేటిదాకా ఒక (ప్రత్యేకతను సంతరించుకుని పండితుల్ని, పామరుల్ని తమ కళా 
నై పుణ్యంతో ఈ కళాకారులు మెప్పించి శభాష్‌ అనిపించుకున్నారు. కాని ఈ 
కళాకారులు ఆశించేది పామైడు అన్నం, పాత వస్తాంలు మాత మే, 


వృత్తుల ననుసరించి, జాతులు ఏర్పడిన'మే. ఆజాతులపై ఆధారపడి వారికి. 
వినోదాన్ని చేకూరుస్తూ జీవించే మరి కొన్ని ___ తెగలు ఏర్పడ్డాయి. 


చిందు మాదిగలు : 


మన దేశంలో అతి వీదవారై , అందరికం కే ఆఖరిజాతివారిగా చూడబడే. 
హరిజనులకు చెందిన .... మాదిగ .... వారిపై ఆధారపడి జీవించే కళాకారులు. 
M - 24 


370 జానపద కళారూపాలు 


గనుక, వీరిని చిందుమాదిగలు అని పిలుస్తూ వచ్చారు. సంఘంచే వీరు కడజాతి 
వారుగా చూడబిడ్డారు. వీరు లత్మీ ప పసన్నులు కాకపోయినా, సరస్వతీ పతులు. 


తెలుగువారు ఒక విశిష్ట తెగగా ఏర్పడి తెలుగుభాష దేశ భాషల్లో (పాముఖ్యత 
సంపాదించినప్పుడే వీరు కాడా ఆ జాతిలో ఒక భాగంగా జీవిస్తూ ఆటపాటల్లో 
"దేశాన్ని ఆలరింప చేస్తున్నారు. ఇది వీరి కళలయొక్క. (పాచీనత. 


ఈ చిందు జోగితలు ముఖ్యంగా తెలంగాణా (పాంతంలోని నిజామాబాద్‌ .... 
అదిలాబాద్‌ ....కరీంనగర్‌ మెదక్‌ జిల్లాల్లో నివశిస్తున్నారు. వీరు రామాయణ, 
భారత, భాగవత కథల్ని నృత్య నాటకాలుగా ఆడుతారు. మన ప్రాంతాల్లో పగటి 
వేషధారులు పగటిపూట ఎలా పగటి వేషాలను వీథుల్లో (ప్రదర్శిసారో వీరు కూడా 
అదేమాదిరి, పగటిపూటే తమ (ప్రదర్శనాల నిస్తారు. స్త్రీలూ పురుమలూ కూడా 
ప్రదర్శనాల్లో పాల్గొంటారు. బృందాలుగా . ఏర్పడి (వ్రదర్శనాల నిస్తారు. వీరు 
షుమారు ఏభై యక్షగానాల వరకూ (ప్రదర్శిసారు. వీరి(ప్రత్యేకత పాడుతూ ఆడతారు. 
వారికి కావలసిన అలంకరణకు సంబంధించిన, వస్తువుల్నీ, దు స్తుల్నీ వారే తయారు 
చేసుకుంటారు. అవి ఎంతో (పవీణతతో తయారుచేయబడతాయి. 


జోగితలు : 

చిందు జోగితలు ఇంచుమించుగా ఒకే తెగకు చెందినవారై నా, వీరిలో 
కొన్ని భేదాలున్నాయి. ““జోగితి” అనే పదాన్ని ఒక బిరుదుగా పుపయోగించేవారు. 
అష్టాది క శక్తి పీఠాల్లో ఒకటి .... అలంపురం జోగులాంబ పీఠం....ఆ దేవి సేవలో 


అంకితమై నృత్య మాడేవారు గనుక వారిని జీ 


నోగులాంబలు అవీ పిలవటం ఆచార 
మెంది. 
పా 


జోగులవారని పిలువబడేవారు, నృత్య నృ త్తములను మ్నాతమె (పదర్శిస్తారు. 
---చిందుల స్త్రీలు, నృ త్తనృత్యాలతో కూడిన యక్షగానాలను ఆడతారు. 
డోగులవారు సుమారు ఇరవై దరువులకో ఆడతారు. ఒక్కొక్క దరువూ 
ఒకొ-క్క- సందర్భంలో (ప్రదర్శిసారు. 


జోగు. 


వారి (పదర్శనంలో, మృదంగం... .తౌళం.. ..చేప్పలు... . గజ్జెలు.. ..హార్మో 


నియం శృతి మొదలై నవి cs వాయించే 3. ఇరద నటులు. నెపథ్యరలో 
వుండి వంత సూడ! 


చిందులుతొక్కే చిందు భాగవతం 37 


(పతి గామంలోనూ వీరు ప్రదర్శనం ఇచ్చే సమయంలో....ఎల్లమ్మ. ఆట 
ఆడటం వారి (పత్యేకత తమ జీవితాలు మోడువారి పోయినా (గామాలు సస్య 





శ్యామలం౦గా వుండాలని కోరుతూ తన్మయత్వంతో ఆడతారు. ఆ ఆటవల్ల కరువు 
కాటకాలు రావని నమ్మే (ప్రజలు ఈనాటికి నిజామాబాద్‌ జిల్లాల్లో అనేక (గ్రామాల్లో 
వున్నారు. 
(ప్రదర్శించే నాటకాలు : 


సమాజంలోని అట్టడుగు వర్గానికి చెందిన ఈ కళాకారులు, (ప్రదర్శించే నాటి 


A 


కాలలో ముఖ్యమైనవి, ““మోహిసీ రుక్మాంగద”, “సారంగధర”, “చెంచు 
లక్ష్మీ””, “వీరాభిమన్యి', “సుందరకాండ”, ““సతీ నావి(త్రి””, ““మైరావణ"* 


మొదలై న నాటకాలను (ప్రదర్శిస్తూ మధ్య మధ్య (ప్రజల సమస్యలను సందర్భోః 
on pen.) 
తంగా చొప్పిస్తూ పేద |ప్రజాసీకాన్ని ఆకటుకుంటారు. 
అవి లు 


చిందు నృత్యాన్ని _పదర్శించే సుమారు ఏబై దళాలు. నిజామాబాదు జిల్లాలో 
వున్నాయి. వంశ పారంపర్యంగా తమ పెద్దల వద్ద విద్య నభ్యసించి, (ప్రజలకు వినో 
దాన్ని కూర్చే ఆచారాన్ని, ఆ తెగ పాటిస్తూ వుంది. ఎవరి పాటలు, పద్యాలు వారే 
పాడుతారు, తాళాలు వాయించడానికి మాత్రం ప్రీలు వుంటారు. నృత్యంలో, ఆడ 
వారికీ మగవారికీ 'పెద్ద తేడా కినిపించదు. 


372 జానపదకళారూపాలు 


సాధారణంగా ఈ చిందు కళాకారులు ఒకే ఒక కుటుంబానికి చెందినవారై 
వుంటారు. ఆ కళాకారుల బృందాన్ని మేళం అని పిలుస్తారు. 





ఆర్మూరు చిందు భాగవతులు ; 


ఆర్మూరు చిందు భాగవత బృందానికి సలహా సంఘ కార్యదర్శి ఎం. నారా 
యణరాపు నాయకత్వం వహి స్తున్నారు. ఆర్మూరు నిజామాబాద్‌ జిల్లాలో వుంది. వీరు 
సారంగధర నృత్య నాటకాన్ని రసవత్తరంగా _పదర్శిసారు. అద్దాల బిళ్ళలు, బంగారు 
రంగు ముచ్చి రేకులు అంటించిన కిరీటాలు, అతి (ప్రాబీనమెన, వివిధ రకాలైన 
ఆభరణాలు, ధరించే దుస్తులు కళ్ళు మిరుమిట్లు గొల్పుతాయి. బృందంలో వున్న (ప్రతి 


ఒక్కరూ కేవలం చిందునృత్యం తొక్కడమే కాక అందుకు తగిన అభినయాన్ని 
హావభావ యుక్తంగా _పదర్శిసారు. 


ఎందుల యల్లమ్మ : 
ag) 
ఈ బృందానికి చిందుల యల్లమ్మ (ప్రత్యేక అలంకారం, ఆమె సారంగ 


ధరలో చిత్రాంగి పాత్రను ధరించి నవరసాలనూ, నవరసభరితంగా ఒప్పిస్తూ 
ఆబాలగోపాలాన్ని రంజింపజేయగల (ప్రసిద్ధ నటి. 


ఆమె స్తీ పాత్రల్ని ఎంత సమర్థవంతంగా పోషి స్తుందో, పురుష పాత్రల్ని 
కూడా అంత సమర్థ వంతంగా పోషిస్తుంది. ఈమె నటనా వె వై దుష్యాన్ని గుర్తి రించి. 


చిందులుతొక్క చిందు భాగవతం 373 


ఆంధ్రప్రదేశ్‌ నృత్య అకాడమీ అధ్యక్షులు, నటరాజ రామకృష్ణగారు అకాడమీ 
విశిష్ట సభ్యత్వం ఇచ్చి గౌరవించారు, 


ఈ బృందంలో సారంగధర నాటకంలో రాజరాజ నరేందుడుగా “చిందుల 
శ్యాం”, సారంగధరుడుగా “ోచిందుల శ్రీనివాస్‌”, చిత్రాంగిగా ోచిందుల 
యల్లమ్మ "” రత్నాంగిగా “**చిందుల వెంకటరత్నం”, చెలికత్తెగా “చిందుల 
రాజేశ్వర్‌.” 

పీరుగాక “ీచిందుల గంగాధర్‌””, “చిందుల బాబయ్య", *చిందుల 
సీలమ్మ, చిందుల సుశీల”, చిందుల చిన్నమ్మ” మొదలై నవారు ఉత్తమ కళా 
కారులు, 

ఆర్మూరు భాగవతుల్లో “మృదంగాన్ని” చిందుల గోపాల్‌ తాళం” చిందుల 
(శ్రీమతి “శృతి” ఎస్‌. చంద్రయ్య మొదలై నవారు నిర్వహిస్తారు. 


రామకృష్ణ ఆదరణ : 


అసలే తెలంగాణా వెనుకబడివ (ప్రాంతం. అందులో సమాజంలో బాగా 
వెనుకబడి పోయినవారు వీరు, ఒక్క తెలంగాణాలో తప్పా సర్కారాంధ్రదేశంలో 
మరెక్కడా ఈ కళారూపం కనిపించదు. నాటకం, సినిమా, రేడియో, టీవీ, వీడియో 
మొదలై న అత్యాధునిక కళారూపాల తాకిడికి ఇలాంటి కళారూపాలన్నీ తట్టుకోలేక 
శిథిలమై పోతున్నాయి. 

శిథిలమై పోయే ఈ కళారూపాన్ని |బతికించాలని, నటరాజ 
రామకృష్ణ చిందు కళాకారుల పరిస్థితిని పరిశీలించి ఈ మహత్తర 
కళారూపం అంతరించిపోకుండా ఆంధప్రదేశ్‌ (పభుత్వం గుర్తిం 
చేలా చేశారు. 











అమ్మా సత్తెం చూడండీ మళల్లేలాా మాయమ్మా సత్తేం చూడండీ మళ్లేలా, 

మళ్లేలా, దేవర స త్తే చూడండీ మల్లేలా, మళ్లేలా అంటూ దేవర 'సెశైను ౧త్రిన 

"పెట్టుకుని నాలుగు బజార్లూ కలిసే చోట జనసమూహం మధ్య (ప్రదర్శన లిచ్చేవారిని 
ఈ నాటికీ ఆం|ధచదేశప్ప పల్లెల్లో అక్కడక్కడా చూస్తూ వుంటాము. 


భార్యా భర్తలైన స్త్రీ పురుషుల ఈ (పదర్శనాన్ని ఇస్తూ పుంటారు. స్త్రీ దేవర 
పెక్టైను న్నెత్తిన పెట్టుకుని సడుంకు కట్టుకున్న వీరణాన్ని వాయిస్తూ వుంటే, పురు 
షుడు కౌళ్ళకు గజ్జెలు కట్టుకుని, మోకాళ్ళ (కిందవరకూ రంగు రంగులు గల య. 
పోసిన లంగా కట్టుకుని, 'జాట్లును విరటోసి, ముఖాన పెద్ద కుంకుమ బౌట్టుపెట్టుకుని, 
కతి దండలకు దండ కడియాలు ధరించి, చేతిలో జనపనార తో పీనబడిన * పసుపు 
కాసిన పొడుగాటి కొరడాను చేత బట్టి, వీరణం వాయిద్యానికి అనుగుణంగా నృత్యం 
ఎస్తూ, మధ్య మధ్యన కొరడాను. చెక్‌ఛెక్‌ మని శబ్దం చేస్తూ చూపరులను భయ 
(భాంతుల్ని చేస్తూ, వలయాకారంగా తిరుగుతూ వికటాట్టహాసం చేస్తూ, కొరడాను 
తన శరీరానికి చుటించి, కొరడా చివరి భాగంతో దండ చేతికి గాయంచేస్తూ, రక్తాన్ని 
(నవింపచేస్తూ, ఆరక కాన్ని పెటైలో నున్న దేవర ముందు తర్పణ చేస్తూ, చుట్టూ 
మూగిన (పజలను ఆశ్చర్య చకితుల్ని చేస్తూ, పెమైలో నున్న "దేవర తనమీద ఆ 


హించినట్లు నటిస్తూ, ఒక అతీం[ద్రియ శక్తిగా భీతావహాన్ని సృష్టించి, కొద్దిసేపట్లో 


మహత్యాల తిరుపతమ్మ మల్లేలాట 375 


తన చుట్టూ వందలాది మంది జనాన్ని మూగేలా నానాహంగామా చేస్తాడు. అందర్నీ 
(పసన్నుల్ని చేసుకుంటాడు. ఇక అప్పుడు (ప్రదర్శనం (పారంభినాడు. ఇది దేవర 
సెమైండి, "పెళ్లైలో అమ్మోరు సత్తెం చూడండి, అంటూ కొన్ని మాయలను చూపి 
స్తాడు. వేపమండలను దూసి తేళ్ళను సృష్టిస్తాడు. అమ్మవారిని ఆందరికీ తెరతీసి 
చూపిస్తాడు. బొమ్మెన అమ్మవారి చేతులు నిండా గాజు లుంటాయి. అందర్నీ చూడ 
మంటాడు. తెరను దించేస్తాడు. భార్య ఏరణాన్ని ఉధృతంగా వాయిస్తూ వుండగా 
తాను కొరడాతో ఛెళ్‌ ఛెక్‌ మనిపిస్తూ పెళ్లై చుట్టూ నృత్యం చేస్తూ, అమ్మారి 
ముందున్న తెర ఎత్తుతాడు. అంతకు ముండు అందరూ చూసిన గాజులు మాయమై 
పోతాయి. _పేక్షకు లందరూ ఆశ్చర్యచకితులై అమ్మవారు సత్యం 
'గలదసీ, భక్తి భావాన్ని "పెంచుకుంటారు. ఇలా కొన్ని మాయలూ, 
'మర్మత్రాలతో, కనికట్టు విద్యను (ప్రదర్శించి, _పేక్షకుల నాకర్షించి, 
ఆందరివద్దా చందాలు దండుకుంటాడు. ఈ (పదర్శసనం పగటి (పద 
ర్ననం. ఈ (పదర్శనానికి (ప్రజలు ముస్రలై పోతారు. 








ముక్కుబడుల 
గాల ఉత్సవాలు 





గాలపు సిడి అతి (పాచీనమైనది. తరతరాలుగా భారతదేశంలో ఆయా రాష్ట్రా 
అలో పసిద్ది వహించి నటువంటిది. గాలపు సిడి వుత్సవం, జాతరలలోనూ, అమ్మ 
వారి (మొక్కు బడులలోనూ, తిరునాళ్ళలోనూ _పాముఖ్యం వహించినా, గాలపు సిడి 
వుత్సవంలో, పాడే పాటలూ, ఆడే ఆటలూ, నృత్యాల్హూ సాము గరిడీలూ, వీరణ 
వాయిద్యాలూ, డప్పుల వాయిద్యాలూ, కొమ్ముబూరల కోలాహలం కళారూపాలను 
(పదర్శిసారు. ఎంతో ఆన ప్రీతో (పజలు వీట్రిని తిలకిసారు. 


ఈ నాటికీ ఆంధ్రదేశంలో, సూబ్లారుపేట మొదనై న చోట్లా, తమిళనాడులో 
కొన్ని చోట్లా ఈ (ప్రదర్శనాలు మరో రూపంలో జరుగుతున్నాయి. 


గాలపు సిడి: 


పారి వారి నమ్మకాల (ప్రకారం, సిడి తిరుగుతామని (మొక్కుకున్న వారికీ 
సంబంధించింది ఈ గాలకు: సీడి, 


సిడి (మానుకొయ్య అనేది. సిడుల జాతర కోసం, అమ్మవారో లేక వారు 
నమ్ముకున్న మరో దేవతో ఆ ఆలయాల ముందు నాటిన స్థంభం. 


(మొక్కుకున్న వారి వీపులో నుంచి ఇనుప గాలమును గుచ్చి, సిడి (మాను 
కొయ్యకు కట్టి తిప్పేవారు. దీనిని గాలపు సిడి అనేవారు. 


గ౦ప సిడి: 


టై విధానాన్ని కొనసాగించలేనివారిని గంపలో కూర్చుండబెట్టి, ఆలాగే 
(కిప్పే విధానాన్ని *గంప సిడి” అనేవి కూడా ఒకటి వుండేది. సిడి అం'కే మొద్దు 
లాంటి ఈటి అని (బౌణ్య నిఘంటువులో ఉదాహరింపబడింది. 


మొక్కుబడుల గాలపు సిడి ఉత్సవాలు 377 


అంబోధరము [కింద నసిమాడు 
నైరావతియు బోలె సిడి (పేలెదెఅవయోర్డు 


అని పాండురంగ మహాత్మ ౪ములో మూడవ అళ్వాసం, (fae పద్యంలో అమ్మవారి 
జాతరలో ఒక స్త్రీ సిడి తిరుగుటను గూర్చి _వాయబడి వున్నది. 


బర్బోసా పీవరణ'ః 





క్రీ॥ శ॥ 15వ శతాబ్దంలో దక్షిణ హిందూదేశంలో పర్యటించిన పోర్చుగీమ 
చరి త్రకారుడై న బర్బోసా (గ్రామ దేవతల కొలువులో జరిగే సిడిని చూపి ఇలా వర్ణిం 


చాడు. 


$78 జానపదకళారూపాలు 


ఈ దేశపు స్త్రీలు, దేవతల్ని కొలనడంలో ఆతి ఘోరమైన సాప ాసాలు చేస్తా 
రని ఈ విధంగా వివరించాడు. 

ఒక స్త్రీ ఏ పురుషడినై నా _పేమించి అతణ్ణి పెళ్ళి చేసుకోతలచిన మైతే, ఆత 
విని తనకు భర్తగా (ప్రసాది స్టే తాను ముందుగా వచ్చి, ఒక గొప్ప (మొక్కుబడి 
చెల్లిసానని దేవతకు _మొక్కుకుంటుంది. 

ఆమె వరించిన పురుషుడు ఆమెను వివాహమాడడానికి అంగీకరించినమైతే, 
కాను ఆతనిని వివాహమాడడానికి ముందుగా తన రక్తాన్ని ఫలానా దేవతకు ధార 
పోస్తానని తాను (మొక్కుకున్నాననీ ఆ (మొక్కు. చెల్లించి రావాలవీ చెప్పుతుంది. 

ఆ తరువాత ఆ అమ్మాయి (మొక్కు. తీర్చడానికి ఒక సుముహూ ర్రాన్ని ఏర్పురు. 
సారు. ఆ రోజు ఒక సిడి (మానును తయారుచేసారు. 

ఒక పెద్ద (మానులాంటి స్తంభానికి ఏతము లాంటి ఒక వాసాన్ని కట్టి దాని 
శివర ఇనుప కొక్కెములాంటి రెండు గాలాలను తగిలిసారు. 


sage le 


ఒక "పెద్ద ఏతం లాగా కనబడే ఈ విచితపు యంతాన్ని ఒక రెండెడ్ల బండి 
మీదికి ఎక్కించి గుడి దగ్గరకు తోలుకొని వెళతారు. ఆ (మొక్కుకున్న అమ్మాయి 
తన బంధువులతోనూ, ఇరుగుపొరుగు వారితోనూ, భాజాభజం(త్రీలతోనూ ఊరేగుతూ 
గుడి దగ్గరకు వస్తుంది. రకరకాల అంగళ్ళూ. ఆటగాళ్ళ, వాయిద్యగాళ్ళూ, పాట 
గాళ్ళ నృత్యం చేసేవారూ, భజనలు చేసేవారూ, కోలాటాలు వేసేవారూ కోలా 
హాలంగా మూగి వుంటారు. 


గాలప్పసిడిని ధరించే ఆ అమ్మాయి తలారా స్నానంచేసి, తల విరయ 
వోసుకుని వుంటుంది. ఒంటిమీద కట్టుకున్న వస్త్రం తప్ప ఇతర", అలంకా శారాలేమీ 
వుండవు. గుడి దగ్గర సిడిమాను పెట్టి వున్న బండి దగ్గరికి ఆవిడ రాగా నే ఏతాము 
కొయ్యను [కిందికి ee దాని చివరనున్న గాలపు. 'కొక్కె_మును ఆ అమ్మాయి 
వీపు చర్మానికి [గుచ్చి పెకి లెవనే త్తినప్పడు, కండ వూడిరాకుండా, దిగివున్న 
గాల. కొకు పై భాగాన్ని ఆవిడ నడుముకు చీర చెంగును గట్టిగా బిగించి 
కడతారు. ఒకపక్క. రకం కారుతూనే వుంటుంది .... ఆ అమ్మాయి వేడమ 
చేతి కొక పొట్టిక త్తినిస్తారు. కుడిచేతిలో నిమ్మపళ్ళు వుంటాయి. ఆ తరుహాత 


మొక్కుబడుల గాలపు సిడి ఉత్సవాలు 379 


ఆ సిడ్మీిమాను కొయ్యను పై పెకి లేవనెత్తుకారు. దానితోపాటు ఆ అమ్మాయిని కూడా 
పైకి లేవనెత్తుతారు. ఈ దృశా్యన్ని చూసిన జనస౦దోహ మంతా జయ జయధ్యానాలు 
చేస్తూ అరుసారు. సిడిమాను (తిప్పుతూ వుంపే, ఆ అమ్మాయి గాలానికి తగులు 
కున్న చేపలాగా (వేలాడుతూ వుంటుంది. చూసేవారి కీ దృశ్యం చాలా భయంకరంగా 
వుంటుంది. ఆ అమ్మాయి మాతం ఎంత బాధవున్నా కిక్కురు మనదు. పెగా 
తన్మయత్వంతో తన చేతిలో వున్న కత్తిని అటూ ఇటూ యుళిపి స్తుంది. కాబోయే. 
తన భర్తమ్‌దికి తన చేతితోని నిమ్మకాయలను విసరుతుంది. 

ఇలా కొంతసేపు ఆ సిడిమాను కొయ్యను గిరగిరా (తిప్పి, ఆ తరువాత 
ఆవిడను [క్రిందికి దింపుతారు. ఆ రక్తపు గుడ్డలతోన్సే ఆవిడ ఆ గుడిలోనికి వెళ్ళి 
దేవతాదర్శనం చేస్తుంది. తరువాత ఆమె గాయానికి కట్టు కడతారు. ఆ అమ్మాయి 
తాహతును బట్టి, ఆ (గామదేవతకూ అక్కడచేరిన (బాహ్మణులకూ దానాలు యిస్తుంది. 
"పేదవాళ్ళకు అన్నదానం చే స్తుంది. అక్కడికి వచ్చిన పెద్దలను సత్కంరి స్తుంది. 
ఇలాంటి సిడుల వుత్సవాలు సాధారణంగా దుర్గ గుడిదగ్గర జరుగుతాయి. వుత్చవా 
నంతరం (మొక్కుబడి తీర్చిన ఆ అమ్మాయి పురతో సంతృ ప్తిని పొందుతుంది. 


వంగరాష్ట్రంలో 
టె 


వంగరాష్ట్రంలో (అంప ఈనాటి బెంగాల్‌) దుర్గాదేవికి (పీతిపాక్రంగా చేసే 
చరత్కుపూజ యనే వుత్సవాలలో ఇలాగ సిళ్ళు తిరగటం అనాదిగా జరుగుతూ 
వుంది. 1828. 26 మధ్య కలక త్రాలో (వధాన (కె9_స సవ మతాధికారిగా వున్న 
బిషప్‌ హెబరుగారు దేశంలో తప చూసిన 
విషయాలనన్నిటిసీ తన దినచర్యా (గంథంలో 
ఇలా వర్ణించారు. 1824 వ సంవత్సరం 
ఏపిల్‌ $ వ, తేదీన తాను చూసిన “చర 
త్కు_పూజి” జాతరలో తాను చూసిన ఒక 
సిడిస్‌ వర్ణ ంచాడు. 


ఏనుగుల ఏరాస్వామ య్య : 


దక్షిణ భారతదేశానికి చెందిన ఏను 
గుల వీరాస్వామయ్యగారు కాలినడకను కాశీ 





380 జానపద కళారూపాలు 


యాత్ర చేస్తూ ఆయన చూసిన విషయాలను (గంథస్థం చేశారు. ఆ (గంభంలో 
వైన హెబరుగారు ఉదహరించిన “చరత్కుపూజా భానుపొడా”” అనే ఉత్పవ 
సందర్భంలో సిడులాడడం తాను చూసినట్టు తమ కాశీయా(త్రలో వుదహరించారు. 


ఈనాటికీ తమిళనాడులో : 


ఈనాటికీ తమిళనాడులో ఆయా జిల్లాలలో ఇలాంటి గాలపు పిడి అక్క 
డక్క_డ జరుగుతూనే వుంది. అయితే అధికారులు దీనిని నిషేధిస్తూ వుంటారు. ' 


ఈనాడు గాలపుసిడి మార్చు చెందింది. చేతిలో కత్తి వున్న ఒక కొయ్య 
బొమ్మను తయారుచేసి రంగురంగుల హంగులతో అలంకరించి, అమ్మవారి తీరాల 
సమయంలో ఊరేగిసారు, 


సిరిబొమ్మ తీర్ణం “పేరిట పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సంక్రాంతి 
పండుగ దినాలలో అమ్మవారి గుడి యెదుట అయిదు రోజులు ఆడిస్తారు. కొయ్య 
బొమ్మను (తిస్పుతూవుంపే చూసే (ప్రజలు బొమ్మ మీదికి అరటిపళ్ళను విసురుతారు. 


సిడి బండి, సుడి బండి: 


నా చిన్నతనంలో సడ వుత్సవాన్ని సుగిదిండి పుత్సవంగా కృష్టా జిల్లా 
వుయ్యూరు వీరమ్మ తిరునాళ్ళలో చూశాను. సుడిబండి అం'పే ఎడ్లు లేకుండా 
మనుషులే బండి వెనుక్బపక్క_ను అదిమిపట్టి ముందు పోలును పైకి ఎ_త్రేవారు. 
ఇలా ఎత్తడాన్ని సుడివేయడమనేనారు. పైకి ఎత్తబడిన ముందు.పక్క పోలులుకు 
ఒక తట్టను కట్టి, ఆ తట్టలో (మొక్కుకున్నవారిని కూ ర్చో పెట్టి 
మనుషులే ఆ బండిని వూరంతా తిప్పి చివరికి గుడిచుట్టూ (తిప్పే 
వారు. ఈ సమయంలో, పండ్లూ పూలూ ఆ బండిమీద విసి రేవారు. 
వాద్యకాం(డు వీరంగం వే స్తే (పేకకులు అందుకు అనుగుణంగా 
నృత్యం చేసేవారు. ఈ దృళ్యాన్ని [పజలు విరగదిడి చూసేవారు. 





రాయలసీమ కళారూపం 
జుట్టి జాము 





ధ్రనుర్మాసపు నెల రోజుల్లో సంక్రాంతి పండుగల్లో (పతి ఇంటిముందూ రంగు 

రంగుల రంగవల్లులను అలంకరించి ఆ ముగ్గుల మధ్య పసుపూ కుంకుమా 
పూలతో అలంకరించి వాటిపై 'పేడముద్దలతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి పండుగ 
సమయాల్లో పది మంది యువతులు చేరి, గొబ్బియ్యలో, గొబ్బియ్యలో ఆంటూ 
గుండ్రంగా తిరుగుతూ, పాట పాడుతూ చప్పట్లు చరుస్తూ ఒంగుతూ లేస్తూ నృత్యం 
చేసారు. ఇది సహజంగా సర్కారు (పాంతంలో వున్న పద్ధతి. 


ఇలాంటిదే గుజరాత్‌లోనూ, మహారాష్ట్రలోనూ, గర్భా నృత్యం అనేది. 
వుంది. అదే గొబ్బి నృత్యం కావచ్చనీ “లాలీగర్భా అనే (పభేదమే”” జట్ట్‌ 
జామును పోలే నృత్యమనీ, జట్టి జామును గురించి, ఆచార్య తూమాటి దొణప్పగారు 
వారి జానపద కళాసంపద 190 “పేజీలో ఉదహరించారు. 


జుట్టి జాము అంబే? : 


పై ఉదాహరణలకు సంబంధించే ఈ జట్టి జామంకే అది తాళ (పధాన 
కళ అవీ, గొబ్బిలోలాగా ఈ కళారూపంలో గుం్యడంగా చుట్టి రావటం వుండదనీ 
కోలాటంలో మాదిరి చేతిలో కోలలుగానీ, చెమ్మచెక్కలో మాదిరి గెంతడంగానీ 
వుండదనీ, కాలు కదపకుండానే వున్నవాళ్ళు వున్నచోటే వుండి జట్టి జాము చేయ 
వచ్చంటారు దొణప్పగారు. 


382 తశానపద కళారూపాలు 


| జట్టి జాములో చేతులు చరచటం, అం“కే చప్పట్లు లాంటివి వుంటాయు, 
నిటారుగా నిలబడి ఉభయ పార్మా ల్లో ఉద్దిక_త్రెలతో ఒద్దికలు చెడకుండ ఒకసారి 
కుద్మిపక్కకూ, ఆ వెంటనే ఎడమ పక్కకూ పార్శముఖ భంగిమలో ఓరగా 
తిరిగి. ఆయావేపుల పుండేవారి అరచేతుల్ని తన చేతులతో తట్టుతూ పాడుతూ 
/ పధర్శించేది జటిశాము 
Sa ట్‌ 


శ్రీల కళారూపం : 


ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించిన ఆట. (ప్మవథమంలో చేతికోలల్ని 
ఉపయోగించినట్లు ఊహించవచ్చు. సంస్కృతంలో చేతికోలలని అర్హమిచ్చే 
“'యపష్టి”' (పాకృతంలో జామ అంటారనీ అందుకు ఉదాహరణగా, బట్టి జాము 
పాటల్లో “వెన్నెలాయలో .... వెన్నిదాయలో”” వెన్నిటీ అనే వలం శయ 
ఆక్వీయస్‌ సుందరంగారు జానపద విజ్ఞానంలో వివరించారు. 


జట్టి జొమును, చై (త్ర వై శాఖ కార్తీక మార్గశిరాలు ఈ పాటలకు బుతు 
ఫలు బుట్టి జాములో సల అంతకు ఎక్కు వైశే సరిస ౦ఖ్యలలోగాని 
పాల్గొంటారు. వీరు రెండు జట్లుగా వుంటారు. ఒక 'జట్టువారు పాటలో ఒక 
పూ పాడితే, రెండవ జట్టువా రు వంత పాడుతూ పంపా “తుమ్మెదా” 
“నడియలో”” వెన్నిటీ, జవరాపో , కోదండరామా వంటి పల్లవులు జట్టి జాములో 
కనిపిస్తాయి. జట జామనే “పే పట ఈ కళారూపం ఈ “పేరున ఆంధ్రదేశంలో 
య కనిపించదు. 


నలుగురూ చేరి నవ్వుకుంటారు : 


రాయలసీమ పల్లెల్లో ఈ జట్టి జాము వేయాలని నిర్ణయించుకున్న రోజున 
అమ్మలక్కలు వెంట వెంటనే వంటలను ముగించుకుని, ఇంటిలో అందరికీ అన్నం 
"పెట్టి, పిల్లల్ని నిద్రపుచ్చి నలుగురూ ఒకేచోట చేరతారు. అందరికీ ఆనుకూలంగా 
వుండే వారింటి ముందు ఇలా త్రీలందరు చేరితే అదొక అలంకారం. ఇంటి పనుల్లో 
సతమత మైపోయి, ఆ కాసేపూ. వాటన్నిటినీ మరిచిపోయి, సంసారంలో వున్న 
వక్కల్ని చిరాకుల్నీ పారదోలి అందరూ హాయిగా గడుపుతారు. 


చై.త్ర వైశాఖ మాసాల్లోనూ, కా ా ర్రీక మార్గశిర మాసాల్లోనూ, ఈ పౌరల 
పాడుకోవటానిక్‌ అనువైన బుతువులు, పొద్దుకూకిస తరువాత నాలగై దు ఘడియల 


రాయలసీమ కళారూపం జట్రి జా 383 


మ 
లశ 


నుంచి, సరిపొద్దు మీరే దాకా జెట్టి జాము లేస్తారు. చిన్నతనం నుంచీ అమ్మమ్మల 
ద్వారా, అమ్మల ద్వారా విన్న పాటలు అందరికీ కంఠోపాఠమై లయబద్దంగా సాగి 
ఆహ్లాదాన్ని కలిగిసాయి. ఈ ఆటలో పాల్గొనేవారు నలుగురు గానీ అంతకు మించి 
సరిసంఖ్యలో గాని ఉంటారు. సరిసంఖ్యలో నున్న వారొక జమైతే, బేఫీన ౦ఖ్యలో 


ఉన్నవారందరూ ఒక జట్టు. ఇరు జట్టులవారూ కలిసి గుండంగా నిలబడతారు. 
మిగిలిన వారంతా పేక్షకులుగా నిలబడతారు. ఒక జట్టువారు ఒక పాదాన్ని పాడితే 
"రెండవ జట్టువారు వంత పాడతారు. (పతి సారీ పూర్వపాదాన్నీ తిప్పి తిప్పి పాడు 
తారు. ఆన్ని పాదాల్నీ ఆలాగే పాడి. పాదాంతంలో చివర “తుమ్మెదా నడియలో, 
వెన్నిదాయలో, వెన్నిలాయలో, రామరామా కోదండరామా, రామాంజనా స్వామి, 
(శ్రీరామ నారాయణా” అని కంఠాలు కలుపుతారు. 


పేమ కలాపాలు: 


ఈ పాటల్లో, కథలూ. గాథలూ, (ప్రేయసీ (పియల (పేమ కలాపాలూ మొద 
లైన సాంఘిక గాథలూ, పొరాణిక చార్మితిక గాథలూ వుంటాయి. అందుకు అను 
కూలంగా దొణప్పగారు ఎన్నో గాథల్ని పాటలరూపంలో చెప్పారు. ఉదాహరణకు 
ఈ చిన్న సన్ని వేశం వినండి. 


. _ ఎక్కడికో దూరదేశానికి పోయిన తన భర్త తలవని తలంపుగా తిరిగి వచ్చిన 
సంగతి తెలుసుకుని ఆ మధురానుభూతిలో (పొద్దు తెలియలేదు. ఆమె తోడి కోడలు 
ఆమె కంటే ముందే "మేలుకుని, రాజనాలువంచుతూ వుంది. తల ఎత్తి చూసేసరికి 
తోడికోడలు వరుసకు చెల్లెలు కన్నులకు 
కాటుకౌ, కొస్పున పూలూ, చెక్కిశ్ళకు 
గంధమూ చూసిన అక్కకి ఆశ్చర ్యమెసింది. 


భర్త ఊరిలో లేని సమయంలో 

ఇల్లాలు అలంకారాలు ఏమీలేక, అర్థ పస్తు 

లతో వెళ్ళబుచ్చవలసన నతికీ ఈ సింగారిం 

పేమిటి? అన్నట్లు చూసిన పెద్ద కోడలికి 
aa) ఏ 1 

మజిది వచ్చిన వార్త ఈ విధంగా తెలిపింది. 





384 జానపదకళారూపాొ'లు 


ఆద్దమ్మరాతిరేళ నిద్రాపొద్రమ్మా॥ 
పాపిష్టి PI పట్టపగ లయె్య॥ 
॥శ్రీరామా రామ శరణయ్య! 


జ నుక గ్రాలు గక్కన్న మునిగె॥ 
దిగా బగన్న లేచి దెయ్య ముట్రించె॥ 

౧ a లు 
అది దొంతి ఇది దొంతి నడి మీదె దొంతి 
నడి దొంతి రాజనమే సేటాకు బోసే 
సేబాతో రాజనాల్‌ రోటికి బోసే 


చేడెలిద్ధరు గూడి చెరిగి దంచంగ 
పణతు లిద్దరు గూడి పాడి దంచంగ 
కాంతారొ నీ కండ్ల కాటుకెక్క_డిది 
సెక్కులకు గంథమ్ము ఎక్కడిదె చేడి 
కొమ్మరో కొప్పూన పూలెక్కడీవె 
మాపటికి మీ మరది వచ్చిండె నక్కా 
రాతిరికి మీ మరది వచ్చిండె నక్కా 
సుళ్ళయితే నా మాట సూసిరావమ్మ 
పుకు మంచంమిద పండినాడమ్మ. 


ఇవీ వివరించింది. అలాగే మరో ఉదాహరణ: అనంతపురం జిల్లాలో ఫెన్నా నదీ 
రంలో వున్న జరుట్ల సుప్రసిద్ధ క్‌ శై వకేత్రం. దీనికి దకీణ కాశీ అనే పేరు కూడా 
వుంది. జరుట్ల రామలింగేశ్వరుడు. (క్రింది పాటలో నాయకుడు నాయిక ఎవరో 
అజ్ఞాత యువతి. 


మారుట పాలమూలోన 

జారుట్ల రాముడూ, జారుట్ల రాముడూ 

పక్షే పృరతేక పానుపుమింద పూజలు స్త? 
మిట్ట మధా్యన్న వేళ 

నట్టింట నాది కొంగు, నట్టింట నాడి కొంగు 
పట్టవద్దుర నాది కొంగూ పాదెం బక్తేనూ 
పడమట నాది ఇల్లు 


రాయలసీమ కళారూపం జుట్టి జాము 


_పక్కన్న నీళ్ళు బారు, పక్కన్న నిళ్ళు బారు 
కంచుదే బోర తల్పులు కదల వోరన్నా 


నీ యింటి నా యింటి నడుమా 
నిమ్మ కొమ్మ నీడ నుండు 
సరనమైన జాజీ తోటా సంపంగి వనమే 


వచే క మనసుంటె 


నిమ్మ కొమ్మ నీడ నుంటా 
మాటు మణిగినంకరావొ 
జారుట్ల రామా” 


ఇలా సాగుతుంది జట్టి జాము పొట. 


మరో పిల్ల కథ్ట : 


385 





ఈ పిల్ల యెవరో బిట్ల బయకారి హంస వింశతి, శుక స ప్పతి కథలలోని జగ 
జొగలకు జాణతనము నేర్చగలిగిన సీతాకోక చిలుక, తేలు కట్టిందని ఊరూ వాడ 
పిలిచింది. సరసుని దగ్గరకు చేరుకోవటానికి అదొక సాకు. ఈ పాట నెక్కువగా 


యవ్వనంతో వున్న బాలికలు పాడే పాట. 


రెడ్డొళ్ళ కుచ్చెండ్లే 
యా. యేల్కి కుట్టింది 
మాయమ్మి చెప్పండి 
మాయమ్మ దెచ్చింది 
మామ దెచ్చిన మందు 
మావాళ్కి జెప్పండి 
మగడు దెచ్చినమందు 
ఎదురింటి చిన్నోఖి 
మందుమం|[తమేసె 


ఈ విధంగా రాయలసీమలో అనేక రకాల జట్టీ జాము పాట 
లున్నాయి. ముఖ్యంగా సంసార కుటుంబాల్లో స్త్రీలు పోషించే కళా 4 


రూప మిది. 
గ! - 25 


తు మ్మాదా।। 


11తు॥ 
11తు1॥ 
1తు॥ 
॥తు॥ 
1తు॥ 
1తం॥ 
॥తు॥ 


తు! 


తేలైన కుట్రింది 


నడిమెల్కి కుట్రింది 


మందైన బంపమని 
మరి మంటలాయె 
మరి మంటలాయె 
మందైన బంపమని 
మరి మంటలాయె 
ఇంటికి బిలవండి 

మది నల్లనాయె. 


1తు॥ . 
తు. 


11తు1! . 


1తు[.. 
॥తు॥ . 
॥తం॥ 
1తు॥ 


నతు 
తు 






భజనలు, 
రాను భజనలు 





ఇుకచాడు పల్లె పజలను భక్తి తో ఆనంద పారవశ్యంలో ముంచిన భజనలు. ఆంధ 
(వజాజీవితంలో ప్లిరమెన స్టానాన్ని సంపాదించుకున్నాయి. భజించటం, కీర్తిం 
చటం, సుతించటం వేదకాలం నాటి నుంచి ఈనాటి వరకూ పరిపామైపోయింది. 


ఎన్నో భజనలు, ఎందరో భక్తులు : 


కష్టదశలో నున్న మానవులు భగవంతుని స్తోతం చేస్తారు. కొందరు వ్యక్తి 
గతంగా భజన చేస్తే, మరికొందరు సమిష్టిగా చేస్తారు. కొందరు భగవంతుని స్తుతిస్తూ 
పాడతారు. మరికొందరు ఆడుతారు. ఇంకా కొందరు కూటంగా చేరి భజనలు 
చేస్తారు. భజనలను భక్తి పారవశ్యంతో చేసారు, అందరూ సమిష్టిగా పాడుతారు. 
అయబిద్ధంగా తాళాలను (మోగిస్తారు. మరికొందరు చెక్క_భజనలు చేస్తారు. కొందరు 
ఒక పట్ల చేరి కోలాటాలు వేస్తారు. మరికొందరు కూర్చునే హరిభజనలు. 
చేస్తారు. ఇంకా కొందరు జయదేవుని అష్టపదులను పురంధరొడాను కి _ర్లనఆను, 
తుంగదురి, కృష్ణదాసు కీర్త రనలనూ, నత. తీర్జుల తరంగాలనూ, అన్నమాచార్య 


గేయాలమ చిరుతలతోనూ చెక్కలతోనూ, nr తంబురాలు పుచ్చుకునీ 
కాళ్ళకు గజ్జెలు కట్టుకునీ పారవశ్యంతో భజనలు చేసారు. 


ఉదాహరణకు 


హరిలో రంగహర్హి హరిలో రంగహరి 
కృష్ణమ్మా, గోపాల బాలక ఎప్పమ్మా 


భజనలు, రామభజనలు 387 


భజగోవిందా, గోపొల బాలకృష్ణమ్మా 
కాళ్ళకు గజెలు కటి, వేళ్ళకుంగాలు పెటి 

“మి రి ౬ 
పిల్లంగోరు చేతికి ఇచ్చి ... పింఛము పక్రైద ఎ 
కృష్ణమ్మా గోపాల బాలకృష్ణ మ్మా॥ 


అంటూ చిందులు చేసి తన్మయులౌతారు. ఇంతెందుకు 


పది కొంపలులేని పల్లెనైనను రామ 
భజన మందిర ముండు వరలు గాత 
రామ నామము భవస్తామ భంజనదివ్య ఆ 
తారక నామమై దనరు గాత, = 


అని పానుగంటి వారి రచన పాదుకలో దశరథుని నోటివెంట పలికించడాన్ని బట్టి 
ఆంధ్రదేశంలో రామ మందిరం లేని [గ్రామం లేదు. ఆలాగే శివాలయాది విష్టా 
అయాలు. 


భజనల కొలాహాలం : 


పల్లె ప్రజలు వారి వారి వ్యవసాయప్ప పనులు చూసుకుంటూ, విరామ సమ 
యాల్లో యువకులు, వృద్దులు భజనలు చేస్తూ వుంటారు. శ క్రివంతులై న యువకులు 
నృత్యంతో కూడిన శావమూళ్ళ భజనలు అంటే తాళాల భజనలు, చెక్క భజనలు 
చే స్తే వృద్దులు కూర్చుని చేతాళాలతోనూ, చిరుతలతోనూ హరిభజనలు, పండరి 
భజనలు చేస్తారు. మరికొందరు కోలాటప్ప చిరుతలతో కోలాట నృత్యాలు భ క్రి 
భావంతో చేస్తారు. (శ్రీరామ నవమికి, దసరా పండుగకు, భజన బృందంలో వున్న 
వారందరూ వివిధ పాత్రలను విభజించుకుని భజన పద్ధతిలో నే నాటకాలను _పదర్శిస్తారు. 
మధ్య మధ్య పద్యాలతో, పాటలతో, సామెతలతో సున్నిత మైన హాస్యంతో తెల్లవార్లూ 
(గా మస్థుల్ని ఆనందపరుసారు. 

కొన్ని బృందాలలో అందరూ ఒకే విధమైన రంగుపంచలు కట్టి, అలాగే 
నడుంకు కట్టులు కట్టి వలయాకారంగా తిరుగుతూ, గురులు గెంతుతూ భజనలు 
చేస్తూ వండే చూసరులు తన్మయులౌతారు. 


388 . జానపదకళారూపాలు 


సుందర మైన అందాల భజనలు : 


అందరూ కలిసి చేసే భజనలు ఎంతో సుందరంగా వుంటాయి. భజన 
బృందాల నృత్యం ఎంతో కష్టమెనది. వ్యాయామ (పదర్శనం లాంటిది. ఆవేశపర 
మైనది. మూర్తీభవించిన భక్తి తన్మయత్వంతో కూడినది. (పతి బృందంలో నూ 
ఇరవై ముప్పై మంది వరకూ ససుసంఖ్యలోనే వుంటారు. అందరూ లయ తప్ప 
కుండా ఒకే శృతిలో తన్మయులై పాట పొడుతూ గజ్జెలు కట్టిన కాళ్ళతో నృత్యం 
చేస్తూ వుంటే (పేకకులందరూ ఆనందపరవళులై పోతారు. 





అలాగే భ క్రిభావంతో కొంతమంది ఉపవాస విధానాలతో రాత్రి తెల్లవార్లూ 
జాగారం చేస్తూ తరంగ నృత్యాలు చేస్తారు. ముఖ్యంగా రామదాసు కీర్తనలూ, ఎడ్ల 
రామదాసు కీర్తనలూ, తూము నరసింహదాసు, అల్లూరి, వెంకట్నాది స్వామి, 'నిష్టల 
(పకాశరావు, ఆదిభట్ల నారాయణదాసు మొదలై న గేయకర్తల పాటల్ని భజనపరు. 
లంతా ఆలపించేవారు. ఈ భజన బృందాలు ఒక్కొక్క (గామంలో పోటీలు పడి. ' 
రెండు బృందాలుగా ఒకరిని మించి మరొకరు (గ్రామ పెద్ద బజారులో ఉధృతంగా. * 
భజనలు చేస్తారు. .. 


భజనలోభకి:, 
౧ లి వై . ae ఓ జ 1 
_ భజన పాటల్లో, భగవంతుణ్ణి (ప్రార్జించటం, వేడుకోవటం, కష్టాలు చెప్పు 
కోవడం, కృత జ్ఞతాభావం. ప్రకటించడం, స్తుతించటం, శ్రాఘించటం, వర్ణించటం, 
భక్తి ఆవేశంలో రామదాసులా తిట్టటం ఆజ కో 0 నెరవేరిన భక్తులు. ఆయా' . 
భజన పాటల్ని, సులభ మైన శైలిలో, అందరికీ అర్భమయే్య భాషలో “వినిపిస్తూ: 


భజనలు, రామభజనలు 389 


పండ పండితులూ, పొమరులూ, అందరూ ఆ భజనలకు హాజరై ఆనందించి, 
శాం ము కీ మార్గాన్ని వెతుక్కుంటారు. 


కొంతమంది వార్డక్య దశలో, జీవితంమీద విర క్రి భావంతో, భగవంతుని 
పొద సన్నిధిని చేరుకోవాలనే తాషత్రయంతో, వ్య క్రిగతంగా, తులసీదాసులా , 
త్యాగరాజులా, పురంధరదాసులా భకృతుకారాంలా, భక్రజయదేవుడుగా, నామ 
దేవుడుగా, మీరాబాయి, సక్కుబాయి, ఆండాళ్లు, రామకృష్ణపరమహంసనలా ఒక 
రేమిటి .... అందరూ తన్మయత్వ గీతాలాలపించి పల్లె (పజలను తన్మయుల్ని 
చేసి, వారిలో అంతరాత్మ (పబోధం కలిగించారు. 


ఉదాహరణకు ఒక పాట : 
ముఖ్యంగా అన్ని భజన పాటల్లోనూ తెలుగునాట రామునికి సంబంధించిన 
పాటల్నే ఎక్కువగా పాడుతారు అందుకు కారణం శ్రీరాముడు తమ స్వంత 
దై వమసీ భావిస్తారు. (శ్రీరాముని మీద ముఖ్యంగా భడ్రాది రామదాసు (వాసినవీ, 
పాడినవీ ఎన్నో ఉన్నాయి. 
అదిగో భద్నాది : 
తరాళ రాగం,  ఆదితాళం 


ఇదిగో భ(దా(దీ గౌతమి అదిగో చూడండి॥ 
మువముతొ సీతారామ ముదిత లక్ష్మణులు 


కలిసి కొలువగా రఘుపతి యుండెడి ॥ఇదిగో॥ 
' చారువర్ల ప్రాకార గోపుర ద్వారములతో 

సుందరమై యుండెడి ॥జఇదిగో॥ 

అనుపమానమె ఆతి సుందరమై 

దనరు చక్రముగ ధగధగ మెరిసెడి ఇదిగో! 


కలియుగమందున నిల వైకుంఠము 
నలరుచున్నది, నయముగ (మొక్కెడి ॥ఇదిగో॥ 
శ్రీ కరముగను రామదాసుని 

(పాకటముగ (బోచే (ప్రభువుని వాసము 11అదిగో॥ 





(పాచనవు 
పాములాటలు 





"నేటి పాములాటలన్నీ చూస్తూనే వున్నాం అయితే ““ముదారాక్షసంలోి”” ద్వితీ 

యాంకం'లో (ప్రవేశించే పాముల వారిని గురించి ఓగేటి అచ్యుత రామళొన్థ్రి 
గారు “నాట్యకళ” '““జానపదకళల (పత్యేక సంచికలో* సంస్కృత నాటక 
సాహిత్యంలో నుంచి దీనిని ఉదహరించారు. 


శోకం 
ఉం 


జానంతి తంత్ర యుక్తం యథాస్థితిం 
మండల మఖిలిఖంతి 

యే మంత రక్షణ పరాస్తే స్త సర్వ 
నరాధి పావు పచరంతి. 


ఎవరి తంత్రాలు తెలుసో ఎవరు ఎల్లప్పుడూ మంత చింతన చేస్తారో, ఎవరు 
మం్మతాన్ని రకిసారో వారే యిటు పాముల్ని, రాజుల్ని సేవింపగలుగుతారు. 


రాజ తం(త్రానికీ, పాముల మంత్రానికీ అటు రాజులకూ, ఇటు పాముల 
వాళ్ళకూ సరిపడేటట్లు, పెడార్డాలు వున్న ఈ శ్లోకాన్ని చదువుతూ |ప్రవేశిసాడన్న 
మాట. జనం మూగుతారు. వాళ్ళు అడిగేవాటన్నిటికీ సమాధానం చెపుతాడు. 


నీ వెవరవంటున్నారా? జీర్ణవిఘముడ నే పాముల వాళి. ఈ పుట్టలో ఏమున్న 
దంటున్నారా? మాకు జీవనాధార మైన పాము లున్నాయి, స జ అయితే 
ఇది తగిన చోటు కాదుగదా? రాక్షస మంత్రి ఇంట్లోకి రమ్మంటున్నారా? మనలాంటి 


వాళ్ళకు (పవేశం వుండదంటున్నారా? అంటూ ఇది నా వృత్తి తి క తప్పకుండా 
(ప్రవేశముంటుంది. 


ఇలా సమాధానాలు సాగిన తరువాత పాములవాడు రాక్షసమంత్రి ఇంట్లోకి 
(పవెశిస్తాడు. ద్వార పాలకుడు అడ్డగిస్తాడు. నేను రాక్షస మంత్రి ఎదుట క 


'పాచీనపు పాములాటలు 391 


ఆడాలని ఉందంటాడు. అందుకు రాక్షసమంతి ఒప్పుకోక ఏదైనా బహుమతిని 
తీసుకుని పొమ్మంటాడు. అయితే ఆ వెంటనే (గహిసాడు రాక్షసుడు.. వీడు మామూలు 
పాములవాడు కాదనీ చాణక్యపై గూఢచారి చర్యకోసం పొములవాని వేషంలో తాను 
పంషిన తవ అనుచరుడు. విరాధగు ప్పుడ నిన్నూ (గహించి (ప్రవేశం కలిగిస్తాడు. 
ఇలా పాములవాని కథ కంచికి పోతుంది. ఈ విధంగా సంస్కృత 
నాటక సాహిత్యంలో జానపద పాత్రల చితణతో పాటు జానపద 
కళల (ప్రసావన కూడ కనపడుతూ వుంది. 











నౌటినుంచీ ఈ నాటికీ పల్లెటూళ్ళల్లో, పట్టణాల్లో పామును బుట్టలో పెట్టుకుని 
నాగస్వరం వాయిస్తూ (పతి ఇంటికీ తిరిగి, పాములవాళ్లు యాచిస్తూ వుండటం తెలి 
పిందే. 
పాముల్ని పట్టటం, వాటిని ఆడించటం (పజలను యాచించటం, అలా జీవనం 
గడపడం పాములవారి వృ త్రి, ఇది ఒక తెగ, వీరు దేశంలో చాలాచోట్ల కనిపిస్తారు. 
వీరు లిపిలేని భాషను కూడా మాట్లాడుతారు, 


నా లీ తళ ఒడ, అల్ల ని అష 

ఎక్క డెక్కడో పుట్టల్లో వున్న (త్రాచుపాముల్ని పసికట్టి, ఉపాయంగా పట్టి 
వాటి పళ్ళను పీకి విషాన్ని పిండి, మూతి కుట్టి దానికి గుడ్డూ పాలు పోసి, మచ్చిక 
చేసి బుటలో పెటి నాగస్వరాన్ని ఊదుతూ వివిధ స్తాయిలో దానితో విన్యాసం 

లు బి వి ౧ 
చేయిస్తూ నయనానందకరంగా ఆడిస్తూ, పిల్లల్ని పెద్దల్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ 
తద్వారా జీవనోపాధిని సాగిస్తూ వుంటారు. 

పాములవాడు బుట్టలో నున్న పాము విన్యాసం చేసిన'క్లే తానూ ఆ వాయిద్యా 
నికి అనుగుణంగా మెలికలు తిరిగిపోతూ నృత్యం చేస్తూ అటు పామూ, ఇటు పాముల 
వాడూ, ఇరువురి నృత్యంతో _పేక్షకులు ముగులెపోయి అక్కడికక్కడే ఎవరికి 
1 యయా 
తోచింది వారు వారికి ముట్టచెపుతూ వుంటారు. 


ఇది ఒకప్పుడు పల్లెల్లో జానపద కళలతో పాటు ఈ పాములాటకూడా వినోద 
పదర సన ౦గా వుండేది. 


రెండు త్రాచుల విన్యాసం : 


ఒక్కొక్కసారి రెండు కోడె (తాచుల్నీ ఎదురెదురుగా వుంచి, తాను వాయి 
ద్యంతో ఆ రెంటినీ రెచ్చగొట్టి లబ్బుగా పాముల బూర ఊదుతూ తానూ నేత్రపర్వంగా 


సాములాటలూ, మోడీలూ 393 


_నృత్యం చేసాడు. పాము కరచినట్లూ, విషం తలకెక్కినట్లూ తూలుతూ, (తుళ్ళుతూ 
సౌక్కి పోతూ, తన మంత్ర విద్యను (ప్రవేశ పెట్టి, క్రమేపీ కోలుకుని |బ్రితికానన్నంత 
సంతోషంతో ఆనంద నృత్యం చేసి (పజలను తృ ప్రిపర్చి దండుకుంటారు. 

. నిజంగా పాములవాని నృత్యం నేత పర్వంగానే వుంటుంది. సహజంగా 
చాలామంది స్వయంగా (త్రాచుపాముల్ని చూడలేరు. అటువంటి తెల్ల తాచుల్నీ, కోడె 
శ్రాచుల్నీ, గోధుమ వన్నె (శ్రాచుల్నీ కష్టపడి పట్టుకొచ్చి తమ జీవనోపాధికోనం 
వృత్తిని సాగిస్తారు. వీరు ఒక వూరినుంచి మరో వూరికి సంచారం చేస్తూ పాముల్ని 
. పడుతూ, పాము కాటుకు గురైన వాళ్ళకు మందులనిస్తూ జీవిత యాత్ర “సాగిస్తారు. 


పోటీల మోడీలు : 


ఈ రోజుల్లో మోడీలం'పే ఎవరికీ తెలియదు. కాని ఏభై, సంవత్సరాల (క్రితం 
ఈ మోడీలు అధికంగా పల్లె,పాంతాల్లో జరిగేవి. 

ఫలానా (గామంలో ఫలానా రోజున మోడీ అని తెలిస్తే సరి చుట్టు (పక్కల 
(గామాల (పజలు తండోపతండాలుగా వచ్చి పడేవారు. అది ఒక పెద్ద వుత్సవం 
గానూ, ఇరుపక్షొల మధ్యా జయాపజయాల పోరాటంగానూ సాగేది. 

ఒక్కొక్కసారి (గామ జాతర్ల సమయంలోనూ, సంతల సమయాల్లోనూ 
కరూడా ఈ (పదర్శనాలు జనరంజకంగా జరిగేవి. 

ఈ మోడీలు అరవై సంవత్సరాల (క్రితం పాముల నాడించే పాముల వారి 
ముఠాల మధ్యనే జరిగేని. ఇవి చాలా పౌరుషవంతంగా జరిగేవి. చావు బతుకుల 
పోరాటంగా పోరాడేవారు. అయితే ఈ మోడీలను ఇతర కులస్టులెన 'పెద్దేటి గొల్లలు 
మొదలైనవారు కూడా చేసేవారని (పతీతి. 

ఈ మోడీలకు సంబంధి ంచిసవారు ఇం(దజాలం, హ స్తలాఘవ విద్యలలో 
మంత్ర తంత్రాలలో ఆరితేరిన వారై వుండేవారు. ఇవి వూరి మధ్యనో, లేక విశాః 
మైన మైదాన (పదేశంలోనో (ప్రజల మధ్యన జరిగేవి. 


మంత్ర (ప్రయోగాలు : 


ఇరు పకెలవారూ, ఒకరి విద్యలను మరొకరిపై (పయోగిస్తూ, ఒకరిని మించి 
మరొకరు అస్తాం లను ఎక్కు._పెటినటు ఒకర్ని మించి మరొకరు మంత్ర |పయోగాలు 
—0 టగా 


394 జానపదకళారూపాలు 


చేస్తారు. (ప్రజలు వీరు చేపే హస్తలాఘవ తాంత్రిక విద్యలకు ఆచ్చెరువొందే 
వారు. 

ముఖ్యంగా వీరు నూరు గజాల దూరంలో, అటూ ఇటూ రెండు పక్షొలుగా 
చేరుతారు. ఇరువురూ చిన్న గుడారాలను నిర్మిస్తారు. ఆ గుడారంలో ఒక గొయ్యి 
తీస్తారు. ఆ గోతిలో పసుపు కుంకుమలు కలిపిన రంగు నీళ్ళు వుంచుతారు. 
అందులో ఒక కొబ్బరికాయ వుంచుతారు. మోడీ (పారంభమైన వెంటనే పాము 
బుర్ర వూదుతూ వచ్చి గుడారానికి ముందున్న గీతను దాటి, గుడారపు గుంటలో 
నున్న కొబ్బరికాయను తీసుకు వెళ్ళాలి. ఇలా తీసుకు వెళ్ళటానికి ఆ పక్క నుంచి. 
ఈ (వక్కకు వచ్చే వ్యక్తిని గుడారానికి దగ్గరవరకూ రానీయకుండా మంత్రాలను 
వల్లిస్తూ మం|త్రించిన కందులను అతని మీద చల్లుతాడు, అవి కందిరీగల్లాగ కుట్టినట్లు 
బాధపడుతూ, అడుగు ముందుకు వేయలేడు. అప్పుడు అవతలి వ్యక్తి మరో 
మంత్రం చదివి, ఆ కట్టును విప్పుతాడు. 





ఇలా ఒకరికొకరు మంత్రప్రయోగాలు చేసి ఎవరి మంత శక్తి ఎక్కువైతే 
వాళు చివరికి ఎదుటివారి గుడారపు గుంటలో దిగి కొబ్బరికాయ తీసి జనసమూహాం 
మధ్యలో పగులకొట్టి ఎదుటివారివి జయించినట్లు అట్టహాసం చేస్తాడు. 


పాములాటలూ మోడీలూ 395 


ఉ శ్రేజాన్ని కలిగించే వాయిద్యాలు : 


ఇలా మోడీ చేసే ప్యక్తి క్రికి వ త్రాసుగా నాగస్వరాలూ, డస్పుల వాయిద్యాలతో, 
ఆతనిని ఉ త్తేజపర్చి విజయానికి మార్గదర్శకులొతారు. 


చూపే సవారి కిది భయంకర పోరాటంలా కనిపిస్తుంది. రెండు ముఠాలకు చెందిన. 
వయసు ముదిరిన పెద్దలు గంభీర మైన వేషంతో Sess ధరించి, నల్ల కోటు పసు 
కుని, అంగవస్ర్రం పైన వేసుకుని గుడారం ముందు ఏదో శక్తి ఆవహించిన వ్య క్తుల్లా 
కూర్చుంటారు. 

వీరు (పారంభంలో రూపాయలను సృష్టించటం తెల్ల కాగితాన్ని రూపాయి 
నోటుగా మార్చటం, వేపాకులు దూసి తేళ్ళను సృష్టించటం పొడి యిసుకను సీళ్ళతో 
కలిపి తిరిగి పొడి ఇసుకనే తీయటం తడి బట్లమీద ముడి జొన్నలు జల్లి వాటిని 
"పేలాలు వేగినట్లు చేయటం, పొడి మట్టిని నీళ్ళలో చల్లి దానిని రంగుగా మార్చడం, 
మండే నిప్పును [మింగటం నాలుకను కోసినట్లు చూపించటం. ఇలా ఎన్నో కనికట్టు 
విద్యల్ని ఒకర్ని మించి మరొకరు భయంకరంగా చేసేవారు 

మోడీని వృత్తిగా స్వీకరించి (బితికేవారు వంశపారంపర్యంగా ఆ కళను బహుళ 
(పచారం చేశారు. ముఖ్యంగా (గ్రామపెద్దలు, పెద్ద రెడ్లు, మున్నిఫ్‌ కరణాలు, జమీం 
దారులు, ఊరు పెద్దల ఆమోద ముద్రతో ఈ (ప్రదర్శనాలు రసవ త్తరంగా జరిగేవి. 


మహమ్మదీయుల మోళీ నిద్య: 


మోళ్టీ విద్యను ఒక్క. పాముల జాతివారే _పదర్శిసార నుకున్నాం. కానీ ఈ 
విద్యను మహమ్మదీయుల్లో ఒక వర్షం౦వారు కూడా ఆదరించారు. 

మోళీల్లో కేవలం సాహెబులు (ప్రదర్శించే మోశీలు పొములవారి మోళీకి 
భీన్నంగావుంటుంది. ఇది మం|త్రతం తాలతో కూడిన మాయదారి విద్యగా కనిపిస్తుంది. 


మాయలు, మ్యాజిక్కు_లు . 


వీరు పాముల బుట్టల్లో ప్రథమంగా పాముల్ని చూపించి తరువాత బుట్టల్ని 
తెరిచి పాముల్లేని థాశీ బుట్టల్ని చూపిస్తారు. 

అలాగే ఆ థాశీ పాముల బుట్టలో ఒక కాగితపు ముక్క వేస్‌ బుట్ట మూసి 
ఛూ మహంకాళీ అంటూ బుట్టను శెరి స్తే అందులో నుంచి పడగ విప్పిన పాము. 
(పత్యకమౌతుంది. 


t 


:396 జానపదక.ళారూపాలు 


అలాగే ఒక ఖాళీ డబ్బాను ఒక కుర్రవాడి కాళ్ళ మధ్యను పెట్టి కుర్రవాడి 


పలా ఒక దెబ్బ కొట్టి డబ్బాలోకి రూపాయలు కురిపిసాడు. 


చేతుల్లో వున్న రూపాయల్ని మాయం చేయడం, ఒట్టి చేతులనుండి రూపా 


ఉక (ప్రత్యక్షం చేయడం చేతి నున్న వుంగరాన్ని మాయంచేసి, ఆ వుంగరాన్ని 
గదేకకుల్లో ఒకరి చేతినుండి. లాక్కోవడం ఇలా ఎన్నెన్నో వింతలు కన్నుమూసి 
-శన్ను తెరిచేలోగా, అద్భుతాలను (పదర్శించి, ((పేక్షకులను ete 


“ముంచె త్తుఠారు. 





వీరు ఉరుదు భాషను ఉచ్ళరిస్తూనే తెలుగు మాట్లాడుతూ, మధ్య మధ్య హోన్య 

ఛలో క్తులను విసరుతూ, (యపేక్షకులను మాయలో ముంచి, ఇదంతా వారి గురువు 

)సొద్‌ మహిమంటూ, చివరగా గాలికీ, ధూళ+ికీ, (పేతాలకూ,. పిళాచాలకూ 

ఏ౦దుగా తాయి త్తులను అమ్ముతారు. వాటిని జనం విరగబడి కొంటారు. వాటిలో 
ఎదో మహాత్మ్యముందని. 

ఈ మో విద్యలు ఈనాడు ఎక్కడా మచ్చుకు కూడా జో 

వున్నట్లు లేదు. కాని ఒక నాడిది అద్భుత మైన అతీంద్రియ శ కులను 


ప్రదర్శించే కళగాను, (ప్రజలను ఆనందింపచేసే అన క్రి కరమైన 
కళారూపంగానూ రూపొందింది. 





(1 





పూర్వం చోళదేశంలో ధర్మాంగదుడనే రాజుకు ఎన్నో నోముల అనంతరం తన 
అర్జాంగికి శ్రీలక్ష్మి జన్మించగా ఆమెకు ఎన్నో గండాలు వచ్చినప్పటికి (దితిక్‌ 


వందువల్ల “బతకమ్మ”? అని “పేరు పెట్టటం జరిగిందని జన శృతి వుందని న 
(ప్రయగారు ఒక వ్యాసంలో తెలియచేశారు. ఎం 


ఈ' నాటికీ తెలంగాణా (ప్రాంతాల్లో బతకమ్మ అని వారి వారి బిడ్డలకు "పేర్లు 
పెట్టుకోవడం కనబడుతుంది. ఈ పండుగయొక్క ముఖ్య ఉద్దేశం ఏమం'కే, లక్ష్మీ 
పార్వతుల పూజలు చేయడమే, కన్నెపడుచులు నోచుకోవడం వల్లి కోరుకున్న. 
వరుడు లభిసాడని నమ్మకం. ఈ బతకమ్మ పండుగ కరీంనగర్‌, మహబూబునగర్‌, 
వరంగల్‌ జిల్లాలలో ఎక్కువ (పాచుర్యాన్ని పొందింది. 


ఎక్కడా లేకపోయినా! : 


ఆంధ్రదేశంలో ఎక్కడా ప్రచారంలో లేకపోయినా ఒక్క తెలంగాణాలో 
మాత్రమే విశేష (ప్రచారాన్ని పొందిన బతకమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 
నుంచి మహర్నవమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగ జరుగుతుంది. 


దీని లో భాగంగా మొదటి ఎనిమిది రోజులూ, పెళ్ళికాని ఆడపిల్లలు ఆడు. 
కుంటారు. దీనిని బొడ్డెమ్మ అంటారు. తొమ్మిదవ రోజున వు చద్దుల బతకమ్మ 
అంటారు. 


బతకమ్మ పండుగ ఆశ్వయుజ మాసంలో రావడం వల్ల వర్ష బుతువుతో | 
విండిన చెరువులు, తొణికిసలాడుతూ వుంటాయి. పండి ఒరిగిన జొన్న చేలూ, 
పచ్చగా ఇప్పెర్రిగే పైరు సంపద, వరబూసిన చెట్లతో (పకృతి సౌందర్యమయంగా 
వుంటుంది. స 


398. జొనపదకళారూపాలు 


"ఈ పండుగ రోజుల్లో పుట్టి మన్నుతో ఒక బొమ్మను చేసి, బహుళ పంచమి 
నాడు దానిని (ప్రతిష్టించి దాని పెన, ఒక కలశాన్ని వుంచి, కలశ ౦పై న పసుపు 
ముద్దతో గౌరమ్మను నిలిపి పూలతోనూ, పసుపుతోను అలంకరిసారు. ఈ విధంగా 
(పతి. ఇంటిలోనూ చేయకపోయినా, (గా ామానీకి ఒక గృహంలో చేసినా సరిపో 
తుందని 'వారి అభిపాయం. 


బొడెమ్మను నిలిపిన తరువాత ఆ వాడలో వున్న ఆడపిల్ల లందరూ అక్కడ 
ఆ 

గుమికూడతారు. ఈ వినోదాన్ని చూడడానికి సెద్దలందరూ వస్తారు. ఇలా ఎనిమిది 
రోజులూ కన్నెపడుచులు ఆడుకుంటారు. 


తరువాత నవమి రోజున, కోడి కూసే సమయాన త్రీలు లేచి, పరిసరాలన్నీ 
తిరిగి రకరకాల పూలు సేకరించి. గోరువెచ్చని జీడిగింజల నూనెతో తలంటి 
తోసుకుని నూతన వస్త్రాలు ధరించి అలికి ముగ్గులు వేసిన ఇంట్లో చాపలు వేసి 
బతకమ్మలను 'పేర్చి గుమ్మడిపూవు అండాశయాన్నీ తుంచి పసిడి గొరమ్మగా 
"పెడతారు. పసుపుతో ముద్ద గౌరమ్మనుచేసి పెట్టి ఆగరవత్తులు వెలిగించి పసుపు 
కుంకాలతో అలంకరించి పగలంతా ఆలాగే వుంచుతారు. 


సాయంత్రం పిన్నలు, పెద్దలు, నూతన వస్తాంలు ధరించి స్త్రీలు, వివిధ 
ఆలంకారాలను అలంకరించుకుని “బకకమ్మలను చేతబట్టుకుని చెరువు కట్టకో, 
కాలువ గట్టుకో దేవాలయానికో వెళ్ళి, బతకమ్మలను మధ్య వుంచి, జాలిక 
కన్నెపడుచులు, శ్రీలు వాటిచుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, గొంతెత్తి ఒకరు 
పాడగా నలయాకారంగా తిరుగుతున్నవారు ఆ పాటను అను సరిస్తూ పాడుతారు. 


ఆ దృళ్యాన్ని (గామస్త్తు లందరూ చూచి ఆనందిస్తూ పుంటారు. మగపిల్లలు 
కొయ్య గొట్టాలలో, కాగితపు అంచులను కన్నెపిల్ల లపైనా శ్రీలపై నా (పయో 
గిసారు, 

బతకమ్మ పాటలు, ఒకో (పాంతంలో ఆయా మాండలిక పదాలతో (పతి 

రణాంతంలోనూ, ఉయ్యాలో అనీ, కోల్‌ కోల్‌ అనీ, చందమామా అనీ, 
"రమ్మ అనీ పదాలు పాడతారు. పాటల్లో లక్ష్మీ సరస్వతుల సో(త్రాలేగార, 
౨ నేక పొరాణిక గాథలై న, శశిరేఖ, సతీ “అనసూయ, కృష్ణలీల, సీతాదేవి వన 


వానను మొదలై నచేగాక, సారంగధర, బాలనాగమ్మకు సంబంధించిన పాటలు 
కూడా పాడుతూ పుంటారు. 


బతక మ్మ, బతకమ్మ, ఉయ్యాలో 399 


బతక మ్మ పండుగ వస్తూందం పే తెలంగాణా పల్లెల్లో నూతన వుత్సాహం 
వెల్లివిరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భానిసారు. ఇళ్ళు 'శ్నుభపరుసారు. 
చక్కగా అలంకరించుకుంటారు. ఆడ పిల్ల ల్ని పుట్టింటికి తీసుకువస్తారు. (కొత్తగా 
"పెళ్లైన ఆడపిల్లలకు అత్తగారి ఇంటినుంచి కాగితపు పూలతో చేసిన బతకమ్మను 
వాయనంగా పంపుతారు. అత్తగారింట్లో వుండే (ప్రతి ఆడపిల్లా ఎప్పుడు కన్న. 
వారింటికీ వెళ్ళాలా? కన్నవారి పిలుపు ఎప్పుడు వస్తూందా? తనను తీసుకువెళ్ళడానికి 
అన్న ఇంకా రాలేదే అన్న బాధను వ్య క్రపరుసారు. 





ఉదాహరణకు పండుగ వస్తుందంకే, (ప్రియుని రాకకై ఎదురుచూసే 
1పియురాండ్ర్తు పాడుకునే పొట ___ 


ఖతకమ్మ బతకమ్మ ఈయారలో॥ 
బంగారు బతుకమ్మ 
నా నోము పండింది. 
నీ నోము పండిందా 
మావారు వచ్చిరి 
మీవారు వచ్చిరా 


బతకమ్మలను పిల్చుకుంటూ పాడే పాట. 


ఒక్కొక్క పువ్వెసి [చందమామః। 
ఒక్క జాము ఆయే 


వలి 


400 జానపదకళారూపాలు" 


రెండేసి పువ్వు తీసి 
రెండు జాము లాయె 


ఈ విధంగా ఎన్నో పాటలు పాడుతారు. తొమ్మిదవనాడు బొడ్డెమ్మ చర్చించి. 
కలశంలో, ఆవాడ సిల్లిలు (పతిదినం తెచ్చిపోసే బియ్యం పరమాన్నం వండి పంచి 
పెట్టి ఒక బావిదరి చేరి 


బొడ్డెమ్మ బొడైెమ్మ ... బిడ్డలెందారే 
బావిల పడ్డవారికి సీ వారిద్దరమ్మా 
చెర్లబడ్డవారికి గ చేరిద్దరమ్మా 
కుంట్లబడ్డవారికి a కోరిద్దరమ్మా 
నిద్రపో బొడ్డెమ్మ ... నిదబోవమ్మా 
నిద్రకు నూరేండ్లు ... నీకు వెయ్యేండ్లు 
నిను గన్న తల్లికి ఎ నిండ నూరెళ్ళు. 


అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు. బొడ్డెమ్మ పండుగలో 
పాడబడే పాటలు ఇంకా కొన్ని వందలున్నట్లు బి. రామరాజుగారు 
తమ జానపదగేయ సాహిత్యంలో తెలియచేశారు. 








(పజలకు సూక్తులు చెప్ప 
ఫకీరు వెసాలు 





ఫుకీర్లు ముస్టిం కులంలో ఒక తెగ. వీరు ముస్లిములనే యాచిసారు. అల్లాను సంస్క 

రిస్తూ, అల్లాకె నాం జపిస్తూ. ఇంటింటికీ తిరుగుతూ ముస్లిములను ఆశీర్వదిస్తారు. 
కళారూపాలస్నీ (పథమంలో ఒకందుకు ఏర్పడినా తరువాత అవి వివిధ రీతులుగా 
ఎలా పరిణామం చెందాయో ఈ ఫకీరు వేషాలు కూడా అంతే. 


వీరు ఒక పెద్ద కంజిరాను చేతిలో ధరించి తలకు పెద్ద తలపాగా చుట్టి, 
మెడలో ఫకీరు స. ధరించి మొలకు లుంగీలను ధరిసారు. ఈ వేషాల్లో అయి 
దారుగురు వస్తారు. ఉరుదూ యాసలో తెలుగు మాట్లాడుతారు. జీవాత్మ పరమాత్మల 
గురించి చెపుతూ తన్వుకీ (పొణొన్క్‌ వున్న స్నేహం గొప్పది. ఒకదాస్కీ- బాధా 
వస్తే, మరొకదాన్క్‌ బాధా కల్గుతుంది. అదీ దోస్తి __ అలాగే దేహాన్ని గురించి 
చెపుతూ, ఒక అడవికి బోయి గ. తెస్తాం, పంజరంలో పెట్టి పళ్లూ పప్పులూ 
పెడ్తాం. అది మనల్ని నమ్మిందీకదా, అ అని దాన్ని నమ్మి సంతోషపడ్డాం. కాని 
తంబి తెరిచీ వున్నావేళా అది ఎవరికీ చెప్పకుండా జంగిలీకీ ఎగిరి పోద్ది, ఈ దేహ 
మనే పంజరం నుంచీ జీవమనే సిల్కు హట్టాగే ఎగిరిపోద్ది. అతన లోకంలోని 
సామాన్య ఉపమానాలతో ఎన్నో విషయాలు చక్కగా చెపుతారు. 


(పతి జట్లుకూ ఇద్దరు ముగురు పాట పాడుతూ వుంటే, మిగిలిన ఇదరూ 
లట లు రి ఎ 


అల్లాకే నాం అని వంత పలుకుతారు. 


ఉదాహరణకు 
పాడిపంటల్‌ సల్‌ గుండాలి 1 అల్ల్హాకెనాం॥ 
తలీ పిలల్‌ సల్‌గుండాలి. 1అలాకెనాం॥ 


M- 26 


402 జానపదకళారూపాలు 


తండీ కొడుకుల్‌ సల్‌గుండాలి 1 ఆల్లా॥। 
హిందూ ముస్టింలంతా ఆల్లా॥ 
వారు హేకం కావాలండి అల్లా! 








On 
cos 








<a 
= 
ప 
తాం 














ళం ర 






00 








scccoo3 
cc 


ft 
ఇం0౦ ౧0౦౦౧౦ 
దూ నె 


ccc 3 
శి సం 


ళా? జ బాశ ఖం 
ces 
rs: 


అంటూ పాడుతూ, మధ్య మధ్య రక్తి కోసం కర్రతో చేయబడ్డ ఒక విధమైన కిర్రు 
శబ్దం వచ్చే దానిని చేతిలో ధరిస్తారు. కాలేజీ హైస్కూలు విద్యార్దులు వారి వారి 
స్కూలు వుత్సవాల్లో శి కళారూపాన్ని (పదర్శిస్తూ వుంటారు. 
శ కళారూపాన్ని ఆంధ (పేజా నాట్యమండలి హిందూ ముస్లిం 

(og) 
మత సామరస్యం కొరకు వినియోగించి ఆంధ (పజలలో విశే 
షంగా |పచారం చేశారు. 








గొరగపడుచుల 
గొం ఢి స్భృ త్య అ 





టరు మైలార దేవరవీర భటులు 

గొండి యాడించుచున్నారు 

గొరగ పడుచు నాడుచున్నది 

చూడు మూర్దాభినయము 

తాను నెట్టి క శీలంత గాని లేదు _ (కడాభిరామం) 


కాకతీయుల కాలంలో గొండ్లి అనే కుండలాకార నృత్యం ద్వారా బతకమ్మ, 
బొడమ్మల వుత్సవాల సమయాల్లో పిల్లన గోవు లూదుతూ, ఆటలు, ఆడుతూ కుండ 
లాకార నృత్యాలు చేసినట్లు మనకు ఆధారాలు కనిపి స్తున్నాయి. దీనిని బట్టి గొండ్రి 
నృత్యాలు అనాదిగా మన సంస్కృతితో సంబంధమున్నట్లు తెలుసుకో వచ్చును. 


ఖిన్నాఖ్మి పాయాలు - 
ఫ్ర గొండ్రి నృత్యాన్ని గూర్చి పండితుల్లో వివిధ అభ్మిపాయాలున్నట్లు నటరాజ 
రామకృషగారు జానపద కళల (పత్యేక సంచికలో వివరించారు. 
వూ 
గొండ్హి అనేది కుండలాకారంగా చేయబడే నృత్యమనీ, ఆది కుండలి నృత్య 
మనీ కొందరు పండితులు ఆభిపాయాలను వెల్లడించారు. 
అయితే నందికేశుడు తన భరతార్హవంలో శుద్ధ, దేశి. “పేరిణి, (క్రేంకణం, 
కుండలి, దండిక, కలశములనే స్త్పదేశి తాండవ. రీతుల్ని గూర్చి వివరించాడు. 
అందులో “కుండలి” నృత్యాన్ని గురించి పరిళోధించినక్తైడే అది శాస్త్రీయ 
కరణాంగహార చారీ భేదాలతో కూడిన నృత్యంగా తెలుస్తూంది. అంతేగాక అది 


404 శ ఈనన పదకళారూపాలు 


కుండలాకారం చేయబడే న రృనం కాదు, బృంద నర్తనం అసలే కాదనీ, ఏకపాత 
నృత్య కేళిక విధానం కుండలి అనీ అంటారు రామకృష్ణగారు. 


కుండ నృత్యంలో, నారాయణ కరణము మ త్తల్లి కాచారి ___ లక్ష్మీశతాళంతో 
(ప్రదర్శిత మౌతుంది. 


గొండి, గోండులు : 
am) 


గొండ్లి అంటే అది గోండులచే చేయబడే నృత్యంగా పేర్కొన్నారు. 
గోండులు ఆతి (ప్రాచీనమైన తెగకు సంబంధించినవారు. వీరిది (ప్రాచీనమైన 
సంస్కృతీ వికాసంగల నాగరికత, వీరు అడవులలో నివసించే జాతి. వీరిలో 
రాజగోండులు ముప్ఫై ఆరు సంస్థానాలను స్థాపించుకుని “ఛ త్తీసురుడ్‌” "పేరుమీద 
రాజ్యపరిపాలన చేశారు. 


ఆ (పాంతమంతా ఈ నాటికీ మధ్యప్రదేశ్‌లో ఛ త్తీస్‌రుడ్‌గా పిలువబడుతూ 
వుంది. ఆం ధదేశాన్ని ఆనుకుని వున్న (ప్రాంతాలైన, చాందా, సిరువంచా, బస్తర్‌. 
మొదలై న సంస్థానాలను రాజగోండులు పాలించారు. ఆనాడు ఆంధ్రదేశాన్ని పరిపా 
లించిన కోతల వారికీ సన్నిహిత సంబంధా లుండడం వల్ల గోండులలో వున్న 
నృత్త త రీతులు ఆం౦(ధ దేశంలో కూడా ప్రచారమయ్యాయి. పల్లెల్లో నివసించే 


గోండులు (పదర్శించే నృత్యా లన్నిటిలోనూ, ఖర్మనృత్యం చాలా ప్రాముఖ్యం 
వహించిందట. 


ఖర్మ నృత్యం 


ఖర్మ నృత్యమం"ే వర్షరుతువు _పారంభమయ్యే రోజుల్లో పంటలు బాగా 
పండాలని రైతులు చేసే ధ క్రీమాక ఆరాధనా నృత్య మిది. 


ఖర్మ నృత్యంలో బాగా చిగురించిన విప్పకొమ్మను తీసుకువచ్చి, ఒక కొత్త 
గుడ్డలో వుంచి వారి వారి ఇళ్ళలో పుంచుతారు, వారు అనుకున్న రోజున పెద్ద 
క చేసారు. అందరూ ఆనందంగా విందు భోజనాలు చేస్తారు. తరువాత, 
ం(త్ర వాయిద్యాలు, మృదంగ శబ్దాలు _మోగుతుండగా, స్త్రీలూ పురుషులూ కలిసి ఆ 
కొమ్మల చుట్తూ తిరుగుతూ, (పేమగీతాల్నీ, (పకృతి రామణీయక గీతాల్నీ పాడుతూ 


అద్బుతంగా నృత్యం చేస్తారట, దీనిని వారు ఖర్మనృత్య మంటారు. ఇది ఒక్క 





గొరగపడుచుల గొండ్రి నృత్యం 405 


గోండులే గాక, ఇతర అడవిజాతులవారు కూడ ముఖ్యమైనదిగా ఎంచి నృత్యం 


చేప్తారు. ఈ విధంగా నృత్యగీతాలతో “ఖర్మ వృక్షాన్ని ఆరాధించి భగవంతుని 
నంతోషపెడితే పంటలు దండిగా పండుతాయని వారి విశ్వాసం. 





బృంద నృత్యం : 


ఇది కేవలం బృందనృత్యం, స్త్రీలూ, పురుషులూ కలిసి చేసే నృత్య మిది, 
ఈ నృత్యం “చతుర[శి *తి శ” ఏకతాళ గతిలో చేయబడుతుంది. 


వీరి గితాలు కొన్ని ఆధ్యాత్మిక పరంగానూ కొన్ని (పణయగీతాలుగానూ, మరి 
కొన్ని హాస్యరస (పాధాన్యత కలిగినవిగానూ వుంటాయి. వారి పాటలీ విధంగా 
వుంటాయి. 


నీ శరీరమును చూచి పాంగక య్యా 

ఆది ఒకరోజు పెకి పోవాల్సిందేగా 

ని తల్లీ దండ్రీ చుట్టములు, బంధువులు 
ఆందరిని విడిచిపోవాలి 

నీ యింటిలో నున్న లక్షల ఆఫ్రిని గూడా 
మరణ కాలంలో వదలి పోవాలి 


406 జానపదక ళారూపాలు 


ఇంకా ఈ విధంగా __ 
వాద్యములు పలుకుతున్నాయి 
ఆ సంగీతాన్ననుసరించి పాదము భూమిపై 
నృత్యమాడుతూంది 
విడాకులిచ్చిన స్త్రీకి ఒక పైసా 
ఉంపుడుగ త్తెకు రెండూ, కాని 
అన్నె పున్నెము లెరుగని ఆబలకు 
ఎన్నో వేల మంచి శబ్దములుగల బంగారు నాణెములు. 


గోండలీల, గొండి నృత్యము . 
భం 


గోండలీ తెగకు చెందినవారు. మహారాష్ట్రంలో, చాలామంది వున్నారు. 
నృత్యం చేయడమే వీరి ముఖ్య వృత్తి. 

గొండలీలు ఆంధ్రదేశంలో జంగంవారి వంటివారు. పెళ్ళి మొదలైన శుభ 
కార్యాలలో గొండ్రిని (ప్రదర్శిస్తారు. 

నృత్యం చేసేవారి వేషధారణ, పాదాల వరకూ పొడుగుగా వున్న ఒక 
కుచ్చల అంగరకాను గవ్వలతో చేయబడిన ఒక మాలను ధరించి కాళ్ళకు గజ్జెలు 
కట్టి తలకు మార్వాడీ తలపాగ చుట్టి కథానాయకుడు తయారై తే మిగిలిన ముగ్గురూ 
అతనికి వంతగా నిలబడతారు. అందులో ఇద్దరు చెరో [పక్కన వుండి మృదంగాన్ని 
వాయి_స్టే .... మూడవ వ్యక్తి వెలుగుకోసం దివిటీ పట్టుకొని నిలబడిన వ్యక్తి 
విదూషకుడుగానూ, అవసరమైతే వెషధారిగానూ సహకరిసాడట. 

వీరు భవానీ స్తోత్రం (పారంభంతో నృత్యాన్ని ప్రారంభిస్తారు. ప్రారం 

భానికి ముందు ఒక బల్లపై న గోధుమలు పరచి, దానిపైన నీళ్ళతో నిండిన ఒక 
చెంబును కొబ్బరికాయ "పెట్ట దానిని కలిశెంగా తయారుచేసి ఆ కలిశాన్ని భవానీదేవి 
రూపంగా ఎంచి నృత్యం పూర్తి చేస్తారు. నృత్యానంతరం కొబ్బరికాయ కొట్టి 
ఆందరికీ ఫలహారంగా ఇస్తారు. 


(ప్రజారంజకమైన (ప్రదర్శనం : 


ముఖ్యంగా వీరిని పెళ్ళి మొదలై న శుభకార్యాలకు ఆహ్వానిస్తారు. ఒకోసారి 
వలం, వినోద కాలక్షేపంగా కూడా (ప్రదర్శనం ఇస్తారు. 





గొరగపడుచుల గొండి నృత్యం 


ఈ (ప్రదర్శనంలో (ప్రధాన కథకుడు ముందు వెనుకలకు నడుస్తూ నృత్యం 
చేస్తూ కథను సాగిస్తాడు. వాద్యకులు అతన్ని అనుసరిస్తూ, కథకుని కష్టంలో 





పాలు పంచుకుంటూ, మధ్య మభ్య హాస్య ఛలో కులను విసరుతూ (పజలకు 
విసుగు లేకుండా వారిని అలరిస్తాడు. ఈ నృత్యం ఆధ్యాత్మిక సంప్రదాయానికి 


408 జానపదకళారూపాలు 


చెందిన తాండవ నృత్యరీతి అంటారు. నటరాజ రామకృష్ణ, వీరి నర్తన తీరుకు ఒక 


జు 


ఉదాహారణ. 
గొండ్లి నృత్యం తీరు : 
ఉట. 
నృత్య కథా ఇతివృత్తం ఆధ్యాత్మిక (పబోధానికి సంబంధించింది. 


నే నవర్ని ఎక్కడ నుండి వచ్చాను. ఈ సరమ రహస్యం ఇంతవరకూ 
ఎవరూ తెలుపరై రి, అంటూ ___ 


నర్తన గీతం : 


త్తే తండీ - అక్కా తమ్ముడు - వీరంతా మాయ 

వీరంతా నావారేనని తలచి స్వార్టంకోసం 

జీవితం వృథా పుచ్చుచున్నాను 

విషయ వాంఛ నరకానికి మొదటి మెట్లు 

మానవుడు ఏ కారణంలేక దానిలో 

చిక్కుకున్నాడు ఓయి నరుడా! 

ని గురువును తలుచుకో (అంటే జ్ఞాన మిచ్చేవాడవి అర్థం) 


గొండ్లి, గోండల్కీ నృత్యాలనబడేవి మధ్య (ప్రదేశ్‌ మహాోరాష్టారలలో 
(పదర్శింపబడుతున్నా, మూడు రాష్ట్రాల సరిహద్దులూ, అదణ్య (పాంతాలవడం. 
అడవిజాతుల గిరిజనుల ఇరుగు పొరుగు సంబంధాలూ, బాంధవ్యాలూ, రాకపోకలతో, 
తెలగు దేశంలో కూడా సరిహద్దు (పాంతాలలో, గొండ్ర, గోండలీ నృత్యాలు 
జీవించి వున్నాయి. గొండి నృత్య కథా ఇతివృత్తా తాలను బట్టి చూసినా (పదర్శించే 
1పదర్శన విధానాన్నీ సు తెలుగునాట (వదర్శింపబడే, జత కథా, పంది కథా, 
జముకుల కథా, ఒగ్గు కథా మొదలై నకథల బాణీలో వుంది .... ఇది కేవలం 
జానపద నృత్యం అంతేకాదు. గిరిజనుల నృత్యం కూడా, గొండ్లి 
నృత్యం....శ్రైవ సం|పదాయాన్ని (పచారంలోకి తీసుకువచ్చింది * 
మహారాష్ట్రంలో కూడా, ఈ నృత్యాన్ని దేవీ స్రోతంగా చేస్తు 
న్నారు. 
ఇక గోండుల ఖర్మ నృత్యం గిరిజనుల్లో తప్పా, జానపద 
నర్హకుల, నర్తన రీతుల్లో మనకు ఎక్కడా. కనిపించదు....జంగం 








గొరగపడుచుల గొండి నృత్యం 409 


కథా గొండ్లి ఒకే రకమెన కళారూపంగా వరిల్లి వుండవచ్చని నటరాజ రామకృష్ణ 
ణా రు అగా ర 
గారు అన్ని పాయ పడుతున్నారు. 


ఈ నాటికీ గోండుజాతి నృత్యా :లు 


ఈనాటి తెలంగాణాలో కేసలాపురం ఖీమదేవు దేవాలయం గోండు జాతికి 
సంబంధించినది. ఇక్కడ గోండుజాతివారు గొప్ప జాతర జరుపుతారు. జాతర 
పుష్య మాసం తరువాత (పారంభమౌతుంది. పదిహేనురోజులపాటు జరుగుతుంది. 


వేలాది గోండుజాతి (ప్రజలు గుమికూడతారు. ఈ వుత్సవంలో పాల్గొనడానికి 
గోండు కవులూ, వాయిద్యకారులూ, పాటకులూ, అందరూ హాజరై (పథాన 
వాయిద్యాలను వాయిస్తూ వుండే పాటగాండు భక్తి గీతాలు పాడతారు. 


"ఈ వుత్సవాలలో వివాహమైన పెండ్రికూతుళ్ళు, (ప్రధాన 
పాత్రలు వహిసారు. విగహం ముందు నిలబడి ర్యాతి తెల్లవార్లూ 
తన్మయీభావంతో వివిధ రకాలై న నృత్య _పదర్శనాలు జరుపుతారు. 
_ఈ _పదర్శనలకు గోండు (పజలేకాక ఇతర కులాలకు చెందినవారు 
కూడా హాజరై ఆనందిసారు. 








గద్దరించె 
పెద్దవులి నృత్యం 





పులి వేషం శతాబాలుగా ఆంధ్రదేశంలో వర్తి లుతూన్న జానపద కళారూపం. దీనినే 
ది అంం 

వేట నృత్యమని కూడా పిలుస్తూ వుంటారు. హిందూ, ముస్తిం అనే మత 
వివక్షత లేకుండా, హిందువులు దసరా సంక్రాంతి ఉత్సవాలలోనూ ముస్లిములు 
పీర్ణ పండుగ, మొహరం సందర్భాల్లోనూ ఏదైనా ఆపద వచ్చినప్పుడూ లేదా 


జబ్బు చేసినప్పుడూ, ప్పలివెషం వేస్తామని పేర్లకు మొక్కు_తూ పుంటారు మహమ్మ 
వీయులు. 

ఈనాడు పులి నృత్యాలు అంతగా (ప్రచారంలో లేకపోయినా, ఒకప్పుడు 
ఆంధ్రదేశంలో (ప్రతి పల్లెలోనూ ఈ పులి నృత్యాలను చూచి వుంటారు. 
జంతునృత్యాల 

పులి వేషం జంతు నృత్యాలకు అనుకరణ. నెమలినృత్యం, గరుడనృత్యం, 
సింహనృత్యం, అశ్వనృత్యం మాదిరే ఈ పులి నృత్యం కూడా, పులి నృత్యాన్ని 
ఎక్కువగా (ప్రచారంలోకి తెచ్చినవారు పల్లె ప్రజలు. 

దక్షిణ దేశంలో ఈ పలి వేషాన్ని, పులి వాలకోలు అనడం కద్దు. ఆంధ 
దేశంలో పులివేషమనీ, పెద్ద పులివేషమనీ, దసరా పులివేషమనీ పిలుస్తూ వుంటారు. 
పులి వేషాలవారు వారి వారి నై పుణ్యాన్ని వీథుల్లో (పదర్శించి ఆ తరువాత ఇంటింటికి 
తిరిగి యాచిస్తూ వుంటారు. పిల్లిలు, “పెద్దలు భయపడేటంత సహజంగా పెద్ద పులి 


సృత్యంలో తమ నె నైపుణ్యాన్ని చూపిస్తారు. “పలివే వేషం | బయలుదేరందం టే 
పిల్లలకీ, పెద్దలకీ అదొక పండగ. 


గద్దరించే పెద్దపులి నృత్యం 411 


వేషధార ౬: 


పులి చేషధారణ చాలా కష్టమెంది. మామూలు వేషాల్లాగ, ఏదో ముఖానికి 
ఇంత రంగు పూసి తుడిచివేయడం౦ం బాంటిది కాదు. శరీరంలో అన్ని భాగాలనూ 
వార్నీష రంగులతో ముంచివేసారు. వార్నీషుతో గానీ, కర్పూర తైలంతో గాని, 
పసుప్పరంగు పొడి కలిపి, శరీరమంతా చ్చితిసారు. రంగుతో చారలను చిత్రిస్తారు. 
ఈ నల్లటి చారలు వల్ల పెద్ద పులి ఆకారం వస్తుంది. తలకు, కరాశం, మాస్క్‌ ధరి 
సారు. వీటిలో రెండు రకా లున్నాయి. ఒకటి తోలుతో కుట్టబడిన పెద్దపులి తల 
ఆకారాన్ని కలిగి వుంటుంది. రెండవది, ముఖాన్ని కూడా కప్పబడే పులి తలమాదిరి 
కవచాన్ని ధరిసారు. అయితే సర్వసాధారణంగా తలకు మాత్రం పులి తల ఆకారాన్ని 
తగిలించి, కళ్ళకు నల్ల కళ్ళ' అద్దాలను ధరిస్తారు. మొలకు లంగోటీని ధరిస్తారు. 
నడుముకు బెల్చువేసి ఆ బెల్డుకు వెదురు బద్దలతో ఎటుపడితే అటు వంగగల పలి 
కోకను తయారుచేసి, తోక చివర గుండని ఆకారంలో రంగు కాగితాలతో అలంక్‌ 
రించబిడిన బుట్టను తయారుచేసారు. ఆ తోకను మరొకరు పట్టుకుంటారు. 


హంగులన్నీ సమకూర్చుకున్న తరువాత ఈ పులి వేషం బజారులోకి వస్తుంది. 
నిజంగా పెద్ద ప్పలే వచ్చిందా అన్నంత (భమలో ముంచేది. 


డప్పుల పహాంగు : 


పెద్దపులి ప్రదేశానికి హంగుగా రెండు డప్పులు గంభీర ధ్వనులు చేస్తూ 
వంపే, ఆ ధ్వనులతో ఉ తేజం పొందిన పులి పషధారి, హుందా ఆమిన పరి 
నడకలతో గంభఖీరపు చూపులతో వా మద్యానికి నగినట్లు నృత్యం చేస్తూ చికు 
చిక్కు. చిక్కు. చికు చిక్కు చిక్కు. అంటూ ఎగిరి పల్టీ కొడుతూ ఉధృత 
వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, పిల్ల జంతువులను వేటా డినట్లు ఆకలి 
గొన్న పులిలాగా వివిధ చేష్టలు చేస్తూ, పొంచివుండి అమాంతం ఏ మేకపిల్లనో 
నోటితో కరిచిపట్టినట్లు నటిస్తారు. 

ఒక్కొక్కసారి ఇరువురు పులి చేషాలను ధరించి ఎదురు బొదురుగా 
నిలబడి రెండు పులులూ అ వాడుకంటున్నలు వాయిద్యాల ధ్వనులతో భయం 
కంఠ గా పోట్లాడుతూ ఎగిరి గంతులువే సూ, తొడగొట్టి అరుపులతో, కేకలతో 
నానౌ హు చేస్తారు. 


412 జానపదకళారూపాలు 


ఈ నృత్యంలో పెద్దపులి వేటగాడు అనే రెండు పాత్రలు (ప్రవేశిస్తాయి, 
వేటగాడు పులిని చంపాలనే, ఎత్తులతో పులి వేషాన్ని కవ్విస్తూ వివిధ వాయిద్య 
గళుల్లో అడుగులు వేస్తూ గుం డంగా తిరుగుతూ బరిశెతో పులిని చంవడానికి 


తా 





'పెద్దపు లి నృత్యం విజయనగరం కళాకారుడు 


ఎగిరి గంశేస్తాడు. తప్పించుకోవడానికి పులివేషధారి ఎగిరి పల్పీలు కొడతాడు. ఇలా 
రెండు పొత్రలూ (ప్రజలకు ఉ_త్రేజం కలిగిస్తూ చివరికి పులిని వధించినట్లు కొందరు 
చూపుతారు. చనిపోబోయే ముందు పులి, చేటగాని మీదకు లంఘించి అతని గాయ 
కరిచినట్లు చూప్పతారు. 


గద్దరించే పెద్దపులి నృత్యం 418 
అడవిలో పులి : 


మరికొందరు ఒక రెండెడ్డ బండిమీద కొమ్మలు, ఆకులు, వగైరాలతో 
అడవిలా అమరుసారు. ఆ బండిమీద అడ విమధ్య పృలివేషం పచార్లు చేస్తూ బండీ 
మీద కలియ తిరుగుతూ వుంటుంది. నేలమీద వేటగాడు పులిని కొట్టాలని, 
తప్పించుకోవాలని పులి, చివరకు దెబ్బతిన్న పులి వేటగాని మీదకు ఉరకటో యినట్లు 
నిలయతాండవం చేసి చనిపోయినట్లు నటి సారు. 


పులి నృత్యానికి హంగుగా వున్న డప్పు వాయిద్యకాం(డు కాళ్ళకు గజ్జలుకట్టి , 
పులి సృతా నికి అనుగుణంగా వెట్టీ ఆవేశంతో నృత్యం చేసారు. 

బహిర ౦గ (పదేశంలో me ఈ పులి నృత్య (పదర్శనానికి ఊరు ఊరంతా 
కదలి వస్తారు. (పేక్షకుల్ని చూచినకొద్దీ పులి వేషగాళ్ళు ఉత్తేజంగా అడుగులువేస్తూ 

వుంటే (పేకకల్లో కొందరు, ఈలలతో చప్పట్లుతో, కేకలతో హుషారు చేస్తారు... 

పులి వేషధారి ఆప్పుడప్పుడు చుట్టూ మూగివున్న పిల్లల్ని భయపెడుతూ 
వుంటాడు. 1 

పులి వేషధారి నృత్యం చే సెటప్పుడు రెండు చేతుల్లోనూ రెండు నిమ్మకాయ 
లను వుంచుకుంటాడు. బాగా కోపం వచ్చినప్పుడు నిమ్మకాయను కొరికి తన కోపాన్ని 
తీర్చుకుంటూ. నిమ్మరసం మింగి తన దాహాన్ని అదుపులో పెట్టుకుంటాడు. 


పులి వేషధారి ఎండలో నృత్యం సక సటప్పుడు తాను వంటికి పూసుకున్న 
వార్నీషు రంగులు బ్మ్‌రున విగదీస్తాయి. చర్మం మంట పుడుతుంది. ఉపశమనంగా 
కడవలతో నీళ్ళు పోసుకుని తాపాన్ని పోగొట్టుకుంటాడు. వేషం ధరిస్తే వారం 
రోజులు ఆలాగే వుంచుకుంటాడు. ఈ పులివేషాన్ని మంచి చిత్రకారులు అతి సహ 
జంగా చక 


చివరి రోజున ఇంటింటికీ తిరిగి పారితోషికాలను పొందుతారు. తరువాత 
కిరసనాయిలుతో, ఆ రంగునంతా వదిలించి స్నానం చేస్తారు. రః నృత్యాన్ని ఎవరు 
పడితే వారు చేయలేరు. బాగా వ్యాయామం చేసి కండలు తిరిగిన యువకులే. ప్పలి 
వేషాన్ని ధరిస్తారు. ఈ నృత్యంలో అత్యంత (ప్రావీణ్యాన్ని 
చూపించే పులి వేషధారులు విజయనగరంలో వుండేవారు. (పజ 
లను అలరించి ఆనందపర్చే కళారూపాలలో పులి నృత్యం ముఖీ 9 (ఖై 


మైనదిగా చెప్పుకోవచ్చు. 





కొటప్పకొండ 
(ప్రభల విన్యాసం 





గుంటూరు జిల్లా నర్చారావుపేటకు దగ్గరగా వున్న కోటప్పకొండ, శైవక్షేత్రమైన 

పుణ్యక్షేత్రం (పతి శివర్శాతికీ (బహ్మాండ మైన వుత్సవం జరుగుతుంది. తిరుపఠి 
కొండకు వెళ్ళి (మొక్కులు తీర్చుకున్న శే ఇక్కడ కూడ వేలాదిమంది (మొక్కులు 
తీర్చుకుంటారు. ఎవరికి వారు (మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ పెద్ద పెద్ద (పథ 
అను కట్టి వాటిని ఎంతో అందంగా అలంకరించి ఒకరిని మించి ఒకరు పోటీలువడి 
ఈ [పభలను నిర్మిస్తారు. 


ముదుల ఎదుల అలంకారం : 
© యల 


(ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లను ఎంతో ముద్దుగా పెంచుతారు. అందుకోసం 
వాటికి మంచి తిండి “పెట్టి తయారుచేస్తారు. బిడ్డలను సాకినట్లు సాకుతారు. నాటికి 
మెడలో మువ్వల పమైడ, గంటల పతైడ, మూతికి అందమైన శికమార్లు, నడుంకు 
తోలు బెల్లు, ముఖానికి (వేలాడే కుచ్చులు, కొమ్ములకు రంగులు, కాళ్ళకు గజ్జెలు: 
'వీప్పమీద రంగు రంగుల గుడ్డను అలంకరిస్తారు. (ప్రభలు బయలుదేరి వస్తూ వుంటే 
-ఈ ఎడ్ల సౌందర్యాన్ని స జనం ప _— (ప్రభలు వారి వారి శక్తి 
కొలది పెద్ద పెద్ద (ప్రభలను తీసుకువస్తారు. ఆ (ప్రభలను రంగు రంగుల గుడ్డలతో, 
రంగుల కాగితాలతో, ఫొటోలతో అలంకరిస్తారు. శక్తి కలవారు జనరేటర్‌ పెట్టీ 
(సభలకు ఎలెక్సీ ఏక్‌ బల్బులను అమర్చుతారు. 


కోటప్పకొండ (ప్రభల విన్యాసం 415 
(పభల విన్యాసం : 


అలంకార శోభిత మైన ఈ (పభలు వూరేగింపుగా బయలుదేరితే, (మొక్కు_దిడు 
లున్నవారు భక్తి (శద్ధలతో (సభ ముందు నడుసారు. (పభ ముందు తప్పెట వాయి 
ద్యాన్ని గమకాలతో నాగిస్తూ వుంటే వాయివ్యానికి తగినట్లుగా బండికి కట్టిన ఎద్దులు 
ర్రీవిగా నడుస్తూ వుంటే, అలంకరించిన మువ్వల, గజ్జ ల, గంటల (మోతలు తాళొనికి 
అనుగుణంగా _మోగినట్లుంటుంది. ఉత్సాహంతో ఠీవిగా నడిచే ఎద్దులు అప్పుడప్పుడు 
రంకెలు వేస్తూ వుంటే, సంగీత శాస్త్రంలో ఎద్దు వేసే రంకెను, స్పస్వరాలలో 
"రెండవది అయిన (రిషభం) అని విర్ణయించారని కీ! శే॥ డా. కే. యన్‌. కేసరి 
గారు వారి చిన్ననాటి ముచ్చట్ల (గంథంలో ఉదహరించారు. రిషభ స్వరంద్వారా స్‌ 
వసం, అద్భుత రసం, రౌద రసం వెలువడతాయని వివరించారు. 





కోడె గిత్తలతో నడుపబడే ఈ (ప్రభలను నడిపేవారు యుక్తవయస్సులో 
వున్న యువకులు, చెర్నాకోలను చేతిలో ధరించి తలకు మంచి తలపాగాను 
అందంగా చుట్టి అహహై చోచో, అంటూ ఎడ్తను అదలిస్తూ కోరమీసం దువ్వుతూ 
చలాకీగా ఎడ్లను తోలుతూ పుంపే పౌరుషంతో కోడె గిత్తలు ముందుకు సాగి 
పోతాయి. ఇలా బయలుదేరిన (పభల బండ్లు ఆయా (గామాలగు౦డా (పయాణించే 
టప్పుడు (గామస్టులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వారపోయగా, పురుషులు క త్తి 
చేతబట్టి, దండకాలను చదువుతారు. ఇలా చదివేవారు జంగాలు, ఆరాధ్య 


శూాహ్మణులు. 


416 జానపదకళారూపాలు 


శరభ శరభ : 


శె వులు, వీరశె వులు పలు సందర్భాలలో దక్ష యజ్ఞ దండకం చది వినే 
a | 





ఇక్కడా చదువుతారు. ఇలా చదివేటప్పుడు ఖడ్గదారులు (పభ ముందు విలదిడి 
వెనుకకూ ముందుకు నడుస్తూ ఎగిరెగిరి గంతులు వేస్తూ పరవళ్ళు - 
(తొక్కుతూ వుంచే పక్కనున్న వాళ్ళు బుంజ వాయిద్యాన్ని. 
తప్పెట వాయిద్యాన్ని వాయిస్తూ, కొమ్ము బూరగాలనూ, కాహ 
కాలనూ ఊది దండక చదువరిని వు త్తేజపరుసారు. 





దడదడ లాడింబే 
డప్పుల నృత్యం 





భానుని నాటకంలో డప్పు నృత్యం : 


౭నాౌలచరితం భాసుని నాటకం. దీనిలోని (ప్రధాన ఇతివృ త్తం “శ్రీకృష్ణ బాల క్రీడలు?” 

తృతీయాంకం మొదటి రంగం (పవేళంలో గ్రామీణుల డప్పుల నృత్యాన్ని 
(పవేశ పెట్టాడు భాసుడు. ఇక్కడ కృష్ణుడు వృద్ధగోపాలుడుగా (ప్రత్యక్షమవుతాడు. 
గొల్ల పడుచులు “ఘోషసుందరి, వనమాలి, చందలేఖ, మృగాకి”” మొదలై నవారు 
నృత్యం చేయటానికి ఒక చోటకు చేరతారు. 


అప్పుడు అక్కడకు వచ్చిన దామోదరుడు ఆడపడుచుల అందాలకు అచ్చెరు 
వంది వారితో చేరి నృత్యం చేదామంటాడు. వాళ్ళు సరేనంటారు. 


వాళ్ళ సంభాషణ ఇలా సాగుతుంది. దామోదరు డంటాడు. ఘోషవాజీ పల్లె 
వాసులకు అనుకూలమైన “హెల్తీ సకిమనే నృత్యం చేదాం అంటాడు. 


అందుకు సంకర్షణుడు “అయితే డప్పులు మోగిద్దాం” అంటాడు. అప్పుడు 
వృద్ద గోపాలుడు కృష్ణునితో మీరు నృత్యం చేస్తూ పళ నేనో? అంటాడు. నువ్వు 
చూస్తూ కూర్చో అంటాడు కృష్ణుడు, వాళ్ళు నృత్యం చేస్తూ వుంటారు. మంచి 
af క్రిలో వుండగా వృద్ధగోపాలుడు ఉత్సాహం పట్టలేక డప్పు (మోతతో నృత్యం 
అద్భుతంగా వుంది. నేనూ నృత్యం చేస్తా నంటూ పగోలో క కొంత సేపు సతర చేసి. 
M- 27 


418 జానపద కళారూపాలు 


అలసిపోతాడు. ఇంతలో క నీపై కంసుడు (పయోగించిన ఆరిష్ట _అర్భకుడు ఆనే 


రాక్షసుడు వస్తున్నాడని జ. నృత్యాన్ని ఆపేస్తారు. 

ఈ నాటకంలో es నృత్యం కూడా వుంది. వీటికి తోడు 
డప్పుల నృత్యం కూడా చోటు చేసుకుంది. ఇది పక్కా. పల్లెటూరి నృత్యమంటారు. 
ఇతర భాస నాటకాల్లో ఇలాంటి జానపదకళను (ప్రచేశపెట్ట లేదంటారు. ఓగేటీ 
ఆచ్యుతరామళా స్త్రిగారు నాట్యకళ జానపద కళల (పత్యేక సంచికలో (ప్రాచీన జానపద 
కళల (ప్రసావనలో అంటే డప్పున్నత్యం ఈ నాటిదే కాదు, ఆనాటిదే అని చెప్ప 
టానికి ఇది చక్కని ఉదాహరణ. 


జీ అర్య, చి 
డప్పుల కోలాటనృత్యం : 
ఈ డప్పుల నృత్యాన్నే తప్పెట్ర వాయిద్య _ మంటారు. దీనినే రాయలసీమ 


(ప్రాంతాల్లో కనకత ప్పెట్టంటారు. ఈ వాయిద్యాన్ని మాదిగ కులస్థులు ఎక్కువగా 
వాయిస్తూ వుంటారు. 





ఈ నాటికీ ప్రతివల్లెలోనూ ఒక కార్యక్రమాన్ని గాని ఒక విశేషాన్ని గాని 
(ప్రజలందరికీ తెలియజెప్పాలంశే ఒక్క డప్పుతో వూరంతా ఎటువంటి విషయా 
న్ననా చాటిసారు. వివాహాలకు, అమ్మవారి జొతర్లకూ, వీరుళ్ళ పూజలకూ ఈ 


దడదడలాడి. చే డప్పుల నృత్యం 419 


వాయిద్యాన్ని ఎక్కువగా వుపయోగిస్తూ వుంటారు. వాయిద్యం చాలా ఉ(దేక 
పూరితంగా వుంటుంది. ఈ డప్పులను వేపచెక్కలతోను, చంథడ్రపు చెక్కలతోనూ 
చటంగా తయారుచేసారు. గేదె దూడ చర్మాన్ని ఒక (వక్క మూసి నిప్పు సెగ 
మీద కాసి నాయి స్టే కణకణమని శబ్దం వస్తుంది. ఈ డప్పులతో వలయాకారంగా 
నిలిబడి a 
నీలాలార్హా నిమ్మాలారా 
నిళ్ళకు పోయే కన్యాలారా 
రేపే పెనామాని చెప్పండోయ్‌ 
మేలన్నాలారా 11నిలాలారా॥ 
కోటా దుమికే, పేటా దుమికే 
కోటలో గజ - నిమ్మా దుమికే 
నిమ్మా ముల్లూ - రొమ్మూ నాశునూ 
మేలన్నాలారా 
శెలవాలిత్తే గడియాకొత్తూనూ, 
సద్ది తిన్నా జలదికాడా సాబానాలా బావికాడా. 
జో డుంగరాలు - మరచిపోతినే _ మామయ్యగారు 
శెలవాలిత్సే గడియా కొత్తూనూ. 
ఆంటూ డప్పులను వాయిస్తూ కోలాటం వేసారు. మామూలు కోలాటంలో 
అందరూ చిరుతలు ఉపయోగి స్టే, ఈ కోలాటంలో ఆందరూ డప్పులను చంకలో 
ధరిస్తారు. డప్పులు (మోగించే పుల్లలతో మధ్య ఒకరి కొకరు కోలాటం వేస్తూ 
ఎగిరి ఎగిరి గజ్జెల కాళ్ళతో నృత్యం చేస్తూ అద్భుతంగా కోలాటం చేస్తారు. ఈ 
కనక త 'ప్పెట్ల వాయిద్యం చాలా ఉ తేజాన్ని కలుగజే స్తుంది. ఈ వాయిద్యంలో 
కృష్ణాజిల్లా కనుమూరు వాస్తవ్యుడు అమృతయ్య, వుంగుటూరు వా_స్టవ్యుడు ఏను 
దాసు. వీరిద్దరూ డప్పుల మీద మృదంగవరుస లన్నింటినీ అద్భుతంగా వాయించి 
40 నంవత్సరాలకు ముండే (పదర్శించారు. వీరిరువురూ ఆంధ్ర పజానాట్యమండలి 
రాష్ట్రదళంలో బొంబాయి, అహమ్మదాబాదు, పూనా, షోలాపూర్‌, మదాసు, ఢిల్లీ 
మొదలై న (ప్రాంతాలకు వెళ్ళి దేశభక్తి (ప్రబోధాన్ని చేశారు, సామాన్యవరుసలతో 
(ప్రారంభమైన జానపదుల ఈ డప్పుల వాయిద్యం ఈనాడు ఒక న్‌ శాత్రీయ వాయి 
ద్యంగా రూపొందింది. 


420 జానపదకళారూపాలు 


తాలేలిలి లి య్యలో : : 


తాలేలిల్లియ్యలో, శీవతాలే లిల్లియ్యలో అనే పాట ఆం(ధదేశంలో డప్పుల 
వాయిద్యం ద్వారా చాలా (ప్రచారం పొందిన పాట. హరిశ్చం(ద నాటకంలో వీర 
బాహుడు కల్లు (త్రాగి నృత్యం చేస్తూ ఈ పాట ద్వారానే వేదాంతాన్ని బోధిస్తాడు. 


తాలే లిల్లియ్యలో, శివతాలేలిల్లియ్యలో 
కుల మేలాగున్నది, వినుమయ్యలో 
మూలము గోచర్మ - మెదుకిళ్ళు గల 
తోలుబొమ్మలట - ఈ జగము 


ఆంతా, తాలేలిల్రియ్యలో, కులమేలా 

ఐదైదుల ఇరవైఐదు తత్వముల 

మనుషులు పుట్టిరి 

కులమేలా గున్నది తాలే॥ 


దేవదాసి యను వూర్వసి గర్భము 
నుదృవించిన ~ వశిష్ట కులమూ 
కులమేలా గున్నది |తాలెే॥ 


దొరలు పెద్దింటోల్రి - తొలగిపోనిండయ్య దొరలు 
కాసంత కల్లేసి - కాళీకి పోతాను. _1తాలే॥ 


డప్పుల వాయిద్యాన్ని ముఖ్యంగా జాతర్ల సందర్భాలలోనూ, అమ్మవారి 
వుత్నవాలలోనూ, పెద్దపులి నృత్యంలోనూ, వీరభద్ర విన్యాసాలలోనూ ఎక్కు వగా 
ఉపయోగిసారు. ఒకేసారి నాలుగు డప్పులు వాయిస్తూ వుంకే ఆ గం భీరనాదం 
(ప్రళయంగా వుంటుంది, ఎంతో ఉత్తేజాన్ని కలిగి స్తుంది. సుఖ్య౦ంగా ఈ వాయి. 
ద్యాన్ని మాదిగలనే ఆది ఆంధులు ఎక్కువగా ఆరాధిస్తారు. 


స. వాయిద్యంలో నిపుణత్వం : 


ఆంధదేశంలో డప్పు వాయిద్యంలో ప. ఆయా రీతుల్లో అనేక 
మంది చూపించినవారున్నారు. ఈ డప్పుల వాయిద్యాన్ని ఆ యా నమయాలను బట్టీ 


దడదడలాడించే డప్పుల నృత్యం 421 


కూడ వాయిస్తూ వుంటారు. పెండి వూరేగింపులో వాయించే వాయిద్యానికీ, దేవుళ్ళ 
ఉత్సవాల్లో వంకే నాయిద్యానికీ ఎంతో వ్యత్యాసముంటుంది. అలాగే మనుషులు 
చనిపోయినప్పుడు వాయించే వాయిద్యం మరో రకంగా వుంటుంది. ఆయా సంఘ 
టనలకు అనుగుణంగా ఈ వాయిద్యాన్ని మలుసారు. 





నిజామాబాదు జిల్లాలో 


__ నిజామాబాదు జిల్లాలో దాదాపు అన్ని (గామాలలోనూ డస్పు వాయిద్యావికి 
అధిక (ప్రాధాన్యం యిస్తారు. పెళ్ళిళ్ళ సందర్భంలో ఎన్ని ఎక్కువ డప్పులు 
ఉపయోగిస్తే ఆ పెళ్ళి వూరేగింపును గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు. 
పెళ్ళి ఊరేగింపుల్లో, డప్పులవారు రకరకాల విన్యాసాలను చేస్తూ వుంటారు. 
నేలపైన ఒక డప్పును బోర్లించి, దానిపైన చిల్లర డబ్బులను వుంచుతారు. 
వాద్యకారుడు మరో డప్పుతో వాయిస్తే, ఆ శబ్ద కంపనానికి డప్పు 
మీదున్న చిల్లర డబ్బులన్నీ నేలమీద పడిపోతాయి. అలాగే నేలపై 
కరెన్సీ నోట్లను వేసి లయ తప్పకుండా డప్పును వాయిస్తూనే 
నేలపై వుంచిన కరెన్సీ నోట్లను చేతికో ముట్టికుండా కంటి రెప్ప 
లతో అందుకుంటారు. 





జనం మెచ్చిన 
జనుుకుల కథలు 


జముకుల కథలను జక్కుల కథలని పిలవడం కూడా కద్దు. ఈ కథలు కాకతీయుల 
కాలంలో బహుళ | సచారంలో వున్నట్లు ఎన్నో ఉదాహరణ లున్నాయి. 





ఎల్లమ్మ కధ: 


ఓరుగల్లులో ఆనాడు ఓరుగంటి ఎల్లమ్మ అనే (ప్రసిద్ద దేవత వుండేది. ఈ 
ఎల్లమ్మనే రేణుక అని కూడా పిలిచేవారు .... కాకతీయుల కాలంలో బవనీలు 
అంటే మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను వీరావేశంతో చెపుతూ వుండేవారనీ, 
వా రుపయోగించే జవనిక .... జుకజుం, జుకజుం జుమ్మంటూ వీనుల విందుగా 
నాదం సాగేదనీ, (కీడాఖిరామంలో ఈ విధంగా ఉదహరింపబడి వుంది. . 


వాద్యవైఖరి కడు నెరవాది యనగ 
ఏకవీరాదేవి ఎదుట నిల్చి 

పరశురాముని కథలెల్ల ప్రాఢిపాడె 
చారుతర కీ ర్తి బవనల చక్రవర్తి. 


జనంమెచ్చిన జముకుల కథలు 423 
నగ్న నృత్యాలు క 


రేణుకాదేవి జమదగ్ని మహాముని భార్య, పరశురాముని తల్లి. తండ్రి ఆజ్ఞను 
అనుసరించి పరకురాదుడు తన తల్లి తలను ఖండించగా తలకాయ మాదిగవాడలో 
పడిందట. శిరస్సు లేకుండా వున్న విగహం ముందు నగ్న నృత్యంతో పూజిస్తూ 
వుండేవారట. నగ్నంగావున్న శ విగహాలముందు ప్రీలు రూడా నగ్నంగా పూజిస్తూ 
నాట్యంచేస్తూ వుండేవారట. ఈ నృత్యాలలో జవనికల వాయిద్యం ఉ శ్తేజాన్ని 
కలిగించేదట, 


చరిత్రాత్మకమైన ఈ జముకుల కథలే, ఆనాటి జక్కుల కథలు, ఈ కథలు 
ఈనాటికీ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, 
(శ్రీకాకుళం జిల్లాలలోనూ, తెలంగాణాలోనూ, విశేష (పచారంలో వున్నాయి. ఈ 
కథలు శృంగార లాలిత్యంతోనూ కరుణరసొన్ని (ప్రతివింబించేవిగానూ వుంటా బు. 
ఈ కథల్లో అనేక రకాలైన సంగీత పట్టులున్నాయి. మట్లులకు తగినట్లు వాయిద్యాలు 
౧౧ యా టి టబ ౧ 
మలుపు తిరుగుతాయి. ఈ (ప్రదర్శనం మూడు గంటల కాలం నడుస్తుంది. 


బుడీకి పాట : 


(శ్రీకాకుళం జిల్లాలో నేటి జముకుల కథ పూర్వ నామం. బుడికి, లేక 
బుణికి పాట అసీ, బోనుల పాట అనీ, టమకటమా అనీ, బుడబుక్కల పాటనీ 
నామాంత రాలని (పజానాహితి (పజాకళారూపాల (పత్యేక సంచికలో) ఛాయౌారాజ్‌ 
గారు ఉదహరించారు. 


బుడికి వాయిద్యాన్నే “బోను” అని కూడా అంటారట. అందుకే అ! 
బోనులపాట అయింది. బుడికి చేసే శబం .... బుడుక్కు, బుడుక్కు కాబట్టి బుడ 
౧ = ౮ ట 
బుక్కలపాట అని కూడా అంటారు. మొత్తంమీద ఇది వాద్య (పధానమైన కళా 
రూపం. 
జముకుల, వన్నెచిన్నెలు : 


బముకులంకే ఈ తరానికి చాలామందికి తెలియదు, దీనినే .... జమిలిక, 
జమిడిక, బుడికి అని కూడ పిలుస్తారు. ఈ వాయిద్యం కుంచం ఆకారంలో 


424 జానపదక ళారూపాలు 


వుంటుంది. కొన్ని ఇ త్రడితోనూ, మరి కొన్ని కొయ్యవి కూడా వుంటాయి. దానిని 
ఒక (పక్క భాగం సన్నని పొరలాంటి గేదెల బక్కీ_ చర్మంతో మూసారు. మధ్య 
భాగంలో చిన్న రం|ధ్రంచేసి నరాన్ని కట్టి లోపలి భాగం నుంచి రెండవ (పక్క 
ఒక కర్రదుక్కకు కట్టి చేతితో దానిని లాగిసట్టి లోపలి భాగంలో ఆ నరాన్ని 
(మోగించినట్టయితే (శావ్యమైన (మోతలు వస్తాయి. 


రంగస్థల వేషాలు, విశేషాలు : 


జముకుల కథా (ప్రదర్శనానికి ఏ విధమైన రంగస్థ్టలమూ ఆవసరంలేదు. 
(గౌమం మధ్యలో చిన్న పందిరివేసి రెండు లైట్లు కడితే సరిపోతుంది. (ప్రదర్శన 
కారులు ముగ్గురు. అందులో మధ్య వ్యక్తి కథకుడు, వంతదారుల్లో ఒకరు 
హాస్యం, రెండవవారు వ్యాఖ్యానం, వేషధారణలో కథకుడు నల్లి కోటు. తెల్లకట్లు 
పంచ, తలగుడ్డ చుట్టి చక్కగా నృత్యంచేస్తూ కలియ దిరుగుతాడు. స్త్రీ పాత్రలు, 
కథా విధానంలో వచ్చినప్పుడు అక్షరాలా స్త్రీ అభినయాన్నే కథకుడు చేస్తూ 
వుంటాడు. వంతదారులు రెండు జముకలను శ్రావ్యంగా వాయిస్తూ వుంటారు. 


బుడికి కథా (ప్రదర్శనం : 


(శ్రీకాకుళం జల్లాలో (ప్రచారంలో వున్న, జముకుల కథకు (ప్రత్యామ్నాయ 
మైన బుడికి కథా రూపంలో పాల్గొనేవారు ముగ్గు రుంటారు, రెండు బుడికెలు 
(అవే aus కాళ్ళకు గజ్జెలు తప్ప మరే క వాయిద్యాలూ వుండవు. 


ఈ ముగ్గురులో మధ్యనుండే పొటగాడు స్తీ పాతలో, అంకే భామాకలా 
0లో సత్యభామ వేషం మాదిరి వుంటుంది. వంతపాటదారులకు (పత్యేక క వేష 
7రణేమీ వుండదు. వీరిద్దరూ బుడికెలను చంకలకు తగిలించుకుని లయబద్దంగా, 
పాటల ననుసరించి వరునలు మారుస్తూ వాయిద్యాన్ని సాగిస్తారు. 


చేతిలో ఈ రుమాలు: 


ఇక అన్నిటికంటే ముఖ్యమైనది కథకుని చేతిలో వుండే పట్టు రుమాలు. 
కథకు (పాణం కథకుడై తె, కథకుని (పాణం చేతిలోని పట్టు సెల్లాయే. అది 
ఎంత ముఖ్యమైనదో చాయారాజ్‌గారు ఈ [కింది ఉదాహరణను ఉదహరించారు. 


జనంమెచ్చిన జముకుల కథలు 425 


. ఒకసారి (ప్రదర్శన జరుగుతూ వుండగా కథకుని చేతిలో రుమాలు తీసుకుని 
కథను సాగించమన్నారట. వాళ్ళు బొమ్మల్లా నిలుచుండి పోయారట. అడుగు 
కదలలేదట. రాగం రాలేదట, రుమాలు లేకుండా కథ చెప్పలేమన్నారట. 


రుమాలు తమాషా క 


బుడి కథలో కథకునికి రుమాలు ఒక అవయవంలాంటిది. అది చేతిలో 
లేకపోతే చెయ్యి విరిగిపోయినకే. ఆయా సన్నివేశాల్లో అది ఒక పా్యాతగానే 
వ్యవహరి స్తుంది. ఒకోసారి కర్పూరం వెలిగించిన పశ్శిమౌతుందట, వాయినం 
అందించే పాత్రగా మారుతుందట, ఒకోసారి ఆకాశంలో చందమామగా, మరోసారి 
సిగ్గును దాచుకోడానికి మరోసారి గుత్తా లను అదలించే చర్నాకోలలా రూపొందు 
తుంది. ఇంకోసారి రాయబారాన్ని పంపే హంసగా, పావురంగా, చివరకు ఉ త్తరంగా. 
దుఃఖరసంలో కళ్ళు అద్దుకోవ డానికి శృంగారంలో వయ్యారంగా ఊగించడానికి, 
ఇలా ఎన్నో విధాల అ రసాల, అభినయాల, సన్నివేశాల కనుగుణంగా 
చేతిలోని రుమాలు (పముఖ పొత్ర వహి స్తుంది. 


బుడికి రంగస్థలం 


ఈ కళారూపాన్ని గూడేలలోనూ, గామాలలో కూడలివద్దా. నలుగురూ 
కూర్చుండి రచ్చబండల వద్దా (పదర్శిసారు. కథ _పారంభమై తెల్లవార్లూ నడుస్తుంది. 
(ప్రదర్శనా రంగస్టలంలో ఒక దీపపు స్తంభాన్ని పాతుతారు. దీనిని గిరడ అని 
పిలుస్తారు. ఈ గిరడ చుట్టూ వలయాకారంగా తిరుగుతూ. పాడుతూ, కథకుడు 
నృత్యం చేస్తూ కథ చెప్పుతాడు. 

ఇప్పుడిప్పుడు గిరడకు బదులు, షెటోమాక్సు లె ట్లు 
స్టూలుమీదవుంచి దానినే గిరడగా భావించి చుట్టూతిరుగుతూ 
(ప్రదర్శన ఇస్తున్నట్లు ఛాయారాజ్‌ గారు చెపుతున్నారు. 


గిరడ ముందు (పార్గన : 
థి 


ముందుగా కథకుడు గిరడకు ఎదురుగా నిలబడి 
పార్థనచేసి నెమ్మదిగా నాట్యం [ప్రారంభించి అప్పటి 
వరకూ కప్పుకున్న "మేలి ముసుగును తొలగించి అనం 





426 జానపద కళారూపాలు 


తరం సంభాషణ ద్వారా ఏయే కథలు తాము చెప్పగలరో సభా ముఖాన వివరించి ఏ 

కథ కావాలో (పేక్షకుల్నే (పక్నించి వారు చెప్పమన్న కథను ప్రార ంభిసారు. 
కథలన్నీ పొరాణికాలే. కథంతా పూర్తి అయిన తరువాత (పేకకులు కోరిన 

మీదట సుదీర్ల మైన పాటలు పాడతారు. వీటిల్లో చెప్పుకోతగినవి మందులాడి పాట, 


మ్మ క మొదలై నచ కౌక్ష, ఆ ప్రాంతాల్లో జరిగిన సంఘర్షణలను కాడా 
టలు కట్టి పాడుతారు. 


a a 


ఇరవై బాణీలూ, ఇరవై రాగాలూ : 


(పతి కథలోనూ, కథకుడు షుమారు ఇరవై బాణీల్లో పాటపాడుతాడు, 
పాటకూ, పాటకూ మధ్య కథనాన్ని రాగయు క్రమైన వచనంలో రాగరంజితంగా 
చచువుతాడు. (పతి పాటకూ బాణీ మారుతూ వుంటుంది. వాద్యనృత్యగాన సమ్మేళ 
నంతో కథ పహ హృ్‌ద్యమంగా నడు స్తుంది. పక జక సందర్భంలో వంతదారులు 
కథలో వచ్చే ప్మాతలుగా మారిపోతాడు. ఉదాహరణకు కథకుడు సుభ(ద్రగా నటి స్తే 
వంతపాటగాళ్ళు ఒకడు అర్జునుడుగానూ మరొకడు మన్మథుడుగానూ మారిపోతాడు. 
జముకుల కథా (పదర్శనలో ఇలా ఒక విచ్చితమైన (డ్రామా నడుస్తుంది. 


అంటరానివాట్మొా, అన్నం లేనివాళ్ళూ : 


పెన వివరించిన బుడికి లేదా జముకుల పాటగాళ్ళు నిరుపేదలై న అంటరాని 
పలాలకు. చెందినవాళ్ళు. అక్షరజ్ఞానం లేనివాళ్ళు. ఒకచేళ వున్నా ఆది అంతంత 
మాతమే. అదీ (శ్రీకాకుళం మాండలిక యాసలో వుంటుంది. యాసతో కూడిన 
వారి భాష నవ్వు పుట్టిస్తూ వుంటుంది. ఎఏ అక్షరాలను వె వేలుగా పలుకుతారట, 
అలాగే ఎన్ని = వెన్ని _ ఏనుగు _ వేనుగు వచనం చెప్పే టప్పుడు వాక్యంలో ముఖ్య 
మైన పదాలు ఏవైతే వుంటాయో వాటిని ఈ విధంగా వత్తి పలుకుతారట. 


ఖోట కెలపల ఉధ్యేనవనంలో హర్దనుడు తపస్సు 
లున్నాడు, ఆతగాడి ధెగ్గరికి సుబ[ద భంగారు 
తబుకలో నప్పలాం పట్టుగొనె అగెల్లందందే. 


ఇలా సాగుతుంది వారి భాష. ఇది యాసకాదు గంభీరంగా వాచికం చెప్ప 
డంలో వచ్చే దుశబటొలు. 
శ ది 





(4 





|. Se శ్‌ టే 
sera pont 


శ 


జముకుల కథ సిటంశెటి కథకుడు, డా॥ మిక్కిలినేని, మాచినేని 
శా 





(గామంలో కథ చెప్పి మరో (గ్రామం పోయి నెలల తరబడి [గామాలలో క 
చెప్పి కొంత సొమ్ము కూడబెట్టుకుని స్వ(గ్రానుం చేరుకుంటారు. పైన వివరిం 


$428 జానపదకళారూపాలు 


వివరాలన్నీ ఆ (ప్రాంతంలో వున్న ఒక బృందం చెప్పిన వివరాలన్నిటినీ ఛాయారాజ్‌ 
గారు సేకరించారు. వారికి ధన్యవాదాలు. 


కీసా లక్ష్మణరావు కన్యక : 


జముకుల కథ కళారూపాన్ని దేశ(పయోజనాలకు (పృప్రథమంగా మార్చిన 
వ్యక్తి. విజయవాడ కమ్యూనిస్టు కార్యకర్త, (ప్రజానాట్య మండలి సభ్యుడు కీ॥శే॥ 
పీసా లక్ష్మణరావు. మహారాజుల వ్యవస్థలో (పబలిన దారుణ హింసాకాండనూ, 
సాంఘిక దురాచారాలనూ ఉదహరిస్తూ గురజాడ (వ్రాసిన “కన్యక” గేయాన్ని ఇతి 
వృత్తంగా తీసుకుని, కన్యక జీవిత గాథను కథగా మార్చి దానిని జముకుల కథగా 
(వాసి మంచి మంచి బాణీలను ఏర్నికూర్చి రసవత్తరంగా కథా గానం చేసేవారు. 
ఆయన వంతదారుగా రాజకీయ వ్యాఖ్యాతగా వ్యవహరి స్తే నరసింహారావు కథకుడుగా, 
తొత్తడి సింహాచలం హాస్యాన్ని అందించేవాడు. అది అద్భుత మైన కథగా నాటి 
సాంఘిక రాజకీయ పరిస్లితు లన్నిటికీ అద్దం పటింది. 

థి ద" “ది 

కథాగానసరళి : 


కన్యకానచరితం, కర్ణానందం 
నిను స్మరియిం చెడు జనులకెల్ల నిత్యానందం, 
లని (పార్థ నతో (పార ంభించి 
కళింగదేశ మీ తెలుగు గడ్డపెన 


_ విష్ణువర్ణను డనుచు వెలయుచుండెనుగా. 
అని వివరిస్తూ 


పండిన తన కేమి మండిన తన కేమి 
పన్నులె కావాలి [పభువువారలకు 

పన్ను లివ్వాలేని పేదరైతుల నెల్ల 

రచ్చ చావడి కీడ్సీ రువ్వలతో బాధించు 
వన్నెగల స్త్రీ ఒకతె కన్ను కగుపించిన 
కామాంధుడై ఒళ్ళు కాన డా రాజు. 


అలాంటి విష్ణువర్ధన మహారాజు కన్యకను కోరటం, కన్యక నిరాకరిస్తూ రాజును ఇలా 
సంబోధి స్తుంది. 


జనం మెచ్చిన జముకుల కథలు 429 


రావయ్య రారాజ రాణి ఇచ టున్నాది, 
నీ దుష్ట చర్యలను దునుమాడుకొరకు 
కన్ను గోరిన కన్య గద్బెపై నున్నాది 
పట్టుమోయ్‌ శక్తుంకె పటుతరము మీర, 
నను బట్ట నిఛుడా = నీచేత గాకుంకు. 
నిండు సభలో అగ్నిగుండాన చావు, 


అని కన్యక రాజును సవాల్‌ చేసి, (పజలకు రాజు దారుణాలను వివరిస్తుంది. కాని 
' రాజుకు భయపడిన (పజలలో స్పందన కనిపించదు. అంతట కన్యక 


మండెడు గుండముకు = ముందు దండము పెట్టి. 
గుప్పించి యా తల్తి గుండాన దూకింది. 
అగ్నిలో అ తల్లి ఆహుతైపోయింది. 
(పజలు (క్రోధాగ్నితో లేచారు. 
కాడెలూ మడేలూ, 
కతులూ, సుత్తూలు, 
బాకులా బల్లెములా, 
పట్టియా రాజును 
ప్రాణాలే థీశారా, 
అంతటితో, 


రాలిపోయేను రాజూ 
రూలిపోయను కోటలూ 
రాణువల్లు, రాణీయలు 
రాలిపోయేరు నాడె 


మిక్కిలినేని దళం: 
. ఇలా నవరసాలను (పతిబింబించే ఈ జముకుల కథను రస 
వత్తరమైన ఈ జముకుల కథను నాటి |పజానాట్య మండలి స్టాపకుల్లో 


ముఖ్యులె న మిక్కిలి నేని రాధాకృష్ణమూర్తి, మాచనేని వెంకటేశ్వర 
రావు, పట్టం శెట్టి ఉమామహేశ్వరరావు మొదలై నవారు లక్మణరావు 





430 జానపదక ళారూపాలు 


గారి వద్ద నేర్చుకుని దానిని _పజానాట్య మండలి ముఖ్య కళారూపంగా తీర్చిదిద్దారు. 
ఈ దళంలో కథకుడు మిక్కిలి నేవి రాజకీయం. ఉమామహేశ్వరరావు హాస్యం, మాచి 
నేని తరువాత కర్నాటి లక్ష్మీనరసయ్య హాస్యం చెప్పారు. 

రసవ త్తరమైన ఈ కథ ఆంధ్రదేశంలో 1944 = 1850 మధ్య ఆంధ (పజ 
లను ఉరూత లూగించింది. మద్రాసు రేడియోలో మూడుసార్లు, విజయవాడ 
రేడియోలో రెండుసార్లు, ఢిల్లీ రేడియోలో ఒకసారీ (పసారం చేయబడింది. 

ప్రజానాట్యమండలి రాష్ట్రదళంతోపాటు మద్రాసు షోలాపూర్‌, పూనా; 
చొంబాయి, అహమ్మదాబాదు మొదలైన రా'షే్రతర ప్రాంతాల్లో చెప్పబడి ఆధిక 
(ప్రశంసలను అందుకుంది. 


సుబ్బారావు పాణ్మిగాహి - జముకుల కథ : 


ఈ జముకుల కథను (శ్రీకాకుళం జిల్లాల్‌ క్‌ ఏజన్సీ (పాంతంలో గిరిజ 
నోత్సవం, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన రోజుల్లో 5 రా(మేద్స్‌ వెంప 
టాపు సత్యం = ఆరికి సోములు, దుష్పల గోవిందరావులు ఆ 'పుద్యమాన్ని చితిస్తూ 
తమకు చేతనై న పద్ధతుల్లో జముకుల కథగా చెప్పేవారు. దానిని వుత్తమంగా తీర్చి 
దిద్ది సుబ్బారావు పాణ్మిగాహి, నిమ్మల కృష్ణమూర్తి మొదలై నవారు శ్రీకాకుళం 
గిరిజన రై తాంగ పోరాటానికి మద్దత్తుగా కథలు చెప్పి (పజలను చైతన్యవంతుల్ని 
చేశారు. ఇది ఏనాటికీ వర్ధిల్లి వలసిన వుత్తమ కళారూపం. 


నూలు సూర్యారావు దళం : 


పీసా లక్ష్మణరావు (వాసిన కన్యక జముకుల కథను మిక్కిలినేని దళం 


రేడియోలోనూ ఆంధ్రదేశంలో అనేక ప్రదేశాల్లో చెప్పే కథలు విని (ప్రభావితులై న 
సామర్లకోటకు చెందిన నూలు సూర్యారావు, దొంతం సెట్టి సూర్యనారాయణ, నూలు 
భానుమ్హూర్ధి మొదలై నవారు ఒక దళంగా ఏర్పడి “సారంగధర” కథను ఆరువందల 
కథలదాకా చెప్పారు. రెండు వందల లవకుశ కథలనూ అలాగే కృష్ణలీలలు, బకాసుర 
వధ = సీతాకల్యాణం మొదలైన అనేక కథలను ఉ త్రరాంధదేశంలో విరివిగా 
పదర్శనాలను ఇ స్తున్నారు. పద్దెనిమిడి పర్యాయాలు రేడియోలో జముకుల కథా 
కార్యక్రమాల నిచ్చారు. దాదాపు 25 సంవత్సరాలుగా ఈ వ జముకుల 
కథల (పదర్శనాల నిస్తున్నారు. 


జనంమెచ్చిన జముకుల కథలు - 431 
జముకుల కథా రచనలు: 


జముకుల కథల రచనా విధానం హరిహరీపదాలవలె జంపె వరుసల్లో నే 
వుంటాయని తంగిరాలవారు జానపద (పత్యేక సంచికలో వ. వివరించారు, 
తెలుగు సంప్రదాయ వీరగాథల్లో “ఎల్లమ్మ కథలు" (పరశురాముని 
కథలు) హరిహరీ పదాలను కూడ జముకులతో పాడడం కూడా 
జరుగుతూ వుంది. వీటి ననుసరించే ఆధునిక జనుకుల కథలు 


బయలుదేరాయి. 


తులు, (శ్రీ వారణాసి సత్యనారాయణశాస్ర్రిగారు జముకుల కథలను (! | 
విశేషంగా రచించారు. 1947 నాటికే అజాద్‌హింద్‌ ఫౌజ్‌ అనే ye 
జముకుల కథని రచించారు. కీ॥ శే॥ పుట్టా సుబ్బారావుగారు పశ్చిమ a 
గోదావరి జిల్లా, కృష్టాయపాలెంవారు ఈ కథను తమ దళంతో (ప్రచారం చేశారు. 





శాస్త్రిగారు రచించిన జముకుల కథలు ఇవి. నేతాజీ సుభాస్‌చం(ద్రబోస్‌ అంత 
ర్థాన గాథనూ, (1917) 1850లో రాణీసంయుక్తనూ, 1850 లో అజామీళో 
పాఖ్యానం, 105! 1 లో భక్త పహ్లాద గాంధీజీ నిర్యాణం మొదలై నవి రచించారు కాని 
ఇవ అన్నీ అము డితాలుగా నే వుండిపోయాయి,. 


జముకుల కథలలో పీసాలక్మణరావు కన్యక జముకుల కథ, (_పజానాట్య 
మండలి దశమైన మిక్కిలినేని, మాచినేని, ఉమామహేశ్వరరావుగార్లు రేడియో 
లోనూ, ఆ౦(ధి'దేశ మంతటాను విశేషంగా (పదర్శించారు. (మరోచోట నివర౦గా 
(వ్రాయబడింది. అలాగే (శ్రీ ప్రయాగనరసింహశా స్త్రిగారు, నేతాజీ సుబాస్‌ చంద్ర 
బోసు వీరగాథనూ, మహాత్ముని జీవితగాథనూ రచించారు. నేడునూరి 
గంగాధరంగారు ఆంధ్రరాష్ట్ర (పజోధాన్ని రచించారు. 

పౌరాణిక గాథలను (పచారం చేసిన జముకుల కథలనూ, 
హరిహరీ పదాలను, జాతీయ (పటోధానికీ, నాంఘిక పవన. 
కూడ (పయోగించారు. 





గొంతాలమ్మ 
అ శ నృత్యం 





అశ్వనృత్యాలు ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాలలో వున్నాయి. అశ్వనృత్యా 

లను ముఖ్యంగా హరిజనులు దసరా సమయాలభో గొంతాలమ్మను పంట చేలో 
(ప్రతిష్టించి తొమ్మిది రోజులు వుత్సవం జరిపి తరువాత గొంకాలమ్మను తృ ప్రిపరిచి 
వుత్సవంతో సాగనంప్పతారు. ఈ సందర్భంలో వివిధ విచిత్ర వేషాలు ధరించి 
చుట్టు (పక్కల (గ్రామాలన్నీ సంచారంచేసి డబ్బు, ధాన్యం, వస్త్రాలు సంపాదిస్తారు. 


అశ్వ నృత్యం 3 


వీరి (పదర్శనల్లో (ప్రాముఖ్యం వహించేది ఆశ్వనృత్యం. మెడవరకు గల 
ఒక గుజ్టిపు తలను 'పేడతో చేయించి వివిధ వార్నీషు రంగులతో అలంకరించి, ఇతర 
శరీర భాగాన్నంతా, తేలిక వెదురు బిద్దలతో గుజ్దపు ఆకారాన్ని తయారుచేసి చుట్టూ 
వెట్టి చంగు చీరను కట్టి, ఆ గుత్తాన్ని చంకలకు తగిలించుకుని వెనుకకూ, ముందుకూ 
నడుస్తూ, మధ్య మధ్య ఎగురుతూ, కేలమ్మ కేల్‌, కేల్‌ భాయి కేల్‌, అబ్బబ్బ రాయుడే 
ఆల్బాడి బుంగడే అంటూ అద్భుత ౦గా నృత్యం చేసారు. వీరి నృత్యానికి ఉ తేజం 
కలిగించేది, డప్పుల వాయిద్యం. ఈ వాయిద్యపు వరుసల గమకాల ననుసరించి 
నృత గతిని మారుస్తూ ఉధృత ౦గా నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో డప్పు వాయి 
ద్యాన్ని నిలిపి అందరూ సమిష్టిగా చేతుల్లో చిరుతలు ధరించి ఈ విధంగా పాట 
పొడుతూ నృత్యం చేసారు. 
పాడే పాట : 

1. కంచెల చెరిగే చేడి కురుల పె 
అలన కురుల పై 


2 తుమ్మెద లాడిన ఓ లలనా, 
ఘన తుమ్మెద లాడిన ఓ లలనా 156011 


గొంతాలమ్మ ఆశ్వనృత్య౦ 48 


శి. చెమటకు తడిసిన చెదిరిన గంధం 
ఘుమ ఘుమ లాడిందో లలనా 115601 


4. చెరిగేటప్పుడు చేతుల గాజులు 
గల గల లాడిన ఓ లలనా 1160! 


ర్‌. గొప్పది రోకలి గుప్పున చంచగ 
జబ్బలు కదిలిన ఓ లలనా 
మున జబ్బలు కదిలిన ఓ లలనా 1[60॥ 


అట షు 1 i అధ | 
ఈ విధంగా ఒక (పక్క నృత్యం జరుగుతూ వుంచే, చుట్టు (పక్కల 
ఇళ్ళలో వుండే స్రీ, పురుషులతో పాటు, పిల్లలుకూడా వుత్సాహంగా మూగుతారు. 
ఈ సమయంలో సోడిగాడు వంకర దుడ్డుకజ్దను చేతబట్టి వచ్చెరబాబు సోడిగాడు 
అంటూ వంకర దుడ్తుకజిను పెల్లల కాళ్ళకు పటి లాగుతూ, భయపెట్టి నవ్విసూ 
G3 6 ౧ బి + టి అటి 
వుంటాడు. సోడిగాడు వేషధారణ నవ్విస్తూ వుంటుంది. (మరోచోట సోడిగాడిని 
గురించి వేషధారణతో సహో ఉదహరించబడింది.) 


ఓ చిన్నదాన " 
ఈ నృత్యంలోనే 
రీ చిన్నదాన, ఓ చిన్నదాన 
గుంటూరు చిన్నదాన 


గురుగూ మెట్రాలమిద 
గజ లుంకు షోకే 116 చిన్నదానా?॥ 


నల్ల నల్లటిదాన 

నడుము సన్ననిదాన 

నడుమూ సన్నముమిద 

నగ లుంకే షోకే ఓ చిన్న॥ 


ఆంటూ శృంగార పదాలనుకూ డా అద్భుతంగా పాడుతారు. 
సీ - 28 


శిక్ష జానపదకలళారూపాలు 
గుతాల కదం: 
ఆ 


ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఒకప్పుడు పెళ్ళి సందర్భాలలో, పెండ్లి కొడు 
కులు, నిజమైన గుట్టిమెక్కి పెళ్ళికూతురు వూరికి పెళ్ళి పెద్దలతో తరలి వెళ్ళేవారు; 
ఇలా వెశ్ళే సందర్భంలో దారిలో వున్న [గ్రామాలలో డప్పుల వాయిద్యాలతో 
గుత్తొన్ని కదను (తొక్కి సారు. డప్పు వాయిద్యానికి అనుగుణంగా కాళ్ళతో నృత్యం 
చేయిస్తారు. దీనిని కదం (తొక్కించటం అనేవారు. అందుకోసం గుత్తాలను తయారు 
చేసి, వాటిని చక్కగా అలంకరించి, వాటికి నృత్యం నేర్పేవారు. ఈ గుల్డిపు 
నృత్యాన్ని చూడటానికి (గ్రామ (పజలు గుమికూడి ఆస క్రితో చూసే 
వారు. చెప్పినట్లుచేసే ఈ గుబ్లపు నృత్యం కనుల పండువుగా 
వుంటుంది. 

ఈ గుణాల నృత్యాలను పెండి ండ్ర సమయాలలోనూ, 

“| ఉం ఛం ఈ) 

కొటప్పకొండ లాంటి తిరుణాళ్ళ సమయాలలోనూ సుందర గుల్లిపు 
నృత్యాలు జరుగుతూ వుంటాయి. 











శం ధదేశంలో ఏ [పాంతానికి వెళ్ళినా గంగానమ్మ, పోలేరమ్మ, మాచమ్మ, 
మరిడమ్మ, మహలక్ష్మమ్మ, మహంకాళమ్మ మొదలైన ఎన్నో పేర్లతో ఈ 
జాత్రర్లు జరుగుతూ వుంటాయి. ఇది తరతరాలుగా జరుగుతున్న జాతర్లు. (పజలు 
ఎంతోభకి (శదలతో జరుపుకునే జాతర్లు. ఈ జాతర్ల ద్వారా పల్లె _పజలు ఎంతో 
యాలి ఇ ఉం se) ae) 
మనశ్శాంతిని పొందుతూ పుంటారు. 
అలా రాయలసీమలో కూడ ఏ మూల ప్రాంతానికి వెళ్ళినా కనిపించే దేవత 
గంగమ్మ అన్‌, సాధారణంగా (పతి (గామానికీ ఒక గంగమ్మ వుంటుందనీ, కొన్ని 
వూళ్ళకు ఇద్దరేసి గంగమ్మ లుంటారనీ, ఒకరు (బాహ్మణాది జాతర్ల కూ, మరొకరు 
హరిజనులకు వుంటారనీ, అలాంటిదికాక, ఒక్క కాళహ _స్పిలో మాతం ఏడుగురు 
గంగమ్మ లున్నారనీ ఉన్మానియా యూనివర్శిటీ తెలుగుళాఖ రీసెర్చి స్కాలర్‌ 
మాదిరెడ్డి అండమ్మగారు .... తెలుగు ప్మతికలో వివరించారు. 


జాతర నిరయం : 
౯9 


గంగమ్మ జాతర జరపాలంటే పెద్దలందరూ సమావేశమై ఒక తేదీని 
నిర్ణయించి ఆ విషయాన్ని చాటింపుద్వారా (గామ (ప్రజలకు తెలియచేసి గంగమ్మ లను 
స్థాపించే మూడు రోజులు ముందుగా అంటే డిసెంబరు నెల రెండవ ఆదివారం 
అర్థరాత్రిని 12 గంటలకు చాటింపు వేస్తారు. ఇది జరిగిన తరువాత ఆ వూరి వారు 
ఎక్కడ వున్నా జాతర సమయానికి చేరుకుంటారు. 


436 జానపదకళారూపాలు 


కుమ్మరి వచ్చి మట్టితో ఒక్కో వీథికి ఒక్కొక్క గంగమ్మ చొప్పున, 
ఏడు వీథలకూ ఏడు గంగమ్మలను తయారుచేసి, ముఖ్యంగా ఇది కాళహస్తి 
విషయం. ముత్యాలమ్మ గుడివీథిలోనూ, పూనల వీథిలోనూ, సన్నిధి వీథిలోనూ, 
గుడి వీథి, గాంధీ వీథి, కొత్తపేట వీథి ఇలా ఏడు గంగమ్మలతోపాటు (ప్రతి 
గంగమ్మకూ ఇద్దరేసి ఉప గంగమ్మల చొప్పున 14 ఉపగంగమ్మలను కూడా 
అందంగా తయారుచేసి పసుపు కుంకాలతో పూలతో అలంకరించి, దాగర అనే 
వెదురు గంపలో వేపాకు పెట్టి దానిపైన మూడు గంగల్ని పెడతారు. 


అర్థరాత్రి గంగమ్మ 


అలంకారాలు ముగిసేటప్పటికి ఆర్లరా తి అవుతుంది. గంగమిట్ట దగ్గరకు 
గంగలు చేరగానే పంబలవాడు గంగమ్మ కథను కుప్తంగా చెపుతాడు. ఆ తరువాత 
చిన్న కోడి మెడ విరిచి అగరం ఇసారు. ఏడుగురు గంగమ్మలకు, రజకులు 
(చాకలివారు ఏడు కుంభాలు పెడతారు. ఈ కుంభాలకు కావలసిన నరంజామానంతా' 
ఇస్తారు. కుంభంపైన, ములగ ఆకుకూర, వంకాయకూర, ఎండుచేపల పులుసు 


పెడతారు. (పతి కుంభంపైన పిండిదీపం వెలిగించి పౌళ్తేళ్ళను బలియిస్తారు. 


ఈ తతంగమంతా పూరి అయిన తరువాత (గామంలో గంగమ్మలను, 
దించుకోవడానికి (ప్రతి వీథిలోనూ ఒక గుడిని నిర్మిసారు. ఆ గుడిని పందిరిగా వేసి, 
వేపాకులు (వేలాడగట్టి గుడిని అలంకరిసారు. 


ఏడుగురు రజకులూ గంగమ్మలను ఎ తుకుంటారు. మేళతాళాలతో, ఆట. 
పాటలతో ముందుగా ముత్యాలమ్మ గుడివద్దకు వస్తారు. పంబలవాడు కోడి మెడను 
విరిచి హారం ఇస్తాడు. 

ఇలా గంగమ్మలు వచ్చేదారిలో (పతిచోటా రజ. 
కులు జంతు బలులతో ర_క్రతర్పణం చేసారు. ముత్యాలమ్మ 
గుడివద్ద ఆ వీథి గంగమ్మ దిగగానే, ఏ వీథి గంగమ్మ ఆ 
వీథికి వెళ్ళిపోతుంది. (ప్రతి వీథి గంగమ్మ ఆ వీథిలోని 
వారు జంతువుల్ని బలి యిసారు. 

ముత్యాలమ్మ గుడివద్ద దిగిన గంగమ్మను శక్తీ 


వంతమైన దానినీగా భావినారు, అందుకే ఆమెను ముందుగా: 
(పతిషిస్టారు. 





గంగ వెళ్టి నెత్తించే గంగమ్మ జాతర్జు 437 
నటింటి పోలేరమ్మ : 
ట్‌ 


(గామంలో గంగమ్మలను స్థాపించిన తరువాత, చిన్నలూ, పెద్దలూ 
చుట్టాలతో ఇల్లు నిండిపోతుంది. త కొత్త బట్టల్ని ధరించి అమిత వృతా 
హంతో వుంటారు. (ప్రతి ఇంటిలోనూ నట్టింట పోలేరమ్మను ఎవరికి వారు ఒక 
గోడకు పసుపురాసి కుంకుమబొట్లు పెట్టి . ... మూడు వి స్తళ్ళలో కుంభం కూడును 
పెట్టి పైన గంగమ్మల పెట్టిన మాదిరే కూరలను పెడతారు. పిండితో చేసిన 
(ప్రమిదల్లో మూడు దీపాలు వెలిగించి మూడు ని _స్టళ్ళల్లో పెడతారు. గంగమ్మ 
కదిలే వరకూ ఈ దీపాలు ఆరిపోకుండా చూసారు. వారికున్న (మొక్కులన్నిటినీ 
తీర్చుకుంటారు. చీరెను సెట్టి కోరికలు కోరుకుంటారు. 


అంతేకాక ఒక కుండలో అఖండలం వెలిగించి, నట్టింటి పోలేరమ్మ వద్ద 
"పెడతారు. తరువాత ముత్తై దువలు దానిని ఎత్తుకువెళ్ళి గంగమ్మ వద్ద మూడు ప్రదకీ 
కొలు చేసి కుండను ఎ త్తి పగలకొడతారు. పగిలిన రెండు మూడు “పెంకుల్ని ఇంటికి 
తెచ్చుకుంటారు. పగిలిన "పెంకులు ఇంట్లో వుంచే ఏ ఆపదా రాదని అలా చేసారు. 


గంగమ్మను కదిలించిన తరువాత ఇంటిలో గోడకు "పెట్టిన పోలేరమ్మ 
బొట్టును తుడిచి వేస్తారు. 


వెంకటగిరిలో ఈ పోలేరమ్మ జాతరను వై భవంగా జరుపుతారు. వెంకటగిరి 
పోలేరమ్మను గోడకు పెళ్లే బొట్లుతో కాకుండా నట్టింటిలో పీటవేసి పీటపైన బోనం 
కుండ నుగాని, దీపాన్నిగానీ పెట్టి దానిని దేవతగా పూజిస్తారు. అస్పృళ్యుడు, (ప్రవే 
శార్గ తలేని ఆసాది ఆరోజున నట్టింటిలోకి గంగమ్మ (ప్రతీకగా భావించే (తిళూలంతో 
(ప్రవేశిస్తాడు. ఇంటివారిని అదిరించి బెదిరించి కట్నాలు కానుకలు వసూలు చేసు 
కుంటాడు. 


గణొాచారులు : 


గంగమ్మలు దిగిసప్పటినుంచీ గంగమ్మలవద్ద జరిగే హడావిడి ఇంతా అంతా 
అని చెప్పలేం. (ప్రతివారికీ గంగమ్మ ఆవహించినట్లు గణాచారులై పోతారు. అట్టి 
హాసంతో ఆవేశంతో వూగిపోతారు. ఈలలు, కేకలు, గణాచారుల గంతులు, ఆసా 
దుల డప్పు వాయిద్యాలు ఎవరికీ తోచినట్లు వారు నృతా్యలు, కొందరు గంగను 
స్తుతించటం, కొందరు తిట్టటం, కొందరు ఆవేశంతో ఏడుస్తారు. కొందరు భూమి 


438 జానపదకళారూపాలు 


మీద సాష్టాంగ పడిపోతారు. పంబలవారిని (ప్రశ్న లడుగుతారు. గంగమ్మ ముందు 
దు ర్తల్ని “పగలగొడతారు. ఊరంతా ఈ కోలాహలంలో మునిగిపోతారు. ఈ సంద 
డిలో ఎందరో మత్తుగా (త్రాగి చిందులూ, గంతులూ వేస్తూ అట్టహాసం చేసారు. 


గంగమ్మను కదిలించగా నే జ్యోతిని ఎత్తుకుని ముత్యాలమ్మ గుడిని చేరిన 
రజకులు న్మిదమత్తులో (తాగిన మైకంలో, షర బడ్డ కళ్ళతో జ్యోతి ఎగదోస్తూ, 
అది ఆరిపోకుండా కాపాడుతూ వుంటారు. 





"ఈ 
oa 


ఆయా వీథులవారు ఒక్కొక్క గంగమ్మను రథంపై పెట్టుకుని బయలుదేరు 

రు. ఆ రథాలను విద్యుద్దీపాలతో అలంకరించి, బాజాబబం (శ్రీలతో తప్పెట్ల వాయి 

వ్యాలతో ఆటలతో పాటలకో ముత్యాలమ్మ గుడివద్దకు చేరుకుంటారు. ఈ వుత్సవం 

ఓక పట్టాభి* షేకమహోత్సవంలా వుంటుంది. తత మాత్రం సాం పదాయపు 
కాగడాలతోనే వుంటారు. 


పెక్కిన ముత్యాలమ్మ : 


దేదీప్యమానంగా |ప్రజ్యరిల్లుతున్న ఏడు జ్యోతుల వెలుతురు పసుపు కుంకా 
లతో ఎరుపె పెక్కీన ముత్యాలమ్మ ముఖం ఎల్లిగ్రా మారిపోతుంది. భయానీ న్ని భ_క్తిస్‌ 
కలుగజే స్తుంది. పూజారి ఆమెను (పసన్నం చేసుకోవడానికి (ప్రయత్నం చేస్తాడు. 


గంగవెజి నెతించే గంగమ్మ జాతరు 439 
ఓ అలాని రా 


కుంభం కూడుపెట్టిన తరువాత గంగమ్మలను రజకులు ఎత్తుకుంటారు. 
ఆసాదివారు అనుసరిస్తారు. వారు ముందుగా గంగ మిట్టవద్దకు వెళ్ళి, అక్కడనుంచే 
సువర్షముఖినదీ తీరానికి వెళతారు. ఆసాది వాడు బూతుపదాలు పాడుతూ వెళతాడు. 
జనం కూడ అతనిని అనుసరిసారు. దీవెన పదాలు పాడిన తరువాత గంగలను స్వర్ణ 
ముఖిలో నిమజ్జనం చేసారు. 


ఇలా పూర్వ సాంపవాయంతో తరతరాలుగా వస్తున్న ఈ గంగ జాతర్హను 
జరుపుతూ ఆ వుత్సాహంలో ఎన్నో జానపద గేయాలను, జానపద నృత్యాలను, జాన 
పద వాయిద్యాలను (సయోగించి వుత్సవాలను జరుపుకుంటున్నారు. 


కాలంమారిన దృష్టా్య నాగరికత ఆభివృద్దిచెందిన (ప్రాంతాల్లో 
రు (a) యం 
ఈ గంగజాతర్లు కొంచెం తగ్గినా వెనుకబడ్డ (గ్రామాలలో నూ, వెనుక 
బడ జాతులలోసూ ఈ గంగజాతరను భకిభాపంతో చేనూనే 
Gg ౧౫ ఎవి జి 
వున్నారు. మన జానపద విజ్ఞానానికి గుర్తులు గంగజాతర్లు. 








జిత్తులమారి 


కతుల గారడీ 


బతుకు పోరాటం కోసం కత్తులతో చెలగాటం ఆడే క త్తుల గారడీ వాళ్ళను ఈ నాటికీ 
ఆం|ధదేశంలో అక్కడక్కడ చూస్తూ వుంటాం. 





కూటికోసం కోటి విద్యలన్నట్లు పొట్టపోసుకోవటానికి అనేక విద్యల్ని ఆనాటి 
భికకులు ఆయా విధానాలను అవలంబించారు. 


ఆయా విధానాల ద్వారా (పజలను ఆకర్షించీ, ఆనందపర్శీ, వారిని మెప్పించీ, 
వార్మిద్వారా పారితోషికాలను పొందుతూ, వారి జీవితాలను, వాటితో వెళ్ళబుచ్చుకుంటూ 
కాలం గడిపేవారు ఎంతోమంది కనపడుతూ వుంటారు. 

క దరు కళారూపాలను ఎన్నుకుంకే మరికొందరు, గారడీలనూ, మంత్ర 


తం(తాలనూ, మాయాజాలాలనూ అనుసరించారు. మరికొందరు ఆటపాటలను అనుస 
రించారు. 


ఎవరు ఏది అనుసరించినా (పజలను ఎలా ఆకర్షించాలనేదే ముఖ్యవిషయం. 


జిత్తులమారి కత్తులగారడీ 4al 


అలా ఆ రోజుల్లో (ప్రజలను ఆకర్షించే అన్ని విధానాలూ, కళారూపాలుగానే 
వర్ణిల్లాయి. ఆ కోవకు చెందిందే ఈ కత్తుల గారడీ. 


కత్తుల గారడీ వారు రెండు బుగ్గలకూ కత్తిని ఈదరి నుంచి ఆ దరికి 
పొడుచుకునీ, కంఠాన్ని సగంవరకూ కోసుకున్నట్లు 5 త్తిని సొడుచుకునీ, శరీరం 
అంతా ర క్రమయం చేసుకున, ముఖ్యంగా రొమ్ములమీద ధారలుగా కార్చుతూ, చూసే 
వారిని భయ భాంతుల్ని చేస్తూ, వారిలో జాలిని కలిగించి యాచిసూ వుంటారు. ఈ 
దృశ్యాన్ని పిల్లలూ, పెద్దలూ ఎంతో ఆసక్తితో తిలకిస్తారు. ఇలా కత్తులతో చెల 
గాటా లాడేవారిని కత్తుల వాళ్ళనీ, కత్తుల గారడీ వాళ్ళని, ఇచ్చాపురం మొదలైన 
(పాంతాల్లో కోత లరాయుళ్ళనీ పిలుస్తూ వుంటారు. 


వీరి (పదర్శన డప్పుల వాయిద్యంతో అటహాసంగా | పొరంవమొతుంది. 
క త్తుల్ని ఇతరులు గుర్తించలేని విధం? 
చేతి దండలకూ, దిగబడినట్లు 
కత్తిని రెండు పక్కలా స్చి 
బిగువుతో కత్తులు చర్మంలో 
భాగం, ఈ [పక్క సగభాగం 
కుండా చిక్కటి రక్తపు రంగ 


మరి కొంతమంది క 
ముక్కనూ, ఈ (ప్రక్క ఒక 
పెద్ద గన్నేరుకాయల రసాన్ని 

యు 
కత్తులు నిలబడిపోతాయి. దా 
కారినొటీ కనిపి సుంది. 
౧ ఆక) 

ముఖ్యంగా ఈ కత్తు 
వగా ఉపయోగిస్తారు. వఏందు5 జః య 
కలగటానికి ఇలా వారు ఒకరోజు బజారునపడికే ఆ రోజు హాటుగా 
జీవితం గడిచిపోతుంది. ఇలా ఒక ఊరినుంచి మరో వూరికి పోతూ 
జీవితాన్ని సాగిస్తారు. 





నివమెత్తించే వీర శైవుల 
ఎరభద విన్యాసాలు 


ఆంధ్రదేశంలో వీరశై న సంప్రదాయం వారు ఎక్కువమంది ఈ వీరభ్యద విన్యాస 
నృత్యాలు చేస్తూ వుంటారు. ఈ విధానాన్ని వీరభద పశ్శింపట్టటమంటారు. 


అఎఇకాక శె వమత సం; పదాయంగల పద్మ 
ర సం రు 


సాలీల దేవు దై నే భావనా బుషి వుత్వ 





అలొనూ, విశ; వ్‌ హ్యాణుల వీరభదస్వామి వృత 
య 


య 
విన్యాసం జరుగుతూ పుంటుంది. 


శివమెత్తించే వీరశైవుల వీరభద్ర విన్యాసాలు 44s 
ఖడ్ల విన్యాసం : 
వైన వివరించిన వుత్సవాలలో నేగాక పెద్ద పెద్ద జాతర్ల సందర్భాలలో కూడ 
ఈ వీరభ(ద నృత విన్యాసం జరుగుతూ వుంటుంది. ఈ నృత్యాన్ని ఖడ్గ 
నృత్యమని కూడా పిలుస్తారు. ఈ నృత్యం [పత్యేకంగా కొన్ని జాతులవారు 
మా(తమే చేసారు. ఏ కులంవారై నా వీరశైవ మతాన్ని అవలంబించిన [ప్రతివారూ 
ఈ నృత్యాన్ని తప్పక చేసారు. 


తంతు తతంగం : 


ఈ నృత్య సమయంలో పెద్ద పెద్ద (సభలు గట్టి ఆ (ప్రభలను అనేక అలం 
కారాలతో ముంచిచేసారు. (ప్రభకు ముందూ వెనుకా స్త్రీ పురుషులు నడుసూ 
వుంటారు. (పభముందు సన్నాయి వాయిద్యకాండు రెండు మూడు దళాలువా 
రుంటారు. ముఖ్యంగా ఈ నృత్యంలో వీరు వాయించే నాయిద్యం వీరంగం. ఇది 
ఒర్‌ (పత్యేకమెన వాయిద్యం. కణకణమని ఆతిదురితంగా డోళ్ళు _మోగుతాయి. 

చల 
సన్నాయి బూరలు తారాస్థాయిలో గుక్కపట్టి నృత్యకారుని చెవుల్లో వూదుతారు. 
సాం బాణీ ధూపం సుఖానికి ఉక్కిరి బిక్కిరి అయ్యేలాగా పటిసారు. దీనితో 
| ar. 

ఖడ్ల ధారి వీరావేశంతో ఒక్క గెంతు గెంతి దశ్శరభశరభ, అశ్శరభ శరభ అంటూ 
డోలు వాయిద్యగాళ్ళను కవ్విస్తూ .... అదదదద - అబబిబబ _ ఆగగగగ .... అని 
డోలు వాయిద్యగానిని కవ్వించి ముక్తాయింపులు ఇప్పించి దశ్శరభ, అశ్శరభ అని 
దకుని దండకం ఈ విధంగా (పారంభిసాడు. 


దక్షయజ్ఞ దండకం: 


దకుండు యజ్ఞంబు 1శరభ॥॥ 
తల పెక్రు నందులో దశ్శరభ కన 
(బహ్మదేవుని గుండె 1శరభఖ॥॥ 
భగ్గుమనియె శరభ 93 


ఏంటిరా సురులార కరభ 
విన్నపం బొక్కుటి శరభ 
కలగంటి ఈ రాత్రి శరభ 
కల్లగాను కల్లగాను ఆగగగగ, శరభ అశ్శరఖ 


జానపదకళారూపాలు 


మహిమీద పార్వతి శరభ 
మాయమై పోయెనని శరభ 
పరమేశ్వరుని “హోమము శరభ 
భగ్గుమనియె శరభ 





చెమట బట్టగ తిసి శరభ 
చట్రాతిపై వేసి శరభ 
వరేశ్వరుడు బుకై శరభ 


విశ్వమునకు శరభ 


పట పటా (బహ్మాండ వలము లన్నియు ॥కరభ!! 
కొ గద దక్షుని ॥కేరభ!! 


తోలెగ దరివుల శరభ! 


శివమెత్తించే వీరశెవుల ఏరభ[ద విన్యాసాలు 445 


దండించ వెరుడు శరభ 
ని మిండ డనగ శరభ 
మొక్క జొచ్చితిమి గదా మోసపోయితిని 1శరభ॥ 
వెన్ను గల అన్నకు శర 1శరభ।॥ 
ఏనుగు తల బురెనని 1శరభ॥ 
గుడిమిద తాతకు 1శరభ॥ 
గొజె తల ఇంపాయె 11శరభ[ 
పరుల గుణవిహార 1శరభ॥ 
కోసూరి వీరభ[ద 1కరభ॥ 


ఆదదద, ఆగగగ, ఆదదద, ఆగగగ 
శరభ, దశ్శరభ, అశ్శరభు శరభ, శరభ. 


అంటూ ఆర్భాటం చేసారు. వీరంగ ధ్వనులు మిన్నుముట్టుతాయి. ఇలా ఖడ్గం 
పట్టి దండకం కదు వాయిద్యాల గమకా లననుసరించి, వీరావేశంతో ఆ 
(పక్కకూ, ఈ (పక్క-కూ అడుగు వేస్తూ కంకణంకట్టిన కత్రిని వేగంగా (తిప్పుతూ 
ఆసాంతంలో ఏ (గామదేవతనుగాని ఏ దేవుణ్ణి పూజిసారో, ఆ |గామం పేరు 
తలచి జై మంగళగిరి వీరభద్ర అని ముగించి మరల వాయిద్యగాండను ఆదరించి 
శరభ, శరభ అంటూ నానాహంగామా చేసి ఆ కత్తిని ఎవరై తె ఆ వుత్సవాన్ని 
నిర్వహి స్తున్నారో, అతని పళ్ళింలో వుంచుతారు. 

ఇలా వూరంతా ఊరేగుతూ ఒక్కొక్క మజలీవద్దా ... అంపే నాలుగు 
వీథులూ కలిసిన చోట్లల్లా ఒకొక్క. వ్యక్తి షె విధంగా ఖడ్గ నృత్యం చేస్తాడు. 
ఇలా వుత్సవం ముందుకు సాగేకొద్దీ జనసమూహం ఎక్కువై ఎంతో ఉ(దేకాన్ని 
కలిగిస్తుంది. నృత్యధారి ధరించే ఖడ్గం చాలా భారీగా వుంటుంది. ఖడం మిలమిల 


a) 
మెరుస్తూ వుంటుంది. ఖడ్గం మధ్యభాగంలో తమలపాకులతోగాని, మామిడాకులతో 
గాని కంకణం కడతారు. 


ఖడధారి క ర్రవ్యాలు : 
a 


ఖడ్గం ధరించే వ్యక్తి కి విభూతిరేఖలు పట్టించి, విచిత్ర వేషధారణలో వుంటాడు. 

ఖడ్గం ధరించే వ్యక్తీ కి ఆ రోజున క జ. (పతివారూ ఈ నృత్యంచేయడం 

హ్‌ నృత్యం చేసే (పతి వ్యర్తి క్రీ దక్షుని దండకాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి, 
ళు 


446 జానపదకళారూపాలు 

లేనట్లయితే అడుగుపడదు. ఖడ్గ నృత ధారి (పళయతాండపంగా నృత్యం చేపిన తరు 
వాత శవమెక్కి ఆవేశంతో నారసాలు పొడుచుకుంటాడు. 

రసాలు : 

ఖడనృత్యంలో ఈ నారసాల నృత్యం మహా వు కేజంగానూ, భయంకరం 


గానూ వుంటుంది. ఖడ్గనృత్యం అయిన వెంటనే ఆ వ్యక్తి నారసాలు పొడుచు 
కుంటాడు. నారసాలం పే రెండు మూడు రకాలుగా వుంటాయి = ఏకనారసం _- కంటి 


నాలుక "పె 
వూ. 


ర 





గ్ల గట 


నారనం _ గొంతు నారసం - శిరసు నారసం _ శూల నారసం - మొదలై న 'పేర్లుతో 
వుంటాయి. ఇవి శూలం మాదిరిగా వుండి, (త్రిశూలం చివరి భాగంలో నూనె గుడ్డలు 
చుట్టి, వాటిని వెలిగించి, సన్నని మొన భాగాన్ని నాలికపై (గుచ్చుకారు. ఇలా 
గుచ్చే సమయంలో జోరుగా వాయిద్య సమ్మేళనం జరుగుతుంది. రణగొణ ధ్వనులు 
చేస్తారు, వుచేకంలో వున్నవారికి కర్పూరం వెలిగించిన పశ్శెం చేతికిసారు. నృత్య 
కారుడు చేతితో నారసాన్ని పట్టుకుని వాయిద్యానికి తగినట్లు వీరాధి వీరుడిలా 
గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తాడు. చేసేకొద్దీ వాయిద్యాల జోరు ఎక్కువ 
అవుతుంది. ఈ జోరులో వెలిగించిన వత్తులు, ఒక్కొక్కటిగా ఆరిపోవడంతో ఈ 
సృత్యం పూర్తి అవుతుంది... 


రాయలసీమలో న 


ముఖ్యంగా రాయలసీమలో తమ తమ ఇలవేల్పుల మీద చదివే పద్యాలకు ఖడ్డా 
అని అంటారు. వీరభ(ద ఖడ్గాలూ, చౌడమ్మ ఖడ్గాలూ మొదలై నది. 


నివమెత్తించె వీర్వూపుల వీరభ్మద విన్యాసాలు 447 


శ్యులు కన్యకాపరమేశ్వరినీ, సాలెవారు చౌడేశ్వరిసీ, విశ్వ 
కీనీ, కురుబలు, కురుమలు వీరభ(ద్రుని కొలుస్తారు. 


వీరి ఖడ్గ (ప్రదర్శనం వీరాపశంతో కూడుకుని వుంటుంది. స్త్రీలూ, పురు 
షులూ ఒక గుంపుగా వీథిలో ప్రవేశించి అక్కడక్కడ ఆగుతూ ఈ ఖడ్గాలు చదివి 
ముందుకు సొగుతారు. ఖడ్గధారి ఖడ్గం చదివేటప్పుడు గుంప్పతోనుంచి ముందుకు 
వస్తాడు. సాంబాణీ భూపంతో ఆతనిని ముం చెత్తుతారు. సన్నాయి బూరలతో, 
డోళ్ళతో, శంఖాలతో, ఖడ్లధారిని ఆదేశ పరుస్తారు. ఆ ఆవేశంలో ఖడ్గదారి ఖడ్గం 
చదువుతాడు. 


చౌడమ్మ ఖడ్గం రాయలసీమలో (ప్రచారంలో వున్నదనీ, దీనిని పూరించిన 
వారు, బీరే బాలప్ప, తొగట వీరక్షత్రియ అనీ, చేనేత వృత్తి వారనీ, అనంతపురం 
జిల్లా, రాయదుర్గం తాలూకా, పెదకాకుంట్ల (గామస్టులనీ తూమాటి దోణస్పగారు ని న్‌ 


డ 
నో 
అహహా శాంభవే - ఆహహా శాంభవే 


ఏభూతి ఒకచేత = విరంగ మొకచేత 
ఘన: మనా గంటల ౫ ఘల్లుమనగా 

చృకంబు తిప్పితే భూచక గొడుగులు 
చుక్కులన్ని గూడి (పగ్గడిల్లా 7 

అహహా ని మాయలు నెలకొంటినే నైకతాంబా 
సరస సదధుణ నికురాంబ శ్రీ శారదాంబా. 


ఆ ౦టూ స్రో తాలను చేసారు. ఇంతకూ చెప్పొచ్చేదేమం కే, దీనిలో 
భ క్రిభావమూ, శైవమత (ప్రచారమూ ఇమిడి వున్నాయి 

ఇలా ౦టి ఖడ్గనృత్యాలు దక్షీణ దేశంలో తిరువాన్‌ కూరులో. 
వున్నాయి. ఈ నృత్యాన్ని “పాతాయంి అని పిలుస్తారు. 





సుదులు చెబు గొలసుదులు 
ళ్‌ ఇథి ళం 


గొల్లి సుద్దులను చెప్పేవారు గొల్లలను మాత్రమే యాచిస్తారు. యాదవ చరి 
(త్రకు సంబంధించిన కృష్ణలీలలు కాటమరాజు కథ మొదలై న వాటిని సుద్దులవారు 





(ప్రచారం చేస్తూ వుంటారు. ఈ (ప్రచారకులు ఆ౦ధ దేశ మంతటా వున్నారు. 
ఆయ్యలరాజు నారాయణామా త్యుడు హంసవింశతిలో గొల్లసుద్దులను ఈవిధంగా 
వరి ౦చాడు. 

(a 


పద్యం 


కొమ్ములు దీరణాలు జిగుగుల్కెడు (వ్రాతల కృష్ణలిలలం 
(గమ్ముగుడార్లు వీరుడగు కాటమరాజు కథానులాపముల్‌ 

బమ్మిన పుస్తకాలు ముఖపట్టిడి కట్టురుమాలలున్నెటా 

సొమ్ములు నావముల్‌ వెలయు సుద్దుల గొల్లలు వచ్చిరెంతయున్‌. 


గుడలమీద బొమ్మల కథలు : 
య. 


గొల్లసుదులవారి కథా వివరాన్ని, పెద పెద్ద వసాలపె చిత్రించి బొమ్మల 
ళం టి ౧ ౧ ఈ మాజా 
సహాయంతో కథలను చెపుతారు. వీరి మాదిరే తెలంగాణాలో పాండవులనే తెగ 


నుద్దులుచెప్పే గొల్లసుద్దులు 49 


వారు భారత కథల్ని చీరలపై చిత్రించి పెద్ద పెద్ద బొమ్మల సహాయంతో (ప్రజా 
నీకానికి పొడి వినిపిసారని డా॥ బి. రామరాజుగారు వారి జానపదగేయ సాహిత్యంలో 
తెలియచేశారు. 
పె పద్యంలో వివరించిన మాదిరి క. వీరణాలనూ వాయిస్తారు. 
వీరణం పెద్ద డోలు వంటిది. కొందరు శంథాలను కూడా పూరిస్తారు. గొల్లలలో 
ఆనేక తెగలవారు వున్నప్పటికీ అధిక సంఖ్యలో వున్నవారు ఎజ్జిగొల్లలే. వీరి 
(పధానమైన వృత్తి ఆవుల మందలనూ, గొ(జెల మందలనూ పెంచుతారు. యాద 
వులకు (పధానదేవతయైన గంగమ్మకు జాతర్లు మొదలైన వుత్సవాలు చేస్తూ 
వుంటారు. అలాంటి వుత్సవాలు దొనకొండ, అలవలపాడు మొదలైన చోట్ల 
జరుగుతున్నాయి. దర్హ్సన్‌ పండితుడు ఈ గంగ పూజల్ని వీరుల పూజలుగా 
'పీర్కాన్నాడు. 
గొల్లలు సాధారణంగా అందరు వై వైస్టవులే. అయినా వీరిలో కొందరు శె శై వులు 
కూడా వున్నారు. సంఘంలో [బహ్మ, క్షతియ, వై శ్యజాతుల తరువాత గొర్లలే 
ఆరికులని చెప్పతారు. రెడ్లు, వెలమవారు, గొల్లల సరసన కూర్చుని తినడానికి పేను 
కాడరు. యాదవులకు అంతటి స్థానముందని గు ర్తించారు. was 
గొల్ల లలో కొన్ని తెగలున్నాయి. వారిలో ఎట్టిగొల్లలు అందరిక ౦"కే శ్రేస్తలు. 
గొల్ల నుద్దులు చెప్పేవారు ఎజ్జగొల్ల లే. గొల్ల లలో "వై ప్పవమతం పుచ్చుకున్న వారికి 
(బాహ్మములే పౌరోహిత్యం. నిర్వహిస్తారు. ముఖ్యంగా. గొల్లలవృ త్తి మేకలను. 
"పెంచటం, గొల్లసుద్దులను భికెటనగా ఉపయోగిస్తారు. కూడా. వీరు కూడా గొల్లి 
సుద్దుల్లో హరి హరి “నారాయణా ఆం. అంటూ పల్లవిని. కొంతమంది ' వాడుకోవటం 
కూడా కద్దు. 
ఉదాహరణకు : 
గొల్లల గోతాలు గొఖైల కెరుక 
గొ్టైల గ్మోతాలు - గొల్లల కెరుక 
వీరి వారి గోత్రాలు తోడెళ్ళ కెరుకో హరి, హరి, 


ఆంటూ Bene. వున్న చెడును తొలగించటానికి ఈ పద్ధతిలో కొందరు. విడిగా 
సుద్దులు చెప్పుతారు. 1. 
గ - 209. 


40 జానపదక ళారూపాలు 


ఈ సుద్దులకు (పత్యేకమైన ఛందస్సు వుందనీ, దానికి 'కూనపదమవీ, జొన 
పద ఛందస్సులో పదం చాలా (పసిద్ధమైనదనీ తాళ్ళపాక అన్నమయ్య క్షేత్రయ్య 
సేనయమంశశ్రి మొదలై నవారు ఈ పదరచనలో పసిద్దులనీ, ఈ పదాలలో 'కూడా 
అనేక రకాలున్నాయనీ, అందులో ఒకటి కూనపదమనీ, కూనపదమంజే చిన్న 
పదమనీ శ్రీ, రాంభట్ల కృష్ణమూ ర్త ర్రిగారు నాట్యకళ, జానపద సంచికలో . వివరించారు. 


గొల్లి నుద్దులన్న. nd కూసపదాలుగానే వుంటాయి. ఈ పదాన్ని 
ప్రధాన గాయకుడు ఆలపి సే స (పక్కనున్న ఇద్దరు వంతలూ, ఆ పదాన్ని ఆ అంటూ 
'సాగతీసి చెవికి చేయు కప్పి పాడతారు. ఈ పదాల్ని గొల్లలు గొజ్తెలను కాస్తూ వాటిని 
'కాతిళ్ళ తోడేళ్ళ బారినుండి కాపాడటావికి రాత్ర తెల్లవార్లూ పాడుతూ నే వుంటాడు. 


హరిహరీ నారాయుడ 
ఆదినారాయుడ 

_ కరుణించి మమ్మేలు 
కమలలోచనుడ. 


అంటూ ప్రారంభించి కృష్ణగాథలు _ చెపుతారు. యాదవుడి గోవులను, మాధవుడు 
గాయంగ మాధవుడు మచ్చావతార మైనాడు. అని దళావతార సంకీర్తన పాడుతారు. 


గొల్లసుద్దు ల (ప్రారంభంలో కథకులు రంగస్థలం. మీదికి సరాసరి రారు. ప్రేత 
కుల మధ్య “నుంచే ఆ మూలనుంచి ఒకరు, ఈ మూలనుంచి ఒకరు టుర్‌కీ అంటూ 


-గొట్జెలను అదలించినట్లో. తప్పిపోయిన గొత్తెలకోసం. వెతికినట్లు, తోడన్‌. 
లతో అదరగొట్టినట్లు 'హడావిడి చేసి రంగంమీద' కొసొరు. [ 


వచ్చిన తరుదాత వారూ వీరూ వచ్చారా అని పరామర్శచేసి హాస్యపు. ఛలో క్త 
లతో ('పేక్షకులను ఆ కట్టుకుని నకి ఇంతో కథను | పారం 
భిసారు. ౫ వంతశ్య తినే కథకుడు. 'కడెగ్గా ఆధారం చేసు 
కుంటాడు. - ఒకప్పుడు. వీజలను' ఉపయోగించేవారట వాయి 
ద్యంగా. ఆ వీఖ ఎటువంటిదో మనకు ఆధారం లేదు. ఆ 
తరువాత చేకోలను ఉపయోగించేవారు. వీరి కథల్లో పెద్ద 
_డోలుకూడా వుంటుంది. ఇక వేషధారణలో కథకువికే' పెద్ద 
తలపాగా, వెండి బిళ్ళల మొలత్రాడు, చెవులకు దిద్దులు, 
చేతులకు తెల్లని మురుగులు, భుజంమీద గొంగడి, చేతిలో 





సుద్దులుచెప్పే గొల్లసుదులు 451 
© లా (య 


పెద్ద! కట్టి వుంటుంది; సుద్దులు మనకు తేలికగా అగుపించినా అందులో నే మనకు 
వేదునగారి పద్యాల్లో వున్నంత. we కరర మూ సిద్ధాంత es 
చ్వంద్వాత్మక గా వుంటాయ. PE 
గొల కలాపం: 

గా టో 
సుద్దులకూ గొల్లకలాపానికీ సంబంధం లేకపోయి నా, గొల్లకలాప 
(ప్రామఖ్యంతో యోౌడచ్చల గొప్పతనాన్ని. తర్కంతో నిరూపిసారు. "అయికే 
కూచిపూడివారూ, మారంపల్లి 'దేవదాసీలూ (పదర్శించే  గొల్లకలావ ఇతివృ త్తొ తానికీ 
దీనికీ సంబంధంలేదు. గొల్లకలాపం కులవ్యవ స్టమీద తిరుగుబాటు, ఆ తిరుగుబాటుకు 
wa ఆయుధంగా, (తిప్పుతారు. 


కలాపాన్ని ఈ విధంగా (పారంభిసారు. యాదవుని గోవులు కాచీన 
షాధవుడు యాదవుడే క ఆ మాధవుడు పాలకడలిలో యోగని, దలో వున్నప్పుడు 
అతని నాభికమలంలో పుట్టిన _బహ్మ ఎవడు? యాదవుడే కదా? ఆ (బ్రహ్మ ముఖం 
“నుంచి పుట్టి (ాహ్మణులు,. (బొహ్మణులకు పుట్టిన క్ష్మతియులు వగైె రా ఎపరు? యాద 
వులే భా? అందుకని ఈ మనుషులందరిదీ ఒకే కలం, యాదవకులంలో 
అందరూ ఎజ్జగొల్లలే అని పురాణ తర్కంలో సిద్ధాంతీకరిస్తారు. 


యాదవుల కళారూపాలు : 


తెలంగాణా యాదవృల్లో కథలు చెప్పేవారు రెండు మూడు రకాలుగావున్నారు. 
పురువుడు ఆడవేషం చేసుకుని ' కాళ్ళకు గజ్జెలు కట్టి ఒగ్గు చేతబట్టి, పెద్ద డోలుతో, 
పెద్ద తాళాలతో, వంతల సహాయంతో నృత్యం చేస్తూ కథను ముగిస్తాడు. వీరు 
ముఖ్యంగా ““బల్‌ గురి 5 కొండయ్య” కథ చెపుతారు. మరికొంతమంది వృద్దులెన కథ 
కులు ఎల్లమ్మ కథను చెపుతూ జీవిసారు. 


ఇక యాదవుల్లో కుర్యోళ్ళు అనే మరో తెగవారు వీరన్న కథ చెపుతారు. 


వీరుగాక గొల్ల భాగోటత అనేవారు వే త ్‌వా రున్నారు. వీరు డాంజ్లియా, 
చం(దకాంత, కష. చిరుతొ ౦డ, వృీవనాధోయణ లాంటి వీథి షష్టమ. ఆడ 
తారు. 


452 జానపదకళారూపాలు 


మరో తెగ “మంది హెచ్చువాళ్ళు' వీరు చెక్క_బొమ్మలు పెట్టి, ఆ బొమ్మల్ని 
ని పెట్టి 
అవసరాన్ని బట్టి చూపిస్తూ, కదలిస్తూ, రాగాలు తీస్తూ కథలు చెపుతారు. వారు చెప్పే 
కథలు పెద్దిరాజు కథ, కాటమరాజు కథ, గొల్ల కరివెళ్ళరాజు యుద్ధం _ చెప్పతారని 
లక్ష్మీకాంత మోహన్‌గారు (వ్రాస్తున్నారు. 


సుద్దుల కథలు | 


సంప్రదాయబద్ధంగా గొల్లలు చెపే బ్బ సుద్దుల కథల్ని రాజకీయ ఉద్యమంలో 
(పచార సాధనంగా పుపయోగించారు. ఆలా ఉపయోగించిన వారిలో (ప్రథములు. 
ఆంధ్ర (పేజా నాట్యమిండలివారు. 


తెలంగాణా విష్షవాన్ని గురించి, బురకథను రచించిన తిరునగరి రామాంజ 
నేయులుగారు 1052 లో “రాష్ట్రవాంఛ'” అనే సుద్దుల కథను, ఆంధ రాష్ట్ర సిద్దివి 


కోరుతూ (వ్రాయబడిన కథ ఇది. కాటమరాజు కథల బాణీలో గొల్లసుద్దులను చక్కగా 
వర్ణిస్తూ (వాయబడింది. 


'ఈ కథకు మంచి (ప్రచారం వచ్చింది. నవయుగ పబ్లిషింగ్‌ హౌసువారు దీనిని 
1858లో అచ్చు వేశారు. 


అలాగే రామాంజ నేయులుగారు “మన్యం ' విప్థవం”' అనే పేరుతో అల్లూరి 
సీతారామరాజు కథనుకూడ సుద్దుల కథగా రచించారు. ఇది ల ప 
తంగా వుండిపోయినా బహుళ “ప్రచారం పొందింది. 





అలాగే వారణాసి సత ్యనారాయణశా స్రిగారు 1954 లో సతీ mm అనాను 


ముసలమ్మ కథను గొల్ల సుద్దుల బాణీలో (వాశారు.. ఇది కూడ ్న వాట 
అము[ద్రితంగా నే వుండిపోయింది. 










ఆసాదుల ఆరాధనా శాక; 
విందులు 


ఆంధ రాయలసీమ, తెలంగాణా జిల్లాలలో మాల మాదిగ. కులాలవారు విసారంగా 
వున్నారు. మాల కులంలో మాల దాసరులున్నట్లు, మాదిగ కులంలో ఆసాదులనే 
వారు ఒక తెగకు చెందినవారు. అయితే రాష్ట్రవ్యాపింతగా మాలదాసరులులేనశ్షే ఈ 
ఆసాదులు కూడా రాష్ట్ర వ్యాపితంగా లేరు. ఒకచేళ వున్నా వారి _పాముఖ్యం అంతగా 
కనిపించడం లేదు. ముఖ్యంగా నాగరికత చెందిన సర్కారు ప్రాంతాల్లో ఈ తెగ 
అంతగా కనిపించడంలేదు. వెనుకపడిన తెలంగాణా, రాయలసీమ పాంతాల్లో మా(త్రం 
ఆసాదులూ, వారి ఆచార వ్యవహారాలూ, కళ్ళాపదర్శనలూ జరుగుతూనే వున్నాయి. 


ఆసాదులూ, అమ్మవారి జాతరు : 
య 


ముఖ్యంగా రాయలసీమలో ““ఆసాదులనేవారు మాదిగ కులంలో ఒక తెగగా 
(పాచుర్యం పొందారు. ఆసాదులంపే మాల మాదిగ కులాలలో పూజారి వర్షానికి 
చెందినవారని”? ఆరు. దగారు అంటున్నారు. ముఖ్యంగా (గామాలలో ఒకనాడు విరి 
విగా జరిగే అమ్మవారి జాతర్ల సందర్భంలో దున్నపోతుల్నీ, మేకపోతుల్నీ - బలి 
ఇచ్చే ముందు అమ్మవారిని స్తోతం చేస్తూ మాల ఆనాదులు పాటలు పాడుతూ 
వుండగా, మాదిగ ఆసాదులు చేడిక వాయిస్తూ వుంపే, మాతంగ కన్యలలో ముఖ్యు 
లైన వారికి పూనకం వస్తుంది. ఆ పూనకంలో అమ్మవారి కోరికలు చెల్లించలే 
దంటూ అడ్డమైన తిట్లు తిడతారు. మరికొన్ని కోరికలు కోరతారు. కోపంతో భక్తుల్ని 
కొడళారు. భక్తులు పూనకంతో వున్న అమ్మవారిని శాంతింపచేస్తారు. పూనకం 
దిగిన తరువాత అమ్మవారి మీద పాటలు పాడుతూ ఆవేశంతో చిందునృత్యం 
చేస్తారు. మాదిగ ఆసాదులు ముఖ్యంగా ఎల్లమ్మ కథను గానం చేస్తారు. 


454 జానపద కళారూపాలు 


సమాజంలో వీరిని హీనజాతిగా పరిగణించినా, ఆగకులాల్లో చేని విలక్షణ 
మైన ఆచారాలు నీరి కున్నాయంటారు. అవి చిందుల్లోనూ, మాటల్లో నూ, పాట 
ల్లోనూ తెలు స్తుంది వీరి చరి తో. దేనిని ఆది ఆం|ధ కర్తాటక ట్ట గుర్తి రించ 
వచ్చు. దక్షిణ దేశంలో శా 'కేయమఠం అనవచ్చు. 


(గ్రామదేవత, పెద్దస్వామి : 


(గామాలలో వర్షాలు కురవనప్పుడూ, కలరా, మశూచి మొదలై న అమ్మవారు 
సోకి నప్పుడూ , పల్లెలలో ఆసాదుల చీందులు ఏర్పాటు చేస్తారు. (పతి సంవత్సర మూ 
ఉగాది మరుసటి రోజున (గ్రామదేవత పెద్దస్వామికి మేలుకొలుపు పాటలతో చిందు 
నృత్యాలు ఆవేశంగా చేసారు. ఆదేశంగా గేయాలు పాడుతారు. 





+ పౌర్షమి రోజున పెద్దస్వామిని, కాపుల ఇళ్ళ దగ్గరకు తీసుకు వచ్చి బిలి 
ఇవ్వబోయే . పోతునూ, బోనకుండను, గంటదు త్రను ఆసాధుక చిందులతో గుడి 
ధగ్గరకు వచ్చి తమ జవనికల్ని ఉధృత ౦గా వాయిస్తూ, కాపుల పూర్వీకులందరినీ 
పేరు "పేరునా స్తుతిస్తారు. గుడి దగ్గరకు వచ్చిన కుమ్మరి పూజారి కాపుల వస్తువుల 
సన్నిటినీ అక్కడ పెట్టి (గామ (ప్రజల ముందు చిందులు వేసాడు. 


ఆసాదుల ట్స ందనృ్ఫత రం : 


_ సామాన్యంగా ఆసాదుల. బృందంలో. ముగ్గు రుంటారు. ఆందరివద్దా వాయి 
ద్యాలు వుంటాయి. (ప్రధాన నాయకుడు: “పాడితే. 'మిగశా ఇద్దరూ చిందులు వేచ్తూ: 


ఆనాదుల ఆరాధనా చింధులు కరవ 


వంత పాడతారు. పాటపాడుతూ వలయాకారంగా తిరుగుతూ. వెనుకకూ ముందుకూ. 
అడుగులు వేసూ వంగుతూ లేస్తూ చేతులను ఆడిస్తూ గజ్జెల కాళ్ళతో చిందులను 
తొక్కుతారు. ఒక (పక్క వాయిద్యం మోగుతూనే Ses, నాయకుడు చేతిని 
వూపుతూ చూపుడు (వేలును చెవిలో పెట్టుకుంటూ లయాన్వితంగా రాగం తీస్తారు. 

పాదాలు పై కెత్తి మునికాళ్ళమీద అరచేతితో కొడుతూ పెద్దమ్మ స్వామి దగ్గరకు: 
పోయి నమస్కారం చేసాడు. | 


కథకుణ్ణి అనుసరిస్తూ వంతలు . చేశ్రానందంగా. నృత్యం చేస్తారు. వారి 
ముగ్గురి నాట్యమూ త్రిమూర్తుల నృత్యంగా దర్శనమి స్తుంది. ఈ సమయంలో 
కొందరికి పూనకం వస్తుంది. పూనకం వచ్చినవారిచేత వేపాకులు తినిపించటం, 
క ల్లముంతలోని కల్లును. వేపముంతతో అందరిమీదా చిలకరించటం గ్రామాన్ని 
రక్షించమని గాయకుడు దేవతల్ని (ప్రార్థిస్తూ వచ్చి చిందులువేస్తూ గేయాలనూ, 
కథా గేయాలనూ పాడుతారు. ముఖ్యంగా వారు గానంచేసే కథా గేయాలు, 
పెద్దమ్మ కథ. - చల్లారమ్మ కథ _ యల్లమ్మ కథ వీరు చక్కగా అలంకరించు 
కుని (గామ (పజల ముందు, ఆరు బయలులో ఆహ్లాదంగా నృత్యం చేసారు. 
(గామ (ప్రజలు ఎంతగానో ఆనందిస్తారు. సంతోషంగా వారికి కానుకలు ముట్ట 
చేప్పత్రారు, “వ్యా 


కథను మూడు రోజులు మొదలు తొమ్మిది రోజుల వరకూ పొడిగించి చెప్ప 
గలరు. కథ చెప్పే (ప్రతిరోజూ, పెద్దమ్మ స్వామికి పూజలుచేస్తూ, ఆ మహాదేవిని 
కొలుస్తూ (గామస్టులచేత కొలిపిస్తూ (గ్రామాన్ని కాపాడమని ఆసాదుల మధ్య 
వర్తులగా గ్రామ (ప్రజల ఆ ర్తనాదాన్ని దేవతకు అందచేసే మాతలుగా 
వుంటున్నారు. 


వేషధారణ : 


ఆసాది కథకులు మోకాలిదాకా పంచ కట్టి, కథ చెప్పే వ్యక్తి కథకుడు. 
మాతం నల్లికోటు ధరించి ఎర్ర పాగా చుట్టి వెనుక కుచ్చు వదలి, నడుము కట్టుతో 
నుదుట బంగారు బొట్టు పెట్టి చేతిలో వేసమండల్ని పట్టుకుని యుళిపి కత 
చెప్పతారు. కథా ప్రారంభంలో క ఖై న వేద్యం పెళ్పే భి. వారూ 
కల్లు (తాగుతారు. 


456 జానపదకళారూపాలు 
ఒక వేళ (గ్రామస్టులు, కథలు చెప్పించకపోతే. ఉగాది మరుసటిరోజున తప స్స 


కుండా చిందులు వేస్తారు. అంటేనే వారిని ఆయగా శృ్ళంటారు. దేవత సమక్షంలో 
జంతువుల బలి సమయంలో, ఈ విధంగా పాడుతారు. 


“పెద్దమ్మ తలికి: 
(0 ag) 


పూజ చేత్తామురో యమ్మ - పెద్దమ్మ తల్లికి 
పూజ చేత్తామురో = పున్నిమంతులు మీరు 
మళల్లిపూవులు దెచ్చి - మనసార వెల్లుదాము 
బాగుగా బలిపిల్లలు గొట్టి - కర్మపోతులను 
కడగా కొట్టి అసాదివాండ్లను - ఆటలాడమని 
సన్న మేళముల సందడి" చేయమని 
_ సకియలారో, పెద్దమ్మ తల్లికి పూజ చేద్దాము 
_ రోయక్క; కొండ చక్కెర, కర్ణూరములు, మంచి తేనియో 
మా పెద్మమ స్వామికి పలము రుసుములు పూజ సేత్తము. 


అంటూ సుబ్బారావు పేటకు చెందిన మాదిగ నాగన్న పాడిన పాట. 
ఇది అనంతపురం జిల్లాలో ధర్మవరం తాలూకాలో వున్న ఆసాదుల 
కళారూప మిది, 





SYRNVINNTG గత 
DEON తో 





ఆదిమ వాసులకు అద్దం పట్టె 
గిరిజన కళారూపాలు 





తెలుగు దేశంలో ముఖ్యంగా కొండ (ప్రాంతాల్లో అడవి (ప్రాంతాల్లో వున్న ఆదిమ 
జాతుల గిరిజన నృత్యాలు ఆంధ (_పజలకు ఏమీ తెలియవు. వారు ఆంధ 
దేశంలో బతుకుతున్నా అది వారి వారి (ప్రాంతాలకే పరిమిత మైపోయి వారికి తప్పా. 
ఇతరులకు తెలియకుండా పోయాయి. అందుకు కారణం వారి (అటేకరళ అడవులకే 
పరిమితమై వుండటం ఇతరులతో ఏ విధమైన సంబంధాలు లేకపోవడమే. _ 


గిరిజనుల కళారూపాలు : 


ఆంధదేశంలో అటు రాయలసీమ నుండి ఇటు ఇచ్చాపురం వరకూ అన్ని 
(పదేశాల్లోనూ కలిపి మొత్తం ముప్ఫై ఎనిమిది గిరిజన జాతులున్నాయన్సీ వీరి 
జనాభా పదమూడు లక్షలనీ, డి. ఆర్‌. (ప్రతాప్‌ గారి వ్యాసానికి ఆధారంగా నాట్యకళ 
జానపద కళల (ప్రత్యేక సంచికలో ఉదహరించారు. 
అదిలాబాద్‌ జిల్లాలో గోండులు, కొలాములు, మధురాలు, (వధానులు, 
ఆంధులు ముఖ్య జాతులు. 

నాయిక పోడులు (పధానంగా కరీం నగర్‌ జిల్లాలో కనిపిసారు. 


వరంగల్‌, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల ఏజన్సీ (హంకాలలో కమ 
కొండ రెడ్లు ఎక్కువ. 


విళాఖపట్టిణం, (శ్రీకాకుళం జిల్లాల కొండ - తల బగతలు, కొండ 
దొరలు, వాల్మీకులు, మూలదొరలు, తటి గదబలు, కమ్మరలు, క్‌తయా 
ఎక్కువ కనిపిస్తారు. 


458 _ జానపద కళారూపాలు 


శ్రీకాకుళం జిల్లాలో జాతపు దొరలు, సవరలూ మాత్రమే కొండ (పాంతాల్లో 
వున్నారు. కర్నూలు జిల్లాలోని నల్ల మల అడవులలో నూ, మహబూబ్‌ నగర్‌ జిల్లా 
లోని అమరాబాద్‌ పీఠభూమి (పాంతంలో చెంచులు నివసిస్తున్నారు. 
రాష్ట్రంలో అనేక చోట్ల కనిపించే జాతి బంజారులు. వీరినే సుగాలీలనీ, 
తటి. ary అనికూడా పిలుసారు. 
ఇక ఎరుకలు, ఏనాదులు మైదాన (పదేశాలలో నే నివాసాలు ఏర్పరుచుకున్న 
వారున్నారు. 
గిరిజనులకు సంవత్సరం పొడుగునా వ్యవసాయమే జీవనాధారం. గోండులు, 
కోయలు బగతలు, వాల్మీకులు స్టిరనివాసాలు ఏర్పాటు చేసుకుని భూములను సేద్యం 
చేసుకుంటారు. 
కొండ రెడ్డూ, కొండదొరలూ, సామంతులూ, సవరలూ నిలకడగా ఒకచోట 
కాక తమకు తోచిన (పదేళాలలో పోయి వ్యవసాయం చేసుకుంటారు. 


ఇక కోయలు, బగతలు, వాల్మీకులు, కొలాములు. నాయక పోడులు, కోటి 
యాల, మూఖదొరలు మొదలై న గిరిజన జాతులు కూడా పోడు వ్యవసా యంద్వారా, 
ఆదనప్ప ఆదాయాల కోసం (వయత్నిస్తారని డి. ఆర్‌. (పతాప్‌గారు (వాళారు. ఆలా 
గిరిజనులు ' జీవిత విధానాలను సాగించుకుంటూ ఆనందం కోసం, సంగీతాన్నీ 
{ సీ సా ఆర చ తి, స 
నృత్యాన్నీ వాయిద్యాన్నీ జోడించి ఎన్నో కళారూపాలను సృష్టించుకున్నారు. 


కి గుసాడి నృత్యం : 


అదిలాబాదు జిల్లా రాజగోండులకు దీపావళి పెద్ద పండుగ. చలికాలం? 
ప్రారంభమయ్యే సరికి పంటలన్నీ చేతికి వచ్చి వుంటాయి. తాము చెమటోడ్చి చేసిన 
కష్టం, ధాన్యం లక్ష్మీగా నట్టింట చేరి వుంటుంది.. గోండు లందరూ ఆటపాటలతో 
అ చేసే రోజులు (పారంభమౌతాయి. రకరకాల వస్తాాభరణాలు వేసుకుని 
యువజనులు సంగీత వాయిద్యాలతో అతిథులుగా పొరుగు (గామాలకు తరలి వెడతారు. 
గొమ్ములూదుతూ, తె ప్పెట్లు వాయిస్తూ యా(తలు సాగిసారు. గోండుల పురాణ 
గాథలలోని *దండారియారౌడ్‌, సిస్‌సెర్యా రౌడ్‌”” అనే క థానాయకులను అనుసరిస్తూ 
(వతి సంవత్సరం నృత్యాలు చేసారు. 


గోండు యువకులు 20 నుంచి 40 మంది దాకా చేరి చేసే దండారీ నృత్యంలో 
గుసాడి నృత్యం ఒక భాగం. గుసాడి నృత్యంలో ఎందరో పాల్గొనవచ్చు. 





ఆదిమవాస్తులకు ఆద్దంపస్తే గిరిజన కళారూపాలు 


స సళ 


౧. దీపావళి. నెలలో సాంప్రదాయికమైన ఈ నృత్యం జరుగుతుంది. పౌర్ణమినాడు 
కార్యక్రమం (ప్రారంభమౌతుంది. చతుర్దశి వరకూ జరుగుతుంది. గుసాడి న ర్తకునికి 


1 


1, 
‘ , 
> ర్‌ 
ఈ అ 
॥ ' 
os 
' 
m శ 
' 
oh ఇ 
నః » ॥ 
క 
నల 1% 
స ¢ 
| 
శ wy a షు 
౪4 er 
+ ల 4 
ళ్‌ లీల uw 
ae ght ట్య 
' 
‘4 
గ. 
ళో 
ot ' 
. 
అ 
% ఫ్‌ 
© ల్‌ 
. ళ్‌ శ 
* || 
4 





కావలసిన పామ్మగిలో ముఖ్యమైనది నెమలిపింఛ ౦తో తయారుచేసిన తలపాగా. 
ఇందులో గొల్లె పోతు కొమ్ములను కూడా అమర్చుతారు. కృతిమ గలు. మీస్రా 
అతో "వేషం శడతారు. మేకతోలు కప్పుకుంటారు. న SE టు వ్య 


46 జనపద కళారూపాలు 


ఇక వాయిద్యాలు. డస్పు, తడుము, ప్మిపే, బాకా, కలికొయ్‌ “ (శప్పెట్స 
మొదలై నవి వాద్యబ్బిందానికి హుషారు నిస్తాయి. సంగీత వాయిద్యాలను, గుసాడి 
నృత్య | సరికరాలను గోండులు పర మపవమి తంగా భావిసారు, నాటా. న ముందు 
వాటికి పూజ చేస్తారు. 


దండారి కోలాట నృత్యం - 


మరింత లయబద్ధమూ, (క్రమబిద్ధయూ అయిన దండారి నృత్యం గుసాడ్‌ 
నృత్యంలో భాగం. దండారి నృత్యం చేస్తున్న బృందంలోకి గుసాడి బృందం అక 
స్మాత్తుగా (వవేశిస్తారు. గోండు భాషలో గుసాడి అంటే అల్లరి అని ఆర్థం. దండారీ 


నృత్యం గుమేలా అనేది బుర్రకథ డక్కి శబ్దాలకు అనుగుణంగా లయబద్ద్ధమై 
ఉంటుంది. 


వలయాకారంగా చేరే దండారి బృందం. లోపలి వై పుకు తిరిగి నిలు 
చుంటారు. ఎడమవై పుకు నెమ్మదిగా అడుగులు వేస్తూ, అడుగులు వేసినప్పుడల్లా 
శుడి పాదాన్ని ఎడమకాలు మీదికి వూగిస్తుండడంతో నృత్యం (పారంభమౌతుంది. 
(ప్రతి నర్తకునికి చేతిలో రెండు కోలాటం కర్రలు వుంటాయి. నర్తకులు తమ 
చేతుల్లోని రెండు క్యరలను ఒకదానితో మరొకదానిని తాకిస్తారు. తరువాత కుడి 
చైపున వున్న నర్శకుని కర్రను కొడతారు, ఇలా అడుగులువేస్తూ కోలాటమాడుతూ 
న_ర్రకులందరూ వంగి కర్రలను నేలకి తాకించి నాలుగు దిక్కు.లకూ అడుగులు 
వేస్తారు. దేవతలందరికీ (పణమిర్లిడానికి ఇలా నాలుగు దిక్కు.లకూ అడుగులు 
వేస్తారు. దేవతలకు (మొక్కిన తరువాత వలయాన్ని సరిచేసుకుని కరోలను పాదాల 
వద్ద వుంచి, పాటకు అనుగుణంగా చేతులతో చప్పట్లు కొడతారు. ఒక బృందం 


చరణాన్ని ముగించగానే రెండవ బృందం రెండవ చరణాన్ని అందుకుంటూ 
బృందగానం చేస్తారు. 


దండారీ నృత్యంలో, గుసాడీల (ప్రవేశం : 


వె విధంగా దండారీల నృత్యం కొనసాగుతుండగా నలుగురై దుగురు 
క హఠాత్తుగా దండారీల వలయంలోకి చొచ్చుకొని వస్తారు. "తలకు నెమలి' 
ఎంఛాలను ధరించి, కృత్రిమ గడ్డాలూ, మీసాలూ. శరీరంపై. మేక చర్మమూ. 


ఆదిమవాసులకు ఆద్దంపక్షే గిరిజన కళారూపాలు 461 


ధరించి వచ్చే గుసాడీల చేతుల్లో కర లుంటాయి. మెడలో . గవ్వల హారాలూ, 
తుంగకాయల హోరాలూ వుంటాయి. నడుముకు మణికట్టుకూ - చిరు గజ్జెలు 
వుంటాయి. కంటి చుట్టూ. తెల్లరంగు పూనుకుంటారు. మొలకు నారింజ రంగు 





QU ® గే 
te; 
CO 


ow 


లంగోటీలు తప్పించికే శరీరంపై మరే యితర ఆచ్చాదన ఉండని గుసాడీల వేషం 
వింతగా వుంటుంది. శరీరంపైన నలుపు చారల చుక్కలతో వింత వింత అలంకర 

లు వుంటాయి. గుసాడీలు (ప్రవేశించగానే దండారీలు చెల్లాచెదరౌతారు. ఇది 
పీక్షకులకు ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది. . 


is ఎ“ జానపదక ళ.రూ పాలు 


సామంత్రుల మయూర నృత్యం: ౨ 

సామంతులు మాత్రమె, ఈ మయూర యం! “చేస్తారు: హు 
న న కూడా అంటారు. సామంతులు ఎంతో వెనుకబడిన గిరిజనులు. విశాఖ 
పట్టణం, (శ్రీకాకుళం జిల్లాలోని దుర్గమ్మకొండ (ప్రాంతపు అడవుల్లో ఈ గిరిజనులు 
కనిపిస్తారు. సామంతులు తరతరాలుగా కాపాడుకొంటూ వ స్తున్న సాంస్కృతిక 
సంపదలో మయూర నృత్యం ఒక భాగం. గోండుల వివాహ సందర్భాలలోనూ: 
ఏపిల్‌ నెలలో వచ్చే చెత పర్వదిన సందర్భంలోనూ సాధారణంగా ఈ మయూరి 
నృత్యం చేసారు. ఈ నృత్యంలో పిరోడి అనే మురళి కాళ్ళకు కట్టుకు నే గజ్జలు 
ముఖ్యమైనవి. జీ 


సామంతులు ఖరీదైన వస్తాలంకరణల జోలికి పోరు. తెల్లధోవతి. కట్టుకుం 
టారు. నర్తకు లందరూ వదలా గజ్జెలు కట్టుకుంటారు. వీటిని సామంతులు 
“ముయ్యంగి” అంటారు. తలకు కోయంగ్‌ అనే తలపాగా ధరిస్తారు. తుంగ 
గడ్డితో చేసిన పొగాకు రంగుల గుడ్డపేలికలను కుచ్చులుగా కడతారు. "నడుము వంచి 
నప్పుడు పింఛము విప్పిన నెమలివలె కనిపించేటట్టు నెమలిపింఛముల గుత్తిని 
నడుము వెనుక బిగించుకుంటారు. మొదట నర్తకులందరూ రెండు వరుసలలో విలు 
చుంటారు.. నోటితో నెమలి అరుపును పోలిన శబ్దం చేస్తారు.వలయాకారంగా నిలిచి 
నాట్యం చేస్తున్న మయూరం పద్ధతిలో మోకాలిపై ముందుకు వంగుతారు. భూమా 
తకు సూర్యభగవానుడికి _మొక్కి. నృత శం (పార ంభిస్తారు, 


జోడియా : 


అనే ఈ గిరిజన నృత్యాన్ని కొండ్య మట్టియా, జోడియా అనే జాతులవాళ్ళు 
చేస్తారు. ఈ నృత్యాన్ని పులకమ్మ. గంగాదేవి. “గౌరమ్మ 


మొదలైన పండుగల 
దర్భంగా చేస్తారు. 


ఇది ఆడ నగ కలిసి చేసే బృందనృత్యం. పది అడుగుల 
(రమీద ఇద్దరు నిల్చోగా మిగతా బ్భిందం నాట్యం చేయడం దీని (పత్వేకత. 


"ఇది: శ్రీకాకుళానికి చెందిన సవర జాతి చేసే గిఠీజన నృత్యం. జీన్ని పెళ్ళిళ్ళ 
సందర్భంలో, దేవీ పూజల సంవర్శంగా ' చేసారు... ఇది. . ఆడ మగు-కతిసి చేసే 


ఆదిమవాసులకు అద్దంపళ్రు గిరిజన కళారూపాలు 463 
బృంద్‌ "నృత్యం. కోలాటం కూడా (శ్రీకాకుళానికి చెందిన సామంతుల జాతివారు చేసే 
నృత్యం. ఇది పెళ్ళిళ్ళ సందర్భంగా 'శేవలం పురుషులు చేసే నృత్యం. 
చెంచు నృత్యం : 

మహబూబ్‌ నగర్‌కు చెందిన ఇంచుజాతి | పెళ్ళళ్ళ నందేర్చంగా చేసే 
నృత్యం. ఇది ఆడ మగ కలిసి చేపే నృత్యం. 
ఇంబాడి : 


"లంబాడి హోలీ లక నల్ల గొండకు చెందిన. are జాతివారు పోలీ 
పండుగ సందర్భంలో చేస్తారు. దీన్ని హోలీ నృత్యం అనికూడా అంటారు. ఇదీ 
ప్రీ పురుషులు కలిసి చేసే నృత్యం. 
కోయ స. 

. ఇది ఖమ్మం జిల్లాకు చెందిన కోయజాతివారు వి _త్రనాలు నావే సందర్భంలో 
చేసె సే నృత్యం. షా ఆడా మగా కలిసి చేసే సీ బృంద "సత్యం. 


వరికోత. నృత్యం తూర్పు పశ్చిమ గోదావరి (ప్రాంతాలలో గిరిజనులు చేపే 
మం. వరి పంట చేతికి వచ్చిన సందర్భంలో చేసే నృత్యం, ఇదికూడా ప్రీ పురు 
మలు కలిసి చేసే నృత్యమే. 


అంబాడి నృత్యం 


“దీనిని రంగారెడి జిలాలోని మేడ్చల్‌ (వొంతప్ప లంబాడీలు చేసారు, ఇది 
న ఇ గా... | | | య | 





పండుగల 'సందర్భంగా ఆడవాళ్ళు అ బృంద నృత్యం. ఈ నృత్యాలను గిరిజనులు 
చేపే టవ్వుడు తుటుంష్మర; వెట్టి, డప్పు మొదలై న తోలు కక రి 


464  జానపదకళారూపాలు 


కొమ్ము, సన్నాయి మొదలై న వాయిద్యాలూ, కిన్నెరమెట్ల, కిన్నెర, డోలు కామారో 
ఇత్యాది తీగ వాయిద్యాలు "ఎక్కువగా వాడుతారు. అలంకరణ దుస్తులు, సాంప్రదాయ 
పద్దతుల్లో వుంటాయి. 


కొండ రెడ్డ రా సంస్కృతి : 


ఆంధ్రదేశంలో ఆయా (ప్రదేశాల్లో వున్న కళారూపాలు మాతమే వెలుగులో 
కొచ్చాయి. అలా వెలుగులోకి వచ్చి (పచారమై (ప్రజల నాకర్షించినవి మామే 
మనకు తెలుసు. కాని ఆంధ్రదేశంలో నే ఎక్కడో మారుమూల గిరిజన (ప్రాంతాల్లో 
వున్న కళారూపాలు మాతం ఆంధ్ర అశ 'కెవ్వరికీ తెలియకుండా అజ్ఞాతంగానే 
వుండిపోయాయి. 


అక్కడి (ప్రజలకు బయటి (ప్రపంచంతో సంబంధమే లేదు. ఈ నాగరిక 
(ప్రపంచానికే దూర మైన అజ్ఞాత జీవితాలు వారివి. అమాయక (ప్రజలు. నిర్మలమైన 
మనస్సులు, నిష్కల్మష హృదయాలు. మాయామర్మాలు తెలియనివారు. వారూ 
వారి జీవితం. జీవితానందం కోసం వారి ఆచారాలూ, అధ్యాత్మక చింతనలూ, ఆరా 
ఢనలూ, వినోద (పదర్శనాలూ, కొన్ని వందల సంవత్సరాలుగా ఆ (ప్రాచీన 
సంస్కృతిని రక్షిస్తూ మారుమూల కొండల్లో, అడవుల్లో వుంటూ జంతువులతో 
పాటు వారూ పరిమిత కుటుంబాలుగా - “బతుకుతున్నారు. 


అలొ (బతి కేవారు నాగరికత (పపంచానికి అతి దగ్గరగా వున్నారు. ఆలా 
తూర్పు గోదావరి జిల్లాలో అటు రాజమం! డికీ, ఇటు భ(ద్రాచలానికీ దగ్గరగా వున్న 
మా రేడిమిల్లి __ అడ్డతీగల మొదలై న సమితుల్లో అధిక నంభ్యాకులుగా వున్నారు. 
వీరి మాతృభాష తెలుగే. అయితే కొంచెం తూ వుంటుంది. (పధానంగా వీరు 
రోడు వ్యవసాయం చేస్తున్నప్పటికీ వేటాడటం, చెట్లు నరకటం, చేపలు పట్టటం 
ఏరి జీవనాధారం. చెట్ల వేళ్లూ ,... ఆకులూ జీలుగ బెరడూ మామిడి జీడీ వీరి 
కిహార పదార్థాలు. 

కొండ రెడ్లు పంటలు బాగా పండాలనీ, తమకు వ్యాధులు రాకుండా కాపాడ 
మనీ రకరకాల దేవతలను కొలుసారు. వీరి పండుగలలో మామిడికోత పండుగ, 
భూదేవి పండుగ, గంగమ్మదేవత ప పండుగ ముఖ్యమైనవి. ముత్యాలమ్మ, గంగమ్మ, 
గంటమ్మ, సరెలమ్మ, పాండవులను వీరు అతి భ ee కొలుస్తారు. 


ఆదిమవాసులకు ఆద్దంపకే గిరిజన కళారూపాలు . 465 
మామిడికోత నృత్యం ; 


కొండ రెడ్రకు అత్యంత (పీతికర మైనవి మామిడిపండ్లు. మామిడిపండ్లు ఆ 
ప్రాంతంలో ఎక్కువగా లభిస్తాయి. మామిడిపండ్లు కోసేముందు కొండరెడ్డు. 
ఆనందోత్సవం జరుపుకొంటారు. త ప్పెట్ల వాయిద్యాల శబ్రానికి అనుగుణంగా లయ 
బద్ధమైన నృత్యం చేసారు. 

రా తిపూట ఈ నృత్యం (సారంభమౌతుంది. మొదట _ వాయిద్యాలను 
నెమ్మదిగా ( _మోగిసారు. ముగ్గురు నలుగురు స్త్రీలు చెట్టాపట్టాలు ఎనుకుసః చేతుల్లో 
గల గల శబ్దంచెసే సస గుత్తులను ధరించి నృత్యంతో పాల్గొంటారు. 


సామూహిక నృత్యం : 


వారు చేసే నృత్యంలో ప్రీలూ, పురుమలూ ఒకేసారి. నృత్యంలో పాల్గొం: 
టారుకాని జంటలుగా కలవరు. రంగస్థలం చుట్టూ ఎడమచేతి వాలుగా న. 
చేస్తూ నృత్యం కొనసాగిస్తారు. నృత్యం పతాక సన్నివేశానికి వచ్చినప్పుడు సై 
ప్రీలూ పురుషులూ వేరు వేరుగానే నృత్యం చేసారు. స్త్రీలు పాదాన్ని నేలకు అరం 
తూనే నాలుగు అడుగులు ముందుకుపస్తారు. ఇలా ముందుకు వెళ్ళడం ఒక (పత్యేక 
పద్ధతిలో జరుగుతుంది. కుడి పాదాన్ని ఐ మూలగా నాలుగడుగులు ముందుకు వేసి, 
ఒక్‌ అడుగు అదే పద్దతిని వెనక్కు వేసారు. వలయాకార ౦లో చేరి ఒకేసారి అందరూ 
కేంద్రస్థానానికి వచ్చి మళ్ళీ పోవడం, చేతులు ఊపుతూ అర చేతుల్లో ఉన్న గలగల 
లాడే వాయిద్య విశేషాలతో శబ్దం చేయడం ఈ నృత్యానికి హంగును చేకూర్చు 
తుంది. కాళ్ళను ఎడంగా ఉంచి అడపా మీద అదేలా దూకడం, అటు తర్వాత 


కుడి పాదం వెనక్కూ ఎడం పాడం ముందుకూ వచ్చేటట్లు మరో గెంతు గెంతడం, 
కూడా ఒక విశిష్టమైన నర్తన విధానం, 


పురుషుల నృత్యం వ 


పురుషుడు అడుగులు లు దేవే పద్దతి. ప్రీలకం"టే 





భిన్నంగా వుంటుంది. నాట్యం చేస్తున్న బృందంతోపాటు hay "సై జి 
వాద్యకారులు (పక్కగా వెంట వెంటనే ముందుకు అడు. [ ఏ. 

/ రి ఫ్‌ జి. + ల క 
గులు వెసారు. (పారంభంలో మట్టుకు ప్‌ యిద్యాలను పట్టు లో మ 


M-30 


466 జానపదకళారూపాలు 


కున్న కళాకారులు రంగస్టలం మధ్య కనిపిస్తారు. అడుగు ముందుకు వేసేటప్పుడు 
'మొదట కుడిపాదం చేసి ఆ తరువాత ఎడమపొదాన్ని కుడిపాదం మడమదాకా ముందుకు 
తీసుకువస్తారు. ఆ విధంగా మళ్ళీ కుడిపాదంతో అడుగు వేయడానికి వీలు కలుగు 
తుంది. ఈ నృత్యం వాయించే రెండురకాల చర్మవాద్యాలూ అడుగులు వేసేటప్పుడు 
'లయబద్దంగా చేయడానికి తోడ్చ డుతాయి. 


వాయిద్యాలను మరింత చేగంగా వాయించినకొలది నాట్యంలో ఉత్సాహం౦ 
కూడా పెరిగి మరింత చురుకుగా సాగుతుంది. ఆర్హరా త్రిలోగా విందులు ముగించి, 
స్త్రీలూ, పురుషులూ, పిల్లి లూ మళ్ళీ నృత్యం (పారంభిసారు. 

ముత్యాలమ్మనూ. కొండదేవతలనూ ఆహ్వానిస్తూ సుదీర్ల మైన పాటలు పాడ 
తారు. కొండ రెడ్లకు ఈ పాట ఎంతో ఉత్సాహాన్నీ ఉద్వేగా న్నీ కలిగిస్తుంది. 

సన్ని వేశం పతాకస్థాయిని అందుకునే సమయానికి పాట పూర్తి అవుతుంది. 
ఉదయం పది గంటల వరకూ, అలసట వచ్చేంత వరకూ నృత్యంచేసి ఎవరికి వారు 
“వెళ్ళిపోతారు. (గామమంతా నిశ్శబ్ద మైపోతుంది. 


మూఢ నమ్మకాలు : 


వ్యాధులూ, మరణమూ, వృద్ధాప్యం మొదలై నవి. దైవాన్నుగహం, చేతబడి, 
మంత్ర తం(తాలవల్ల వసాయని వీరికి గట్టి నమ్మకం. అందుకే జంతువులను విప 
రీతంగా దేవతలకు బలి ఇసారు. వీరిలో నిర్బంధంగా స్త్రీని ఎత్తుకు వచ్చి వివాహం 
చేసుకునే పద్దతి ఇప్పటికీ వుంది. 'పెళ్ళిళ్ళకు స్త్రీ పురుషులు సాంపదాయ నృత్య 
గానాలు చేస్తారు, రాజుల పండుగా, గంగాలమ్మ పండుగా, గూపెమ్మ కొలువులలో 
వీరు దేవతలను ఆహ్వానిస్తూ నాట్యం చేసారు. రాజుల పండుగల్లో వారు పాండవులను 
ఆహ్వానిస్తారు. 

రాజుల పండుగలో 

లేలేలేల లెలెమ్మరో ఓ లేల 

లేలేలేల లేలెమ్మరో ఓ లేల అన్న రీతిలోనూ 
"పెళ్ళిళ్ళలో 


లచ్చు కోడలయ్య కోడలా 
లచ్చీర బాలకోడలా. 





ఆదిమవాసులకు అద్రంపళ్రు గిరిజన కళారూపాలు 407 


అన్న పాటను వీరు పాడతారు. వీరి జీనితంలో మాటకంచే పాపే (ప్రధానం. గంగా 
అమ్మ పండుగలో ఓ అ త్ర కోడలిని ఇలా అంటుంది. 


గైరికిపిట్ట కన్నులదానా కోడల్హా కోడలమ్మా 
కారుపంది ముక్కు_దానా కోడలా -_ కోడలమ్మా 


అని పరిహసి సుంది. 
అరకులోయలో, ఆదిమవాసుల నృత్యాలు 


మన (పాచీన సంగీత నృత్యాలు రూపు మాసిపోకుండా కాపాడిన ఖ్యాతి జాన 
పదులకు దక్కుతుంది. భారతీయ సంస్కృతిలో జానపద నృత్యం అత్యంత ముఖ్య 
మెనది. 


రమణీయ [పకృతి : 


అరకు లోయ రమణీయమైన (పకృతికి నిలయం. విశాఖపట్టణం జిల్లాలో 
సముద మట్టానికి నాలుగువేల అడుగుల ఎత్తున వున్న (ప్రాంత మిది. సంవత్సర 
కాలంలో ఎక్కువ కాలం వాతావరణం ఆహాదకర ౦గా చల్లగా వుంటుంది. అనుకూల 
వాతావరణంవల్ల కాఫీ తోటలు, నారింజ తోటలు ఏపుగా పెరుగుతాయి. రకరకాల 
కూరగాయలు పండిసారు. అనేక గిరిజన జాతులు అరకు లోయ అంతటా కని 
పిస్తారు. ఏకం ౯ ఆం|ధదేశంలో వున్నా ఎక్కువ మంది ఒరియా భాషను మాట్లాడు 
తారు, అయితే వీరు మాట్లాడే భాష స్వచ్చమైన ఒరియా భాషకాదు. వీరితో వా వాల్మీకి, 
బగట, బోండ్‌, కొండదార, కోటియా (ప్రధానమైన గిరిజన ; 


జాతులు. 


ఈ చెల పండుగ : 


అరకు లోయలో కం! (ప్రధానమైన ఆనందో 
తవం, చై(త మాసంలో జరుగుతుంది. చెత పర్వం, 
లేక ఈటల పండుగ సందర్భంగా ఈ ఆనందోత్సవం 
జరుగుళుంది. పండుగ రోజుల్లో పురుషులు ఈటెల 
తోనూ, విల్ల ౦బులతోనూ జల వలను వేటాడుతారు. 





468 జానపదకళారూపాలు 
అందువల్ల దీనిని ఈ'పెల పండుగ అంటారని ఆంధ్ర పభుత్వ గిరిజన లు 
సంస్థవారు (నాట్యకళ జానపద కళల సంచికలో ఉదహరించారు). 


చైత్ర మాసంలో గిరిజనులు చై(త పర్వం చేసుకుంటారు. అన్ని తెగల 
వారూ మహోత్సాహంతో ఉత్సవంలో పాల్గొంటారు. అందరూ ఒక చోట చేరి 
విందులు చేసుకుంటారు. యువతీ యువకులు ఒళ్ళు తెలియని ఆనందోత్సాహాలతో 
తెల్లవార్లూ సంగీత నృత్యాలతో కాలక్షేపం చేస్తారు. అన్ని వయసులవారూ రోజుల 
తరబడి "అడవులలో గడుపుతూ తృ ప్రి పిగా కలు చేటనుంచి రి క్రహస్తాలతో 
తిరిగి నచ్చేటస్పుడు, ప్పరుషులను స్త్రీలు పరాభవినారు. పర్వ దినాలలో ఒక (గామా 
నికి చెందినవారు మరొక (గామానికి వెళ్ళి, దింసా నృత్యంలో పాల్గొంటారు. పర్వ 
దినాలలో ఒక గామం వారు, మరో (గామం వారిని ఆహ్వానిసాట్‌. అలా వచ్చే 
వారికి విందులు ఏర్పాటుచేసారు. ఇలా అందరూ కలిని నృత్యవినోదాల్ని' జరుప్ప 
కోవడాన్ని “సంకిడి కెల్చార్‌”” లేక “*కిందిరి కెల్నార్‌?” అంటారు, చై చెత. పర్వం: 
ఈ విధంగా వారి మధ్య నఖ్యతను పెంపొంది స్తుంది. 


ప్ర నృత్యం : 


అరకు లోయలో. ప్రసిద్దమైన కం దింసొ నృత్యం ఒకటి. వృద్దులూ, 
యువకులూ, ధనికులూ, పేదలు అనే తేడా లేకుండా, అన్ని వర్షాల వారు దింనొ 
నృత కార్యక్రమాలలో పాల్గొ ంటారు. కష్టజీవులై న గిరిజనులకు, ఈ కార్య 
(కమాలు అంతులేని ఆనందాన్నిన్తాయి. దింసా నృత్యం అందరినీ అలరించడ మేకాక , 
(గామీణ (పజల మధ్య సఖ్యతనూ, సుహృద్భావాన్ని పెంపొంది స్తుంది. దింసొ 
నృత్యాన్ని చై (త్ర సర్వంలోనూ, వివాహ సమయంలోనూ, పండుగ పర్వదినాల: 
లోనూ (పదర్శిస్తారు. 

దింసా నృత్యంలో విలక్షణమైన, సంగీత వాయిద్యా లున్నాయి. “తుండి”” 
“మోరి” శిరిడి” “తుడుము” డప్పు మొదలైన సాంప్రదాయ వాయిద్యాల 
సహకారంతో లయబద్ధంగా సాగుతుంది. ఈ నృత్యంలో ప. ఉ తేజపర్చ 
టానికి మధ్య మధ్య .... జోడుకొమ్ము బూరలను ఊదుతారు. స్త్రీ పురుషు లందరూ" 
సాంప్రదాయక మైన ఆభరణాలు ధరించి, రంగు రంగుల దుస్తులను అలంక్రరించుకుని 
నృత్యానికి హాజరౌతారు. దింసా నృత్యంలో ' ఎనిమిది రకాలున్నాయి. . 


ఆదిమవాసులకు ఆద్దంపళ్టై గిరిజన కళారూపాలు 469 


బోడె దింసా : Ee a. 

బోడె అంటె ఘనమైనదని ఆర్థం, (గామదేవత అయిన నిసాని దేవత" 
పూ జ సమయంలో ఈ నృత్యం చేసారు. కనుక దీనిని బోడె దింసా అంటారు. 
అన్ని వాయిద్యాలూ వుధృతంగా "వాయిస్తూ వుండగా .ఈ నృత్యం (పారంభ 
మౌతుంది; కుడివైపున. పురుషులూ, ఎడమవై పున స్త్రీలూ. వరుసగా నిలుస్తారు. 
వీపుమీద ఒకరి చేతులు మరొకరు దృఢంగా పట్టుకుంటారు. వరుసలో కుడివైపున 
మొదట నిలిచే వ్యక్తి కథానాయకుడు, నెమలి ఈకల పింఛాన్ని పట్టుకుని లయ 
బద్దంగా అడుగులు వేస్తూ, నృత్యాన్ని నిర్వహి సాడు. అలాగే ఎడమవైపు చివరి 


చ దానా దా తాకా గానావా 





దింసా నృత gం 


నుండే వ్య క్రి కూడా కథానాయకుడికి తోడుగా నృత్యాన్ని నిర్వహిస్తాడు. అందరూ 
వర్తులాకారంగా తిరుగుతూ .... మధ్య మధ్య, హుషారుగా హేయ్‌, హేయ్‌, 
హోయ్‌, హోయ్‌ అంటూ, ఆనందంగా కేరింతలు కొడుతూ, చివరికి బారుగా నిలు 
చున్న స్థితికి చేరుకుంటారు. 


గుండేరి దింసా 


 గుండేరి ఒక స్రీ పేరు. ఈ నృత్యంలో పాల్గొనే పురుడు. తనతో 
కలసి అడుగు వేయవలసిందిగా ఒక పాట రూపంలో, 'మహిళా బృందాన్ని ఆహ్వా 
నిసాడు. అందువల్లనే ఈ నృత్యాన్ని “గుండేరి నృత్యం'' అంటారు. ఈ 
నృత్యంలో వెనుకకూ ముందుకూ దృఢంగా ఆ అడుగులు వేస్తూ. కదం (కొష్కళూ 


470 జానపదకళారూపాలు 


గుం డంగా తిరుగుతారు. ఉత్సాహ ఉద్వేగాలతో చేసే నృత్య మిది .... అలాగే 
ఒరియా టో గొడ్డిబెట నృత్యముంది. గొడ్డి అంటే చిన్న రాళ్లు.  బేట అంపే ఏరుట 
అనే అరం. ఈ నృత్యంలో గిరిజన బృందాలు, రాళ్ళను ఏరుతున్నట్లుగా తలను 

థి ౧ 
దించుతూ, పై కెత్తుతూ నర్తి సారు. మంచి వూపుతో ముందుకు వంగుతూ లేస్తూ 
పాతిక అడుగులు ముందుకు సాగి, అదే పద్ధతిలో వెనక్కు వస్తారు. ఇలా 
నాలుగ్లై దునార్లు వెనుకకూ ముందుకూ సమన్వయంతో అడుగులు వేస్తారు. 


ఫోతార్‌ కోలా: 


పోతార్‌ అంటే అడుగులు, తోలా అంటే సేకరణ, ఈ నృత్యంలో సగం 
మంది (పక్క (పక్కన ఒక వరుసలో నుంచుంటారు. వారి వెనుకనే మరో 
బారులో మిగతా సగంమంది నిలుచుంటారు. వెనుక ఉన్నవారు, ముందున్నవారి 
భుజాలపె చేతులు వుంచుతారు; కుడివెపుకూ, ఎడమవైపుకూ, ఒక్కసారిగా 
తలలను (త్రిప్పుతూ బృందం యావత్తూ ముందుకు వెడతారు. ఆడవిలో ఆకులు 
ఎరడాన్ని ఈ నృత్యం సూచిస్తుంది. అరకు లోయలో గిరిజనులు అడ్డ ఆకులను 
సేకరించడం ఒక చిన్న వృత్తి. సెకరించిన ఆకులను సంతలో అమ్ము తారు. 


బాగ్‌ దింసా : 


భగ్‌ అంటే ఒరియాలో “బెబ్బులి” అని అర్థం. అడవిలో భయంకరమైన 
జంతువులలో పెద్దపులి ఒకటి, సపెదపులి కనిపి సే ఫె న పారిపోవాలో చిన్నా "పెద్దా 
అందరూ తెలుసుకోవాల్సిన అవసరం వుంది. బాగ్‌ దింనా నృత్యం దీనిని తెలియ 
చేస్తుంది. బృందంలో నగం మంది ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుం[డంగా 
మాసాటి. తలను పై కెత్తుతూ ముని వేళ్ళమీద నిలిచి క్రతహారు. మిగతా సగం 
మంది చకచకా చుట్టూ తిరుగుతూ లోపల (పవేశించి, పాము చుట్ట ఆకార “౦లో అంతా 
)లుచుంటారు. ప అ నేకసార్లు చేసారు. 


ముద్ర య 

నాటికారి, కందా దింనా, బాయాదింనా అనే నృత్యాలు కూడా వున్నాయి. 
నాటీకారి నృత్యం ఒక్కొక్కరే చేసే నృత్యం, ముఖ్యంగా వాల్మీకి జాతివారు. దీపా 
వళి పండుగ రొజు నృత్యం చేస్తారు. మిగతా పండుగల సమయంలో ఇతర జాతులు 
కూడా ఈ నృత్యంలో పాల్గొంటారు. 


ఆదిమవాసులకు ఆద్దంపసే గిరిజన కళారూపాలు 471 


అలాగే కుందా దింనా, కుందా అంతే ఒకరినొకరు భుజాలతో తోసుకోవడం. 
అని భావం. ఈ నృత్యంలో లయబద్దంగా ఊగుతూ. ఒకరినొకరు భుజాలతో తోను 
కుంటారు. 





పథోర్‌ తోలా నృత్యం 


బాయా దింసా నిసాని దేవత పూనినపుడు గణాచారి చేసే నృత్యమిది. బాయా 
ఆంచే పూనకం. గణాచారిని ఒరియాలో ““గురుమాయి” అంటారు. ఎవరై నా 
పూనినపుడు (గామ స్తులందరు ఆ వ్యక్తి చుట్టూ చేరి తలలు వంచి నిలుసారు. 

అలాగే ““గురుమాయి”” భవిష్యత్తులో జరగనున్న సంఘటనలను చెపుతారు. 
గూడెంలో ఎవరెవరు ధర్మం తప్పి చరించినది బయటపెట్టడం కూడా జరుగుతుంది. 
ఇలా చెప్పే జోళ్యాలలో చాలావరకు నిజం కావడం విశేషం. జానపదులు పూనకం. 
వచ్చిన వ్యక్తిని అనుకరిస్తారు. గనుక ఈ నృత్యాన్ని బాయాదింసా అని వ్యవహ 
రిస్తున్నారు. పూనకం తొలగేవరకూ ఈ నృత్యం కొనసాగుతుంది. (పభుత్వం గిరి. 
జన సాంస్కృతిక సంస్ధ సౌజన్యంతో). 
మధురాలు గ 

మధుర మైన పాటల్నీ, ఆటల్నీ. నృత్యాలను చేస్తూ కాలంగడిపే మధురాలు. 


ఆదిలాబాద్‌ , నిజామా జిలాలో. అడవులతో, కొండలో ఈ మధురాలు ఎక్కువగా నివ. 
?స్తున్నారని, విద్యారణ్యగారు ఆం(ధప తికలో ఉదహరించారు. 


472 జానపదకళారూపాలు 


వారి జీవన సరళీ, ఆచార వ్యవహారాలూ, వేషభాషలూ అన్నీ గిరిజన జీవితా 


నికి దగ్గరగా వుంటాయి. వీరు అన్ని విధాలా, లంబాడీలను పోలి వున్నప్పటికీ వీరికీ 
వారికీ చాలా తేడా వుంది. 


వీరు సంచార జాతులనీ, ఉత్తర (పదేశనుండి వచ్చారనీ అంటారు కాని, 
మేము ఇక్కడి వారమే నంటారు మధురాలు. అదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరు, 
“బోద్‌”' అడపుల్లో ఎక్కువగా కనిపించే మధురాల జీవన విధానం వెషభాషలు విచి 
(తంగా కనిపిసాయి. అందంలోనూ, వస్త్రధారణలోనూ ఏ ఇతర జాతి స్త్రీలకూ 
తీసిపోరు. 


౪ ఆశాల 


చి 
వారని, (ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త గిరిజనుల ఆరాధ్య దైవం ““హేమండార్చు”' 


అంటారు. 





మధురాల సిరోజాల అలంకరణ ఎంతో రమణీయంగా వుంటుంది. స్తీ 
లందరూ మామూలుగా సిగలు చుడతారు కాని మధురాలు పొడుగాటి కొమ్ములాగా 
అలంకరిస్తారు. ఈ అలంకారం చూడ ముచ్చటగా నే వుంటుంది. ట్‌ 


ఆదిమవాసులకు అద్దంపక్షే గిరిజన కళారూపాలు 4173 


జీవిత సరళిలో, వేషధారణలో దగ్గర సంబంధాలున్న లంబాడీలు, ఇంతకు 
పూర్వం, మధురాలతో సంబంధాలు లేకపోయినా, ఇటీవల కాలంలో వీ రపి 
మధ్యా వివాహ సంబంధాలు జరుగుతున్నాయి. 


అధ ar అద | 
ఇష్టమైన గ్‌ కులాష్ట్రమి : 


మధురాలకు గోకులాష్టమి ఎంతో ఇష్టమైన పండుగ. ఈ పండుగ పర్వదినాల్లో 
ప అనే ఆ తమ తమ గూడేలలో ఆడుతూ వుంటారు. మగవారు 
తప్పెటల్నీ, డోలక్‌ లనూ. నగారాలనూ వాయిస్తూవుం కే, మహిళలు లయబద్ధంగా 
చప్పట్లు చరుస్తూ, అడుగులలో అడుగులు వేస్తూ, వలయాకారంగా, గుండంగా 
తిరుగుతూ, కృష సంకీ ర్రనాన్ని ఆశువుగా ఆహ్హాదంగా వివరిసారు. అయితే స్త్రీలు 
(పదర్శించే నృత్యంలో పురుషులు పాల్గొనే అవకాశముండదు. అందుకు కారణం: 
పది సంవత్సరాల వయసున్న బాలుడు కృష్ణుని పాత ధరిస్తే, స్త్రీలంతా గోపికలుగా 
నాట్య విన్యాసాన్ని చేస్తారు. ఆ కారణం ఇల్ల వారి వారి పురుషులకు ఈ నాట్యంలో 
తావు వుండదని మధురాలు చెప్పతారు. 
వీరు దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలను వైభవంగా జరుపుకుంటారు. 
ఆటపాటలతో, ఆనందడోలికల్లో ఊగుతారు. 
ముఖ్యంగా ఖచ్‌ డమారన్‌ ”” అనే కన్యల పండుగను (పత్యెకంగా జరుప్ప 
కుంటారు. ఇది తెలంగాణాలో బహుళ (పచారంలో వున్న బతకమ్మ పండుగకు చాలా 
సన్నిహితంగా వుంటుందట. అమునా అది ఒక (పత్యేక కికారూపంగా వుంటుందట. 


గోండ్లు మొదలై న గిరిజనుల మాదిరే చక్రాల బళ్ళను ఉపయోగిస్తూ. ఉన్న 
వనరులతో వ్యవనాయం చేసుకుంటూ జీవిస్తారు. వీరు స్నేహానికి _ప్రాణమిసారు. 
గిరిజనుల్క సంగిత వ వాయిద్యాలు 


ఆం ధదేశంలో అనేక జానపద కళారూపాలతో పాటు, అడవుల్లో కొండల్లో 
నివశించే గిరిజన (ప్రాంతాల్లో నివశించే గిరిజనులకు కూడ సంస్కృృతీపర మె మెన అనేక 
నృత్యాలూ, గేయాలూ, అనేక వాయిద్య సరికరాలూ వున్నాయి. 


వీటిని ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ విభాగమైన గిరిజన సాంస్కృతిక పరి 
శోధన, శికణ, వ్యనహారాల సంస్థ పరిశోధనాత్మకమైన కృషి చే స్తున్నదనీ, గిరిజన 


474 శానపదకళారూపాలు 


సంస్కృతికి పాధాన్యత ఇవ్వడం ఈ సమ్మగ పరిశోధన విశేషమసీ. సంస్కృతీ. 
చిహ్నాలై న వస్తువుల్ని సేకరించటం అవసరమనీ, అవి గిరిజన సంస్కృతిని తెలుసు 
కోవడం కోసం ఉసయోగపడతాయనీ, అందుకోసం కృషి జరుగుతూ వుందనీ, ఆ 
కృషిలో భాగంగా యం. ఎ. రవూఫ్‌గారు జానపద కళల (ప్రత్యేక నంచికలో గిరి 
జనుల సంగీత వాయిడ్యాలను గురించి వివరించారు. 


సంగీత వాయిద్యాలు 
గుమేళా : 


 గుమేళా అనే ఈ వాయిద్యాన్ని కుమ్మరి మట్టితో తయారుచేస్తారు. లోపలి 
భాగం అంతా డొల్లగా వుంటుంది. స్తూపక ఆకారంలో వుంటుంది. (పక్కన మేక 
చర్మంతో సాగదీసి బిగిస్తారు. దండారి నృత్యం జరిగే సమయంలో గోండు జాతి: 
వారు ఈ వాయిద్యాన్ని అద్భుతంగా వాయిస్తారు. 


డగుడు : 
౧ 


ఆలాగే డగ్గుడు అనే వాయిద్యాన్ని సవర జాతివారు ఉపయోగిసారు. ఈ 
వాయిద్యం యొక్క ఆకారం మద్దిలలా వుంటుంది. దీనిని (శీకాకుళం జిల్లాకు. 
చెందిన సవరలు వారి జాతిలో ఎవరై నా మరణించినప్పుడు, సంతాప సమయంలో 
దీనిని వాయిస్తారు. అలాగే పితృదేవతలకు (శ్రార్ధఖర్మలు జరిపే ఆగుగామా సమ 
యంలో ఉపయోగిస్తారు. 
కిరిడి : 


ఈ వాయిద్యాల "పేర్లే ఎంతో ఆస క్తి కలిగించేవిగా వున్నాయి. కిరిడి 
వాయిద్యం మట్టితో తయారు చేయబడే (డమ్ము వాయిద్య మిది. పై భాగాన మెక 
'ర్మాన్ని అమరుస్తారు. రెండు చిన్న కట్టిపుల్ల లతో మోరీబాణికి అనుగుణంగా ఈ 
గొయిద్యాన్ని ఉపయోగినారు. 


రెండు అడుగుల వ్యాసం కలిగిన ఒక కొయ్య చ్యటానికి, ఎండబెట్టిన మేక 
సర్మాన్ని గట్టిగా లాగి బిగిస్తారు. డప్పు, డంగ్‌ అనే రెండు చిన్న పుల్ల లతో 
ిదిలాబొాద్‌ జిల్లాలో వున్న re దీనిని వాయిసారు. 


ఆదిమవాసులకు అద్దంపట్టే గిరిజన కళారూపాలు 415% 





కోయ న ర్తకుడు 


తుడుము: 


అర్థగోళాకారంలో వుండే మట్టితో తయారుచేయబడ్డ వాయిద్య మిది. పైన 
మేక చర్మాన్ని బిగించి కడతారు. అర్దగోళం పెభాగం పై న తోలుప ట్లీలు చర్మాన్ని 
బిగించి వుంచుతాయి. తాళ్ళ చుట్టుపెన ఈ వాయిద్యాన్ని “వుంచి, తోలుపట్టాలతో 


4716 ' ““జానపదకఠారూపాలు--””.. 


వాయిస్తారు. ముఖ్యంగా దింసా నృత్యాలలో దీనిని ఉపయోగినారు. సామంత 
జాతివారూ, గోండులూ ఈ వాయిద్యాన్ని ఎక్కువగా. వాడుతారు. 


వెన్హైలేక, తురుబులి : 


అదిలాబాదు జిల్లా గోండులు ఉపయోగించే వాయిద్యమిది. దీనిని తురుబులి 
అనీ, వెద్టై అనీ అంటారు. కుండవట్టితోగాని ఇనుముతోగాని, కొయ్యతోగాని 
దీనిని పశ్లెం తయారుచేసి పైన చర్మాన్ని బిగిసారు. ఈ చర్మం వ్యాసం సాధా 
రణంగా పది అంగుళాలకం'కె ఎక్కువే వుంటుంది. సన్నని రెండు పుల్లలతో 
దీనిని వాయిస్తారు. 


డోలు; 


దారువుతో డొల్లగా చేసిన ఈ వాయిద్యానికి రండు వైపులా జింక చర్మాన్ని 
గాని, మేక చర్మాన్ని గాని ఉపయోగిస్తారు. వెదురు ముక్కలూ, తాళ్ళతో ఈక 
చర్మాన్ని బిగువుగా ఉంచుతారు. 

టోర్‌ : 

ఈ వాయిద్యం రెండు (పక్కలా వాయించవలసిన వాయిద్య మిది. పూపా 
కారంలో వుండే ఈ వాయిద్యం మధ్యలో కొంచెం ఉబ్బెత్తుగా వుంటుంది. 
చటాన్ని మట్టితో చేసి కాలుస్తారు. ర0డ్ముపక్కలా అనువుగా మేక చర్మాన్ని 
అమర్చి బిగించుతారు. కోలుపట్టీలతో ఈ రెండువైపుల చర్మాన్ని బిగించటా నికి 
వీలుంటుంది. ఈ వాయిద్యాన్ని కేవలం (వెళ్ళతో నాయిస్తారు. ముఖ్యంగా .... 
అరకు లోయలో దీనిని అన్ని జాతులవారూ వాయిస్తారు. 


రెండవ రకం డోలు: 


ఇది కూడా వెన వివరించిన డోలులాంటిదే. మెడకు తగిలించుకుని, 
"లును పొట్టకు ఆనించి, ఒక a వెదురు పుల్లతోనూ, మరో చేతి వేళ్ళతోనూ, 
ంప్పుడప్పుడు అరచేతితోనూ వాయిద్యాన్ని నె సాగిసారు. 


sve రాజన్‌ : 


a ఈ వాయిద్యాన్ని See జిల్లాలో శ సవరలు. వువయోగించే 
కంగీత వాయిద్య మిది, మామూలు కొబ్బరి ఈ వాయిద్యానికి న్వరపషేటికగా 


ఆదిమవాసులకు ఆద్దంపే గిరిజన కళారూపాలు 477 


పయోగిసారు. తొండ చర్మాన్ని స్వరపేటికపై బిగిస్తారు. 12 నుంచి 18 
అంగుళాల వెదురును ఒక చివర కొబ్బరి చిప్పను మేకుతో బిగిస్తారు. వెదురుకు 
రెండవ చివరన రెండు మేకులు త్రిప్పడానికి వీలుగా ఉంటాయి. స్వరపేటిక పైన 
సన్నని _కొయ్యముక్కను ఉంచి, దానిపై నుండి రెండు తీగలను మేకులకు కట్టి 





et _ సామూహిక నృత్యం 


'ఉంచుకారు. మేకులను (త్రిప్పడం ద్వారా తీగ బిగుతును ఎక్కువ చేయవచ్చు. 
'విల్లువలె తయారుచేసిన కమానుతో ఈ వాయిద్యాన్ని వాయిస్తారు. 


పారా: |. . 

ఇది మద్దెలవంటి పొడవుమా(తం రెండు అడుగులు వుంటుంది. దీనికి కూడా 
రెండువై ప పులా “మేకచర్మాన్నే బిగించి ఉంచుతారు. రెండువై ప పులా (వేళ్ళతో నే 
వాయంచుతారు. అదిలాబాదుజిల్లా రాజాగోండులు ఈ వాయిద్యాన్ని ఉపయోగిస్తారు. 


poy 


7 / క 


he వాయుజన్య శబ్ద వాయిద్యాలు .. 
నాగస్వరం ర్ల కషం బై 9 హు లే 


+ 
oe 


“౯ 'వరుకలలో' ఒక కులమైన పాములవాళ్ళు వాయించే వాద్య మిది. పాములను 
'ఆడించటానికి ఇది ఉప పయోగప డుతుంది. (తాచువంటి పాములను పైతం పాముల 


వాళ్ళు నాగస్వరంతో మచ్చిక చేసారు. 1. ఎట్లో 


. 


478 జానపద కళారూపాలు 
'శగుల బరాయి : 


ఇది వెదురుతో చేసిన వాయిద్యమేగాని పిల్లనగోవికంకే పెద్దది. దీని 
పొడవు 18 అంగుళాల నుంచి 20 అడుగుల వరకు వుంటుంది. రెండు నుంచి 
మూడు అంగుళాల వ్యాసం వుంటుంది. దీనికి మధ్యలో పది పన్నెండు అంగుళాల 
"చాలు ఉంటుంది. ఈ పెద్ద చాలుకు రెండువై పులా పొడుగుపాటి చిన్న రంధ్రాలు 
వుంటాయి. డంగు అనే ఒక కొయ్యముక్క సహాయంతో ధ్వనిని జనింపచేస్తారు. 


ఈ వాయిద్యాన్ని విడిగా కాకుండా అనేక యితర వాయిద్యాలతో పాటు ఉపయో 
 చిసారు. 


_ "వెదురు పిల్లన గోవి : 
ళం 


గోదావరి (ప్రాంతంలో ఎక్కువ (గ్రామాలలో ఇది బహుళ (పచారంలో 
ఉంది. ఇతర చోట్ల కూడా పల్లె ప్రజలు అభిమానించే వెదురు వాయిద్య మిది. 
వూదేచోట ఒక రంధమూ, మధ్య నుంచి రెండవ చివరి వరకు ఐదు చిన్న 
రం[ధ్రాలు వుంటాయి. సాధారణంగా ఇది 21 సెంటిమీటర్ల వపు ఉంటుంది. 


'వెతిడి : 


సవరలు ఉపయోగించే ఈ వాయిద్యం గేదె కొమ్ముతో తయారుచేసినది. దీని 
ఫొడవు 12 నుంచి 15 అంగుళాల వరకూ వుంటుంది. సన్నగా చివరన వుండే 


వెదురుతో చేసిన సన్నని గౌటాన్ని పేకగా అమర్చుతారు. బాగా దమ్ముపట్లి వూది 
ర్‌ యు 
నప్పుడు పెద్దగా శబిం వ సుంది. 
(టి యణ ధి 


'పనార్‌ ' 


పన్నెండు అంగుళాల పొడవు ఒక అంగుళం వ్యాసం కలిగిన ఈ 
వాద్యాన్ని కూడా సవరలు ఉపయోగిస్తారు. దీనికి ఒకవై పు మూసి వుంటుంది. 
ఎండవవై పు ఖాళీగా వుంటుంది. మూసినవై పు దీర్చ చతుర(సాకారంగా ఒక 
న్న రం(ధం ఉంటుంది. తాటాకు బద్దను మెనంతో రంధ్రం వద్ద అతికిస్తారు. 
'టాకు బద్ద కదలిక ద్వారా రంధం పరిమాణాన్ని మార్చుతుండవచ్చు. ఎడమచేతి 
"టన చేలు ఇతర (వేళ్ళు మధ్య పట్టుకుని పెదిమల దగ్గరగా ఉంచి ఈ వాద్యం 
నుంచి శబ్దాన్ని ధ్వనింప చేస్తారు. 


ఆదిమవాసులకు ఆద్దంపకే గిరిజన కళారూపాలు 479 


"రెండవ రకం పనార్‌ 


తెలుగు దేశంలో ఇంకా అనేకచోట్ల (వచారంలోవున్న పిల్లన గోవి, ఇది ఒక 
చివరన వున్న రంథధం నుండి ఊదుతూ కుడిచేతి (వేళ్ళ 
తోనూ. ఎడమచేతి (చేళ్ళతోనూ శబ్దంలో మార్చులు 
తీసుకురావచ్చు. వివాహాది శుభకార్యాల సమయంలోనూ, 
విళాంతిగా వుండే సమయంలోనూ ఈ వాయిద్యాన్ని 


వాయించటం పరిపాటి. 





తంతి వాయిద్యాలు 
కిన్నెర ఏ 
ఇది అనేక తంత్రులు కలిగిన సంగిత వాయిద్యం. ఉత్తరాదిన కొన్ని గిరిజన 
జాతులలో వాడుకలో వున్న కిన్నెర వాయిద్యాన్ని పోలి వుంటుంది. ఇంచుమించు 
గిటారులాగా వుంటుంది. లోపల ఖాళీగా వున్న సుమారు 20 అంగుళాల వెదురుపై 
'మెనంతో మధ్యగా, నాగుమెట్లను అతికిసారు. 


మెట్ల పై నుండి రెండు తంతులను బిగిస్తారు. వెదురుకు ఒక చివర స్వర 
“పేటిక వుంటుంది. 


కిం WA పు. 


మూడు త౦ంతులూ, చర్మం బిగించిన స్వరపేటిక ఈ వాయిద్యంలో ముఖ్య 
భాగాలు. స్వర పేటికను చదరంగా కొయ్యతో తయారుచేస్తారు. 
ఫిదడేలువలె వుండే ఈ వాయిద్యాన్ని ఆత్యంత విలువైనదిగా పరిగ 
ణీసారు. వర్దానులలో అందరికంటె (ప్రముఖుడైన వ్యక్తి ఈ 
వాయిద్యాన్ని వాయిస్తాడు. ఆ సమయంలో చిన్నవారు తప్పెట్లు 
వాయిస్తూ బాణాలు వూదుతారు. 





సిరిసిరి మువ్వల 
చిరుతల రానమూయణం 


శురుతల రామాయణం తెలంగాణా (పాంతంలో చాలా వ్యాప్తిలో వుంది. ముఖ్యంగా 

కరీంనగర్‌ జిల్లాలో చిరుతల రామాయణం అతి Ge కళారూపం. పల్లెల్లోని 
శ్రామిక, యువకులు ముపై నలభై మంది కలిసి వేసవికాలంలో ఒక గువవును 
నియమించుకుని చిరుతల 6 రామాయణాన్ని నేర్చుకుంటారు. 





ఊరు బయట విశాలమైన స్థలంలో ఒక కర పాతి, దానికి జండాలు కట్టి, 
చిరుతలు పట్టుకుని, కాళ్ళకు. గజ్జెలు కట్టుకుని పాటపాడుతూ నృత్యం చేస్తారు. 
న్యాయానికి ఇది మన కోలాటం పాటక అయికే వీరు ముఖ్యంగా కోలాటం: పాటల 
కంపే చిరుతలతో నృత్యం చే చెస్తూ రామాయణ భారత కథలను తీసుకుని బృంద 


సభ్యులే పాత్రలుగా వ్యవహరించటం వల్ల దీనికి చిరుతల రామాయణమని పేరు 
నం. 


పాత్రల ఎంపిక : 


వథమంలో బృంద సభ్యుల ఆకారాల సప టన పొతలను, ఎంపిక 
చేస్తారు, తరువాత వేషధారణ లేకుండానే (సతి పాత్రకూ పాటను నేర్చుతాడు. (ప్రతి 
పాతధారికీ క్షుణంగా పాట వచ్చి తీరాలి. ఈ విధంగా ఒక మాసం రోజులు గురువు 
బృంద సభ్యులతో రామాయణం శిక్షణ ఇస్తాడు. అభ్యాసం అయిన తరువాత రామ 
పట్టాభి షేకం వుంటుంది. ముఖ్యంగా, సీతారామ పాత్రలు ధరించేవారు. ధనవంతుల 
ఇళ్ళలో చీరలు, పంచెలు, నగలు సంపాదించి వేషధారణను సమకూర్చుకుంటారు. 


సిరిసిరిమువ్వల చిరుతల రామాయణం 481 


విశాలమెన స్టలంలో రామాయణానికి సంబంధించిన సన్నివేశాల ననుసరించి. 
సినిమా సెట్సు మాదిరి, రావణాసురుని లంక, అయోధ్య, కిష్కింధ, ఇలా వేరు. 
వేరు భాగాలను కట్టెలతో మంచెల్లాగా నిర్మిస్తారు. 


ఒక్కో. పాత (వవేశించి పరిచయం చేసుకునే సమయంలో (పేకకులు. 
కరతాళ ధ్వనులతో వారిని ఉత్సాహపరుసారు. ఇలా రాత్రంతా రామాయణం గానం 
చేసి ఉదయం శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం చేస్తారు. 


ఈ వుత్సవానికి ఊరి జనమంతా కదిలి వసారు. ఎత్తైన (పదేశంలో సీత్రా' 
రాములుగా ప్నాత్రధారులను కూర్చోపెడతారు. కొంచెం (క్రింద లక్ష్మణుని పాదాల 
ముందు హనుమంతుడు కూర్చుని వుంటాడు. ఉత్సవ సమయంలో సీతారాములకు. 
చీరలు, పంచెలు, డబ్బులు సీత ఒడిలో “పెట్టి, దేవతామూర్తులను భక్తి (శ్రద్దలతో 
కొలిచినకే కొలుసారు. ఈనాడు చిరుతల రామాయణం, సినిమాలు 
వచ్చిన తరువాత వీటిపట్ల కొంచెం ఆదరణ తగ్గుతూవున్నా, కొన్ని 
పల్లెల్లో ఇప్పటికీ వున్నారు. అలా అంబేద్కర్‌ యువజన సంఘం, 
తోటపల్లి, చెర్ల బూత్క్కరు, చింతకుంట, వీణవంక (గ్రామాల్లో 
చిరుతల రామాయణ బృందాలు ఈ నాటికీ పనిచే స్తున్నాయి. 











'శికనాడు కురవంజి రాజాస్టానాలలో రాణివాసపు స్త్రీలకు ఎరుక చెప్పేది. కురవజాతికి 
చెందిన వారవటం వల్లి వారిని కురవంజి అని పిలిచేవారు. వారే ఈనాడు (పతి 


సల్లెలోనూ సోదోయమ్మ సోది, సోదడ'గర మ్మ సోది అంటూ వీధి వీరీ తిరుగుతూ 
వుంటారు... 


భవిష్యత్తు కోసం : 


(పతి మనిషికీ తన భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనే ఆరాటం సామా 
కింగా వుంటుంది. (ప్రసుతం విజ్ఞానశాస్త్ర విజయాలవల్తా, సామాజిక విశ్లేషణం 
జ sy ౧ ౧ 
ల్లా కాస్త తగ్గినా పూరిగా పోలేదు. బిడపుటిన రోజే జాతకం (వాయించేవారు 
నం. ఆలి ఉ "టి 
ఎంతో మంది వున్నారు. పూర్వ రాజులకూ, 
ఆస్థాన జ్యోతిమ్మ_లు వుండేవారు 


సంస్థానపతులకూ, జమీందార్ల కూ, 
ఏ కార్యం (పార ంభిబాలన్నా జ్‌ క్య్‌తిషమ్కుల జ 


ప్రాయం తీసుకోకుండా ఏ పనీ జేపేహారు కారు. జో్యతిష్కులు రాజాస్త్రానాలకు వరి 
మిత మైపోయారు. 


ఎరుకల జోశ్యమే పేదలకు : 


జ్యోతిష్కులు రాజాస్టానాలకు పరిమిత మెకే పేదలకంతా ఎరుకల స్త్రీలే సోదె 
ద్వారా వారి వారి భవిష్యత్తును చెపుతూ వుంటారు. సోదెలవారి మాదిరే కోయదొరలు 
కూడ “పేదలకు జోస్యం చెప్పుతూ వుంటారు. ఎరుకోయమ్మ ఎరుకో అంటూ 
ఏథుల్లో వెళుతూ పిలిచిన వారికంతా ఎరుక చెపుతూ వుంటారు. ఎరుకంపే వారికి 
తెలిసింది చెప్పటం, తెలిసింది చెప్పటమం కే, భవిష్యత్తును గురించి చెప్పగలవారు 
గనుక, వారిని ఎరుకవాళ్ళు అని ఆంటారు. అయితే ఇది రూపాంతరం చెంది, 


ఎరుకలు' చెప్పే ఎరుకోయమ్మ ఎరుక 483 


ఎరుక ఎరుకలగా మారి, అది ఒక జాతి పేరుగా, ఎరుకల జాతియ, ఎరుకల వాళ్ళుగా 
'పథ్యాతి వహించారు. ఎరుక చెప్పేవారి జీవిత భవిష్యత్తు ఏమిటో: “ఎరుకల వారికి 
తెలియకపోయినా, ఇతరులకు మాత్రం ఎరుక చెప్పి జీవి స్తున్నారు. 


వ సోది వేషం: 


' సోదిమీద సమ్మకం, రాజులకూ. జమీందారులకు, సామాన్య (ప్రజలకూ పరి 
మితం కాక, దేవుళ్ళను కూడా అది అకర్షించిందం పే, అది ఎంతటి 'ఐలవ త్తర 
మెందో ఊహించవచ్చు, ఉదాహరణకు తిరుపతి వెంక కేశ్వర స్వామి, శ్రీనివాసుడు 
స! తన (పియురాలు పద్మావతి దగ్గరకు ఎరుక చెప్పే వేషంతో వెళ్ళి, ఆమెకు. 
గద్దె చెప్పినట్లు నటిస్తూ పద్మావతికి శ్రీనివాసుని పట్ల అనురాగం కలిగించి చివరికి 
పద్మావతిని వెంక'పేశ్వరుడు వివాహం చేసుకున్న ఘట్టం అందరికీ తెలిసిందే, దీనిని 
బట్టి సోదె ప్రక్రియ ఎంతటి బలవ త్తర మైందో అర్థం చేసుకోవచ్చు. 


క వ్టైలూ, సుఖాలూ : 


(పతి మనిషీ సుఖాలు. వచ్చినప్పుడు ఏ జాతకాలు చూపించుకోకపోయినా, 
కష్టాలు వచ్చినప్పుడు మాతం జాతకాలూ, జో ్యతిషమూ, సాము దిక మూ సోదె 
చెప్పించుకో వడమూ, చిలక జోళ్యమూ, హల వారి పలుకులు వినీ వా 
వుంటారు. | 

సహజంగా గ (పతి వారూ పుట్టినప్పుడే పృట్టిన శతివా రికీ బ్రహ్మ ముఖాన. న 
డంటారు. అయినా మనసు నిబ్బరం. లేక కష్టాలను తట్టుకో లేక ఎవరు ఏ మంచి 
వార్త చెపుతారో అని మగ వారెవరూ ఇంట లేనప్పుడు, స్త్రీలంతా కూర్చుని,మంచి 

చెప్పేటప్పుడు సంతోషి షిస్తూ, చెడు చెప్పేటప్పుడు పుర్‌ కులు. చీదుతూ వుంటారు. 


సోదెమ్మ, నోట్‌ 


సోదెమ్మ సోదో అంటూ, నెత్తిమీద ఒక బుట్ట - పెట్టుకుంటారు. ఆ 
బుట్టలో, నాలుగు పలకలుగల ల్‌ “కుట్టిన ఒక వ స్తువుంటుంది. దానినే వాక్కు 
నిచ్చే "దేవతగా ఆరాధిస్తారు. ఆ దేవతను, పసుపు కక కాలతో అలంకరీసారు. ఒక్‌ 
చేతిలో 'తంబురా, చంకలో. పిల్లవాడు, మరో చేతిలో. 'వెండికట్టులుగల మంథత్రశ కి, 


484 జానపదకలళారూపాలు 


కలిగిన పుల్లను పట్టుకుంటారు. ముఖాన పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుని వయ్యారంగా 
వీధిలో నడుస్తూ పతతి వో ఆతీక శ కులు కలిగిన త్రీ న్స్‌ దేవతామూ రగా 
కనిపి సుంది 


ఎవరో అమ్మ బలు స్తుంది స 


ఇంతలో ఎవరో ఒక అమ్మ ఓ సోదమ్మీ అని పిలుస్తుంది .... దానితో 
అమ్మ లక్క లందరూ చుట్టూ మూగుతారు. సోదెలమ్మి చాటలో బియ్యం పోయించు 
కుని, పసుపు కుంకాలను వారగా పెట్టించి, పావలా డబ్బులు (ప్రక్కన పెట్టించి, 
వాక్కునిచ్చే ఇలవేల్పు, గవ్వల పలకను ముందుంచి, కూనరాగం తీస్తూ, వెండి 





కట్టుల పుల్లను ఇలవేల్పుకు తాకించి. అమ్మా పలుకు, జగదంబా పలుకు, 
మాయమ్మా పలుకు. కంచి కామాక్షమ్మా పలుకు, మధుర మీనాక్షీ పలుకు, 
విశాలాక్మీ పలుకు, విజయవాడ కనకదుర్గమ్మా పలుకు, పెనుగంచి (పోలు తిరుప 
తమ్మా పలుకు. వుయ్యూరు వీరమ్మా పలుకు; పలకవే తల్లి అని దేవతలందర్నీ 
కళ్ళు మూసుకుని భ క్రి భావంతో స్తుతించ్చి, చేతిలో వున్న పృల్లను చెప్పించుకునే 
వారి చేతిలో పొడుస్తూ; ఇంటా, , బొట్టా, తోడా, నీడా 'గడ్తమా అంటూ సోది 
చెప్పించుకు నేవారి బంధువుల తక ఆత్మలను తనద్వారా పలి కేటట్లుచేసి పోయిన 
వారి ఆశలు అడియాసలు చెపుతూ, సంతోషకరమైన విషయాలు చెప్పేటప్పుడు, 
సంతోషంగానూ, విచారకర మైన విషయాలు చెపే ప్పీటప్పుడు దీనాతిదీనంగా హృద 
యాలను [ద్రవింపచేసే విధంగానూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలనూ, 


కొన్ని ఆశను రేకె_త్రించేవిగానూ, మరికొన్ని అత్యాశను "కలిగించేవిగాను మరికొన్ని 
వారి వారి మనసుల్లో ఏముందో ఆడే బావామి. నకనవణ ఏకేన... లు రాలు 


ఎరుకలు: చెప్పే ఎరుకో యమ్మ, ఎరుక 485 


మార్పుల ననుసరించి, వారికి అభిరుచిగల విషయాలను చెపుతూ, వారితో ఆమో 
దింపచేస్తూ, భూత భవిష్యత్‌ వర్తమానాల గురించి జోశ్యం చెపుతూ పోయినవారి 
ఆత్మళాంతికి ముడుపులు కట్టించుకుంటూ, వారి వారి సందేహాల నివృ త్రికొరకు ఓపికగా 
సమాధానాలు చెపుతూ, జరిగిందీ, జరగబోయేదీ చెపుతూ వినేవారి కళ్ళవెంట నీరు 
కౌర్చిస్తూ, తాను చెప్పిన విషయాలతో వారిని తన్మయుల్ని చేస్తూ, (శోతలయొక్క 
అనుభూతినీ, సానుభూతినీ అనుసరించి సోదెమ్మి, చేర్పులూ, కూర్చులూ కలిపి, 
రసవత్తరంగా సోదె ముగిస్తుంది .... చాటలో బియ్యం పావలా డబ్బులు కాక, వాలి 
వారి సంతోషం కొద్దీ ఎక్కువ ముట్లచెపుతారు. 


వ 


TS 


me PD 
rive 
1 

క 





పుట్టు పూర్యోో త్తరాలు : 

వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సొమాజిక మానవ విజ్ఞానానికి చెందిన 
డా॥ జి. వి. సుబ్బారెడ్డిగారి కథనాన్ని బట్టి, దక్షిణ భారతదేశంలో, దక్షిణ్యాగం 
నుంచి .... ఉత్తరార్కాటు జిల్లాలు దాటి ఉత్తరంగా వీరు వ్యాపించి వుండేవారనీ, 
వీరిని కొరవలని పిలిచేవారనీ, మన రాష్ట్రంలో వీనిరి ఎరుకల వాళ్ళనీ, కోర్చా 
వాళ్ళనీ పిలుసార నీ అంటారు. 


ఎరుకల వారిలో ఏడు ఉపతెగ లున్నాయి. వెదురుబుట్టలల్లిడం, పిట్టలు 
పట్టడం, ఉప్పు అమ్మకం; మంచాలకు నులక పేనడం, పాముల చర్మాలు తీయటం 


486 జాన్వపదకళారూపాలు 


మొదలై న పనులు పురుషులు చేస్తూ వుంటారు. స్వాతంత్రానికి పూర్వం ఎరుకల 
వారు నేరస్తుల జావితాలో వ తు, ప షెడ్యూల్డ్‌ తెగలుగా 
గు ర్థించటిం జరిగింది. 


దేశ దిమ్మరులు : 


వీరు 'దేశదిమ్మరులు, ఒక (గామం న నురగ మరో (గ్రామానికి సంసారాలతో 
సంచారం చేస్తూ వుంటారు. మరి కొంతమంది స్టిరనివాసాలు ఏర్పాటుచేసు 
కున్నారు. పెన వుదహరించిన ఏడు తెగలకు చెందిన ఎరుకలవారు, కడపకు 
మూడు కిలో మీటర్ల దూరంలో, దండు హారిజనవాడ (పక్కన 
కమలాపురం గూడెంలో (పభుత్వం నిర్మించిన ఇళ్ళలో నివళిస్తు 
న్నారు. ఈ గూడెంలో నలభై కుటుంబాలవారున్నారు. అమాయక 
జీవులు. అల్పసంతోమలు. పూటకు అన్నం దొరికితే పరమానంద 
పడిపోతారు. 








దొమ్మ రాటలు 





దొమ్మరాటలు పూర్వకాలం నుంచీ కప్పక 18వ శతాబ్దానికి చెందిన పాల్కురికి 
సోమనాథుడు పండితారాధ్య చర్విత పర్వత (ప్రకరణంలో 


_ అమరాంగనలు దివినాడెడు మాడ్చి 
నమరంగ గడలపై నాడెడువారు 


వై రెండు పాదముల వర్షన ప్రకారం, దొమ్మరసానులు వెదురు గడలపైన 

ఆకాశంలో అప్సరసలు ఆడుతున్నారంత (భమను కలిగించేవారట. ఆంఖే వారువ 
యోగించే ఎదురు గడలు అంత పొడవైన వన్నమాట. 

దొమ్మరసానులు పురుషులతో పాటు భూమిమీద వివిధ రకాల పిల్లిమొగ్గలు 
మొదలై న చిత్రవిచిత్ర _పదర్శనాలతో _పేక్షకుల్ని దిగ్భ్యంమలో ముంచేవారు. చూచే 
వారికి వారి ఆటలు భయాన్ని కలిగించేవి. వారి ఆటలు పాతిన గడమీదనే కాక, 
గడను పురుషులు ఎదురు రొమ్ముమీద, నొసటిమీద నిలబెట్టి, ఆ గడలపై దొమ్మర 
సానులతో తమ తమ విద్యల్ని (ప్రదర్శింప చేసేవారు. 

దొమ్మరి సానుల ఆటను శ్రీహర్హుడు సంస్కృత వై షధంలో అలంకారికంగా 
వర్షించినట్లు (శ్రీనాథుడు శృంగార నై షధంలో ఈ విధంగా వర్ణించాడు. 


గడసాని గరడీలు : 


ఈ సకలావనీ తలము వెక్క టిదాన పర్మిభమించి య 

ఖాస పరంపరా పరత నభమునన్‌ విహరింపగోరియో 

తాసిక కీర్తి విభమ కలంగరి మన్నటియించుచుండు నీ 

రానుతు వంశరత్న్సము దిరంబుగజెంది యమందలీలన్‌. 
Gime నె షధం, ర్‌ లా; 118 ష్‌ 


ఆలాగే 
సంత నెన్సడో జవ్వన మమ్ము: 
కొన్న గడసాని ననుంగవ యందలంచితీ.. 


488 జానపదకళారూపాలు 


అని ఊర్వసి పేర్కొన్న గడసాని ఇటువంటిదే అని నాచన సోముని ఉత్తర హరి 
వంశం 1-74 పద్యంలో ఉదహరింపబడిందని. (పి. యస్‌. ఆర్‌. అప్పారావుగారు, 
సూత్రధారి ష్మతికలో ఉదహరించారు.) 


విజయనగర రాజుల కాలంలో మహర్న్ష్నవమీ వుత్సవాలలో దొమ్మరాటలు 
మొదలైన చిత్ర విచ్శితాలను (ప్రదర్శించడంతో పాటు ఏనుగులు, పులులు, సింహాలు 
మొదలైన (కూరమృగాలతో సర్కసు పనులు చేయించేవారని విదేశీయ్యాత్రికుడైన 
అబ్దుల్‌ రజాక్‌ వర్షించినట్లు భావరాజు కృష్ణారావుగారు (విదేశీ యాత్రికులు - (పాటీ 
నాంధదేశం 191.192 "పేజీలలో ఉదహరించారు. 


అంతే కాక బాపల విద్య లేవీ కూడ దొమ్మరి విద్యలతో సరిపోవని చంద 
శేఖరుడు తన శతకంలో ఈ విధంగా వర్ణించాడు. 


మెడ్డుగ దొమ్మరెక్క, గన 
మించిన యిధ్రమ రేడలేదు, నా 
తెడ్డాక బాప నిద్దెలని 

తిట్టును మూర్జుడు చందశేఖరా. 


ఈ విధంగా దొమ్మరాటలు చర్మితలో స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి, ఈనాడు 
పెద్ద 'పెద్ద సర్కసులని చెప్పుకోబడే వాటికి ఆధారం ఆనాటి దొమ్మరాటలే ___ 


నేటి దొ మ్మరాటలు : 


ఆయా కాలాలలో చారిత్రకంగా _పచారం పొందిన దొమ్మరాటలు, ఈనాటికీ 
ఆంధ్రదేశంలో. అక్కడక్కడా దేశ దిమ్మరులై న దొమ్మరుల ద్వారా చూస్తూ 
)ంటాం. ఒకప్పుడు (పజ్ఞా విశేషాలను (పదర్శించే సమూహాలుగా వున్న ఈ 
"మ్మరివారు కేవలం ఒకే కమరదంలో వున్న వ్య కులే. వారి జీవనాధారం కోసం 
న్న చిన్న (ప్రదర్శనాల నిచ్చి వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటూ, ఒక వూరి 
నుంచి మరో వూరికి పోతూ వుంటారు. ఒకప్పుడు రాజాస్టానాలలో (ప్రభువుల సమ 


త్షంలో (పతిథా విశేషాలను చూపించిన వీరు నిక్కుబిక్కు మంటూ దిక్కు లేని 
యాచకుల్లాగా |చితుకుతున్నారు, 


దొమ్మరోళ్ళ దొమ్మరాటలు 489 


ఈనాడు _ వీరి ఆలనా, పాలనా చూసేవారే లేరు. వీరిని గురించి ఆలో 
చించే వారే లేరు. పట్టించుకోవాల్సిన (ప్రభుత్వం సంగతి చెప్పవలసిన అవసర 
మేమీ లేదు. 


నిజానికి (పజ్ఞా, (వతిభా విశేషాలతో కూడుకున్న ఇలాంటి కళా 
రూపాలు చచ్చిపోకూడదు. వాటిని (బతికించుకో వాల్సిన అవసరం ఎంతె నా 
వుంది. ఎందుకంటే, అవి జాతీయ క్రీడా విశేషాలకు సంబంధించిన కళారూపాలు 
గనుక. 





సహజంగా ఈనాటి దొమ్మర్లు, పంటలు బాగా పండిన తరుణంలో, 
సంక్రాంతి మొదలె న పర్వదినాలలో దొమ్మరాటలవారు వస్తూ వుంటారు. వంశ 
పారంపర్యంగా కులవృ త్తిగా స్వీకరించి కుటుంబంతో వున్నవారందరూ చిన్నతనం 
మంచే వీటిని అభ్యసించడంవల్ల, కుటుంబ సభ్యులందరూ ఆరికేరినవారై వుంటారు. 
ముఖ్యంగా వీరి ఆటల్లో మంచి వయసులో వున్న స్త్రీలు ఇద్దరు ముగ్గు రుంటారు. 
ఈ ఆటలకు వీరే ముఖ్య ఆకర్షణ. 


490 జా.న పదక ళారూపా:లు 


వీధిలో. ఎదురుగడ : 
"వీరు ఒక (గామంలో (వవేశించి పెదలందర్నీ కలుసుకుని (వదర్శనానికి 
౧ స్‌ 
అనుమతి తీసుకుని, వారిని _పదర్శనానికి ఆహ్వానించి, ఊరి మధ్య ఒక పెద్ద 
ఎదురుగడను పొతుతారు. దానిని నాలుగు (పక్కలా నాబగు బలమైన (తాళ్ళతో లొగి 
న్లిలబెడతారు. వారి దగ్గరున్న డోలును ఉధృతంగా వాయిస్తూ వుంచే, చిన్న పిల్లలు 
రకరకాల పిల్లి మొగ్గలు వేస్తూ వుంటారు. ఒక్క పదినిమిషాల్లో ఊరిలోని వారందరూ 
గుమికూ కార అపడ (పదర్శనం (పారంభినారు. ఇది చూడటానికి ఒక 


వ్యాయామ (పదర్శనంగా కనిపించినా, దీనిని ఒక కళారూపంగానే భావించి, (ప్రజలు 
ఆనందం పొందుతారు. 





యవ్వనంలో వున్న యువతుల పిల్లి మొగ్గలకూ, చేసే విన్యాసాలకూ, 
యువకులు తల్ల (కిందులై పోతారు. ఆట (ప్రారంథానికి వంతగానున్న డప్పూ, 
డోలూ ఎంతో ఉత్సాహాన్నినాము. కేరింతలతో, కేకలతో, ఆడా, మగా, గోచీలు 
పెట్టి దండలూ, జబ్బిలూ, చరుస్తూ అందరూ రకరకాల మొగ్గలుచేస్తూ _పేక్షకులను 
ఆకర్షిస్తారు గారడీ నాయకుడు కొటే డోలుకా వేసే కేకలకూ అనుగుణంగా రక 
5కాల విన్యాసాలు చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు, ఎత్తుగా వున్న తీగమీద ఎదురుగడ 
ర్యాలెన్సుతో ఆ (ప్రక్క నుంచి ఈ (పక్కకు, (ప్రథమంలో నెమ్మదిగా నడుస్తూ, 
$రువాత వేగంగా నడుస్తూ, తీగమీదనుండి కిందికి న వ 1 
భయాన్ని కలిగిస్తూ తమతమ నై నై పుణ్యాన్ని చూపిస్తారు. 


గడమీద గిరికీలు : 


ఆ తరువాత ఎత్తుగా వున్న త్రీ, పురుషుడూ కూడా 'గబగబా పెకి ఎగబాకి, 
శిఖరాగ్రంమీద నిలబడీ, కూర్చువీ, పడుకునీ రకరకాల ఆశ్చర్యకర మైన... విన్యా 


దొమ్మరోళ్ళ. దొమ్మరాటలు = 491. 


సొలను చేస్తూ చూపరుల్ని, “సంభమాశళ్చర్యాలతో ముంచుతారు.. అక్కడనుండీ 
పల్టీ కొట్టి ఎచురుగడకు కట్టిన (త్రాటిమీద నుండి ఒక్క నిమిషంలో వేగంగా జారి 
(క్రిందికి వస్తారు. ఆఖరిసా రిగా గడమీదకు స్త్రీ ఎగబాకి గ్నిరున తిరుగుతూ, తన 
చాతుర్యాన్ని చూపి స్తుంది. చుట్టూ చేరిన (యేకకులందరూ, తలలు పైకెత్తి ఈలలతో 
చప్పట్లుతో, గడనానిని మరింత ఉత్సాహపరిచి ఆనందంలో ఓలలాడిపోతారు. ఇలా 
ముగ్గులెపోయిన (పీక్షకులను గారడి బృందంలో వున్న పిల్లలూ, “పెద్దలూ బాగా 
డబ్బు దండుకుంటారు. ఇలా ఒకనాడు దొమ్మరాటలు, ఆంధ _పజానామాన్యాన్ని 
ఉ(రూతలూగించాయి. ఈనాటికీ అక్కడక్కడా చిన్న చిన్న బృందా 
లను చూడగలం. ఒక రకంగా చెప్పాలంకే ఇది ఒక చిన్నతరహా 
సర్కసు, అయినా గడసాని గడ నెక్క_డం ఊరికి మంచిదనే 
నమ్మకం పల్లె ప్రజలలో వుంది. 





_ కనికట్టు చేసె 
కాటిపాపలవాళ్లు 


'ర్రాటిపాపలవారు ఆం౦(ధ ప్రాంతంలో కూడా 
వున్నారు. ఈ కాటిపాపలవారు, మెదక్‌ 
జిల్లా జహీరాబాద్‌ తాలూకాలో వున్నారు. 
కాని ఈనాడు ఆంధ్రదేశంలో కాటిపాపల 
వారిని గురించి''ఎవరికీ తెలియదు. 
వీరిని అందరూ కాటిపాపల వాళ్ళు 
ఆంటారు. ఇలా పేరు ఎందుకు వచ్చిం 
దంటే ఎవరూ చెప్పలేరు. కాని వీరి అసలు “పేరు కాటికాసర్లు. వీరి అసలు వృ త్తి 
(కొటిని శ్యకశానాన్ని కాపలా కాయడమనీ అందువల్లే వారికా “పేరు వచ్చిందనీ, 
లకీ కాంతమోహన్‌గారు తెలియజేస్తున్నారు. పూర్వం ఊరి కాపలావారి మాదిరి 
కాటికాపర్లు కూడా వుండేవారు. వీరికి ఊరు వుమ్మడిగా పారితోషికం ఇవ్వబడేది. 





అయితే నా చిన్నతనంలో పిల్లల్ని భయ పెట్టటా నికి తల్లిదండ్రులు అదుగో 
కాటీపాసలువాళ్ళు వఛ్చారంట అనేవారు. కాటిపాపలవాళ్ళు పిల్లల్నీ పాపల్నీ ఎత్తుకు 


492 జానపడకళారూపాలు 


పోతారని ఆ రోజుల్లో (ప్రతీతి. పొపల్ని ఎ త్తుకుపోతారు కనుక, నాలాలు 
అనే పేరు వచ్చిందేమో తెలియదు. 


వీరిది కూడా ఇంద్రజాల (పదర్శనమొ. (పజలను Pe 
కళారూప మిది. వీరి వేషధారణ అతి గంభీర మైనది. ఈ (ప్రదర్శకుడు రంగురంగుల 
దుస్తులు ధరిసాడు. రెండు మూడు పెద్ద Dobe _పేలాడదీసాడు... నడుస్తూ 
వుంపే ఈ గంటల చప్పుడు ఏదో ఒక ఏనుగు నడు స్తున్నట్లుగా భీతి పుడుతుంది. 
నొసటన పెద్ద బొట్టు. వడితిరిగిన బ్యుర్రమీసాలు, ఈకల మాదిరిగా చిత్రించిన రేకుల 
కిరీట౦ ... చత జోలె....చేతిలో ఎముకలు పుచ్చుకుని భూతవై ద్యుడిలా (ప్రవే 
శిసాడు. పీరి నెత్తిమీద ఇ త్తడిరేకుల కిరీటం మినహాయి స్తే, బుడబుక్కల వారి 
వేషధారణకూ, వీరికీ "పెద్ద కేడా కనిపించదు. 

వీరు కొన్ని మాయలూ, మంత్రాలు కూడా చేస్తారు. కాటికాపర్లు అవడంవల్ల 
కొన్ని ఆతీం(దియ శ క్రులు కలిగివుంటార నే నమ్మకం కూడా వుంది. 


ఈనాడు కాటికాపరితనం ఎక్కడా లేదు. ఒకనాడు సత ్యహరిశ్చం(దుడు 
కాటీకాపరితనం చేయడం అందరికీ తెలిసిందే. 


వీరు ఇంటింకీ తిరుగుతారు. ఎవరికీ ఏ అపాయాన్నీ కలిగించరు. వ్యాచిస్తూ 
పొట్టపోసుకుంటారు. 
| అయితే వీరు (పేక్షకులను సమీకరించటా నికి ఇం(ద్రజాల విద్యల్ని ప్రద 
+ శ్మిస్తారు, మ్యాజిక్‌ చేసి (పేకకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తారు. క 
. వీరి భుజానికీ ఒక జోలె వుంటుంది. mee ల గవ్వలతో పసుష్ప 


కుంకాలతో అలంకరించిన. ఒక బొమ్మను అమ్మవారి be తీసి ఆందరి 
_ఎదుటా. "పెడతారు. 


చేతిలో ఒక ఎముక వుంటుంది. ఆ ఎముకతో ఆ బొమ్మను తాకిస్తూ, ఓం 
సహంకాళీ శాంభవి అంటూ కణంలో మండగబ్బల్నీ, తెళ్ళనీ, ఎ పుట్టిస్తాడు. 
పుట్టిన ఎలుకచేత కేచుకీచుమనిపిస్తాడు. నోటిలో నుంచి ఇనుప 
కన్నీ, మేకుల్నీ తీసాడు. అలా వ్యాచిస్తూ పొట్టపోసుకుంటూ ల్‌ 
"ృచకులై . చేశ దిమ్మరులై తిరుగుతూ వుంటారు....ఆనాడు వీరి 
ఇం(దజాల విద్యల్ని తిలకించటానికి (పజలు గుంపులు గుంపులుగా 
గబిడి చూసేవారు. ఇదీ ఒక కళారూపంగానే వర్డి ల్లి ంది. 





అందర్శ అనందపర్చిన 
హరిహరి పదాలు 





ఆంధ జానపదగేయ సాహిత్యంలో హరిహరీ పదాలు కూడా (ప్రముఖ స్థానాన్ని 
అలంకరి స్తున్నాయి. 
హరి హరీ నారాయణ ఆదినారాయణా 
కరుణించి మమ్మేలు - కమలలోచనుడ 1హరి॥ 


హరిహరీ పదాలన్నీ ఈ పల్ల వితోనే నడుస్తాయి. ఒకో (ప్రాంతంలో, ఒకో 
పాటా, ఒకో ఆటా, ఒకో కథా. బహుళ (ప్రచారంలో వున్న'కే ఈ హరి వారీ పదాలు 
కూడా విశా ఖపట్టణం, (శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో విశేష (ప్రచారాన్ని 
కలిగి వున్నాయి. ఈ పేరుతోనే అనేక కథలనూ, సుద్దుల రూపంలోనూ చెపుతూ 
వుంటారు. 

వీటినే జంపెలని కూడా అంటారు. హరిహరీ పదాల్లాంటి పాటలే మన యక్ష 
గానాల్లో కూడా చాలవరకు (వాయబడి వున్నాయి. పదాల నడక (పారంభం నుంచీ 
చివరి వరకూ ఒకే వరుసలో నడుస్తుంది. మధ్య మధ్య కథాగమనాన్ననుసరించి, 
వచనంలో తేట తెల్ల ౦గా కథయొక్క. అర్థాన్ని చెపుతారు. సన్ని వేశా లను బట్టి ఇంకా 
క్రీ ర్తనలు కూడా పాడుతూ వుంటారు. కథకుడు పదం పాడితే, మధ్య, (పక్కనున్న 
వంతదారులు ఆ( _._ అంటూ శృతిలో దీర్చ ౦గా సాగదీసి శృతిపక్వంగా ఒక గమ 
కాన్ని జత కలుపుతారు. 

_ హరిహరీ పదాలు కేవలం ఏవో జానపద గేయాల్లాగా కాకుండా మన కళా 
రూపాల్లో అదీ ఒక కళారూపంగా వెలుగొందుతూ వుంది. వీటి కథల్లో చాలవరకు 
రామాయణ, భారత కథలే ఎక్కువగా వున్నాయి. భారతం నుంచి నలచరిిత, శ! 
రేఖా పరిణయం, విరాటపర్వం; ఉత్తరగ్యోగహణం మొదలె నవే కాక పాతాళ 


494 జానపదకళారూపాలు, 


హోమం శతకంథ రామాయణం, కుశలాయకం మొదలై నీ; Aree గంగా 
వివాహం, సారంగధర చరిత్రా రాణిస్తూ వుంటాయి. 


(పాంతీయ కళారూపం: 


హరిహరీ పదాలు ఎక్కువగా విశాఖ జిల్లాలోనే (ప్రచారం పొందాయి. ఇతర 
జిల్లాలకు ఏమాత్రం వ్యాపించలేదు. అందుకు కారణం కూడ లేకపోలేదు. విశాఖ 
మండల (ప్రాంతీయ భాష మనలకు చాలా భిన్నంగా వుంటుంది. వారి మాట తీరు 
ప్రత్యేకంగా అదోలా వుంటుంది. మాండలిక మైంది అందువల్ల. ఆ పదాలు ఇతరులు 

(వాయడం కూడా కష్టమే అందువల్ల ఆ మండలంవారే వారి (ప్రజలకు అర్హ మయ్యే 
భాషలో. అర్హమయ్యే శై శె లిలో (బ్‌ వాస్తారు. ఇప్పటికి (వాయబడిన పదాలన్నీ కూడా 
క. చీపురుపల్లి = రాజాం ౬ పాలకొండ . వీరఘట్టా?. ఆముదాలవలస, 
శ్రీకూర్మం, విజయనగరం, శ్రీకాకుళం మొదలై న _పాంతాల్లో ఈ కథలను రకరకా 
ముగా చెపుతారు. అన్ని కళారూపాలకన్న ఈ హరిహరీ పదాలు = జముకుల కథలు 
ఎక్కువ (ప్రచారంలో వున్నాయి. 

" ఈ హరిహరీ.పదాల విషయంలో చేకుమళ్ళ కా మెళ్వరరావుగారు ఎక్కు 
కృషిచేసి (వాశారు. కి? న్నర స త్రికలో వారి అనుభవాల నుంచీ సేకరణలనుంచీ ర 
ఉదహరిస్తాను. 

మనకు దొరికే క్ట లహ ఇటీవలవే కాబట్టి, ఇవన్నీ చాలావరకు ఆధునిక 
సధాలు...ఈ పదాల వరుస లక్షణం ఒక టే. ఈ రకం పదాలలో స్వకపోల కల్పితాలు 
ఇంచుమించుగా నున్న ఇవన్నీ ఇతర రచనలను చూచి రచించిన వేన నీ, దీనికి. కారణం 
చదువుకున్న వారు పురాణాలను (పబంధాలను 4 చదివి ఆకర సిరి నిర క్షరాస్యుల 
కది సాధ్యం కాదనీ, కాబట్టి వీరి అంతస్తుకి తగిన రచనలు అవసరమనీ, అందువల్లి 
జానపద కవులు (ప్రాకృత "జనులకోపం పెద్ద (గ్రంథాలలో నికి కథలనూ, భావాలనూ 
అనుసరించి పదాలుగా రచించార నీ త్‌. అలాగే చే స్తున్నామనీ కొందరు కవులు 
లియచేశార సీ ప గ. అంటూ కొందరు కవులను పేర్కొన్నారు. 
౨౦ద్రుకు వుదాప గార అగా పూరి. రామచంద్రరాజు కుశలాయక పదాన్ని వివరించారు. 


'కఠినంబు కాంచిత్తే “కాపులకు. తెలియదని 
మరుగులుంచుట మాని మాటలుంచితిని -. 


అని. ee స | er WT FR జ 


అందర్నీ ఆనందపర్చిన హరిహరీ పదాలు 495 
గంగా వివాహం : 


గంగా వివాహా పదాన్ని పసగాడ సన్యాసిరాజు గారు 1858 _వ సంవత్సరంలో 
రచించాడు. ఇది స్కాందపురాణంలోని కథ. కాని ఈ పదకవి, ఈ కథను తెలుగు 
దేశానికి అన్వయింపచేశాడు. ఏలూరులో శంభుదేవుడనే జాలరి పున్నాడనీ అతనికి 
గంగ జన్మించిందనీ శివుడు వచ్చి ఆమెను వలచి వివాహం చేసుకున్నాడనీ (వ్రాశారు. 
గంగ వివాహ కథ, పొంగి పారుతున్న గంగ తుంపరలు ఈశ్వరుని వెండి 
కొండమీద పడగా ఈశ్వరుడికి కోపం వచ్చి, గంగను భూమిమీద పుట్టమని శపిం 





చాడు. భూలోకంలో ళంభుదేపుడు, చ్మకమ్మ అనే దంపతులప గంగ జన్మించింది. 
కయ్యాలమారి నారదుడు ఎరుకత చేసంలో వచ్చి, గంగకి. శివుణ్ణి గురించి చెప్పగా 
ఆమె శిన టీ వలచింది. ఆ సంగతి తిరిగి వెళ్ళి శివు2కి మ. శివుడు జంగం 
“వేషం ధరించి వసాడు. ఆ విధంగా గంగకూ శివునికీ వివాహం జరుగుతుంది. 


' "ఆమెను తలను ధరించి వెండికొండకు వెళ్ళాడు శివుడు. కాని పార్వకికీ 
"విషయం తెలుస్తుందేమోనని భయం. రహస్యం బయటపడింది. పార్వతికి కోపం 
వచ్చింది. హహ. (బతిమలాడాడు. అప్పుడు గంగకు కోపంవచ్చీ పుట్టింటికి వేళ్ళింది. 


496 జానపదకళారూపాలు 


(పపంచంలో ఎక్కడా నీటిచుక్క లేదు. పార్వతికి ఏ దారి దొరకక గంగను (బితిమ 
లాడింది. అందరూ వెండికొండకు చేరారు సుఖంగా వున్నారు. 


సన్యాసి కవి గంగా వివాహంలో ఎన్నో వర్షనలు వర్ణించాడు. ఈ కథలో 
సంభాషణలు అతి సహజంగానూ, సంవాదాలు చాలా చమత్కార ౦గా నూ వున్నాయి. 
గంగా గొరుల సంవాదంలో కవి తెలుగు మాటల్ని చాల చమత్కార ౦గా వర్ణించాడు. 


ఉధాహర ణకు 
సంవాదం 
గౌరి॥ ఉన్నచోటను నన్ను ఉండమన్నందుకు 
తప్ప కను ని జిహ్య తరిగింతు గంగ 
గంగ॥ నివు తరిగిన కూర నేను తరిగిన కూర 


వండి వఢింతు మే వనిత గౌరమ్మ 


గౌరి॥ చెంపకాయలు గొట్టి చెవులూడదీతుగా 
జగడపోతులమారి జాలారి గంగ 


గంగ॥ నీవు గొట్టినకాయ నేను గొట్టినకాయ 
గంప నింపింతుమే కాంత గౌరమ్మ 


గౌరికి కోపం రాగా శివుడు అర్ధ నారీత్వాన్ని చక్కగా తెలియచేశాడు. గంగకు 
మంగళసూతం కట్టాడు. 


సన్యాసిరాజు రచనలో నిండుగా లోకోక్తులు నానుళ్ళు, జాతీయాలు 


వున్నాయి. శివుడు భార్యను గురించి చెప్పిన వాక్యాలు ఈ నాటి వారికిడూడా ఆదర్శ 
(పాయంగా వున్నాయి. 


ఎందరో హరిహరీ పదాలను రచించారు": 


ఈ విధంగా హరిహరీ పదాలను ఎందరెందరో రచించారు. వారిలో కలగర్హ 
వేంకటకామయ్య ““లక్మణ మూర్చనూ”” 1850లో పసగాడ సన్యాసి రచించిన పదాలు 
సారంగధర చర్మిత'” ““శతకంఠ యుద్దం” (శతకంఠ రామాయణం) _గంగా 
విహహం మొదలై నవి రచించేడు.. 


అందర్నీ ఆనందపర్చిన హరిహరీ పదాలు 497 
1862 [పాంతంలో పూరి రామచందరాజు కుశలాయక పదాన్ని రచించాడు = 


అలాగే 1874 (ప్రాంతంలో పూరి నారాయణరాజు ధర్మాంగడ చరిత్రను రచిం 
వాడు. 1028 లో మంధా సుబ్బరాయళాస్త్రి “పాతాళ హోమంి అనే పదాన్ని 1925 లో 
పొడుగు రామబహ్మ కవి “గయోపాఖ్యానం” ““వెకుంఠ మహాత్మ్యం” రచించాడు. 


అయ్యగారి కూర్మనాథం 20వ శతాబ్దంలో విరాటపర్వాన్ని పదంగా రచిం 
(a) 

చాడు. 

ఇలా పె డికొండ అప్పన్న “'సుభదా కళ్యాణం” చంద్రగిరి తాతయ్య 
“ఉత్తర గో గహణం””, ముడుంబ లక్ముణాచార్యులు ““శీ రామకథను”” 1895 లో 
రచించాడు. చిత్రాడ కామేశం సోంపురవాసి _ (త్రినాథుని చరిత = నడిమింటి రామ 
యోగి 1864 లో “బాణాసుర యుద్దం” కటోజు వీరాచారి ““భల్లాణరాయపదం'” 
చెర్విరాల భాగయ్యగారి పదం '““కొమిరెల్లి మల్లకథ'” ఉన్నాయి. ఈ విధంగా అనేక 


హరిహరీ పదా లునా ఇయు. 


పెన ఉదహరించిన హరిహరీ పదాల రచనలన్నీ, మన 
జానపద కళారూపాలై న హరికథలలోనూ, యకగానాలలోనూ, వీథి 
నాటకాలలోనూ, బ్యురకథలలోనూ ఉదహరింపబడే వున్నాయి. 
అందువల్ల నే మన జానపదులకు పూర్ణ పురాణ గాథలన్నీ తేట 
తెల్లంగా తెలిసిపోయాయి. 








కివువాసుల 


గొరవయ్యల నృ త్యం. - 


త్రలపెన ఎలుగుబంటి చర్మంతో తయారుచేసిన కిరీటం, ఒక చేతిలో. డమరుకం, 
మరొక చేతిలో (త్రిశూలం, మెడలో తెల్లని గవ్వల హారం. నడుము చుట్టూ 
"జింక చర్మంతో అందంగా తయారుచేసిన సంచి. 


fal 


Cra 
PAD, 


ఇన్ని 


ర్న 5 స్ట 


“oe 
, i, np Bp 
wa PF EE క్ష 
హ్‌ A 
Pen So Naren 
Tr : లై 
Fh త్త ot py: 


Ces 


+ ఆనాకోన్‌ రీ x 
అయన? 





అపురూపంగా కనిపించే ఈ వేషధారణం ఆంధ్రదేశంలో ఎక్కు.డా కని 
పించకపోయినా, అనంతప్పరం జిల్లాలో వివిధ (ప్రాంతాల్లో కనిపిస్తుంది. వీరి వేష 
ధారణ చూచి పిల్లలు భయపడితే, పెద్దవారు ఆసక్తి చూపుతూ వుంటారు. ఇంతకీ 
వీరి పేరు “గొరవయ్యలు'” అని పిలుస్తూ వుంటారు. 


కన్నడంలో : 


కన్నడ దేశంలో శివభక్తుల నవారు, శివునిపై పాటలు పాడుతూ, (పతి 
ఇంటిముందూ నృత్యంచేసి భికెటనతో జీవితం సాగిస్తున్న .... గొరవయ్యలు 
కొన్ని శతాబ్దాల నుంచీ భికొటనే వృత్తిగా మలుచుకొన్నారు. ఒకప్పుడు శై నమత 


సీమవానుల. గొరవయ్యల నృత్యం 499 


(ప్రచారావికి ఆలవాలమైన ఈ కళారూపం ఈనాడు భిక్షొటన కళారూపంగా మారి 
పోయింది. 


గతంలో కుల పెద్దలుగా వ్యవహరించిన ప పొట్టకూటి జప 'వీథుల్లో 
పడ్డారు. రాయలసీమలోని అతి ప్రాచీన నృత్య కళల్లో .... గొరవయ్యల నృత్యం 
యె , ne) | 
ఓక ఉత్తమ కళారూపం. 


ర క్ర తర్పణం : 


కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం, ఆలూరు తాలూకా ““నెరణికి. 
సమీపంలో వున్న మల్లేశ్వరస్వామి, కురవకులానికి చెందిన కొంతమందిని 
.గొరవయ్యలుగా సృష్టించాడని ఏరి అభ్మిపాయం, (పతి సంవత్సరమూ దసరా 
పండుగలకు. గొరవయ్యలంతా అక్కడకు చేరి విచ్శితమైన పద్దతుల్లో పాటలు 
పాడుతూ, నృత్యం చేసారు. వారి శరీరం నుంచి కొంత రక్తం ధారపోసి దేవునికి 
నై వేద్యం "పెడతారు. పీరు. నాట్యంచేసే పద్దతి చాలా విచి తంగా వుంటుంది. 
నృత్యాంతాన, కుక్కలమాదిరిగా పరల. కొట్టుకుంటారు. వీరి సంతానంలో 
తప్పనిసరిగా ఒక పిల్లవాడికి నృత్యం నేర్చి, తమతోపాటు తిప్పుతారు. 


గట్టుమల్లయ్య కొండ 
లు ఉం 


గొరవయ్యలు కురవవంశస్థులు, వంశంలో వున్న పెద్ద కుమారుడు కాని, 
చిన్న కుమారుడు కాని తప్పనిసరిగా గొరవయ్య కావాలి. గొరవయ్యను తయారు 
చెయ్యాలంటే గురువు, లేదా గణాచోరి అవసరం. గురువులు కర్నూలు జిల్లా, 
ఆలూరులో గట్టు మల్ల య్య కొండలో వున్నారు, గణాచారులు ఆఅనంతప్పరం జిల్లా 
కాట్నే కాలవలో వున్నారు. 


గొరవయ్య కావాలంటే పిల్లవాణ్ణి గట్టుమల్లయ్య కొండ మళ్లేశుని గుడికి 
తీసుకువెళతారు. అక్కడ కోనేటిలో స్నానం చేయించి, నల్లకంబళ పరచి; కూర్చో 
"పెడతారు. పిల్లవాని మేనమామ పాలతో (పమాణం చేయిస్తాడు. అప్పుడు గురువు 
గవ్వల దండతో ముద్రాదానం చేసాడు. ము దాదానాన్ని పిల్లవాడి మెడలో కడతాడు. 
గురువు పాదాలకు నమస్కరించి, కానుక సమర్పించుకుంటాడు. పిల్ల వాడికి గురువు. 
ఈ-విధంగా (ప్రబోధం చేస్తాడని, డా॥ చిగిచర్ల కృష్ణా రెడ్డిగారు, తమ జానపద 
-నృత్యకళ ....[గంథంలో ఉదహరించారు. 


500 జానపదకళారూపాొాలు. 


గురువు చెప్పే మాటలు: 
మన కులవృ తికి దోహం చేయకూడదు. 


ఇతరులను మోసం చెయ్యవద్దు. 
అబద్దం చెప్పొద్లు, అని పిల్లవాడి నోటినుంచి పలికిసారు. 
© ఖ గ ఆని 


గొరవయ్య క ర్రవ్యం : 
PUR 0) 
(పమాణం వస పిల్లవాడు ఆ వంశంలో కోటీశ్వరుడు అయినప్పటికీ, 


సం[కాంతి పండుగనాడు మాతం, గొరవయ్యలా అలంకరించుకుని, అయిదు ఇళ్ళు 
అడుక్కుని రావాలి. ఇది వంశ పారంపర్యంగా వస్తూన్న ఆచారం. 


గొరవయ్య వేషధారణ, మెడలో గవ్వల దండను ధరించి, నల్లకందిళిని 

శరీరమంతా కప్పుకుని, కుడిచేతితో డమరుకాన్ని పట్టుకుని ఎడమ చేతిలో పిల్లన 

గోవి పట్టుకుని కాళ్ళకు గజ్జెలు కటి, తలకు కిరీటంలా ఎలుగుబంటి చర్మాన్ని 

లట జ యట 

ధరించి, నుదుట బండారు బొట్టు పెట్టి, నడుముకు జింక చర్మంతో చేసిన బండారు. 

తిత్తిని కట్టుకుని. (ప్రతి ఇంటి దగ్గరా అడుక్కుంటూ, ఇంటిలోని వారందరిక్తీ 
బండారు బొట్టు పెడుతూ పిల్లన గోవి ఊదుతూ ఇలా పొడుతారు. 


శివామల్లెశ ఏరా, బండారువయ్యా 
కాపాడప్పా, పిల్లలను పెద్దలను దీవించు 
గాకొద్దులు కలిగి గూటావులు కలిగి 
కోటి సంపదలు కలిగి 
కనకపా[త గలిగి 
మల్లెశునట్లు మగబిడ్డ కలిగి 
మల్లిఖార్జున ని పాదపద్మాలకు 
నమస్తే . 

అని ముగిస్తారు. 


|) డమరుక శబ్దాలు : 





| |. గొరవయ్యలు నృత్యం చేసే నటప్పుడు పాటలు పొడరు. 
ఆక్‌ జు! పాటపాడే సమయంలో డమరుకాన్ని, ఒక (ప్రక్క మాతమే 


సీమవాసుల గొరవయ్యల నృత్యం 501 


“నాలుగు (వేళ్ళతో వాయిస్తారు. డమరుకం నుంచి పు'టే ధ్వనులు ఇలా వుంటా 
యంటారు కృష్ణా రెడ్డిగారు. 

డడబుడ్డ బుడ్‌ _ ఇరడడ బుడ్డ 

బుడబుడ్డ బుడ్‌ - బుడబుడ్డ బుడి 

బుడబుడ్డ బుడ్‌ - బుడబుడ్డ బుత్‌ 

గొరవయ్యలు ఒకరు మొదలు ఎంతమందైనా నృత్యం చేసారు. డమరుకాన్ని 

వాయిస్తూ పిల్లన గోవి ఊదుతూ సరిసంఖ్యలో గుండంగా తిరుగుతూ, వయ్యా 
రంగా నడుమును (తిప్పుతూ నృత్యం చేసారు. 


(శ్రీశైల మల్లన్న : 


ఒకరు పొటపొడుతుండగా మిగిలినవారంతా పాట వంతపాడుతారు. అలా 
అన్ని గొంతులు కలపటం ఒక్కొక్క కాలిని కొద్దిమంది నేలపై కొడుతుండగా 
గజ్జెలు ఘల్లుమని (మోగుతాయి. 
ఆ పాట ఇలా (పారంభమౌతుంది. 
శివుడు శీనయ్య శ్రీశైల మల్లయ్య 
కానగ రావయ్యా శీనయ్య 
సిక్కు జడలవాడు శివనీలకంఠుడు 
అని పాడుతూ డమరుకాన్ని ఈ వరుసలో వాయిసారు. 


తక తక తక్‌ 
తక తక తక్‌ 
తక తక్‌ తక్‌ 
తక్‌ తక్‌ తక్‌ 
ఆంటూ వాయిస్తారు. 
శివరా[తి నాడు : 


శివర్శాతి నాడు మల్లియ్య కొండకు పోతూ (గ్రామాల వారికి 
కొండను గూర్చి, దేవాలయాన్ని గూర్చి, కష్టాలు కడతేర్చే దేవుణ్ణి 
గూర్చి, కోనేరు లోతుపాతుల్ని తెలియచేస్తూ ఇలా పాడుకుంటూ 
పోతారు. 





$02 _జానపదకళారూపాలు. 
శీవర్శాతి 


శివకొండకని పోదాము రారమ్మ 
మల్లయ్య కొండ స్వామినే చూతాము . 
శివాపురమికి పరమటంట 

శిద్దులేలే మల్లయ్యకొండ 


కొండపైన దేవళంబు 
కొండ దిగవన మందిరంబు 
మందిరంబులో వెలిగేటి 
మల్లికార్డును డున్నడంట 
ఒంటి స్తంభము మాలలోన 
ఒక్కడే మల్లయ్య నిలిసె. 


ఇలా మహాశివుని వర్ణిస్తూ; (ప్రయాణ అలసటను మరిచిపోతూ భ క్తి భావంతో 
పాడుకుంటూ చివరగా మంగళం పాడతారు గొరవయ్యలు. అందరికీ బండారు 
కుంకాన్ని అందచేసారు. 


గొరవయ్యల నృత్యాన్ని చూ స్తున్నప్పుడు పిల్లలు భయపడుతూ పుంటారు. 
కాని పెద్దలు వారిని ఎత్తుకుని ఒడిలో కూర్చో'పెట్టుకుంటారు. పిల్లల మ్మాతం కళ్ళు 
మూసుకుని, అప్పుడప్పుడు చూస్తూ వుంటారు. డమరుకాల ధ్వని గుండెలు అదిరేలా 
వుంటాయి. పెద్ద గొరవయ్యలు, చిన్న గొరవయ్యలు కలిసి చేసే నృత్యం అబ్బు 
రంగా వుండి అందరూ చప్పట్లు చరుసారు. (పతి ఇంటికి వెళ్ళి యాచించి వారిచ్చిన 
ధాన్యాన్ని తీసుకుని, బండారు బొట్టుపెట్టి పోతూ వుంటారు. ఇలా 
గొరవయ్యలు (బతుకుతూ, ఆ కళను (బతికి స్తున్నారు. 


అలా (బతికించే కళాకారులు, గొరవ రామాంజనేయులు ___ 

గొరవ కాటమయ్య ___ గొరవ చిన కాటమయ్య మొదలె నవారు 
య i 
(పముఖంగా పనిచే స్తున్నారు. క 





జంతర్‌. మంతర్‌ 


జంతరు సెటె 
నీ 


ఆం౦్యధదేశంలో పర్వదినాలలో, జాతర్లలో, తిరునాళ్ళలో ఈ జంతరు పెటై పైసా 
తమాషా చూపిస్తూ వుంటారు. పిన్నలు మొదలు పెద్దలు వరకూ, ఈ వింత 
తమాషాను చూస్తారు. 





పెద్దల కంపే పిల్లల్నే ఎక్కువ అకిర్షి స్తుందీ జంతరు పెట్టె. ఇది నాలుగు 
పలకలు గల ఒక పెద్ద పెళ్లై. ఆ పెళ్లైను చూపరులు ఆకర్షి ంచేటట్లు రకరకాల 
అ౦దాలను చేకూర్చి ఆకర్షవంతంగా తయారుచేసారు. ఆ షెక్టెకు మూడుకాళ్ళు గల 
స్టాండును, చూడటానికి అనువై నంత ఎత్తులో నిలబెడతారు. ఆ పెటైకు ఒక 
(పక్కన లోపల చూపించే బొమ్మలను చూడటానికి వీలుగా ఒక రంధ్రాన్ని ఏర్పాటు 
చేసారు. రెండవ (పక్కన బొమ్మలు చూపించేవాడు నిలబడి వరుసగా “పేర్చిన 
బొమ్మలను నడుపుతూ వుంటాడు. మరొకడు తాళం కొడుతూ రాబోయే బొమ్మను 
గురించి కాశీపట్నం చూడర బాబూ అంపే బొమ్మతో కాశీ విశ్వనాథుని దేవాలయమూ 
గంగానదీ కనిపిస్తాయి. పాటనుబట్టి. బొమ్మ తరువాత బొమ్మను చూపిస్తూ వుంటారు. 
ఒక్కరే బొమ్మను చూడటానికి అవకాశ ముంటుంది. ఇలా బొమ్మను చూ సేవాణ్డీ, 


504 ఈ రకత కు 


తాళం కొ'పేవాడు కాశీపట్నం చూశావా అంటూ (ప్రశ్ని స్తే, ఆ చూళానంటూ తలవూపు 
తాడు. అలా కొన్ని బొమ్మలను చూపిసాడు. ఈలోగా చాలామంది పిల్లలూ "పెద్ద 
వాళ్లూ గుమికూడతారు. ఎప్పుడెప్పుడు చూడాలా ఆని వాళ్ళూ ఉవ్విళ్ళూరుతారు. ఇలా 
ఒకరి తరువాత మరొకరు డబ్బులిచ్చి బొమ్మలను చూపిసారు. ఇలా రామాయణం, 
భారతానికి సంబంధించిన బొమ్మలనూ, పిల్లలకు వినోదం కలిగించే కోతుల్నీ, 
కొంగల్నీ, జంతువుల్నీ కూడా చూపిస్తూ వుంటారు. ఇలా అందర్నీ ఆకర్షి ౦ చేటట్లుగా 
రకరకాల బొమ్మలను అమరుస్తారు. దీనిని పట్టపగలే (ప్రదర్శిస్తారు. ఎక్కడ పడితే 
అక్కడికి, జనం వున్న చోటికల్లా మారుస్తూ వుంటారు. లోపల బొమ్మలు కదలక 
పోయినా, బొమ్మలు కదులతున్నంత ఆంగికాభినయాన్ని హంగుదార్లు చేస్తూ 
వుంటారు. ఇలా వారు ఒక వూరినుంచి మరో వూరికి సంచారం చేస్తూ పొట్టపోసు 
కుంటూ వుంటారు. 


జంతరులో వున్న ఒకే ఒక ఆకర్షణ పెశైలో ఏ బొమ్మ లున్నాయోనన్న 
ఆసక్తిని కలిగించటం వారు పాడే పాటలో వచ్చే కథనంతా బొమ్మలలో చూపిస్తారు, 
(పదర్శనాన్ని ఇలా (పారంభిసారు. 


పైస తమాషా చూడరబాబు 

ఎమి లాహిరిగ వున్నది చూడు 

ఎమి తమాషా లున్నయి చూడు 

జంతర్‌ మంతర్‌ చూడర బాబు 

జిబిజిబికిరి జిబిజిబికిరి జా. 1 పెస॥। 


కాశీపట్పం చూడర బాబు 

విశ్వనాథుని చూడర బాబు 

కలకలలాడే గంగానదినీ 

కన్నుల పండగ చూడర బాబూ. 1పెస॥ 
హరిశ్చందుడు సత్యం కోసం 
అలిబిడ్డలను అమ్మిన చోటు 
ఆడుగడుగడుగో విశ్వేశ్వరుడు 
హర హర యనుచును భక్తులు చూడు _ 
చూచి మోక్షం పొందర బాబు 1 పెస॥ 


జంతర్‌ మంతర్‌ జంతరుపెళ్టు 505 


హస్తినాపుర పట్నం చూడు 

పాండవు లేలిన పట్నం చూడు 

తాజమహలు చూడర బాబు 

ఎరకోటను చూడర బాబు 1పెస॥ 


ఇలా ఆయా (ప్రాంతాల విశిష్టతను వివరిస్తూ, కళ్ళకు కట్టినట్లు వినిపిస్తూ చూపి 
సారు. ఇదే కళారూపాన్ని ఆంధ (వజా నాట్యమండలి, 1948 (ప్రాంతాల్లో వున్న 
దేశ పరిసితుల్ని వర్తిసూ |పజాకవి కోగంటి గోపాలకృష్ణయ్యగారు ఇలా (వ్రాశారు. 
థి ౯9 ౨ అ 


లాయరమ్మ లాయరో 
లాయంపెటి చూడర బాబు 
జంతరుపెక్షై చూడర బాబు 1జిటిజిబికిరి జా॥ 


ఎంత లాయరు గున్నదొ చూడు 

భారత దేశపు తిరును చూడు 

భరతమాత కష్టాలను చూడు 

భోరుభోరున ఏడ్చెను చూడు 1జిబి. ..॥ 


నల్లధనంతో సంచుల నింపి 
కొల్లగొట్రిన ఘనులను చూడు 
థరలను పెంచిన ధనికుల చూడు 
తాతా బిర్లా తరముల నుండి 
మోసపోయిన మనుజుల చూడు. 


ఢిల్లీ పట్నం చూడర బాబు 
ఎజికోటను చూడర బాబు 
తెల్ల దొరలను చూడర బాబు 
గాంధీతాతను చూడర బాబు 
జిన్నా సాబును చూడర బాబు 


అంటూ ఇలా దేశ పరిస్థితుల్ని వర్ణిస్తూ, తిండి దొంగల్ని, లంచగొండుల్నీ, దుండ 
గుల్నీ, దోపిడి దారుల్నీ బయటపెడుతూ దేశభక్తిని _పబోధిస్తూ, చివరికి దుర్మార్లుల్ని 
ఇలా దుయ్యబ"ప్టేవారు. 


506 జానపదకళారూపాలు 


ఆడందం ఆరిపోను 
ఆడి. సోకు మాడిపోను 


ఆడి [బతుకు కాలిపోను 
ఆడి జన్మ ఆరిపోను. 
॥లాయరమ్మ లాయరో 
లాయరమ్మ లాయరో॥ 
అంటూ (ప్రజలను వినోదపరుస్తూ. మరోపక్క విజ్ఞానపర్చేవారు. 
ఇది నాటి (ప్రజానాట్య మండలి కానుక, 





చెంచులు చె 
శ్రీరంగ నీతులు 


ఏ వూరు ఏ భామ 1నందానా॥! 
ఎవ్వారి భామవెవె భామా ॥1నందానా॥ 
వినరోరి నరసిమ్మ 1నందాన॥। 
ఉండు గూడెం మాది 1నందాన॥ 
చేతిడే ముద్రమ్మ 1నందాన॥। 


చెయ్యెత్తి దానాలు 1నందాన॥। 
దడ్డిచ్చే తల్లి వడ్డిచ్చె తల్లి, 
ఆంటూ భద్రాచలం _పాంతాలనుండి ఆం ధదేశానికి అప్పు 
డప్పుడు వచ్చి యాచించి వెళ్ళిపోతూ వుంటారు చెంచులు. 
వెంటతెచ్చిన చెమలి ఈకలు, పులిగోరులు, మూలికలు 
అమ్ముకుని డబ్బు చేసుకుంటారు. 





వీరు పాడేపాట బెంబీతపాట అంటారు. వీరు ముగ్గురు నలుగురు కలిసి జట్లు 

ట్లుగా వస్తారు. ఒకరు చరణం పొడితె మిగిలినవారు re జెంబీతా తస 

౦దానా అనీ శృతి కలుపుతారు. అందరూ చ జేగంటలను చేతపట్టుకుని, ఒకపుల్ల తో 
పాడేపాటకు తాళంగా ఉపయోగిస్తారు. వీరి వేషధారణ, కాళ్ళకు ుట తొడిగిన 
లాగులు యాచనలో సంపాదించిన చొక్కాలూ, పూలదండలూ, తలపాగాలూ, 
పాగాల'పై నెమిలి ఈకలూ, పులిగోరులూ, పందికోరలూ మొదలై నవా ొటిని రరిస్తోరు. 


చెంచులు చెప్పే శ్రీరంగనీతులు 507 


ఈ చెంచు పాటలద్వారా రెండవ (పపంచ యుద్ధకాలంలో . ఫాసి స్సు మూకల 
(ఈూరళ్ళత్యాలను (ప్రజానాట్యమండలి కళాకారులు, నోర దళంతోని, రామకోటి, 
పురుషో త్తం మొదలే లె నవారు ఎంతో వు తేజంగా పొడి కలకు ఫాసిస్టు (పమాదాన్ని 
గురించీ, , యుద్ధ (ప్రమాదాన్ని గురించీ వివరించారు. 


ఇదే చెంచుపాటల్లో (బిటిష్‌ (పభుత్యాన్ని గడగడలాడించిన అల్లూరు సీతా 
రామరాజు మన్యంలో జరిపిన పోరాట చర్మితను మిక్కిలినేని, మాచినేని మొదలె న 
వారు ఊ త్రేజంగా పొడి (పజలను వు త్రేజపర్బారు. న్‌ 
అదే చెంచుపాట బాణీలో విజయవాడ తాలూకా, నందిగామ వా స్తవ్యులు 
అయ్యపు వెంకట కృష్ణయ్యగా రు భారతదేశ న స్వాతంత్ర్య పోరాటంలో (ప్రాణా లర్సిం 


చిన స్వాతంత్ర్య సమర వీరుల త్యాగాలను గురించి ఈ som వివరించారు. చెంచుల 
పాట బాణీలో 


మనది భారతదేశమమ్మా 11నందానా॥ 
మనది భారతజాతి తల్తి 
భారతీయులము మనమమ్మా 
బానిసల మైనాము తల్లీ 
భోగాల పుటినిల్లమ్మా 
భూలోక స్వరమే తల్లి 
మన బాలచం(దుడూ 
మన ఖడ్లతిక్కనా 
మన్యంపు విరులూ 
మన రెడ్డిరాజు లూ 
రాణా |పతాపుడూ 
రసవుత వఏిరులూ 
తమ శౌర్యమయ రక్త 
థారా [స్రవంతిలో 
తడిపి మెదిపిన వీర 
ధాత్రీ ఇది మా తల్లి .॥1మనది॥! 
ఇలా దేశంకోసం (ప్రాణాలర్పించిన వీరులందరినీ, స్మరిస్తూ చెంచుపాటలతో 
ఉరూత లూగించేవారు _పజానాట్యమండలి కళాకారులు. . 


9 


ర్‌ 








508 జానపద కళారూపాలు 


చెంచు నాటకాలు: 

ఆ కాలంలో చెంచు నాటకాలను గొల్లవారే (పదర్శిస్తూ వుండేవారు. వీరి 
నాబకాలు ఆనాటి పల్లెటూళ్ళలో చాలా పేరు పొందాయి. (పతి (గ్రామంలోనూ వీరు 
నాటకాలను ప్రదర్శిస్తూ వుండేవారు. ఆ వీధిలో వారు నాటకం ఆడిందారని వీరూ, 
వీరు ఆడించారని వారూ, ఇలా (ప్రతి వీధిలోనూ (పదర్శించటంతో, ఎక్కువ రోజులు 
ఒకే [గ్రామంలో వుండి, తగిన పారితోషికాలను సంపాదించుకుని మరో [గామావికి 
తరలివెళుతూ వుండేవారు. 





చెంచు నాటకాలలో ముఖ్యమైన ఇతివృ త్తం. అహోబల నరసింహ స్వామి 
చెంచీకను. అం'ే చెంచువారి కన్యను మోహించి వివాహం ఆడటం. 
ఈ అహోబల క్షేత్రం కర్నూలు జిల్లాలో చెంచువారు నివశించే అడవి మధ్య 
క కొండ వుంది. ఆ కొండమీద నరసింహస్వామి దేవాలయం వుంది. స్వామి 
'త్సవ సమయంలో చెంచు పడుచులు విల్లంబులు చేతపటుకుని చురుకుగా యాతి 
కుల మధ్య స్వేచ్చగా చకచకా తిరుగుతూ పై పరవిహారం “చేసూ గ 
వుంటారు. ఆ చెంచీత కథనే గరుడాచల మహత్మ్యం అని పూర్వ PN 
కవి యక్షగానంగా (వాళొడు, దాని ననుసరించి అనేకమంది ఆ ఠి wy 
యక్షగానాన్ని (ప్రదర్శించారు... 








దెవతల కొలువుల 
సంబరాలు 





ఈనాడు దేవతల కొలుపులు అన్ని (గ్రామాల్లోనూ అంతగా జరగకపోయినా అక్క 

డక్కడ వెనుకబడిన (పాంతాల్లో దేవతల మొక్కుబడులు, జాతర్లు సంబరాలు 
జరుగుతూ వుంటాయి. వీటిని ఉగాది, సంక్రాంతి మొదలై న పండుగ దినాల్లో 
జరుపుతారు. (గామదేవతలకు నై వేద్యాలు అర్చిస్తారు. గరగలు ఘటాలు నెత్తిన 
పెట్టుకుని ఊరేగింపుగా ఇంటింటికీ (తిప్పుతారు. డప్పులమీద స_ప్పతాళ వాయిద్యాన్ని 
మాదిగలు వాయిస్తూ వుంటే, గరగలను ఎత్తుకున్న చాకళ్ళు (రజకులు లయబద్ధమైన 
చిందులకతో, తన్మయత్వంతో నృత్యం చేసారు. ఆ సందర్భంలో వాయించే డప్పు 
వాయిద్యం ఈ విధంగా నాగుతుంది. 


తాళం వరుసలు: 


త రుణక, రుణక, రుణకా 

తద్దివిత - ధివిత, తకతా 

కిటతక - కిటతక - కిటతక 

తాం = ధోం = తక్కిట కిటతర 

రుంతరి కిటతక - ధుంతరికిటతక - ధుంతరికిటతక 


అని డప్పులమీద పలికిస్తూ, మధురభావాలు ఒలికిస్తూ, భక్తి తన్మయత్వంతో 
(పజలను ముగ్గులనుచేస్తూ, వారి హృదయాలను రాగరంజితం చేస్తూ నరటారని 
ఒక సందర్భంలో క్రీ॥ శే॥ నేదునూరి గంగాధరంగా రన్నారు. 


510 జానపదకళారూపాలు 
నమ్మకాల మొక్కుబడులు క 


గ్రామాల్లో విపరీతంగా వచ్చే కలరా మశూచికం, గొడ్ల జబ్బులకు, పంటల 
నాశనానికి కారణం, అమ్మవార్ల సీ, ఆమ్మ వార్ణకు (మొక్కు తీర్చకపోతే ఆళొంతి 
అనీ, (మొక్కుబడి తీరిస్తే పాడిపంటలు (గామం సుభిక్షంగా వుంటుందనీ, 
(గ్రామస్తులు నమ్మకం కొద్దీ _మొక్కుతూ వుంటారు, ఆ (మొక్కుబడులు తీర్చ 
డానికే, అమ్మవారైన (గ్రామ దేవతను తృ ప్టిపరచడానికే, ఈ జాతర్లూ, 
కొలుపులూ, _మొకష్కబడులూ కోలాహలంగా చేస్తూవుంటారు. ఇలా (మొక్కు. 
బడులు తీరిస్తే (గామ పొలిమేరల్లో అమ్మవారు (గామరక్షజకోసం కాపలాకొ స్తుందని 
(గ్రామస్థుల గాఢనమ్మకం. ఆ నమ్మకంతో అమ్మవారి విగ్రహాలను నెలకొల్పి, 
నిత్యమూ. పూజిస్తూ వుంటారు. కాని ఊరి (ప్రజలందరూ ఆపద వచ్చినప్పుడు 
మాత్రమే పొలిమేరల్లో వున్న అమ్మ వారికి జాతర చేస్తారు. అమ్మవారి పూజారి 
అనూచానంగా వ స్తున్న ఆచారం (ప్రకారం, ఆ కోరా ఉపవాసంచేసి, పౌలిమేర 


గంగాణమ్మను తెచ్చి (పతిష్ట చేస్తాడు. ఆ సందర్భం లో అమ్మవార్ల కథలను 
పచారంచేసే పంబలవారు ఈ విధంగా పాటలు పాడుతారు. 


సంబలవారి పాటలు : 


గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ 

గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ 

గుమ్మాడి పూవుమీద 

వాలిన చిలకలు! వైకోగబ్బలు 

ఘంట చిరిమువ్వల గైరమ్మా = నీ నుతుడేడే 

వాడిన పువ్వులు ఒడిలో బోసుక 

వాడలు వెతికితే లడమ్మా 

సర్కి మేడలు వెతికిన రాడమ్మా॥ 
౨౦టూ, మొ త్రెదువులు పసుపు, కుంకుమలను పశ్ళెములలో నుంచి సంప్రదాయ 
ద్దంగా న స్తున్న చేతులను ఊపుకుంటూ చిరు నృత్యం చేస్తూ వస్తారు. 


అమ్మవారిని పూజించి, ఊరిలో ఊరేగించి, తిరిగి పొలి మేరకు పంపే 
రోజున "పెద్ద జాతర. చేస్తారు. ఈ జాతర సమయంలో ఒక పందిని - భూమిలో 


దేవతల కొలుపుల సంబరాలు 511 


పూడుసారు; దానిమీదగా- (గామంలో వున్న :పశువుల' నన్నిటినీ తోలుతారు. వంళొ 
చారంగా వస్తున్న మాదిగవాడు, బొద్దు మీసంతో, విరటోసిన. తలతో. వికటాట్టి 
హాసం చేస్తూ కెట్ట చేసి, వంటికంతా ససుపు పూసుకుని పదునైన పెద్ద ఖడ్గాన్ని 





చేతబట్టి. ఎనుబోతు మెడ క్రింద వంగల కజ్బ్జను పోటీగా “పెట్టి, ఈ విధంగా (ప్రారం 
విసాడు. 


పాట|పారంభం 
కీర్కి ఆదిమూలము (బహ్మ 
విష్ణు విగ్రహము మిద, లు! 
ఆనందమాడు వాడెవ్వాడురా ఓరి! 


అఖిల దేవతలకు అభయమిచ్చిన వాడు 
అలనాడు గోపంగి నేనెనురా, లింగతాలిల్లే తాలిల్లే. 11ఓరి॥ 


512 జానపదకళారూపాలు 


మింటి దిక్కున జూచి, మీసంబు వడిసి 

ఒంటిదున్నా తల నరికేనురా 

కొంకాక చిందూలు = గోవింద గంతూలు క 
శంకలేకా బలి చల్తీతిరా - లింగతాలిల్లే తాలిల్లే 11ఓరి11 


ఆండాండమను బిరుదు దాసాది నాపేరు 

పిండాండమను బిరుదు కా సెపోసి 

ఆండపిండ [బహ్మాండముల కెల్లను 

మండుండు ధదైబాల - మెండాడురాలింగ 

తాలిల్లె తాలిల్లె  ॥టరి॥ 





ఇని భీకరంగా పాడుతూ, చిందులువేస్తూ ఒక్క (వేటుతోనే ఆ దున్నపోతు మెడను 
రికి వేస్తాడు. ఆ రక్తంతో అన్నాన్ని తడిపి, కుంభరాసిపోస్తారు. ర క్రవర్ణ మైన 
ఆ కుంభాన్ని ఒక తట్ట లోకి నెత్తి, దానిపై నరికిన దున్నపోతుత లను పెట్టి, తట్టను 
వెట్టివాడి ee పెట్టి ఘటాలవాడు డప్పుల వాయిద్యాన్న నుసరించి 
గణాచారిలా ఆవళంతో గంతులువేస్తూ భీకరంగా కేకలువేస్తూ (గామ 
పొలిమేరల్లో నాలుగుదిక్కులు పొలిగంగను విడిచి రక్తపు అన్నాన్ని 
వెదజల్లుతారు. (గ్రామదేవతలను పొలిమేరలో పెడతారు. 





గడగడ లాడంచే 
కాటుసురాజు 
కొ నమ్ము కథలు 





కౌటమరాజు కథలను ఎక్కువగా కొమ్ములవారు పాడుతూ వుంటారనీ, వీరు మాదిగ 

లలో ఒక తెగ అనీ, కథాస్టానమైన కనిగిరి సీమలో కొమ్ములవా రే కాక, గొల్ల లలో 
పూజగొల్లలు కూడ ఈ కతన. పాడుతున్నారనీ, అంతేగాక కందుకూరు తాలూకాలో , 
పకిలివార నేవారు పాడుతున్నారనీ వీరు కూడ గొల్లలే ననీ. 


అలాగే విశాఖపట్టణ (పాంతాలలో పొడపోతుల వారనేవారు, కాటమరాజు 
కథలను గానం చే స్తున్నారనీ వీరి కుల మేదో తెలియదనీ. 


అలాగే రాయలసీమ [పాంతంలో భట్టువారు (మాదిగలు ఎల్జిగొల్లిలూ, తెలం. 
గాణాలో ఎల్జగొల్లిలూ, మందుచ్చువారూ, నీరన్నలవారూ, యాదవ “కథలను చెపుతూ 
వృుంటారసీ, కనిగిరిసీ మలో కాటమరాజు కథలను పాడే పూజగొల్లలను యాచకులు 
అని పిలుస్తూ వుంటారనీ, వీరినే తెలంగాణాలో తెరచీర భక్తులని పిలసారనీ, 
పంపాది కథను రచించిన మల్లయ్య కవి. కృత్యవతరణికలో తెరచీర భక్తులను 
స్మరించాడనీ కాటమరాజు కథల (గ్రంథంలో 28వ సూచికలో డా॥ తంగిరాల సుబ్బా 
రావు, డా॥ చన్నాాపగడ తిరుపతిరావు గార్లు ఉదహరించారు. 


కాటమరాజు కథ్మాపస క్రి, 
pee 


కాటమరాజు కథలు, కథా(ప్రస క్రి కి, శాసన పమాణంగా వుంది. కాటమరాజుకు. 
నల్లి సిద్ధికీ జరిగిన యుద్ధాన్ని గూర్చి 'మెకన్‌జి స్థానిక చర్మితలు పద్దెనిమిదవ సంపు 
టంలో es వుంది. 

 M-33 


514 జానపదకళారూపాలు 


కాటమరాజుకు "పెద్ద గోవులమంద వుంది. ఆ మందను మేపటానికి పాల 
కొండ, నల్లమల అడపుల్లో మేతకు తోలుకుపోయేవారు. వర్షాలు లేకపోవటంవల్లి 
మేతలేక నెల్లూరు మండలానికి వచ్చి నల్ల సిద్ది చోళ మహారాజునకు పుల్లరిగా తమ 
మందలోని కోడెదూడల్ని ఇచ్చేటట్లు స్థానిక చరిత్రలో వుంది. 
వీరిద్దరికీ యుద్ధం జరగటానికి మూడు కారణాలను వివరించారు. 
1. నెల్లూరు సీమలో కూడా మేతకరువు రావటంవల్ల నెల్లూరు రాజ్యంలో పంట 
పొలాన్ని కూడా మేపసాగాడు. ఇది నల్లి సిద్దికి కోపకారణమైంది. 
2. అడవుల్లో వున్న (కూర మృగాల్ని యాదవులు వేటాడటం వల్లను మందల్ని 
విస్తారంగా అడవుల్లో (ప్రవేశ పెట్టటం వల్ల SU. odes అది 
కూడా ద్వేషానికి కారణ మైంది. . 


శే. ఇదికాక మనుమసిద్ధి రాజు ఉంపుడుక తె పెంపుడు చిలుకను కాటమరాజు 
తండ్రి పోల్మురాజు బాణంతో కొట్టి చంపటంవల్ల సిద్ధి తన మనుషులతో 
కాటమరాజు ఆవులమందల్ని పు దానితో త పుల్ల రివ్వటం 

 మానివేళాడు. అందువల్ల ఇరువురి మధ్య యుద్ధం జరిగింది. 


వామ్మో మ్మువా రు: 


కొమ్ములవారనే వారు గంగ దర్శనానికి సంబంధించిన మాదిగలు. వీరు 


తాము జాంబవంతుని తెగకు సంబంధించిన వారమని చెప్పుకుంటూ rr వీరినే 
చిత్తూరుజిల్లాలో బట్టు వారని పిలుస్తారు. 


కొమ్ములవారు యాదవుల్ని యాచిసారు. వారి గోత్రాలను చెపుతూ కాటమ 
రాజు శ. విష్ణభాగవతమనే న కథను వీరు చెపుతారు. 
సరి (ప్రదర్శనలో ““వీరణాన్నీ?” “త్రి త్రినీ? “తాళాల్నీ”. “కొమ్ముల్నీ” ఉపయో 
సారు. కాటమరాజుకు పతి. కథలన్నీ వీర. దగ్గర తాశసష్మత ప 
నూ కంఠస్థంగా నూ వున్నాయి, 


యాదవులకు గంగ ఆరాధ్యదైవం. గంగ జాతర్లలో కొమ్ములను గావుపట్టి 
ఊదుతారు. తానకముల్ని పాడటం, కాటమరాజు కథలను చెపుతూ వుంటారు. 

కాటమరాజు సైన్యంలో (ప్రత్యేకంగా గోసంగిదళం వున్నట్లు వీర గాథలలో 
చెప్పబడింరి. దాని నాయకుడు వీరినీడు. ఈతను మాతంగివీరుడు. ఈతని సంతతి 


గడగడలాడించే కాటమరాజు కొమ్ము కథలు 515" 
వారే ఆ నాటినుండి ఈనాటివరకూ ఈ గాధలను గానం చేస్తున్నారనీ తంగిరాల వారి' 
ఊహా; వారినే ఈనాడు కొమ్ములవారని పిలుస్తున్నారు. 

ఎట్ల గడ్డపాటి పోట్లాట తరువాత *భకి కిరన్ని” వీరినీడు సంతతివారై న మాది 


గలను పిలిచి “యాదవ కథల్ని లోకంలో "వ్యాప్తి ప్రి చేయటానికి అనుమతి యిచ్చాడనీ' 
చెప్పుతారు. | 





కొమ్ములవారి (ప్రదర్శన: 


కొమ్ములవారు ఏ యాదవుని ఇంటిముందు కథ చెపుతారో, ఆ యాదవుడు 
వీరిని సన్మానించి తీరాలి. ఒకవేళ వారు అలా చేయకపోతే అతని ఇంటిముందు ఒక 
గుడారాన్ని వేస్తారట. అలా చేయటం భ క్రిరన్న శాసనమేనట. గుడారాన్ని వేసినా, 
కొమ్ముల వారిని సన్మానించకపోతే, ఆ గుడారాన్ని భక్తిరన్న కూల్చివేయ 
మన్నాడు. అలా గుడారాన్ని కూల్చటంవల్ల ఆ యింట్లోవున్న యాదవులందరూ 
నశించిపోతారని భక్తిరన్న శాసమట. అందువల్ల యాదవులు ye అమిత 
భక్తితో ఆదరిస్తారట. న 

కాటమరాజు కథలు పాడేహరికి ఆచార (ప్రకారం ముఖ్యమైన ఆరు వస్తువు 
లుండాలి. అవి గుడారు, కొమ్ము, “*వీరణం'”, “టొల్లావు”, “పీరదాడు””, 
“బసవదేప్పడు*” మొదలై నవి. 


516 జానపదకళారూపాలు 


గుడారు: 

ఏ (ప్రదేశంలో కథను చెప్పాలనుకున్నారో ఆ (పదేశంలో పెద్ద గుడారం 
వేస్తారు. ఆ గుడారం లోపల గోడలకు యాదవుల కై వళమైన గంగ, కాటమ రాజు 
కథలలోని (పధాన ఘట్టాలను రంగుల్లో చితింపబడిన "పెద్ద పెద్ద గుడ్డలను అతి 
కిస్తారు. ఈ గుడ్డలకు తెరచీరలని పేరు. ఈ తెరచీరలను దబి్తే ఈ గాధాకారులకు 
తెరచీర భక్తులని “పేరు. 


కొ మ్ము: 


కొమ్ము అంతే ఇ త్తడితో చేయబడిన కొమ్ము లాగా వంకరగా తిరిగి వుండే 
గొట్లాన్నీ కొమ్ము అని పిలుసారు. కథను (పారంభించే ముందూ, గోత్రాలను చెప్పే 
ట్‌ a. 





ముందూ తానకములు పాడుతూ వున్నప్పుడూ ఈ కొమ్ముల్ని పుత్రజంతో ఊదు 
తారు. ఈ కొమ్ముల ధ్వని శంఖారావం మాదిరిగా ఉ(దేకాన్ని కలిగి స్తుంది కొమ్ముల 
శబ్దం వూరందరికీ వినపడుతుంది, ఈ నాదాన్ని విన్నవెంటనే ఎక్క_డివారూ అక్కడికీ 
చేరుకుంటారు. కొమ్ము ధ్వని పిలుపులాంటిది. కొమ్ములను ఊ దేవారవటంవల్ల వీరిని 
కొమ్ములవారని పిలవటం అలవాకైపోయింది. 


వీరణాలు: 


అంకమ్మ కథల్లోనూ, పల్నాటివీర కథలలోనూ ఉపయోగించే పంబ జోడు 
వంటివే ఈ వీరణాలు. ఇవి రెండుగా వుంటాయి. ఒకటి వేపచెక్కతో గాని, రేల 


వ. 


గడగడలాడించే కాటమరాజు కొమ్ము కథలు 517 


చెక్కతో గాని చేయబడతాయి, రెండవది ఇ త్తడికో తయారుచేస్తారు. రెంటియొక్క 
శబ్దంలోనూ వై విధ్యముంటుంది. కొయ్యతో చేయబడిన వీరణ శబ్లానికీ, ఇత్తడితో 
చేయబడిన శబ్దానికి వ్యత్యాసముండి, రెండు శబ్దాల కలమిక, కథకు సరిజోడుగా 
వుంటుంది, 


ఎట్టి గడ్డ పాటి పోట్లాటలో పాల్గొన్న ఒంటికొమ్ము బొల్లావు యొక్క బొమ్మ 


యిది. దీనిని చెక్కతోగానీ, ఇ త్తడితోగాని తయారుచేసారు. తానకములు పాడు 
నప్పుడు దీనిని నెత్తిపై పెట్టుకుని శివమె త్తినట్లు గంతులు వేస్తారు. 


వీర్మదాడు: 


వీర ద్రాడు అంతే వీర త్రాడు. తిరుపతమ్మ దేవరపెట్టి ముందు దేవర పాత్ర 
ధారి తాడును యుళిపించటం మనకు తెలుసు. ఈ వీర (దాడు పల్నాటి యుద్దంలో 
(బ్రహ్మనాయుడు జరిపిన శివనందుల కోట యుద్దంలో యాదవు లతనికి తోడ్చడ్డారట. 
అందువల్ల యాదవులకు శివనందుల కోటలో లభించిన గుడారు, వీర తాళ్ళు, గంగ, 
పోతురాజుల విగహాలు బహూకరించారట. తానకాలు పాడేటప్పుడు, శవమె త్తి 
గంతులు వేసేవారు. వీర (త్రాళ్ళతో కాళ్ళమీద్యా చేతులమీదా కొట్టుకుంటారు. ఈ 
వీర(త్రాళ్ళు మూడు ముళ్ళతో వుండే బారిడేసి పగ్గాలు. 


ఎజ్జగడ్డపాటి పోరులో యాదవులు ఒరిగారనే వార్తను దొన కొండకు తెచ్చిన 
వాడు బిసవదేవుడు. ఈ బసవదెవుని విగ్రహాన్ని కూడా గాధాకారులు దగ్గరుంచుకుని 
పూజిస్తారు. 


కథకుల వేషధారణ: 

కాటమరాజు కథలను గానంచే సేటప్పుడు వీరణాలనే కాక, వారి (శుతి కొరకు 
తోలుతి తిని, లయకు తాళాలను ఉపయోగిస్తారు. ఇందులో (ప్రధాన కథకుడు నిలువు 
టంగీ పన్నెండు మూరలత లపాగా, కాళ్ళకు గజ్జెలు, నడుముకు నడికట్టు, చేతిలో పిడి 
గుడ్డ మాతం వుంటాయి. 


518 ౨౨ జానప దక ళారూపాలు. 


గంగతర్కం పాడేటప్పుడు, ఒకరు గంగవేషాన్నీ, మరిఒకరు కాటమరాజు 
చేషాన్నీ ధరించి ఎదురెదురుగా నిలబడి, చేతిలో క శ్రీ పట్టుకుని, ఆ క్తి చివర ఒక 
నిమ్మపండును గుచ్చికాళ్ళకు గజెలు కట్టుకుని, గంతులు వేస్తూ, క తిని | తిస్సతూ, 

జ దు అటో అణాల చం 
రెండు పాతలూ వాదించుకుంటూ నటిసారు. 


ప్రధాన కథకుడుతో పాటు వంతలు ముగ్గు రుంటారు. వీరిలో ఒకడు కత్తిని 
పడతాడు. రెండవవాడు వీరణాలను వాయిస్తాడు. మూడవవాడు తాళం వేసాడు, "ఈ 
ముగ్గురిలో నూ ఇద్దరు కథకు వంతగా ఆకొడతారు. కాటమరాజు కథకులు పాడే పొట 
చ [కంది విధంగా వుంటుంది. 


గంగపొట 


గంగను కొలిచేరూ, ఏరువ 
గంగను కొలిచేరూ 
ఆకసాన సళ్ళాడు తురగా 
గంగను కొలిచేరు, పాలేటి 
గంగను కొలిచేరూ. 


అలాగే బొల్లావు పాట 


కనక రాళ్ళ బోటిమీద = 
కనక వర్షమూ అవుకు 
కనక వర్షమూ. 
ఉద్దాగేరి ముద్రాపసుపు 
ఆవుకొచ్చెనూ 
బొల్లావు కొచ్చెను, 

అలాగే పాపనూక సువ్వి పాట 
సువ్వి సువ్వన్నలార, సువ్వన్నలార 
సువ్వన్న పాపమ్మ వేయన్నపాడు 
మచ్చావతారుడే మా ఆవులన్న 
హెచ్చుగా దక్షిణాది ఆవుల మేపు 
పచ్చొడ్డు నేదంచి పాలెసరబెట్టి 


గడగడలాడించే కాటమరాజు కొమ్ము కథలు 519 


పాయకానే జూతు పాలేటి (తోవ 
కట్టమిదంగళ్ళు గంగరేగుల్లు 
ఘనమైన గుడివాడు గంగ పుటిలు- 


ఇలా సాగుతుంది పాట. మనుమసిద్ధి రాజుకో, నల్ల సిద్ధి రాజుకో, వారి రాజ్యంలో 
కాటమరాజు ఆవుల మందల్ని మేపుకున్నందుకు పుల్లరి ఇవ్వకపోవటంవల్ల చెలరేగిన 
ఏవాదం యుద్దంగా 
మారింది, ఆ యుద్దం 


లో అటు రాజులూ, 





ఇటు యాదవ 
సామంత రాజులూ § 
పాల్గొని ఎందరో 


వీరమరణం చెందారు. వారియొక్క. కథలు 82 వెలువడ్డాయి. వాటి సారాంశమే 
ఈ చరిత్ర అముకే కాటమరాజుకీ, నెలూరు మనుమసిదికీ యుదం జరిగినటు ముప్పై 

aa) (ల ఠా ౧ ర 
రెండు కథలలోనూ ఏ ఒక్క కథలోనూ మనుమసిద్ధి (ప్రస క్తి లేదు. 


అయితే కాటమరాజుతో పోరిన రాజు నల్ల సిద్ధి రాజు అతని తమ్ములు, పాప 
సిద్ధి, ఎట్తసిద్ది, కొండికసిద్ది, కొమరసిద్ది మొదలై న రాజులని వీరగాథలలో వుంది. 


యా 


కాటమరాజుతో పోరాడింది మనుమసిద్దితోనో నల్ల సిద్ధితోనో అనే విషయం చారి త్రికులు 


3 


నిర్ణయించాలి. 
సొడపోతుల వారు : 


విశా ఖపట్టణ (పాంతంలో యాదవులకు గురువులుగా చెప్పబడే ఒక (పత్యేక 
మెన తెగ వుంది. వీరిని పొడపోతులవారు అని పిలుస్తారు. వీరు కొమ్ములవారి వంటి 
వారేమో తెలియదు. కాని యాదవ కులానికి చెందినవారు మాతం 
కారు. యాజకులుగాను, గురువులుగాను వున్న వీరిని యాదవులు 
ఎక్కువగా గొరవిసారు. ఈ పొడపోతులవారు, యాదవులకు 
గోత్రాలు చెప్పి, కాటమరాజు కథల్ని పాడతారు. ఈ పొడపోతుల 
వారు తూర్పు గోదావరి మండలంలో ఉన్నారు. 





పీరశెవపు 
ఐరముప్పి తోలు 





"ఈనాటికీ భికుకులై తిరిగే వీరముష్టివారు ఆంధ్రదేశంలో అన్ని (ప్రాంతాలలోనూ 


వున్నారు. ఏనాడు వీరశైవం ఏయే (పాంతాల్లో విజృంభించిందో ఆనాటినుంచీ 
ఈ దీరముమ్పలు (పచారంలో వున్నారు. 


వీరముష్టి, వీరభట, భ(దపాద మొదలైన పేర్లన్నీ వీరముష్పులకు చెందు 
తాయి. ముష్టి అంటే పిడికిలి అనీ, వీరులైన యోభులనీ, వీరభికుకులనీ. వీరశైవ 
ఖీకుకులసీ, “ వీరముష్టివారిి అర్థం చెప్పవచ్చునని డా॥ వి. రామరాజుగారు వారి 
జానపద గేయ సాహిత్యంలో పత 


వీరు వీరశైన వాజ్మయానికి సంబంధించిన గేయాలనూ, శై వభ క్తుల గాథ 
లనూ, కన్యకా పరమేశ్వరీ కథలనూ చెపుతూ వుంటారు. వీరు ముఖ్యంగా శైవ 
భక్తులైన జంగాలనూ, వై శ్యులనూ ఎక్కు వగా యాచిన్తారు. కానీ ఈనాడు వారు 
అక్కడక్కడా వున్న కొద్దిమంది అందర్నీ యాచిస్తున్నారు. 


ఒకప్పుడు ఏరు ఎవరినై తే యాచించేవారో వారే వీరిని మక్కువగా ఆదరించే 
వారు, 


ముఖ్యంగా వీరు వైశ్యులనే ఎందుకు యాచిసారో రామరాజుగారొక ఇతిహో 
సొన్ని ఈ విధంగా తెలియచేస్తున్నారు. 


వీర ముప్పులు వైశ్యులకు ఇలవేలై ఏన కన్యకను, రాజరాజు బలాత్కరించి 
పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన సైన్యంలో నున్న వీరముష్తులూ, ఆయన పల్లి 
కీని మోసే బోయలుగా వున్న వీరముష్టులు కావాలని కొంత ఆలస్యం చేయటంవల్ల, 


వీరశెవపు వీరముష్లి వారు 521 


కన్యకా, ఆమె వంశీయులూ అగ్నిగుండంలో ఆహుతి అవటానికి అవకాశం చిక్కి 
దనీ, అలా ఆలస్యమే చేయకపో మనశ్తైతే, కన్యకను రాజరాజు చెరబట్టి కృరదేవాడనీ 
ఈ విధాన వీరముష్టులు వైశ్య జాతికి మహోపకారం చేశారనీ, ఈ కారణాన 
వై శ్యులు వీరముష్టులను గౌరవించి వారికి పారితోషికములు ఇస్తారనీ ఐతిహ్యం. 

వీర నుష్టులు గానంచేసే పాటలన్నీ కన్యకా ఇతివృ తానికే సంబంధి ంచినవని 
“అయ్యలరాజు నారాయణామాత్యుడు”” వీరముష్టులను గురించి ఆయన రచనలో 
ఉదహరించాడు. 





వీరముష్టులయొక్క_ జన్మమృ త్తాంతం గురించి ఒక వింత కథ (ప్రచారంలో 
వున్నట్లు కూడ రామరాజుగారు విపరిస్తున్నారు. ఎప్పుడో వీరభద్రుడు ద&ొధ్వర, 
ధ్వంసము చేసే సమయంలో, వీరభదుని శరీరం నుంచి (స్రవించిన చెమట నుండి 
ఈ జాతివారు జన్మించారట. వీరభ(ద, భిక్షకు, విభూతిపిండాలవంటి గోత్రనామాలు 
వీర'శై వాన్ని చెపుతూ వున్నాయి. వీరిలో కొంతమంది జంగాలుగా మారారు. వీర 
ముమ్లులకు గురువులు ఆరాధ్య (బాహ్మణులని చెపుతారు. వీరముష్టులు మా రెమ్మ, 
ముత్యాలమ్మ, పోచమ్మ మొదలై న (గామదేవతలను కూడా పూజిస్తారు. 

ముఖ్యంగా వీరు గంభీర ధ్వని నిచ్చే జేగంట శంఖం, తప్పెటా వాయిస్తూ 
భికమెత్తుతారు వీరముష్టుల్లో ఆవశ పరులైన కొందరు. బుగ్గలకు నారనాలను పొడుచు 
కోవడం, నాలుకల్ని తెగకోసుకోవడం మొదలైన భయంకరమైన ఆవేశాన్ని _పదర్శి 


522 జానపద కళారూపాలు 


సారు. లింగధారులు తప్పా మిగిలిన వారందరూ మద్యమాంసాలను ఆరగిసారు. వీరు 
గడ్డాలనూ, మీసాలనూ పెంచుతారు, త్లరోకర్మ చేయరు. వీరముష్టులెన వీరు 
యాచి సే . వీరి శ్రీలు, చాపలు అల్లడం పచ వ్చబొట్లు పొడవడం మొదలైన పనులు 
చేస్తారు. (బ్రాహ్మణులు వైశ్యులు, జంగాలు, బలిజలు మొదలై నవారి ఇళ్ళలో తప్పా 
వీరు మరెక్కడా భోజనం చేయరు. 
ఆబేశపరులైన వీరదుష్టులు వీరావేశంతో క్యర్రసాములు కూడా చేస్తూ 
వుంటారు. తాషామర్చా వాయిద్యానికి అనుకూ లంగా అడుగులు ఇస్తూ, కరోని కాములో 
ఆరితేరిన ఇరువురు ఇరుపక్కల నుంచి కృర్లలను చేతబూని గిరగిరా (తిప్పుతూ 
అమిత పౌరుషంతో ఒకరిమీదికి మరొకరు కర్రను విసురుతూ ఆ కర విసురుకు 
రెండవ వ్యక్తి తప్పుకుని ఎదురుదెబ్బ తీస్తూ, వాయిద్యానికి అనుగుణంగా, వా. ఎుద్య 
వేగంతోపాటు కరతిప్పుతూ, తమతమ _పజ్జలను చూపిస్తూ, చూప 
రులను వు తేజపర్చి, వారిలో ఉదేకాన్ని “కలిగిస్తారు. "పల్లెలలో 
సహజంగా జరిగే ఉత్సవాలలో ఈ వీరముష్టులను (పదర్శనాలలో 
(దేశ పెడతారు. వీరు కర్రసాములో, ఎంతటి అసాధ్యులో, కత్తి 





బడిపిల్రల దసరా వేషాలు 


స్తూర్యకాలంలో విద్యను నేర్చుకు నేందుకు వెళ్ళిన 

శిష్యులు గురువుగారికి సకల పరిచర లు చేస్తూ 
విద్యాభ్యాసం చేసేవారు. ఈనాటి మాదిరి (పభుత్వం 
ఇచ్చే సల జీతాలు మాదిరి జీతాలు పుండేవి కావున 
అందువల్ల శిష్యులిచ్చే గురుదక్షీణ మీదే గురువుల 
కు. జరుగుతూ వుండేది. ఇదీ తరువాత 
కాలంలో రూపాంతరం చెంది (పభుత్వం నద్ద 
పుచ్చుకునే జీతాలతోపాటు ఈ దసరా మామూళ్ళను 
కూడా దండుకు నేవారు 





ఒకప్పుడు గురువు గారిని భక్తితో పూజిస్తూ. ఆరాధిస్తూ, గురువుగారి వద్ద 
ఏంచి ని విద్యాభ్యాసం, ఆశీర్వాదం పొంది, విజయోత్సాహంత్రో, నిజజీవితం తో స్టే 


బడిపిల్లల దసరా వేషాలు 528 


వంటి ఒడుదుడుకులు లేకుండా. జీవనం గడిపేందుకు విద్యాస్వార్గం కోరుకుంటూ, 
శిష్యులు తమకు తోచిన రీతిలో ఫలపుష్ప, ధనవస్తు, వాహన రూపాలలోగాని గురువు 
గారి అభీష్ట (ప్రకారం, విద్యాభివృద్ధికి తోడ్పడగలన నే, హామీరూపంలో గానీ, తమకు 
చేతనైన రూపాలలోగాని ఇచ్చే గురుదక్షిణకు విజయదశమిని ఎంచుకునేవారని చారి 
(శక్‌ (గంథాలు తెలుపుతున్నాయి. 


ఇంటింటా విజయీభవ : 


నా చిన్నతనంలో దసరాపండుగకు ఆడ పిల్ల లందరూ బొమ్మలు కొలువులు 
నిర్వహి సే ఉపాధ్యాయులు పిల్లల్ని తీసుకుని (పతి ఇంటికీ వెళ్ళి గురుదక్షిణను 
పుచ్చుకునేవారు. పిల్లలందరూ కొ త్త బట్టలు కట్టుకుని కొంతమంది రంగుకాగితాల 
జండాలను పట్టుకుంటే కొంతమంది విల్లింబులను, మరి కొంతమంది ఆడించే 
హనుమంతుడి బొమ్మల్నీ పట్టుకుని ఒక దండుగా బయలుదేరి ___ జయీభవా, 
దిగ్యిజయీభవా అంటూ పాటలు పాడుకుంటూ, ఇంటింటికీ తిరుగుతారు. 


విల్లంబులు ధరించినవారు; అంబుకు బదులు. అంబు చివర గులాముతో 
నింపటానికి వీలైన ఒక నాలుగు పలకల పెపైను అమర్చి, అందులో గులాము 
నింపి, ఇంటి యజమానులమీద సంధించేవారు. మరికొందరు హనుమంతుని చెక్క 
బౌమ్మల్ని ఒక పుల్లకు అమర్చి, బొమ్మ కొకతాడును కట్టి లాగుతూ వుంటే హను 
మంతుడి బొమ్మ గుప్పిగంతులు వేసినట్లు అందర్నీ నవ్వించేవి. ఇలా (ప్రతి 
ఇంటిముందూ పిల్ల లందరూ విన్యాసంచే స్తే ఇంటి యజమాని అయ్యవార కు 
పారితోషికం ఇచ్చేందుకు వెళ్ళటోతూండగా పిల్లలందరూ ఎక్కువ మొ తాన్ని 

౧౧ వాటే 

రాబికేందుకు ఇలా మొదలె స్టేవారు. 


పావలా బెడైతె, పక్రుది లేదు 
అర్హరూపాయిస్తే అంకేది లేదు. 
మూడు వరహా లిస్తై ముశ్లుది లేదు. 
అయ్యవార్లకు చాలు అయిదు వరహాలు, 
పిల్లలకును చాలు ప పప్పు బెల్లాలు. 
జయాభి జయీభవ, 

_ దిగ్వి దిగ్విజయీభవ. 


524 జానపదకలళారూపాలు 


అంటూ అయ్యవార్ల కు ఎక్కువ మొ తాన్ని రాబేవారు. ఇలా ఊరిలో పిల లందరి 
ఉం అన న! aa) 
ఇళ్ళకూ వెళ్ళి, ఎక్కువ మొత్తంలో వసూలు చేసేవారు. 


పిల్లల తలిదండ్రులు, వారి పిల్లలు కూడా తోటిపిల్లలతో రావటంవల్ల 
ఘనంగానే దక్షిణ లిచ్చేవారు. ఒకపక్క పిల్లలు ఎంతో ఉత్సాహంతో ముచ్చట 
పడుతూ వుంచే, గురుదక్షిణలు అందుకున్న ఉపాధ్యాయులు, పారితోషికాలతో 
ఎంతో సంతోషపడిపోయేవారు. 


ఇలా (పారంభమైన దసరా మామూణఖ్ళ్శ. రాను రాను గురు 
శిష్య సాంప్రదాయాన్ని వదిలి _ప్రభుత్యశాఖలలో వున్నవారు సాంఘిక 
అరాచక శక్తులు ఈనాడు మామూళ్ళు వసూలు చే స్తున్నారు. గురు 
వుల స్థానంలో దుష్టశ కులు విజృంభించా ము ఈనాడు, 





విజ్ఞులు చెప్పిన 
బటు తారం 


పూర్వం పల్లెల్లో మహాభారతం, భాగవతం, రామాయణం, గరుడపురాణం, 
బసవపురాణం, దేవీభాగవతం మొద్దలెన పురాణగాథలను చదవటం తేట తెలుగులో 





గామ (వజలకు అర్హ మయ్యే శెలిలో చెప్పడం ఆనాడు ఆచారంగా వుండేది. ఆనాటి 
ముఖ్యమైన వినోదాలలో వీథి పురాణం చెప్పడం కూడా ఒకటి. (గ్రామంలోని ధని 
కులు, (గ్రామ రెడ్లు, పండితులు |బాహ్మణులు మొదలై నవారు నిర్వహించేవారు. 





విజ్ఞులు చెప్పిన వీథి పురాణం 525 


పురాణ పఠనం వీథి మంటపంలోగాని, (గామ చావడిలో గాని చెప్పేవారు. 
పురాణపఠనానికి ఏ విధమైన ఖర్చూ లేదు. భక్తీ, ముక్తీ రెండూ కలుగుతాయనే 
విశ్వాసంతో ఎంతోమంది ఈ పురాణ పఠనానికి హాజరయేవారు. (పేష్షకులు వచ్చే 
వారు వస్తూ వుంటే వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతూ వుండేవారు. ఏ మాతం కొంచెం 
తీరిక పున్నా కాస్త పురాణ కాలక్షేపం వినిపోయేవారు. అంతేగాక, ఈ పఠనం 
సాయం(త్రం పూట తీరుబడి వేళ జరిగేది. ఒకరు పురాణం చదివితే, మరొకరు విడ 
మర్చి అర్ధం చెప్పేవారు. (గ్రామంలో వుండే పురుషులు ఏమాత్రం అవకాశమున్నా 
వీథుల్లో నే వుండేవారు. ఆనాటి వినోద కార్యక్రమాలన్నీ వీథుల్లో నే జరిగేది. 


వీథి పురాణం యొక్క (పాముఖ్యాన్ని గూర్చి చందశేఖరుడు అనాటి 
జానపద కళారూపాలను తన శతకంలో వర్షిస్తూ, వీథి పురాణం యొక్క 
_పాముఖ్యాన్ని గూర్చి ఈ (క్రింది విధంగా ఉదహరించాడు. 


పద్యం 
పండిన చేను నాది, పడమోసుకుపో నెలనాడు నివు 
ప్యురాండము సెప్పినావు గద బలె రమ్మెముగా బగుమా 
న మిస, మా ముండ ఇనాలటంట, పడి మొత్రుకుసచ్చెను, 
నివు మల్లి రామాండము సెప్పలంచు 
ననుమందుడు మూర్భుడు చందశేఖరా॥ 


అని వర్ణించాడు. అంటే ఆనాడు వీథి పురాణంకూడ ఎంతటి బల (షీ ఆత 
వత్తర మైన కళారూపమో అర్థం చేసుకోవచ్చు. Ey 








బగు గొలల 
౧ య 
ఒగ్గు కథలం 


'రాగభావయు క్రంగా ఒక కథను అల్లిడం, చెప్పడం కథాగానం అని వ్యవహరించ 
వచ్చు. ఈ కథాగాన కళా (పదర్శనంలో . ఒకరు (పధాన కథకులు, అయితే 

ఇద్దరూ ముగ్గురూ లేక అంతకు ఎక్కువ మంది సహ కళాకారు లుంటారు ఒగ్గు 
లు 

కథటో. ట్‌ ఖ్‌ 





నకళారూపాలు : 


ఇటువంటి గానకళారూపాలు మన రాష్ట్రంలో నే అనేకం వున్నాయి. జము 
కుల కథ, గొల్ల సుద్దులు, వీరముష్టి కథ, పిచ్చుకుంటుల కథ, పంబకథ మొదలై నవి. 
ఆం ధదేశంలో వివిధ (పదేశాలలో (ప్రచారంలో వున్నాయి. కథ చెప్పే తీరులోనూ, 
సహకార వాద్యాలలోనూ, స్వీకరించే కథలలోనూ ఈ కళారూపాలు భిన్నంగా 
వుంటాయి. కాని సంగితం అభినయాలను ఆ(శయించడం ఏదో ఒక కథను ఆలంబ 
నంగా చేసుకోవడం, ఈ కళారూపాల యొక్క సామాన్య లక్షణం. అందుకే ఈ 
కళారూపాల నన్నిటినీ కలిపి కథా గాన కళ అని నామకరణం చేయవచ్చు. అన్నిటి 
లోనూ ఛందోబద్దమైన రచనలతో పాటు అనేక రకాలై న పాటలు చోటు చేసుకున్నా 
యని కొత్త డేశిపతిరావు గారు నాట్యకళ పత్రికలో ఉదహరించారు. 


బగ్గు గొల్లల ఒగ్గు కథలు 5217 
కథనుబట్టి కళారూపం పేరు: 


_ ఈ కథా గాన కళారూపాల పేర్లు ఆ కథలను చెప్పేవారి కులాలను బట్టీ, కథ 
చెప్పే సమయంలో ఉపయోగించే జా వాద్యాలను బట్టీ, క థావ వస్తువును బట్టే 
వచ్చాయి. 


సహకార వాయిద్యం ఆధారంగా “పేరును సంతరించుకున్న కళారూపాలు 
పంది, కథ, జముకుల కథ, బుర్ర కథ, ఒగ్గు కథ, ఇక తెగలనుబట్టి పేర్లు వచ్చిన 
కళారూపాలు జంగం కథ, పిచ్చుకుంటుల శ గొల్ల సుద్దులు మొదలై నవి. కథా 
వస్తువును బట్టి వ్యవాహృతమౌతున్న కళారూపాలు హరికథ, లా కథ, 
రేణుకా కథ మొదలై నది. 


శీన్న విభిన్నమైన కథాగాన కళారూపాలలో ఒగ్గుకథ Be తెలంగాణా 
(పాంతంలో తప్పా మరో [పాంతంలో లేదు. పళతతోసా వరంగల్‌, నల్లగొండ, 
హైదరాబాదు జిల్లాలలో బహుశ (ప్రచారంలో వుంది. ఈ మూడు జిల్లాలలో నూ 
సుమారు ఏఎథై ఒగ్గు కథా బృందాలు కథలు చెపుతూ వున్నాయి. 


శైవ సంప్రదాయంలో ఒక వర్ష ౦వారు శివుని డమరుకాన్ని ఒగ్గు అంటారని 
వీనికే జెగు, జగ్గు అనే పేర్లన్నాయని ఈ ఒగ్గును కథకు వాయిద్యంగా వాడుతూ కథ 
చెబుతారు ' కాబట్టి ఈ కథలకు ఒగ్గు కథ అనే “పేరు వచ్చిందనీ, ఈ కథలు శై వమతా 
నికి సంబంధించినవనీ మల్లన్న, బీరప్ప కథలు (ప్రారంభంలో చెపుతూ వుండేవార నీ, 
అదీకాక కురును కులంవారే ఈ కథలు చెప్పేవారనీ, వీరప్ప, మల్లన్నలు పీరి కుల 
'దేవతలనీ, డా॥ విట్లు వెంక 'పేశ్వర్లుగారు కరీంనగర్‌ రాష్ట్రీయ జానపద కళోత్సవాల 

| ట ౧ ల 
సంచికలో వివరించారు. 


తొలి చమట, మలి చెమట: 


శివుని తొలి చెమట బీరప్పగానూ, మలి చెమట మల్లన్నగానూ పుట్టినట్లు కురు 
మల కథలు చెపుతున్నాయి. వీరప్పను కురుమల కులగురువుగా భావిస్తారు. pn ల్లన్న 
సాక్షొత్తు జన్మనిచ్చిన వాడు. కురుమలకు మరొక కథనం (పకారం, ఆది రెడ్డి 


అస 


శ సీలమ్మల సప్తమ సంతానం, అతను పద్మాడీ, రత్నాంగి అనే ఇద్దరిని 'పెండ్లాడతాడు. 


528 జానపద కళారూపాలు 


పద్మా కికీ వివాహంలో వత్తి కంకణం కడతాడు, ఆమెకు భూములను, పశువులను 
ఇస్తాడు. రత్నాంగికి ఉన్ని కంకణం కడతాడు. ఆమెకు గొత్తిలను ఇస్తాడు. పద్మాక్షీ 
సంతానం కురుమలలోని వత్తి కంకణం గో(త్రం వారుగానూ, రత్నాంగి సంతానం, 
ఉన్ని కంకణం గో(త్రంవారు గానూ ఒప్పుకుంటున్నారు. 


కురుమల కథ: 


మల్లన్న వీరప్ప కథలను ఈ కురుమలు చెప్పుకుంటారు. అవే ఒగ్గు కథలు, 
ఈ కురుమలనే బగ్గువాళ్ళు, ఒగ్గోళ్ళ అనే పేర్లు. ప్రస్తుతం వీరు ఈ రెండు కథలనే 
కాక ఇతర కథలను కూడా చెపుతున్నారు. ముఖ్యంగా మల్లన్న కథను కురుమల 
వివాహ సందర్భాల్లో చెపుతూ వుంటారు. ఈ కథలను చెప్పే కురుమలే ఆ కులంలో 
పురోహితులు. మల్లన్న కథను చెప్పిన తరువాతే కురుమ వధూవరులకు వివాహం 
జరిపిస్తారు. వీరికి కూడా (గ్రామాలు, తాలూకాలు హద్దులుండేవట. ఒకరి హద్దులోకి 
మరొకరు వచ్చి వివాహాలు చేయకూడదట. పురోహితుడు కూడా ఇతర సమయాల్లో 
కథలు చెప్పకూడదట. దీన్ని అతి క్రమి సే కుల బహిష్కారం వుంటుందట. అలాగే. 
ఈ కథలు పురోహిత వంశాలకు చెందనివారు నేర్చుకుని చెపితే కుల బహిషార 
శిక్షను విధిస్తారట. చుక్కా సత్తెయ్య అనే నేటి (పసిద్ద ఒగ్గు కథకుడు ఒకప్పుడు. 
బహిష్కార శిక్షకు గురయ్యాడని చెపుతారు. అతను ఈ కథను కళారూపంగా 
(ప్రచారంలోకి తెచ్చి ధనాన్నీ, పేరు (పఖ్యాతుల్ని సంపాదించిన తరువాత కురుమ 
కులగురువులు అతనినే ఆశయించి, అతని మార్తంలోనే కుల హద్దుల్ని పాటించ 
కుండా ఈ కథలను చెపుకున్నారనీ, అలా ఈ ఒగ్గు కథ ఒక కళారూపంగా రూప్ప 
దిద్దుకున్నదనీ బిట్టు వెంకటేశ్వర్లు గారు అంటున్నారు. 


ఈనాడు ఒగ్గు కథను (పతిభావంత౦గా చెపుతూ, దానికొక మన్నననూ,. 
గుర్తింపునూ కలగజేసి ఆది ఒక వుత్తమ జానపద కళారూపమని నిరూపించినవారు. 
వరంగల్‌ జిల్లా జనగామ వాస్తవ్యులు చుక్క స త్తయ్యగారు. ఆయన ఒగ్గు కథను. 
గురించీ ఈ విధంగా వివరిస్తున్నారు. 


మా వృత్తి కథ వీరభ్యద్రునిగూర్చీ, ఆ తరువాత మల్లి కార్జున, రేణుకా ఎల్లమ్మ, 
అట్కరన్‌ కథ, హరిశ్చంద్ర, మహందాత మొదలై నవే గాక చారిత్రక గాథలకు. 
సంబంధించిన ఇరవై ముప్ఫై కథల వరకూ చెప్పగలమంటా రాయన. 


బగ్గు గొల్లల ఒగ్గు కథలు. 529 

వీరప్ప కథ, చుక్క_య్య కథనం : 
ముఖ్యంగా "మేము చెడే పృ కిథలు స్ట్‌ దుని గూర్చి. దీనినే వీరప్ప రథ 
అని పిలునాం అంటా డాయన. వారి కులదై వం ఆయనే గనక అతని పేరు మీద 
వచ్చే కుమర్‌ వీరప్ప ఒగ్గు కథలను చెప్పుతారు. అలాగే మల్లన్న కథలనుకూడా 
చెపుతారు. తెలంగాణా ప్రాంతంలో “వీరప్ప దేవుడు. మల్లన్న దేవుడు”” గుళ్లు 
వుంటాయి. ముఖ్యంగా ఒగ్గు కథలు చెప్పే (కూర్చు గొల్లవారు. అం'కే యాద 


వులు మల్లన్న బీరప్ప కథల్ని పండుగల సందర్భంలో గొల్ల వారితో నే చేయించు 
కుంటా దు. ఇది పారంపర్యంగా వ సున్న సంప్రదాయం. 





వీరప్ప పండుగ రోజున బీరప్ప యొక్క జీవిత చరిత్రను గురించి ఒగ్గుకథా 
రూపంలో చెపుతారు. ఒక. యాచవులే కాక ఇతర కులాలకు చెందినవారు కూడా 
ఈ కథను ఎంతో ఆప్యాయతతో చెప్పించుకుంటారు. అంటే ఆ కథయొక్క_ విశి 
ష్టత అంతటిది. ఆ కళారూపం యొక్క గొప్పతన మది. 


ఒగ్గుకథకు ఈ పేరెలా వచ్చింది? 


వీరభ దుడూ, మల్లిఖార్జునుడు వీరి చేతుల్లో ఉండే వాయిద్యం డమరుకం 
(అం'పే జగ్గు ధరించేవారు. చుక్క. స త్తయ్యగారి పెద్దలు. రెండు వందల సంవత్స 
౧ ఎవి ౧ శ్‌ 

M - 34 


530 జానపదకళారూపాలు 


రాల (క్రితం మల్లికార్డునుడు ఇచ్చినటువంటి గొట్టెలను కాచుకుంటూ ఈ జగ్గుపెనే, 
అడవులలో చెట్ల క్రింద ఒగ్గు కథలు చెప్పేవారట. రాను రాను ఈ జగుతో చెప్పే 
బగుకథ ఒగ్గుకథగా రూపాంతరం చెందింది. 

a 


తాతలు చెప్పిన కథలు : 


ఈ ఒగ్గు కథలు ఈనాటి కళాకారులు (వాసిన కథలు కావు. వీరి తండులు 
చెప్పిన కథలు వీరు చెప్పుతున్నారు. వీరి తండ్రులకు తాతలకు వీరి తాతలు చెప్పిన 
కథ లివి. 

ముఖ్యంగా ఒగ్గు కథలు చెప్పేవారి వృత్తి గొజ్లెలను కాయడం. నిపుణులైన 
వారు ఒగ్గు కథలు చెప్పడం, ముఖ్యంగా వీరు కథను పారంభించే ముందు డోలును 
వాయిస్తూ వీరణంతో శబ్దం చేస్తూ డమరుకంతో దడదడలాడిస్తూ గంగాదేవిని 
(ప్ర పథమంగా ప్రార్థిస్తారు. 


కధా బృందం ' 


ఈః ఒగ్గు పకక జ పృవారు అయిదు నుంచి పదిమంది వరకూ వుంటారు, 
అయితే న వుండాలనే నిబంధన లేదు. వారి వారి సౌలభ్యాన్ని బట్టి బృందా 
లను ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా కథకు కనీసం అయిదుగురు సభ్యులై నా 
వుండాలి. ఈ అయిదుగురిలో ఒకరు (ప్రధాన కథకుడు. మరొకరు సహాయకుడు, 
వీరిద్దరూ ముందు భాగంలో వుంటారు. వారి వెనుక భాగంలో ముగ్గురు నిలబడతారు. 
వారిలో ఒకిరు డోలు, మరొకరు తాళం, ఇంకొకరు కంజిరా ధరిస్తారు. వీరందరూ 
ఒక వంక వాయిద్యాన్ని సాగిస్తూ వంతగానాన్ని కూడా అందుకుంటారు. (ప్రధాన 
కథకుడు సందర్భాన్నిబట్టి ఆయా పాత్రలు ధరిస్తూ కథాగానం చేస్తూ వుంటాడు, 
వంతదారుడు కూడా ప్యాతధారణలో సందర్భాన్ని బట్టి సహకరిస్తూ వుంటాడు. 
వీరిరువురూ పా(తానుగుణ్యంగా కొంత కొంత ఆహారాన్ని మారుస్తూ వుంటారు. 
అయితే ఈ ఆహారం మార్పుల కథ ఏమాత్రం కుంటుపడదు. 


త్రీ వెష్షరః 


ప్రధాన కథకుడే చీరకట్టి, కొప్పుపెట్టి, ముత్తైదువుగా స్త్రీ పాతను ధరిస్తాడు. 
ఇప్పటివరకూ ఈ కథ తెలంగాణా హద్దులు దాటి లేదు. కథనంలో ముఖ్య కథకుడు, 


బగ్గు గొల్లల ఒగ్గు కథలు 531 


ముఖ్యవంత లిద్దరూ ఒకేరకమైన నటనను అభినయుస్తారు. ఎడమచేతిని చెవికి 
అడ్డంగా గానీ నడుంపై నగానీ పెట్టి, కుడి చేతిని పైకి ఎత్తి కథను వివరిస్తూ 
కథానుగుణంగా చేతితో అభినయిస్తారు. _పధాన కథకుని రాగాన్ని అందరూ అందు 
కుంటారు. పాత్రకు తగినట్లు స్తీ పాత్రల సందర్భంలో కంఠాన్ని శ్రీలా అనుక 
రిస్తారు. చేతులు తిప్పడంలోనూ, మూతి తిప్పడంలోనూ, కోకాలు పెట్టడంలోనూ, 
సిగ్గును అభినయించడంలోనూ, స్తీ ప్మాతాభినయాన్ని చక్కగా అభినయిస్తారు. ఈ 
కథలో ముఖ్య వాయిద్యం ఒగ్గు అయినో, దానిని స౦దర్భాన్నిబస్పే ఉపయోగిస్తారు. 
తాళాలు డోలు మాతం (ప్రారంభం నుండి చివరిదాకా ఉపయోగిస్తారు. 


ఒగ్గుడోలు నృత్యం : 


ఒగ్గు కథలో ఎక్కువ (ప్రాముఖ్యం వహించేది ఒగ్గుడోలు. ఇది ఒక 
మీటరు పొడవుండి గుండంగా వుంటుంది. (డమ్ము ఆకారంలో వుండే ఇత్తడి 
వాయిద్యం. ఈ వాయిద్యాన్ని పూర్వం చెక్కతో తయారు చేసేవారట. రెండు 
వె పులా మేక చర్మాన్ని అమర్చి తాళ్ళతో బిగిస్తారు. ఇది గంభఖీవ మైన ధ్వని 
నిస్తుంది. కురుమలూ, గొల్లలూ వివాహ సమయాలలో పీటిని మంగళవా యిద్యాలుగా 
భావిస్తారు. 


అంతేకాక అమ్మవారి గుడి సంబరాలలోనూ, జాతర్ల లోనూ, పూజా సమ 
యాల్లో శివాలయాల్లోనూ ఏడెనిమిది డోళ్ళను వా బుస్తారు. 'కః వాయిద్యాన్ని వీరప్ప 
డొల్ల అని కూడ పిలుస్తారు. ఈ డొల్లలు రాయలసీమలోని, కర్నూలు, అనంత 
పురం జిల్లాలలో కూడా - కనిసిస్తాయి. రోకో మాతం ఒగ్గుడోలనే పిలుస్తూ 
వుంటారు. 


[పారంభంలో డోలు వాయిద్యం : 


కథా (పారంభంలో (పొరంభసూచనగా ఈ వాయి 
ద్యాన్ని వాయిసారు. ఈ ధ్వనితో ఊరిలోని వారందరూ 
కథకు సో ర డోలు వాయిద్యానికి జిల్లేడు, లేదా 
సీతాఫలం కరముక్కలను వాయిసారు. ఈ డోలును 
ఒక్క కథ చెప్పడంతోనే కాక మల్లన్న పండుగ సమయా 
ల్లోనూ, ఊరేగింపు సమయాల్లోనూ....జలధికి పోవడం, 





532 జానపద కళారూపాలు 


మెలపోలు, తెల్లపాలు తీసినపుడు నాగవల్లి, వీరబోనం సమయాల్లోనూ డోలు 
వాయిద్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సన్నివేశాల్లో ఎన్నో డోళ్ళ తోళ్ళ 
నుపయోగిస్తారు. ఉధృత వాయిద్యపు వరుసలతోపాటు రకరకాల అడుగులు వేస్తూ 
గుం|డంగా తిరుగుతూ నృత్యం చేస్తూ వాయించడ మేకాక డోలుకు కటిన వాళ్ళను 
పళ్ళతో కరిచిపట్టి నృత్యం చేస్తూ వాయిసారు. కూర్చుని డోఅను వీపునకు ఆనించి 
చేతులు వెనుకకు (త్రిప్పి, డోలును వాయిస్తూ విన్యాసాలు చేసారు. ఈ డోళ్ల 
“ధం, భశ్ళిం....ధిశ్ళెం, భశ్ళేం....ధిశ్ళెం, భశ్ళెం” అనే ధ్యని నిసాయి. ఈ 
విన్యాసాలకు తోడు కళాకారుల నై పుణ్యానికి తగినట్లు మరి కొన్నింటిని జోడించి 
డోలు నృత్యంగా తయారుచేశారు. ఇలాంటి ఒగ్గుడోలు నృత్య బృందాలు, బండి 
పెద్దాపురం, జట్టు, మల్లెల వీరప్ప జట్టు, సుక్కా సత్తెయ్య జట్టు మొదలైనవి 
(పవ్యాతి పటాంచాయి. ఇలా ఒగ్గు కథాబ్బందాలు దినదిన (పవర్థమానం అవు 
తున్నాయి. 

కథా (పారంభం : 


ఒగ్గుకథ ఉజ్జయిని మహంకాళి స్తుతితో (పారంభిసారు. అనంతరం గణపతి 
ప్రార్దన, శారద (ప్రార్టన చేస్తి కథకుడు (వేలి అందెలు పట్టుకుంటాడు. వంతగాడు 
గొంగడి మీద వేసుకుని కర్ర చేతబట్టుకుని గొరెల కాపరిలా వుంటాడు. తాళంవేసే 
వ్యక్తి అవసర మైనప్పుడు కంజరి వాయిస్తూ వుంటాడు. 

ఇటీవల కొంతమంది ఒగ్గు కథలుగా ““హరిశ్చం(ద, పార్వతి పరీక్ష, శివ 
తాండవ మహారాజు, నలపతి మహారాజు, దుర్గ పతి మహారాజు, సారంగధర, రత్న 
మాణిక్యం, సూర్యచంద్రుల కథ, నాగరాజు కథి” మొదలైన జానపద, పొరాణీక, 
కాల్పనిక కథలు కూడా చెపుతున్నారు. 


నేటి ఒగ్గుక ధకులు | 


ఈనాడు తెలంగాణాలో ఒగ్గుకథ చెప్పే బృందాలు వరంగల్లు, నల్లగొండ, 
హెదరాబాదు జిల్లాలలో వున్న ఏభై బృందాలలో నాలుగు దళాలు మాత్రమె బహుళ 
ప్రచారంలో వున్నాయి. 

వాటిలో (పధాన. కథకులు నేర రామస్వామి డెభై సంవత్సరాలు, చీమల 
కొండూరు, భువనగిరి తాలూకా, నల్టగొండ జిల్లా. 


క త్తిసాములూ, కజ్దిసాముల్లూ 5338 


వరంగల్‌ జిల్లా జనగాం తాలూకా నెల్లుట్ల _గామవాసి బండి ఈనయ్య, నల్ల 
గొండ జిల్లా రామన్న పేట తాలూకా ఆత్మకూరు (గామవాసి, చర్ల కొండయ్య, 
వరంగల్లు జిల్లా జనగాం తాలూకా మాణిక్యాపురం (గౌ మస్టుడు, చౌదరిపల్లి చుక్క 
వీరిలో చుక్క సత్తయ్య దళం ఇటీవల కాలంలో చాలా (ప్రథ్యాతిలోకి 
వచ్చింది. సత్తెయ్య కళా నైపుణ్యం అంతటివ. కథను గానం చేయడంలోనూ, 
అందుకు అనుగుణంగా ఆభినయించడంలోనూ సత్తయ్య, తన బాణీని నిలుష్ప 
కున్నాడు. గంభీర మైన కంఠంతో గానం చేస్తూ కథా సందర్భానికి 
అనుగుణంగా ఆయా ప్మాతలలో (ప్రవేశించి, అభినయించి _పేక్షకుల 
మన్ననలను అందుకుంటున్నాడు. ఒక్క తెలంగాణాలో సూరుకు 
"పైగా బృందా లున్నాయని, ఈ బృందాలలో దాదాపు అయిదువందల 
మంది బృంద సభ్యు లున్నార నీ స_త్రయ్యగారు తెలియచే స్తున్నారు. 





కత్తిసాములూూ కజ్లసాములూ |! 


నౌ చిన్నతనంలో ఏ (గ్రామంలో చూసినా వ్యాయామళాలలకు సంబంధించిన తాలిం 

ఖానాలు వుండేవి. 

ముఖ్యంగా వ్యవసాయ తరుణం అ'నుపోయిన తరువాత తీరుబడిగా వున్న 

సమయంలో (గ్రామంలో వుండే యువకులందరూ పైన సూచించిన తాలింఖానాలలో 
చేరి కిట్టింంఘు, కత్తిసాము, గరిడీలను చేసేవారు. వారు ముఖ్యంగా ఆత్మరక్షణ 
కోసం ఈ విద్యను నేర్చుకునేవారు. 

" ఒకప్పుడు రాజాధిరాజులు తమ దేశరక్షణకో సమూ, 
ఆత్మరకణ కోసమూ సై నికులకు శిక్షణ ఇచ్చేవారు. పాల 
కులు కూడ ఈ విద్యలో ఆరికేరినవారై యుండేవారు. 


మారిన పరిస్థితులు ‘ 
రాజులూ, సొమంతరాజులూ పోయిన తరువాత 


ఆంగ్లేయులు భారతదేశాన్ని హ_స్పగతం చేసుకున్న తరు 
వాత _ అత్యాధునిక మారణాయుధాలు వచ్చిన తరువాత 





ర్‌ఫ్రిక్సీ జొనపదకఠళారూపాలు 


క తిసాము, కరసాము (పాముఖ్యం తగ్గిపోయిన తరువాత వీటి-మీద (పజలకు 


— 


ఆన కీ తగ్గిపో యిందని డా॥ బిట్టు వెంక'పేళ పర్లుగారు కరీంనగర్‌ En జానపద 


a 


కశోత్సవాల సంచికలో ఉదహరించారు. 

ఆనాడు ఈ విద్యకు అధిక పాముఖ్య మిచ్చేవారు. ఈ విన్యాసాలలో పోటీలు 
ఏర్చరచేవారు. _పజలు ఎంతో ఆసక్తి తో ఈ |వదర్శనాలను (ప్రదర్శించేవారు. 

ఆంగ్లేయుల కాలంలో కూడా సంస్థానాలలోనూ, జమీందారీలలోనూ ఈ 
విద్యను పోషించేవారు. 

విజయనగర సామాజ్యంలోని సంస్థాన సామంతరాజులు కత్తిసాము కర్ర 
సాములను బొత్సాహిక (ప్రదర్శనలుగా నిర్వహించేవారట. 

ఎంతో సాహసవంతంగా (పొముఖ్యం వహించిన ఈ కరసాము, కత్తిసాము 
విద్యలు వినోదాత్మక (పదర్శనలుగా వి రాజిల్లాయి. 

ఈనాడు వీటికి ఏవిధమైన ఆదరణ లేకపోయినప్పటికీ ఈ (ప్రదర్శనాలు ఒక 
(ప్రక్రియగా, ఒక కళగా (ప్రదర్శిస్తున్నారు. 

ఈ (పదర్శనాలు వెనుకటి రోజుల్లో క్ర త్రిసాములో రక్షణ కొరకు కృపాణా 
లనూ, కవచాలనూ ధరించి సె సై నికుల్లాగా నే పోరాటం జరిపేవారు. అయితే ఈనాడు 
మామూలు పస్ర్రధారణతో నే ఈ విద్యను (పదర్శిస్తున్నారు. 

ముఖ్యంగా క(రసాములో ఒక కల్లతో నూ రెండు చేతులతో రెండు కరత 
తోనూ ఒకరి కొకరు పోటీపడి, ఒకరు కొట్టిన దెబ్బను మరొకరు కాచుకుంటూ 
(పేకకులకు భయం కలిగే విధంగా ఉధృతంగా క్ల సాము చేసేవారు. అదేవిధంగా 
క్ర త్రి, డాలును ధరించి కూడా అలాగే నోరార. జరిపేవారు. ఈ పోరాటంలో 
ఎత్తుకు పైఎత్తులు, దెబ్బ కొట్టడం, దెబ్బ కౌచుకోవడం ఒకరి నొకరు దెబ్బ తీయ 
డానికి పొంచి పొంచి కంకర తిరుగుతూ, హఠాత్తుగా ఒకరి నొకరు తలపడి 
ఉధృత ౦గా పోరాటం జరిపేవారు. ఈ పోరాటంలో కొందరు డప్పు వాయిద్యంతో 


పోరాటకారుల్ని ఉ(దేకసర్చేవారు. (పేక్షకులు, ఈలలతో, కేకలతో ఇరు పక్షొలుగా 
విడిపోయి ఇరువుర్నీ ఉత్సాహపర్చేవారు. 


టాసా వాయిద్యం : 


కరసాదు, క్ర _త్రీసాము జరిపే పవారు. అనలా, భంగిమలనూ చాలా అట్టి 
హోాస౦గా చూపించేవారు. అడుగులకు అనుగుణంగా *ీటాసా” అనే వాయిద్యాన్ని 





క త్తిసాములూ, కజ్జసాములూ 535 


వాయించేవారు. మరికొందరు నగారానూ, సొబత్‌ ఖానా వాయిద్యాన్ని, కొద్ము ; నాదొ' 


లనూ చేసి ఉత్సాహపర్చేవారు. వాయిద్య ధ్వనులను విన్నకొలదీ బరిలో వున్న 
పోరాటయోధులు రెచ్చిపోయి విద్యను (పదర్శించేవారు. 


ఈ (పదర్శనాన్ని మూడు రకాలుగా (పదర్శిస్తారంటారు డా॥ బిట్టు వెంక టే. 
శ్వర్లుగారు. ఒకటి కర్రసాము, రెండు కత్తిసాము మూడు ఏటాసాము. కర్ర 
సాములో బాణాక(రల్లో ఒంటిబాణా, బోడిబాణా అని రకరకాలుగా వరుసలు (తిప్పు 
తారు. ఎదుటివాడు న్నత్తిమీద కొడితే ఆ దెబ్బను తట్టుకోవడం, ఆలాగే గూడచదెబ్బి 
కొడితే దానిని తట్టుకోవడం ఇలా తట్టుకుంటూ నే ఎదుటివాడిని దెబ్బ తీయటం. ఇలా 
పోరాడతారు. 


విన్యాసాలు : 


ఈ కర, క త్రిసాములో అందంగా, సుందరంగా (పేకకులను ఆనందపర్చే 
విధంగా రక రకాల విన్యాసం చేసారు. బాణాకట్లకు రెండు పక్కలా కిరసనాయిలు 
ముంచిన గుడ్డలు చుట్టి వాటిని అగ్గిపుల్లతో ముట్టించి కుడి ఎడమ చేతుల్లో మార్చు 

టె © hn ౧ లు ౧0 ] 
కుంటూ తిప్పటం బాణా వరుసలో తిప్పటం. 


అలాగే కతీ డాలూ ధరించి రక రకాలుగా తిప్పి విన్యాసాలు చేసారు. 

ఒక మనిషిని (క్రింద పడుకో బెట్టి అతని పొట్టమీద సొరకాయను పెట్టి పొట్టకు 
గాయం కాకుండా దానిని రెండు Slee చేయడం. అలాగే అరటికా “యను పెట్టి 
అలాగే చేయడం. ఇలా సరకడంలో ఎంతో చాకచక్యాన్ని చూపిస్తూ త 
అరటికాయను కంఠం మీదా నాలుక మీదా పెట్టి నరుకుతారు. అలాగే పొట్టపై” 
కొబ్బరికాయ నుంచి బలంగా కొట్టి రెండు ముక్కలు చేస్తారు. అం తేకాక పొట్టమీ 

ఒక తమలపొకును సెట్టి దానిపై ఒక పలుచని గుడ్డ వేసి గుడ్డ తెగకుండా (క్రింద 
నున్న తమలపాకును రెండు ముక్కలుగా చెసారు. ఇది ఎంత సున్నితంగా చేసారో 
వివరించడం కష్టం. దేనిని నరకటానికి ఎంత బలం ఉపయోగించాలో అలా కత్తిని 
ఉప యోగిసారు. 


ఈ కర్ర, కత్తిసాము విద్యనూ, విన్యాసాలనూ విచ్చితాలను 
విజయనగరానికి చెందిన కరు మజ్జి సత్యం బృందం అత్యద్భుత ౦గా 
ఈ (పదర్శనాల నిస్తూ వుంది. 





_కోకొలలుగా 
కోలాట నృత్యాలు 
ఆంధ (ప్రజాజీవితంలో అన్ని జానపద కళారూపాలతో పాటు ఈ కోలాట సృత్యం 


కూడ. తెలుగు జానపదుల జీవితాలతో 'పెనవేసుకుపోయింది. పెద్దల్నీ, పిల్ల లీల 
అందర్నీ అలరించిన కళారూపం కోలాటం. 





కోలాట నృత్యాలు (ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రిపూట 
పొద్దుపోయేవరకూ చేసూ పుంటారు. భక్తిభావంతో దేవుని స్తంభాన్ని పట్టుకుని 
ఇంటింటికీ తిరిగి, (ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని (ప్రదర్శిసారు. ఈ కోలాట 


నృత్యాలను సెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ, దెవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరం 
గంగా వీథుల్లోనూ ప్రదర్శిస్తారు. 


కోలాట (ప్రసావన : 


పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చర్మితలో అనేక జానపద కళా 

రాపాలను వర్ణిస్తూ కోలాటాన్ని కోలాట గొడియ అని వర్డ్‌ ౦చాడు. ఇతర నృత్య 

విశేషాలను, వరి గ కోలాట గొడియను గురించి తతత వివరించనందువల్ల 
సోమనాథుని కలానికి కోలాటం అంతగా అభివృద్ధి పొందలేదని వూహించవచ్చు. 


కోకొల్లలుగా కోలాట నృత్యాలు 537 


. కాని విజయనగర సామాజ్య కాలంలో ఈ కోలాటాలు సిద్దంగా (పదర్శించి 
నట్లు విదేశీ యా త్రికుడై న అబ్లుల్‌ రజాక్‌ వర్హించిన విషయం తెలిసిందే. 


ఈ నాటికీ విజయనగర శిథిల శిల్పాల గోడలమీదా, శ్రీశైలం దేవాలయ 
(పాకారపు గోడల'పె నా కోలాటం వేసే నర్తకీమణుల కోలాటప్ప శిల్పాలు చిత్రించబడి 
వున్నాయి. 


కోలాట నిర్వచనం : 


కోలాట అనే శబ్దం కోల__ఆట అనే రెండు దేశ్యాలయిన విశేషాల శబ్దాల 
కలయిక వల్ల పర్పడిందనీ, కోల అంశే క్మరప్పల్ల అని అర్హవ మనీ. కట్టియ, పుడక, 
కై అనేవి పర్యాయపదాలనీ, ఆటశ బ్రానికి తాండవం, నటనం, నృత్యం, నాట్యం, 
లాస్యం, నర్తనం, నృత్యం, కీడ, విహారం అనేవి పర్యాయపదాలనీ. 

కోలాటం అంశే పుల్లలతో నటనం, లేక నర్తనం, లేక తాండవం అని 
చెప్పవచ్చుననీ, అం'పే రెండు చేతులతోనూ కర్రముక్క_లు పట్టుకుని పదాలుపాడుతూ 
గుండంగా తిరుగుతూ లయానుగుణంగా ఆడుగులు వేస్తూ ఒకరి చేతికర్ర ముక్కును 
పరొకరి చేతికర్ర ముక్కలతో తాకించే ఒక ఆటసీ డాక్టరు బిట్టు వెంక చేశ్వర్లుగారు 
వారి జానపద విజ్ఞాన గంథం 76 వ “పేజీలో వివరించారు. 


డా॥ వెంక "'పేశ్వర్లుగారు కోలాట _పష్మక్రియను చక్కగా పరిశోధించిన వారు. 
వారి అభి పాయాలనే ఇక్కడ వుదహరి స్తున్నాను. వారి కృషికి నా ధన్యవాదాలు. 
రూపాంతరాలూ _ పర్యాయ పదాలూ : 


ఈనాడు మనం కోలాటంగా చెప్పుకునే కళారూపానికి పర్యాయ పదాలూ, 
రూపాంతరాలూ అనేకం వున్నాయి. కోలాట పదానికి హల్తీ సక మనీ, ఉద్దిత మనీ, 
కొట్టము. దండలాసకం, దండన ర్తనం అనే పర్యాయ పదాలున్నాయి. 


అలాగే కోలాట పదానికి, కోలాటలు, కోలు, కోలన్నలు, కొట్టమాట, కోలన్న 
అనేవి రూపాంతరాలు. 


ఆడటం, పాడటం : 


ఆటలో ఆస క్తి కలిగిన కొంతమంది ఆటగాళ్ళు బృంద నాయకుని ఆదీనంలో 
బృందంగా ఏర్పడి, "కోత నృత్యాన్ని నిర్వహి సారు. ముందు అందరూ వలయా 


538 జానపదకళారూపాలు 


కారంగా నిలబడతారు. ముందుగా ఇష్ట దేవతా (ప్రార్దన చేస్తారు. వారు ప్రదర్శన 
ఇచ్చే స్టలాన్ని గరిడీ అని పిలుస్తారు. వలయంగా నిలుచున్న కళాకారులు ఇద్దరు 
చొప్పున ఒకరి కొకరు ఎదురుగా నిలబడతారు. వారు పట్టుకున్న చిరుతలను అయ 
బద్ధంగా కొడతారు. వేగాన్ని "పెంచడానికి జట్టు నాయకుడు ఇట్రయ్యకుడు దద్దిమితా 
ఆనడంతో లయా తాళం మారిపోయి వలయంలో పున్నవారు కొందరు లోపల 
వలయంగానూ, మిగిలినవారు వెలుపలి వలయంగానూ మారుతారు. 


ఆట మొదలు : 


అప్పటితో ఆట (పారంభం అవుతుంది. ఇద్దరు ఇద్దరు కలిసి పట్టుకున్న పుత్ణి 
లను విడి విడిగా చేతుల్లోకి తీసుకుని కొట్టడంతో ఆట (పారంభనౌతుంది. అప్పుడు 
జట్టు నాయకుడు లయను సరిజేసాడు. కొన్ని _పాంతాలలో' తాకా, తాకా, తాకౌ, 
తాకా, తాకా తాకా. తయ్యకు తద్దిమి అనీ లయను సరిదిద్దుతాడు. మరికొన్నీ 
(పాంతాల్లో తకిటధి మిధిమిం, ధిమితధిమిధి ౦ అంటూ ఎంత మంచి గురుడు దొరికేనే 
అనీ మరికొన్ని (పాంతాలలో లాలి. లాలి, లాలి, లాలి __ లిలాయలో, లలిలాలి, 
లిలోయ్‌లో లలీ, లాలి, ఎలాయ్‌లో అని మరికొన్ని (పాంతాలలో కోలు _ కోలు = 
కోలే, కోలన్న, కోలు, కోలోయ్‌. కోలు, కోలు, కోలే కోలన్న కోలు, కోలోయ్‌ 
ఆని లయను సరిదిద్దుతారని వెంక కేళశ్వర్లుగారు తమ జానపద విజ్ఞానంలో వివరించారు. 
ఇలా లయను సరిదిద్దిన తరువాత ఒక పాటను ప్రారంభిస్తారు. ఆ పాటతో 
పాపే ఒక కోపును ప పెడతారు. పొట పూ పూర్తి అయిన తరువాత ఆ కోప్పలోనే 
సంవాద రూపంలో వున్న మరొక పాటతో ఉసెత్తుపంటారు. ఉసెత్తు కోలాటం 
మారిన తరువాత ఆటను, పాటను ఇ ట్లయ్యకు తద్దిమి త్త అని జటు నాయకు డిచ్చిన 
౨ క్రాయింప్పుతో నిళ.పుచేసి తరువాత ఇంకో పాటను. ఇంకో కోప్పను (పారంభీ 
'రు. ఇలా బాగా అలిసిపోయేవర హా కోప్పలు ఆడి, ఆ రోజుకు కోలాట (ప క్రియను 
ఎగిసారు. ఇదీ కోలాట మూలరూపం. 


కోలాటానికి కొన్ని కావాలి : 


కోలాట (పక్రియకు, జట్టు. జట్టు నాయకుడు, ఆటగాడు, గరిడి - ఉద్ది ___ 
కోపు, ఎత్తుగడ _ ఉసెత్తు. ము ముక్తాయింపు = ఇంతేగాక కోలాట క(రలు, గజ్జె క 
అందెలు _ కొరడా _ వాయిద్యాలు, వెలుగు సాధనాలు కోలాటానికి పనికి “వచ్చే 
వస్తువులు. 





కోకొల్లలుగా కోలాట నృత్యాలు 539 
జట జటునాయకుడు : 
ర్వ టె 


కోలాటం ఆడే ఆటగాళ్ళందరినీ కలిపి జట్టు అంటారు. జట్టు అంకే గుంపు 
లేక సమూహమూ అని అర్థం చెపుశారు. ఈ జట్టులోని ఆటగాళ్ళు జట్లు నాయకుడు 
ఉంటారు. జట్టులో సభ్యులు సరి నంఖ్యలోనే వుంటారు. బృంద సభ్యులందరూ 
గురువు చెప్పే మాటకు కట్టుబడి [క్రమశిక్షణతో మెలగుతారు. . 


జట్టు నాయకుణ్ణి కోలన్న పంతులనీ, 'పెన్నుద్ది అనీ, ముందు పాటగాడనీ, 
అయ్యవారనీ, మేళగాడనీ వివిధ 'పేర్ణతో పిలుసారు. గరిడీ ఏర్పాటు చేయడానికీ, 







శ 
1 య 





ఆట ముగించటానికీ, జట్టు నాయకుడిచ్చే సంజ్ఞలమీదే ఆధారపడి వుంటుంది. 
గరిడీకి సలాన్ని నిరయించడంలోనూ, (ప్రారంభించటానికి సమయం నిరయించ 

ఇ ' కే ౯23 ' 
టానికీ ఆయనకే అధికారం. 


జట్టునాయకుడు.... లయ, తాళం, పాటలు, ఆట బాగా తెలిసినవాడై యుండాలి. 
వికలాంగులు జట్టు నాయకుడుగా పనికిరాడు. ఆరోగ్యవంతుడై నవానినే జట్టు నాయ 
కునిగా ఎన్నుకుంటారు. కోలాట జయ, పదానికి జట్టు నాయకుడే ముఖ్యుడు. 


ఆటగాళ్ళు ఇరవై మంది నుంచి, నలభై మందివరకూ వుంటారు. వీరు సరి 

సంఖ్యలోనే వుంటారు, (ప్రతి ఆటగాడూ రంగు రంగుల కోల కర్రలతో, కాళ్ళకు 

గజ్జెలతో, రంగు రంగుల చొక్కాలతో, పంచెలతో చూడముచ్చటగా వుంటారు. 

సామాన్యంగా వెలుపలగాని, (గామ మధ్యలో వున్న ఖాశీసలాలోగాని - గరిడిని 
థి గా 

ఏర్పాటు చేస్తారు. : క 





జానపదకళారూపాలు 
& (a : 

ఉద్ది అం'పే జత. సమానులుగా వుండే సముదాయం, జట్టు, సళ 
చెలిమి జై అర్థాలు. జత, జంట అనేవి రూపాంతరాలు.... ఎదిరి. 'సోటీవాడు. సమా 
నము . నొటి _ “అవే అర్ధాలున్నాయి. అం 'పే ఇద్దరు ఆటగాళ్ళను కలిపి ఉద్ది అంటారు. 
కోలాటంలో ఇలాంటి కొన్ని వుద్దులుంటాయి. ఉద్దిలోనివా గిరిని ఉద్దికాడు అని 
అంటారు. ఏకవచనంలో ఉద్దివాడు, 'ిద్దికా డు తరహ అం 'ే న. చెలి 
కాడు, మి(తుడు అనే అర్థాలు కాడా “వున్నాయి. ఉద్దికాళ్ళందరిషై షెన ఉం దేవాళ్ణీ 
'పెన్నుద్ది లేక జట్టునాయకుడు ఆంటారు. కానీ కోలాటంలో జుట్టు అంతకీ ఒక 
'పెన్నుద్ది పష ప అందుకే అతనిని జట్టు నాయకుడూ తరహాకు. జట్టు నాయకుని 
ఆజ్ఞ మేరకు కోలాటంలో ఈ ఉద్దీలు ఏర్పడటం. విడిపోవటం జరుగుతుంది. ఉద్దీ | 
లగా ఏర్పడిన తరువాతనే ఆటలో కరలు కలపటం మొదలు పెడతారు. 


క్రో పులు: 
కోపు అం'సపే నాట్యం, నాటకం, తీర్పు. నాట్యగతి విభేదం, ఆట, నాట్యగతి . 
విశేషం అనే అర్థాలున్నాయి. కోలాటంలో అనేక మైన గతి భేదాలనే కోపులంటారు. 


ఈ కోపులకు పాటలోని మొదటి చరణాన్ని బట్టీ, "గతికి తగ్గ భావంతోనూ, పురాణ 
పురుషులై న కృష్ణ, రామ మొదలే నవారి పేర్లతో పే సళ 


(పాంతాలను బట్టి కోపుల పేర్లు మారుతూ క పలనాటి. సీమలో. 
ప్రార్థన కోపు = ఉద్ది తిరుగుడు కోపు - వరగ తెర కోపు _ కృష్ణకోపు _ చెలియ 
కోపు. కంస కోపు. జడకోపు . భారత కోపు _ భామకోపు . లాలికోపు వ్‌ లంకె 
కోపు _ కలువరాయ కోపు మొదలై నవి వున్నాయి. 


కోలాటంలో పాటనూ, పాటతోపాటు ఆటనూ మొదలు పెట్టటం ఎత్తుగడ 
అంటారు. అందరూ వలయంగా ఏర్పడి దేవతలకూ, దేపుళ్ళకూ, జ తనయన 
లకూ జై కొట్టి, వారివారి కిష్టమెన (పార్టనలుచేసి-ఇట తయ్యకు తాధిమిత, అనడంతో 
ఆట (పారంభమౌతుంది___ఎ త్తుగడ నుంచి పాట ఆటవేగాన్ని పుంజుకుంటుంది. 


ఉసెత్తుకోవడం : 


కోలాటంలో. రెండవ కాలం స్రస్రేై మూడో కాలానికి వెళ్ళడాన్ని ఉసెత్తు సత్తుకో 
వటం తరఠటారు, అప్పటివరకూ నెమ్మదిగా చిరుతలు కొడుతున్న ఆటగాళ్ళు క్‌ 








కోకొల్లలుగా కోలాట నృత్యాలు 541 


సారిగా హుషారుగా, ఎగురుతూ, పాడుతూ, పాటకనుకూలంగా అడుగులువేస్తూనే 
కోలాటం వేయటాన్ని ఉసె త్తుకోవటం అంటారు. దీనినే త్వరితం ఉసి దుడుకు 
అని కూడా అంటారు. ఇలా ఆటలో ఉసె త్తుకోవడం _పేకకులను ఎంతో ఆనంద 
పరుస్తుంది. 


ముక్తాయింపు : 


ము కాయింపు అంకే పాట, ఆట. ఒక దశకు చేరిన తరువాత అకు 
తెగగొట్టడం అంటారు. సామాన్యంగా ఇటతయ్యకు తాధిమిత, అనే చరణాన్ని 
గాని,  కిటకిటతయ్యకు తద్ధిమిత అనే చరణాన్ని గానీ వాడుతారు. ఈ చరణాన్ని 





ముక్తాయింపు చరణం అంటారు. తరువాత మరొక ఎత్తుగడలో మరొక పాట, 
మరలా ఉసి, తరువాత ముక్తాయింపు. ఇలా కోపు కోపుకు ఎత్తుగడ, ఉసెత్తు ముక్తా 
యింపులు వుంటాయి. 


కోలాట సామగి : 


కోలాట కర్రలు మొదట సన్నగాను, మధ్యలో ఉబ్బెత్తుగానూ, చివర సన్న 
గానూ వుంటాయి. పట్టుకోవడానికి వీలుగా పిడివుంటుంది. ఈ కర్రలను చేవగలిగిన 
బిల్లుడు = చండ, ఏపె = రేల _ 'పేకు = ఏగెస మొదలై న జాతుల చెట్లనుంచి కర 
లను ఎంచుకుంటారు. 

ఈ కోలాటపు చిరుతలను చక్కగా చితికపడతారు. పిడివద్ద ఆరం 
కోలచినర గజ్జెలనూ ఏర్పాటుచేస్తారు. కోలాటం వేసేటప్పుడు వీటి ధ్వని మధురంగా 
వుంటుంది. 


శ్రశ2 జానపదకళారూపాలు 


స... ఆటగాళ్ళందరూ కాళ్ళకు గజైలు కటుకుంటారు. కొన్ని (ప్రాంతాలో జట్లు 
' ' జ రు థా టె 
నాయకుడు కొరడాను భుజాన వేసుకుని (పదర్శనలో (క్రమశిక్షణను పాటించని వారికీ, 
తస్పుచేసిన వారికీ ఈ కొరడా పక్కలో బల్లెంగా వుంటుంది. ఒక్కొక్కసారి అంద 
రినీ హెచ్చరించడానికి మధ్యమధ్యన చెళ్ళుమనిపిస్తాడు. 


అలాగే కోలాట బృందం మధ్యలో. వాయిద్యగాళ్ళుంటారు. వారు మద్దెలనూ, 
హార్మోనియం, తవ్పెట, తాలు మొదలై నవాటిని హంగుగా ఉపయోగిసారు. “అతా 
కోలాట బృందం ఉ సెత్తుగా నృత్యంచేసే సమయంలో, బృంద న _ర్రకుల్ని ఉత్సాహ 
పర్చటి. కోసం ప... గులామునూ, పూలనూ, .గంధాన్నీ, పన్నీరు నూ చల్లుతారు. 


రతి (పద ర నం - 


ర్మాతీ, పగలూ కోలాట (ప్రదర్శనాలు జరుగుతూ వుంటాయి. ముఖ్యంగా 

రాతి (పదర్శనంలో గరిడి మధ్యలో ఒక పొడవైన కర్రను పాతి, షెట్రోమాక్సు 
లె టును పెడతారు. ఆ కాంతిలో బృందమంతా కనబడుతుంది. పూర్వం వెలుతురు. 
కోసం కాగడాలనూ,.. ఆముదప్ప చీపాలనూ, కిరసనోయిలు పెద్ద బుడ్లునూ వాడేవారు. 
ఇప్పటికీ మారుమూల పల్లెల్లో ఈనాటికీ ఈ విధానాన్ని అనుసరి స్తున్నారు. 


ఆటగాళ్ళ అలంకరణ : 


౧ “ముఖ్యంగా. వుత్సవ సమయాల్లో (ప్రదర్శనాలు జరిగేటప్పుడు ఆటగాళ ఇందరు 
ఎంతో ఆందంగా అలంకరించుకుంటారు..:- పూర్వపు రోజుల్లో ఈ అలంకరణ వికి 
ష్టంగా వుండేది. అందరూ జుట్టు పెంచి ముడివేసి ముడిపై న పూలు పెపేవారు 
మరికొంతమంది ఒ కేరకంగా గిరజాలజుట్లు పెంచేవారు, మెడలో కం'టెలూ చెవు 
లకు పోగులూ, చేతులకు వెండి మురుగులూ, కాళ్ళకు గజ్జెలూ, మోకాళ్ళ (క్రింది 
వరకూ. ఎగకట్టిన రంగుల పంచెలూ, నుదుట కుంకుమబొట్టు నడుముకు ' కట్టునూ 
కపేవారు. కానీ ఈనాటి కోలాట బృందాలు సగంమంది ఒక రంగు దుస్తులు ధరిస్తే 
సగం మంది మరో రంగు దుస్తులు ధరిస్తున్నారు. 


తడక వృ కోలాటం : 


సము 


సమ సంఖ్యలో అందరూ, అన్ని ఆః పట్టుకుని జతల నిలుస్తారు. 
వీరు రెండు పకొలుగా చీలుతారు. రెండు సక్షొలకూ ఇద్దరు నాయకు లుంటారు.. 


కోకొల్లలుగా కోలాట నృత్యాలు 543 


వారు లయ (ప్రకారం రెండు భాగాలుగా నిలబడిన కేంద్రం నుంచి మరో కేంటద్రానికి 
ఒకరి తరువాత మరొకరు వరుస (క్రమంలో తిరగడంతో ఈ శ్రాళ్ళన్నీ అల్ల బడిన 
జడలాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. 


ఇలా జడను అల్లిడం (ప్రారంభించి, జడ పూర్తి అయ్యేవరకూ పొట 
పాడుతూ అల్లుతూనే వుంటారు. ఈ అల్లి కలో ఏ ఒక్కరు తప్పుగా నడిచినా, జడ 


చికె కై పోతుంది, అందువల్ల (వతిఒక్కరూ వరుస తప్పకుండా నిపుణతతో జడను 
అల్లుతారు. 


(ప్రారంభంలో ఈ జడను అల్లడం నిదానంగా సాగుతుంది. తరువాత అతి 
"వేగంగా. అల్లదిడుతుంది. శః వేగంలో కోలాట సృత రం 
(పేకకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలా జడకోపు 
పూర్తి అయిన తరువాత అందరూ ఒక పుష్పాకారంలో 
దగ్గరకు చేరుకుంటారు. ఆ తరువాత జడను ఎలా అల్లు 
శారో అలాగా మరలా ఎదురు తిరగి జడను విడదీసారు. 










క FY 


we టై వ్‌ 
దన న 


జడను అల్లి నంతకష్టం వూడదీయటంలో వుండదు. MAY 
న న శ 
విడదీయటం అ జరుగుతుంది. ఈ విధానం hoy Ry 
id OIE 
ఎంతో కనుల పండువుగా వుంటుంది. న 


జడకోపులో బాలికలు : 


ముఖ్యంగా జడకోపు కోలాటం బాలికలు వేయడం ఎంతో ఆనందంగా 
వుంటుంది. బాలికల్లో ఒకే ఎత్తు కలిగినవారిని కోలాటానికి ఎంచుకుంటారు. అందరూ 
వాలుజడలువేసి రంగు రంగుల పూలు ధరిసారు. ఒకే రంగుగల లంగాలు, చొక్కాలు 
తొడుగుతారు. రంగు రంగుల కోలాటపు చిరుతలు ధరించి వలయాకారంగా తిరు 
గుతూ పంచే ఇందలోకంలో దేవతలు నృత్యం చేస్తున్నారా అనిపిస్తుంది. 


గొంతులు కలిసిన ఇద్దరు బాలికలు పాట (ప్రారంభిస్తే దళంలోని, బాలిక 
లందరూ ఒక్కసారిగా, గుమ్ముగా అందుకుంటారు. ఇలా పాడే బృందగానం, 
చెవుల కెంతో ఇంపుగా వుంటుంది. వీరి జడకోపు (ప్రదర్శనం శాస్ర్రయు క్తమైన 
భరతనాట్యంలో ఒక భాగంగా కనిపిస్తుంది. ఈ కోలాట నృత్యాన్ని ఒక వ్యాయామ 
క్రీడగా, (వతి సాయంత్రమూ డడిల్లు క్లాసులో వేయిస్తూ వుండేవారు. బాలికల 
కోలాటంలో ఆ రోజుల్లో ఇలా పాట పాడుతూ వుండేవారు. 


5్‌డీ4 





జానపదకళారూపాలు 


పాట 
అటవి స్తళముల కరుగుదు మా 
వటపష్మతంబులు కోయుదు మా 
చందన గంధము తీయుదు మా 
సఖియజాకి మెడ పూయుదు మా 
కోలాటంబులు వేయుదు మా 


కోరిక తిరంగా మనము. 


ఈ విధంగా బాలికలు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ (పేకకులందర్నీ ముగ్గుల్ని 


చేస్తారు. 


అలాగే మరి ఒక పాట గరుడాచల యక్షగానాన్ని చెంచులక్మీ = నరసింహ 
స్వామి సంతానాన్ని పోలిన పాట తెలంగాణా కోలాటంలో భార్యా భర్తల మధ్య 
జరిగే సంఘర్షణను సంవాద రూపంలో చి తిస్తారు. 


భార్య: 


భార్య: 


భార్యా భర్తల సంవాదం - కోలాట కీర్తన 


ర్షః గట్టూకు బోయి నేను - కళే దెమ్మంకు 


కొప్పుకున్నా పూలు - ఎక్కుడవె భామ - ని 
కొప్పునున్న పూలు _ ఎక్కడివె భామ 

ఆతేరి పూలు ఎక్కడివె భామ 

ధూ తేరి పూలు ఎక్కుడివె భామ 

గాలి ధూళి వచ్చి - గంపంత మబ్బొచ్చి 

కొమ్మ వూగి కొప్పు = నిండింది మొగడా 

నాతోడు రంకాడలేదు - అమ్మతోడు రంకాడలేదు, 


_రృవ అన్నీ సరేకాని = ఇన్ని సరేకాని 


చెంపనున్న కాట్లొ ఎక్కడివె భామ? 
ఆత్తేరి కాట్లు ఎక్కుడివె భామ 

ధూత్తేరి కాట్లు ఎక్క_డివె భామ. 
కోమటోరింటికి - కొబ్బెరికి బోతేను 
తక్కెట్లో గుండొచ్చి = తగిలింది మొగడా 





కోకొల్లలుగా కోలాట నృత్యాలు 545 
తక్కెట్లా గుండొచ్చి - తగిలింది మొగడా, 
నాతోడు రంకాడలేదు = ఆమ్మ తోడు రంకాడలేదు. 


ఇలా ఎన్నో కోలాటపు పాటలు కోకొల్ల లుగా వున్నాయి. 
చుటుకోపు : 
రు 
గోపిక, కృషుల సంవాదం 
29 


గోపిక: గొల్లవారి వాడలాకు కృష్ణమూర్తి 
నీవేమి పనులకొచ్చినావు కృష్ణమూర్తి 11గొల్ల॥ 


కృష్ణుడు: పాలు కొనవచ్చినానె గొల్లభామ 
మంచి పాలు పోసి పంపించు గొల్లభామా ॥గౌల్ల॥ 


గోపిక: కొత్త కోడలనయ్య నేను కృష్ణమూర్తి 
మా అత్తగారి నడుగుమయ్యా కృష్ణమూర్తి ॥గౌల్ల॥ 


కృష్ణుడు: కొత్త కోడలైతే నేమి గొల్లభామ 
రొక్కమిస్త పుచ్చుకోవె గొల్లభామా 
ఇలా సంవాదాలతో చుట్టుకో పు కోలాటం జరుగుతుంది. 
"ఇలా సాగిన ఆలాటి కోలాటాలు 1942 తరువాత కొ త్త లన సంతిరించు. 
కున్నాయి. 


ఖండ ఖండాంతరాల భరతమాతా | నీవు! 


ఖ్యాతిగన్న తల్పివమ్మ భరతమాతా __ __ ॥నీవు॥ 


ఆంటూ దేశభ క్రిని ప్రబోధించారు. కోలాటం ఒక సమిష్టి నృత్యం, 
అది .ఒక సమిష్టి బృందగానం. అది ఒక ,వ్యాయామ క్రీడ, ఈ 
కోల్లాట నృత్యాలను. ఈనాడు తిరిగీ పునరుద్ధరించాల్సిన అవళ్యకత 
ఎంతో వుంది. .. 








న. - Le i 
వ శ ( + on + . ఎక ఎ 1 1 ' 
స శ గా శ క "కి ' 
M-35 ie 1. 


ఉరుమును మించిన 
ఉరుముల నృత్యం 


చికి జీరమెపోయిన అనేక జానపదకళా రూపాలు ఈనాడు మనకు కనబడకుండా 
ర 

కనుమరుగె పోయాయి. అలా కనుమరుగై న కళారూపాలలో ఉరుముల నృత్యం 

ముఖ్యమైంది. తలలకు అందంగా రుమాళ్ళు చుట్టుకుని మెడల్లో కాసుల దండలు 





ధరించి ఎజ్జనివీ, పచ్చనివీ శాలువలు కప్పుకుని, నిలువు అంగీలు ధరించి, పల్ల వేరు 
చెట్టు క్యరతో తయారుచేసిన ఉరుములకు చర్మపు మూతలు మూసి, కదర పుల్లలతో 
వాయించుకుంటూ దేవాలయ (ప్రాంగణాల్లో, ఉరుముల నృత్యం చేస్తూ వుంటారు. 
ఉరుము అనే పేరునుబట్టి వాయిద్య ధ్వని ఉరుమును పోలి వుండవచ్చును. అందు 


వల్ల వాటికి ఉరుములు అనే నామకరణం చేని వుండవచ్చును. 


రాయల కాలంతో. 


విజయనగర న్మామాజ్య కాలంలో వీరికి మాన్యాలు ఇచ్చినా కాల క మెణా 
అంతరించిపోయి, (ప్రస్తుతం కులవృత్తిని నమ్ముకుంటూ పొట్టగడవని స్టితిలో డె ట్రై 
కుటుంబాల దాకా ఉరుములవారు అనంతపురం జిల్లాలో వున్నారు. వీరిని ఉరుము 
లోళ్ళు అవి కూడా పిలుస్తారు. వీరు మాలతెగలో ఎక్కువగా వున్నారు. 





న న లా నా 


ఉరుమును మించిన ఉరుముల నృత్యం 547 


ఉరుము అనబడే చర్మ వాయిద్యం ఆతి (ప్రాచీనమైంది. ఆదిమజాతుల నర్తన 
శూసంలో వలయాకార విన్యాసాలు చేస్తూ ఉరుములతో భయంకరమైన శ బ్ఞాలు 
సృష్టిస్తూ, వీరుచేసే నాట్యం అతిగంభీరంగా వుంటుంది. 


ఉరుముల వాయిద్యం ఒకేసారి ఏకధాటిగా వాయి స్టే కారుమొయిళ్ళు ఉరుము 
లతో పయని స్తున్నట్లు (భ్రమ వ్యక్తమౌతుంది. అందుకే ఆ వాయిద్యానికి ఉరుము అని 
"పేరుపెట్టారేమో ననిపి స్తుంది. 

ఒకచేత వీరణం యొక్క చర్మాన్ని (పేముపుల్లతో రాస్తూ ఈ శబ్దాలు సృష్టి 
స్తారు. వరో చేతితో పుల్లతో లయ విన్యాసాలు తాశయు క్రంగా సాగుతాయి. 

వీరి ఆరాధ్యదై వం శ్ర్రీశెల మల్లన్న. ఆయన మహాత్మ్య గాథలు ఉరుము పై 
దరువులు వేస్తూ గానం చేస్తారు. చరణానికీ చరణానికీ మధ్య ము క్తాయింపులతో 
గంభీర మైన శబ్దాలు సృష్టించి వలయాకార విన్యాసాలు చేసారు. 


వాయిద్యపు తీరు : 
వాయిద్యాన్ని ఈః విధంగా ప్రారంభిస్తారు. 

బూర్‌ బూర్‌ బూర్‌ బూర్‌ 

డబు డబు డబు డబు 

యిరడడ్డ బూర్‌ బరడ్జి 

డబు డబు డబు డబు 
అని వాయిస్తూ పుల్లలతోనే చేతులెత్తి _పేక్షకులకు నమస్కారం చేసి పరాకు పరాకు 
అనే వచనాన్ని వల్లి సారు. తరువాత డప్‌ డప్‌ డఫ్‌; డప్‌ డప్‌ డప్‌; డప్‌ డప్‌ డప్‌ 
అంటూ. వాయిస్తూ అందరూ వలయాకారంగా వుంటూ రెండుకాళ్ళను పెన పేసుకుంటూ 
శరీరాన్నంతా వూపుతూ ఎగురుతూ నృత్యం చేస్తారు. ఒక్కొక్క ధ్వనికి ఒక్కొక్క, 


ఎగురు ఎగురుతూ మధ్య మధ్య, ఆహా. ఓహో అంటూ ఉరుములను ఉధృతంగా 
వాయిస్తారు. 


కుంకాలాట : 

ఉరుములు వాయిస్తూనే కుంచెల నృత్యం చేసారు. దీనిని కుంకాలాట 
అంటారు. నెమలి ఈకలతో కుంచెల్ని తయారు చేసుకుంటారు. ఈ కుంచెల్ని 
రెండు చేతులతో తలమీద వుంచుకుని వరుసగా నిలబడతారు. వీరు బావిలో మునిగి 
స్నానం చేసి వస్తారు. ఉరుసు వాయిద్యం సాగుతుండగా కళ్ళు మూసుకుని 




















క్‌ి  జానపదకళారూపాలు 


వుంటారు. ఉరుములోళ్ళు వారికి పూనకం తెప్పించటానికి ఉరుముల వాయిద్యాన్ని 
దద్దరిలచే స్తూ ఇలా మేలుకొలుపు పాట పాడుతారు. 

ములూకొవదే వో మెలుకొనవె 

ఆమ్మ నివు పుట్టక ముందేనాడూ 

యిగమూ లేడూ జగము లేడు. 11మే॥ 

ఆమ్మ మచ్చు మాయల వో గంగి నివూ 

కీనిగెలు తినే పిశాచిపో 

సామి గంగలేని వో తానమేలేదు. "మే 


గంగలేని వో జలకమ్మేలేదు 
సామీ నివు పుట్టకముందేనాడూ 
నరుడులేడు నారాయనుడే లేడు. మే. 


పాట అవగానే కుంచెలు పట్టుకున్నవారంతా వూగటం ఒక్కొక్క అడుగు వెనక్కి. 
ముందుకు వేయటం చేస్తుండగా చుట్టూ చేరిన జనం బండారు కుంకాన్ని చల్లుతారు. 
పూనకంలో వున్నవారు వాయిద్యానికి తగినట్లు అడుగులు వేస్తారు. అలా అడుగులు 
వేసివేసి అలసిపోయిన -వారి నోటిలో ఒక నిమ్మపండు నోట్లో పెడతారు. కుంచెలు 
పట్టుకున్న వారిమీద దిండారు కుంకాన్ని చల్లుతారు. గుడ్డలన్నీ ర క్తసిక్తమై, వార౦ళాొ 
యద్ధపీరుల్లాగా కనిపిస్తారు. ఈ భంగిమల్లో కొన్ని అద్భుతంగా, "రౌద్రంగా అని 
పిస్తాయి. "కంటి (గుడ్లను 'పెద్దవిచేస్తూ, (భమ అభినయినారు. ఉరుములోళ్లు గట్టిగా, 
ఏమ్‌, జోహో ఓహో త. లయాత్మకంగా అరుస్తారు. అదొక వీర నృత్యమనీ 


ఆ నృత్యానికి, పేరణికీ చాలా పోలికలున్నాయని డా! చిగిచర్ల కృష్ణా రెడ్డిగారు వారి 
జానపద నృత్యకళలో ఉదహరించారు. 


ఇలా వారు గంగ కథను ఎక్కువ చెప్పుతారు; 
పరాకు పరాకు యచ్చరిక పరాకు 
మనవాలకించు మందన పుడితివమ్మ 
మాయారి గంగ 
దొడ్డన పుడితివమ్మ = దొనకొండ గంగ 
'గంగలేని తానంబు లేదు 
గంగలేని జలకమ్ము లేదు 


ఉరుమును మించిన ఉరుముల నృత go 549 - 


గంగలేని వుతకమ్ము లేదు 
గంగలేని నంది లేదు 

నీవులేని తలము లేదమ్మ 
పన్నెండు ఆత్తాలు గలవు 
బాగిరతి నలవీర గంగవో హహూ 


ఇలా పాడుతూ చివరికి 
పెద్దల కిచ్చిన వరము చిన్నలకి తప్పనంటివి 
చిన్నల' కిచ్చిన మాట శిశుబాలలకు తప్పనంటివి 
శిశుబాల కిచ్చిన మాట కసికందులకు తప్పనంటివి 
మనవాలకించు మాయదండ మెప్పో. 





పై పాట పాడుతున్న సమయంలో అప్పుడప్పుడు అడుగులు ముందుకు వేయటం, 
వెనక్కి వేయటం చేస్తూ వారి ఆంగిక చలనానికి అనుగుణంగా ఉరుమును మలుచు 
కుని వాయిస్తూ వుంటారు. మరో పాటలో, 


నేనే వస్తారా బీరన్నా, నేనే వస్తారా, కన్నతండి 

నల్లగొర్హ్ల నేను మందాయిలోన నమ్మకాలు నేనే చెబుతాను 

నేనే వస్తారా బీరన్నా నికు నేనే వస్తారా, || నేనే॥ 
ఇలా కథను నడుపుతూ దరువులు వేస్తూ నృత్యం చేస్తూ కథను సాగిస్తారు. 


550 జానపదకలళారూపాలు 
పతాక సన్ని వేశం : 


ఉరుములు వాయిద్యం భీకరంగా సాగే సమయంలో చుట్టూ మూగిన (పేక 
కులు తెల్లపోయి చూస్తూ వుంటారు. ఉరుముల వాయిద్యాల హోరును తట్టుకోలేని 
వారు దూరంగా నుంచుంటారు. 


పూనకం వచ్చి వూగిపోయే వారిని చూసి (పేక్షకులు అరుపులతో, కేకలతో 
అట్టహాసం చేస్తారు. నిజంగా దేవతే పూనిందన్నంత (భ్రమలో మునిగిపోతారు 
పేకకులు. ఈ సమయంలో వురుములోళ్ళు చేసే హావభావాలు చూడవలసిందే కాని 
వాయ నలవికాదు. 


చివరగా వురుములోళ్ళు కథను పూర్తిచేసి మంగళం పాటలో ఒకొక్క. 
దేవత "పేరు చెప్పుతూ, రెండు చేతులెత్తి (మొక్కుతారు. మంగళం పాటపాొడి 
గంగమ్మ తల్లికి భక్తితో నమస్కారం చేసి నృత్యాన్ని పూర్తి చేసారు. 


(ప్రతిసారీ మంగళం పాడుతూనే తమ నృత్యం ఆపుతారు. గేయంలో అనేక 
మంది దేవతల్ని చేడుకొంటారు. చరణాలన్నీ పాడే సమయంలో, పల్లవి ఎత్తుకునే 
సమయంలో ఒక రకమైన లయలో పాడటం వుంటుంది. ఈ పల్లవిని ఎత్తుకునే 
సమయానికి ముందుగా ఒక్కొక్క దేవత “పేరు చెప్పటం, రెండు చేతులెత్తి 
(మొక్కటం చేస్తూ వుంటారు. కథా కార్యక్రమం అంతా పూ ర్తి కాగానే బండారు 
బొట్టును నుదుట పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. 


క్‌ శ్రా కారులు! 


ఈనాడు అనంతపురం జిల్లాలో వురుముల కథల్లో పాల్గొనే కళాకారులు. 
ఉరుముల నారాయణ ___ ఉరుముల నారాయణన్వామి న వుడముల నాగన్న. mis 
ఉరుముల చంద్రప్ప _ ఉరుముల ఆంజనేయులు మొదలై నవారు కళను ప్రచారం 
చేస్తూ, దేవతల కొలుపులు చేయిస్తూ జీవితాలను సాగి స్తున్నారు. ఇలా 
ఉరుములోళ్ళు ధర్మవరం, సుబ్బరావు పేట, ముస్టూరు, గూగూరు, 
మేడాపురం, రేగాటిపల్లె మొదలై న చోట్ల వున్నారు. ఈ మాదిరి 
ఉరుముల బ్భిందాలు ఆంద్రదేశంలో మరెక్కడా లేవు. 





హరిదాసుల 
సం కాంతి 
విన్యానాలు 





తెలుగు (పజలకు అన్ని పండుగలకం"టే మకర సంక్రాంతి చాలా పెద్ద పండుగ. 

అది నెలరోజుల పండుగ, సంవత్సర మంతా కష్టి ంచుకున్న పంట లక్ష్మీని ఇంటికీ 
తెచ్చుకున్న కష్టజీవులై న రైతులందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద 
పండుగ. 


సంక్రాంతి కోభలు : 


ధనుర్మాసం నెలరోజులూ (గ్రామాలన్నీ శోభాయమానంగా వుంటాయి. (పతి 
ఇంటీని అలికి సున్నాలుకొట్టి సుందరంగా అలంకరిస్తారు, నెలరోజులూ ఇళ్ళ 
ముందు రంగురంగుల రం గపల్లులను తీర్చి దిద్దుతారు. యువకులందరూ కోడిపందాల 
సరదాతో కోడిపుంజులను తయారుచేస్తారు, 


జానపద కళాకారులు రైతులను ఆశ్రయించి వారి నానందపర్చి పారి. 
తోషికాలు పొందుతూ వుంటారు. ముఖ్యంగా హరిభ కులు హరిభజనలతో బయలుదేరి 
వూరంతా చుట్టి వసారు, 


సంక్రాంతి సంకేతం, హరిదాసులు : 
ముఖ్యంగా సంనత్సర కాలంలో ఎప్పుడూ కనిపించని సంక్రాంతి హరి 


బాసులు కనిపిస్తారు. వీరు ధనుర్మాసం నెలరోజులూ వారి భక్తి పాటలతో (ప్రతి 
ఇంటినీ పావనం చేస్తారు. తెల్లవారి ఆరుగంటలకే స్నానంచేసి కాషాయ వస్తాంలను 


శ్‌5్‌2 జానపదకళారూపాలు 


ధరించి ముఖానికి నామాలు దిద్దుకుని మెడలో పూలదండలను రు[దాక్షమాలలను 
ధరించి నె_త్రిమీద నామాలతో పూలతో అలంకరించిన అక్షయ పాత్రను నెత్తిమీద 
"పెటుకుని, భుజంమీద తంబురాను మీటుకుంటూ ఒకచేతితో చిరుతలతో తాళం వేస్తూ, 
శ్రావ్యంగా పొటలు పాడుతూ గజ్జెలు కట్టిన కాళ్ళతో, పాటకు తగిన నృత్యంచేస్తూ 
హరిలోరంగహరి అంటూ బయలుదేరి (పతి ఇంటిముందూ పాట పాడుతూ నృత్యం 
చేస్తూ వుంటే, ఇంటి ఇల్త్లాలుగాని, పిల్లలుగాని, ఫలపుష్పాదులతో దోసెడు 
బియ్యాన్ని తీసుకువ స్తే సే, హరిదాసు విన్నమతతో మోకాటిమీద కూర్చుని అక్షయ 
పాత్రలో చేయించుకుంటూ వారిని పుత్ర పొ త్రాభివృద్దిగా దీవించి మరో ఇంటికి 
సాగిపోయి, ఇలా వూరంతా పూర్తిచేసాడు. 





తన్మయత్వంతో పాడే పాటలు : 


ఇలా ఇంటింటికీ తిరుగుతూ తన్మయత్వంతో పాడే పాటల్లో ఎక్కువగా 
రామదాసు పొటలనే ఇలా పాడేవారు. 


ఆదిగో భద్మాద్క్హీ గౌతమి ఆదిగో చూడండీ 
ముదముతొ సీతా రామముదిత లక్ష్మణుల 
కలిసి కొలువగా రఘుపతి యుండెడి ॥ఆదిగో॥ 





చారలు ar అకారం రా రాలా 


హరిదాసుల సంక్రాంతి విన్యాసాలు 553 


అలాగే 

ఏ తీరుగ నను దయచూచెదవో 

యినవంశో త్తమ రామా, నాతరమా 

భవసాగర మిదను నళినదలేక్షణ రామా 11ఏ॥ 
అలాగే 

ఏమీరా రామా, నావల నేరమేమీరా రామా 

ఏమీరా రామ తోం కషము 

ని మహిమో నా (పారబ్దమో 

కుండలిశయన వేదండ రక్ష 

శాఖిండ తేజ నాయకుండవే ॥ఏమీరా॥ 





అలాగే 
పలుకే బంగారామాయెనా 
కోదండపాణి పలుకే బంగారామాయె నా 
పలుకే బంగారమాయె పిలిచిన పలుక వేమి 
కలలో నీ నామస్మరణ, మరువ చక్కని తండి పలు కే॥ 


క. ఇలా భ క్రితన్మ యత్వంతో పాటలు పాడుతూ (గామ పొరులను పరవశుల్ని 
చేసారు. 


554 పరర తళాహపహులు 


ఎందరో హారిదానులు : 


ఇలా ఒక్కరు కాదు. ఇద్దరు ముగ్గురు హరిదాసులు కూడా కోలాహలంగా 
వూరంతా వారి గానంతో ముంచెత్తుతారు. ఇలా వచ్చిన (ప్రతి హరిదాసుకూ, భిక్షను 
ఆందచేస్తారు....ఇలా నెలరోజులూ తిరిగి సంవత్సరానికి సరిపడ (గాసాన్ని సంపా 
దించుకుంటారు. వీరంతా బయట వూరినుంచే వస్తారు. వార్షికంగా (ప్రతి వూరికీ 
ఎవరెవరు వస్తారో వారు తప్పా ఇతరులు రారు. ముఖ్యంగా ఇలా వచ్చే వారిలో; 
విష్ణుభక్తులై న నాతానులు.... దానరులు, రాజులు మొదలై నవారు ఇలా జీవిస్తూ 
వుంటారు. 


(గామవీథుల్లో హరిదాసు లిలా హరిభజనచేయడ౦ కోలాహలంగా వుంటుంది. 
హరిదాసుని అక్షయపా(త్రలో బియ్యం చేయటానికి....బాలబాలికలు పోటీలుపడతారు. 
హరిదాసు లిలా (ప్రతి ఇంటిముందూ కూర్చుని లేవటం చాలా కష్టమైన పని, అయినా 
భ_క్రిభావంలో అదంతా మరిచిపోతారు. 


హరిదాసులతోపాటు, సంక్రాంతి వర్వదినాలలో, గంగి రెద్దులవారు, బుడ 
బుక్కలవారు, పగటి వేషధారులు, గార డీవాళ్ళు, ఎందరెందరో సాన ss, 
పద కళాకారులతో, కళాకాంతులతో కన్నులపండువుగా సం( కాంతి VA i 
పర్వదినాలు ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళలాడే ?| 
రైతు కుటుంబాలు సంక్రాంతి సంతోషంలో అందర్నీ ఆదరిస్తారు. BN 






[ఏర 
కోలసంబరం 


కగు కళారూపాల్లొ ఒక (ప్రాంతంలో (ప్రచారంలో వున్న కళారూపం మరో 
(పాంతంలో లేదు. ఒకో కళారూపం ఒక జిల్లా కే పరిమితమైన కళారూపాలు 


కూడా వున్నాయి. అలా చూసుకున్నప్పుడు తూర్పు గోదావరి "జిల్లాలో ఈ కోల 
సంబరం (పచారంలో వుంది. 


తిరుపతి తీర్థయాత్రలకు వెళ్ళివచ్చినవారు సంతోషంగా దీపారాధన జరిపి 


కొందరు వెంకటేశ్వర (ప్రనాదాన్నిచ్చి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మరి 
కొందరు ఈ కోల సంబరం కథను ఏర్పాటు చేసారు. 


కొనసీమ కోలసంబరం 555. 


తిరుపతి వెళ్ళివచ్చినవారు దీపారాధన రోజున రాత్రిపూట ఈ కథను (పద 
ర్మిస్తారు. ఈ (ప్రదర్శనానిక్‌ కొబ్బరాకుల పందిరిని ఏర్పాటుచేస్తారు. కథకులు ఇద్ద 
రుంటారు. నుదురుమీదా, భుజాలమీదా, రొమ్ముమీదా, చేతులమీదా, పెద్ద పెద్ద 
నామాలను ధరించి, నూనెగుడ్డలు చుట్టబడిన రెండు కోలలను వెలిగించి, రెండు 
కోలలనూ తిప్పుతూ, ఓరోరి వెంకన్న, ఓరి వెంకన్న అని పాడుతూ వుంటే; 
వీరికి వంతలుగా పెద్ద ధ్వనినిచ్చే పెద్ద తాళాలను వాయిస్తూ వంత పాట పాడుతూ 
వుంచే, ఒక వ్యక్తి వీరి మధ్యలో ఒకరు ఒక చేతిలో 'పేము బెత్తాన్నీ, రెండవ. 
చేతిలో నెమలి ఈకల కట్ట పట్టుకుని, రంగస్థలంలో , వెనకళ్క్కూ ముందుకూ 
నడుస్తూ, అంగ విన్యాసంచేస్తూ....జనర ౦జకంగా కథను సాగిస్తారు. రంగస్థలంలో 
మామూలు లెట్లు పున్నా, వెలిగించిన కోలల కాంతి కూడా మంచి వెలుతురు 
నిస్తుంది. చెప్పే కథ తిరుపతి వెంకన్నకు సంబంధించిన కథ. ఇది మామూలుగా: 
పురాణాల్లో వున్న వెంక కేశ్వరుని కథ కాదు. అలిమేలుమంగమ్మ, వబీవీనాంచారమ్మ, 
వెంకన్న బాబుల (పణజయానికి సంబంధించింది. విరహంతో కూడిన భిన్నమైన. 
జానపద కథ అని పడాల రామకృష్ణా రెడ్డిగారు ఉదహరించారు. తెలుగు (పజలు. 
ఇదే నిజమైన కథ అని నమ్మి ఎంతో ఆసక్తితో విని ముగ్గులౌతారు. ఈ కథను. 
కేవలం కథగా నే చెప్పటంకాక, మధ్య మధ్యలో సునిశితమైన హాస్యాన్ని _పవేశ 
పెడతారు. కోలను తిప్పే అతను మధ్య మధ్య కథను ఆపి విచి తమైన (ప్రశ్నలు 
వేసి వాటికి తగిన సమాధానాలను రెండవ వానితో చెప్పిసాడు. ఈ (పశ్నలు 
సమాజ జీవితానికి సంబంధించి వుంటాయి. ఇవి ఒకపక్క నవ్వులతో (పేక 
కులను రంజింప చేయడంతోపాటు విజ్ఞానపరుస్తూ సామాజిక బాధ్యతలను తెలియ 
చేస్తాయి. దానితోపాటు భ క్రితత్వాన్ని (ప్రబోధి స్తూ వుంటాయి. ఈ కోలసంబరం 
కథలు ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువగా పదర్శిసారు. 


మానాటి గొల్లల కథ : 


కోలసంబరం అనే జానపద కథారూపం (ప్రాచీన 
మెనది. ఇది మానాటి గొల్ల లచే (ప్రారంభించబడింది. ఆ 
కులంలో జన్మించిన గొల్ల అచ్చమ్మ అనే ఈ కథను 
గానం చేసేది. తూర్పు గోదావరి జిల్లా పెనికేరు దగ్గరలో 
వున్న కీలకచర్ల ఈమె స్వగామం. 





556 జానపదకళారూపాలు 


నేటికి షుమారు రెండువందలఏఖై. సంవత్సరాల (క్రిందట ఈవిడ ఈ కథను 
గానంచేసేది. అచ్చెమ్మగారు చనిపోయిన తరువాత ....ఆ'మె దగ్గర కథ నేర్చుకున్న 
వెల్ల[గ్రామ నివాసి అయిన చిక్కాల కోటయ్యకాపు నేర్చుకుని వెల్ల గామానికి తీసుకు 
వచ్చాడు. కోటయ్యద్వారా ఆయన కుమారులు పట్టాభిరామన్న, జానకిరామయ్యలు 
నేర్చుకున్నారు. వీరిద్వారా మిగిలినవారు ఈ కథాగానాల్ని నేర్చుకున్నారు. 


కథకురాలు, అచ్చమ్మ శ్ర 


పూర్వం గొల్ల అచ్చమ్మగారు, తిరుపతి క్షేత్రం నడచివెశ్ళేటప్పుడు ఈ 
కథను స్వంతంగా “అల్లుకుని పాడుకుంటూ వెళ్ళేది. ఒకసారి ఆమెతో కూడా 
చిక్కాల కోటయ్య ie వెళ్ళడం జరిగింది. కోటయ్యతోపాటు, పెద్దాపురం 
నౌ _స్టవ్యులె న 'పెనుమాళ్ళ గోవిందు, బోడి సెట్టి నరసన్న మొదలై నవారు. కలిసి 
వెళుతూ కథను ఆకళింపు చేసుకున్నారు. 

తిరిగివచ్చిన కొంతకాలం తరువాత గొల్ల అచ్చెమ్మ గారి అవసానదశ లో 
చిక్కాల కోటయ్యును పిలిచి ....సంబరానికి సంబంధించిన ....కోలలు.... నెమలికుచ్చు 
బె త్తము....తాళాలు మొదలై న సామానులిచ్చి, ఈ కథను (ప్రచారం చేయవలసిందిగా 
కోరింది. 

నాటినుంచి ఈనాటివరకూ ఈ కథను గానం చేస్తున్నారు. వీరిద్వారా వెల్లి 
గ్రామంలో చాలామంది ఈ కథను నేర్చుకుని కథాగానాన్ని చేస్తూ జీవనాన్ని 
సాగిస్తున్నారు. 


కోలసంబరం పెరెందుకొచ్చింది : 


కోలసంబర౦ అనే వెంకటేశ్వరస్వామి కథ చాలా వ్యాప్తి సెందింది. 
కోలలు వెలిగించి చెప్పేటటువంటి కథ కౌబిట్రి, దీనికి కోలసంబరం అని పేరు 
వచ్చింది. ఈ కోలసంబరం అనే ఈ కథాబృందంటో అయిదుగు రుంటారు. పెగా 
ఒక మనిషి కూడా వుంటాడు. ముందుభాగంలో ఇద్దరు కోలలు పట్టుకుంటారు. 
వెనుక నిలబడిన ఇద్దరూ, కథకుడు పాడిన క వంతపాడుతూ ee 
వెనుక వంతదారులు ee వాయిస్తూ వుంటారు. ముందు కోలలు సట్టుకున్నవారికీ, 
వెనుక 'వంత పాడేవారికి మధ్య కథకుడు కథను చెపుతూ వుంటాడు. ఈ కథకుని 
గరువు అని పిలుస్తారు. ముందుభాగంలో నిలబడిన ఇరువురూ, హాస్యం చెపుతూ 
వుంటారు. 


, కోనసీమ కోలసంబరం 557 
ఏడుగురు అన్నదమ్ములు , 


వెంక 'పేశ్వరుని అన్నదమ్ములు ఏడుగురు. వెంకటేశ్వరుడు చిన్నవాడు. 
(శ్రీనివాసులు అని కూడా పిలుస్తూ వుండేవారట. శ్రీనివాసులు తిమ్మరాజు 
'పేరిందేవిల ఏడవ మగబిడ్డ. (శ్రీనివాసునియొక్క. సోదరుల 'పేర్లు 1. గోవిందరాజులు, 
2. పెన్నాడ వెంకన్న (శ్రీకాకుళం జిల్లా, 8. ఉప్పాల వెంకన్న (పిఠాపురం 
తాలూకా, 4. బెండపూడి వెంకన్న, 5. యానాం వెంకన్న, 6. వాడపల్లి వెంకన్న, 
7. ఆఖరివాడుగా శ్రీనివాసుడు జన్మించాడట. కాని ఈ ఏడుగురు అవ్నదమ్ముల 
కంటె ముందు విజయవాడలో వేంచేసియున్న కనకదుర్గ, తిమ్మరాజు, పేరిందేవిల 
మొదటి సంతానమనీ ఈ కథనుచెప్పే కొంతమంది గురువులు చెప్పుతూ వుంటారు. 


తిరుపతి వెంకన్న : 


అందరిలోకి చిన్నవాడై న వెంక కేశ్వరుడు, తల్లిదండ్రులను విడిచిపెట్టి 
తిరుపతి కొండకుచేరి ఆ కొండమీదే దేవాలయాలు కట్టించుకున్నాడనీ, పద్మావతినీ, 
వీవీనాంచారిని వివాహం చేసుకుని, తిరుపతి కొండమీదే నివాసం ఏర్పరుచుకుని శిలా 
విగ్రహాలుగా మారిపోయారని కథను పూర్తి చేసారు. 

కోలసంబర _సదర్శనంలో అందరూ మగవారే పాల్గొంటారు. ర్యాత్రి ఎనిమిది 
లేక తొమ్మిది గంటలకు కథను (ప్రారంభించి ఉదయం ఆరు గంటల వరకు ఈ 
సంబరం చేస్తారు. ఈ కథను చెప్పేవారిలో ఒకనికి పూనకం వస్తుంది. పూర్వం ఈ 
సంబరంలోకి ఆబోతును తీసుకువచ్చి సంబరం అయిన తరువాత ఆబోతును ఊరి 
మీదికి వదలిసె'కేవారు. కానీ ఈనాటి (ప్రదర్శనాలలో ఆబోతును తీసుకురావడంలేదు. 


బృందాల సంబరాలు : 


చిక్కాల కోటయ్య సంబరాలు చేసేరోజుల్లో ఆబోతుని సంబరంలోనికి 
తీసుకువచ్చేవారు. కోటయ్య చసిలోభు ఇప్పటికి షుమారు నూరు సంవత్సరాలై ౦ది. 

ఈనాడు కథలుచెప్పే బృందాలు నెలకు ఆరు కథలకు తక్కువ 
కాకుండా చెపుతారు. ఒకొక్క. గురువుకూ నెలకు సరాసరి ఆరు కా]: 
వందల రూపాయలు ఆదాయం వస్తుంది. వెల్లగామంలో షుమారు ౧ 
ఏభై బృందాలవర కూ వున్నాయి, చెల ల్ల గామం hr జిల్లా 
రావుచం ద్రపరం తాలూకౌలో వుంది. . 





[ఏ 


ఆసువిద్యకు ఆలవాలం 
వాలకం 





టో 


ఈ నాటికీ పల్లెటూళ్ళలో, వారి వాలకం చూడు, వారి వాలకం ఏమీ బాగాలేదు, వొళ్ళ 
వాలకం ఏమిటో తెలియడం లేదు. అయ్య వాలకం చూడు, వాడి వాలకం తగల 
బిడ్డట్టుంది. ఆనడం సర్వసాధారణంగా అందరికీ తెలిసిందే. వాడి వాలకం చూడు 
అనే సంబోధనలో, వాడి వై ఖరి చూడు అన్న అర్హం మనకు స్ఫురిస్తుంది. 
అముతే ఈ వాలకం అనేది ఒక కళారూపంగా వర్ణి ల్లినట్ల , అది బహుళ 
వ్యాప్టిలో ఒకనాడున్నట్లూ అవి అన్నిచోట్లా (ప్రచారంలో లేకపోయినా, ఈ నాటికీ 
విశాఖపట్టణం జిల్లాలో వాలక ౦....కళారూపం (పచారంలో వున్నట్లు రాంభట్ల కృష్ణ 
మూర్తి గారు నాట్యకళలో ఉదహరించారు, 


వాలక మంటే; 

న వాలకం ఒక రకంగా ఆశువిద్య. నలుగురు నటులు ర ౦గం౦మీదికి (వపశించి, 
“అప్పటికప్పుడు ఏదొ ఒక విషయాన్ని ఊహించుకునో , కల్పించుకునో, ఆశువుగా 
సంభాషణల్ని కూర్చుకుని అభినయిస్తారు. ఈ పద్ధతి పాశ్చాత్య దేశాలలోనూ, మన 
దేశంలోనూ పలుచోట్ల దీనిని ఎక్స్‌ 'పేంపోర్‌ నాటకంగా (వదర్శిస్తున్నారు. ఒక 
కంగా ఆలోచి స్టే ఇది విశిష్ట కళారూపమే. ఆశువుగా ఒక విషయాన్ని కళాత్మకంగా 

శంచి దానిని పరిష్కరించడం _పతిభావంత మైన విషయం. న్యాయానికి ఇది ఒక 

'వధాన (పష్మక్రియలాంటిది. 
వీధి ప్రదర్శనం: 


ఇది వీథి (ప్రదర్శనమే. దీనికి పెద్ద రంగస్థల హంగులూ అవీకూడా అవసరం 
లేదు. ఎత్తుగా వున్న దిబ్బ రంగస్థలంగా ఉపయోగపడుతుంది. 


ఆసువిద్యకు ఆలవాలం వాలకం 559 


వాలకం యొక్క ఇతివృ త్తం సమకాలీన సమస్యలకు సంబంధించి వుంటుంది. 
జటిల హీన' సాంఘిక సమస్యలకు పరిష్కారాలను కూడా చూపిస్తుంది. సంభాషణలు 
అతి చాతుర్యంగానూ, హాస్య (ప్రధానంగానూ, చతురోక్తులతో కూడినవిగా కూడా 
వుంటాయి. ముఖ్యంగా యక్షగానం, వీథి నాటకాలలో మాదిరి విదూషకుడు ఎక్కువ 
(ప్రాధాన్యం వహిస్తాడు. ఈ కళారూపంలో వాలకం విజ్ఞానదాయక మైన, వినో దాత్మక 
'మైన విశిష్ట కళారూపం. సంఘంలో వున్న కుళ్ళును అద్దం పట్టినట్లు చూపించి, 
(పేక్షకులకు కనువిప్పు కలిగిస్తుంది. పై అధికారుల నుండి పల్లెటూరి అధికారుల 
"పె త్తందారుల వరకూ ఆందరి అవకతవక (బతుకుల్నీ ఎండ కడుతుంది. అయితే ఈ 
(ప్రదర్శనాన్ని ఎవరుబడితే వారు (ప్రదర్శించడం కష్టమే. ఎందుకంటే (ప్రదర్శించే 
వారికి సమయస్ఫూ ర్రీ, చాకచక్యం చాలా అవసరం. అదీగాక _వాతపూర్వక మైన ఇతి 
సృ త్రాలు లేకపోవడంవల్ల ఈ కళారూపం విస్పృతమైన వ్యాప్తిలోకి రాకపోయి 
వుండవచ్చును. ఏది ఏమైనా ఈ కళారూపం యొక్క సం పదాయాన్ని రక్షించుకో 
వలసిన అవసరం ఎంతైనా మరది, 


రాంభట్ల వారి వివరణ : 


శరదృతువు రాగానే పల్లెల్లో గవిరమ్మ సంబరాలు జరుగుతాయి. గవిరమ్మ 
సంబరాల్లో ఊరి మధ్య ఘటాలు నిలుపుతారు. ఘటాల కెదురుగా ఆరు బయలులో 
జనమంతా వలయాకారంగా గుమికూడతారు. వాలకాలు మొదలయ్యే ముందు మూర్చ 
డైన కోడెగా డొకడు మండుతున్న తాటాకు మొలకు కిట్టుకుని లంకా దహనం చేపే 
హనుమంతునిలా ఆల్లెలోకి ఉరుకుతాడు. అల్లెం'కే వలయాకారంగా గుమికూడియున్న 
జనం మధ్యలోకి అనుకోవచ్చును. 


కమ్మ వాలకం (ప్రారంభం: 


అల్లెలో దూకిన మూర్జుడు గవిరెమ్మ అమ్మనారి ఘనతసీ, సంబరాల (పాము 
ఖ్యాన్నీ పాడిపంటల సంపదలనూ, సమృద్ధినీ గ్రామంలోని పెద్ద భుక్రలు, పెద్ద 
నాయుళ్ళు, పెద్ద సెట్ల (ప్రతిభను చదువుతూ అల్లెలో గిర్రున తిరుగుతూ గుంపుచేత 
గుండ్రంగా పెండె కట్టిస్తాడు. యవ్వనంలో వున్న పడుచు యువతుల్నీ వయసులో 
వున్న కోడెగాళ్ళను హెచ్చరిస్తూ పరాచికాలు ఆడుతూ, మొలకు కట్టుకున్న మండే 
శాటాకులతో జనంలోవి వారిని ఒక్కొక్క చురక అంటిస్తాడు. తాటాకు చురక" 


560 mr pee 


అంటించటానికి వీలులేని (గామ పెత్తందార్ల ను మాటలతోనే చురక వేస్తాడు. దీనికి 
కమ్మ వాలకమని పేరు. 





5టాకులు క్ర ట్టటం : 


ఈ నాటికీ తెలుగుదేశంలో ౩ ఎవరీసై. నా - ఎద్దేవా చేయాలన్నా, ఫలానావాడిని వీథి 
లోకి. లాగాలన్నా, నలుగురిలో నూ వాణీ నవ్వులపాలు, చేయాలన్నా, ఎదుటివాళ్లీ 
మూర్దుణి "చేసినప్పుడు వాడికి తాటాకులు" కట్టారనీ, కమ్మ కట్టారవీ, ప్రలానావాడు 
తాటక కు కట్టించుకుస్నాడనీ గేలిచేయడం. రివాజై. పోవడం మనకు తెలిసిందే. ఆ 


ఆసువిద్యకు ఆలవాలం వాలకం 561 


-రివాజు ఈ వాలకం నుంచే పుట్టిందంటారు రాంభట్ల కృష్ణమూర్తి రిగారు. నటల 
జొనపదకశోత్సన (పత్యేక సంచికలో ) 


అసలే మూర్జుడు, అందులో తాటాకులు కట్టించుకున్నాడు. ఇతగాడి రంగ 
(పవేశంతో ఇతర వా లకా లుకి మే కో డెగాళ్ళకు జంకూ గొంకూ పోతుందట. తాటాకు 
మండినంతవర కే ఈ వాలకం జరుగుతుందట. మంట ఆరిపోగానే కొరివిని ఎవరికైనా 
కొచేసి గుంపును చీల్చుకుని జరున చీకటిలో కలిసిపోతాడట వాలకంగాడు. 


నిష్క్రమణ, (ప్రవేశం : 


కమ్మ వాలకం నిష్క్రంమించగానే, మరో వాలకం వెంటనే రంగ (ప్రవేశం: 
చేస్తుంది, ఈ వాలకాలతో అనేక రకాలున్నాయి కొన్ని (ప్రయోజనం కలవీ, మరి 
కొన్ని కేవలం వినోదాత్మకాలు. (పధానంగా ఈ రెండే (పాముఖ్యం వహిసాయి. 


విదూషకులు, పగటి భాగవతులు (పదర్శించే అరవై నాలుగు జొతీయాల లాగే 
ఈ వాలకాలు కూడా అరవై నాలుగు జాతీయా లంటారు రాంభట్లవారు. అయితే 
విదూషకుల వృత్తి పెద్ద దొరలకు వినోదం కలిగించడం, వారి మెప్పు పొందటం, 
వారి పారితోషికాలు suas: అందువల్ల అవి పెద్ద ప్రయోజనం కలవి కావు. 
ఈ వాలకాలు సామాన్య (పజలు కమేవి. 


అల్లెలోకి కోడెగాడి ప్రవేశం : 


ఒక కోడెగాడు అల్లె లోకి వస్తాడు. ఆహార్యం అలంకరణా (ప్రత్యేకంగా లేక 
పోయినా, ఆ నడకా ఆ వాలకం, అదీ చూసి అతగాడు కరణం అని అంతా ఇస్తే 
పోల్చుకుంటారు. 


ఏంవోయు అస్పలస్వామి।ః బొత్తిగా కొపించడం లేదేంవిటీ? అన్న (పశ్నతో 
ఆ మాట తీరూ, ఆ నొసటి విరుపూ అచ్చం కరణంగారే అని ముసి ముసి నవ్వుల 
మధ్య వాక్యాలు వెలువడతాయి. 


వాలకౌల ఇతివృత్త తేం: 


కరణంగారు పన్నుల పంతులు. పన్నులు వేసేవారు సంపన్నులు. పన్నులు 
క'టేవారు ఆ పన్నులు. గాలివీ స్తే వ పన్ను, ధూళివీ స్తే స సన్ను అని పన్నుల పన్నాలు 
జ కతత కరణం, తం. దస్తు ముందు, సర్కారు వారికి శిస్తు తర్వాత ఇదీ. 
M - 36 


562 జానపద కళారూపాలు 


కరణంగారి లెక్క, 'సెట్టిగారి మాయకొలతలు, నాయుడుగారి రంకెలు, భుక్తగారి 
బూకరింపులు, ఇల్లుపట్టిన భుగతమ్మ మణి ఆచారపు హడావుడి అన్నీ వాలకాలకు 
ఇతివృ తారే. 





aE 
ఖా. న్‌ 
SPD 
(ప్రతి ఏడూ (గ్రామకరణం రాపిడికీ, భు క్తగారి దోపిడికీ అణగారిపోయిన 
(పజలు ఆనాడు ఆ ఆటలో అద్భుత మైన చురక లంటిస్తారు. ఇలా (పతి సంవత్సరం 


గవిరమ్మ సంబరాలూ, రసాత్మకమైన వాస్తవిక జీవితాలను ప్రతినీందంల, వాలకాలూ 
(వపదర్శింవబడతాయి. 


 ఆసువిద్యకు ఆలవాలం వాలకం 563 
నిజం చెప్పే నిజాయితీపరులు : 


తాటాకులు కట్టుకుని మరొకరికి తాటాకులు కడుతూ, నా పేరు మూర్జుడని 
తనకు తానే ఎద్దేవా చేసుకుంటూ హేళన చేసారు. నిజానికి ఇలా ఎద్దేవా చేయడం, 
ధైర్యంతో కూడుకున్న విషయం, అయితే అమ్మవారి ముందు చెప్పటంవల్ల వాటిని 
గురించి ఎవరూ అంతగా పట్టించుకోలేరు. 


మనకు తెలిసిన తొలి నాటకం వాలకమే నంటారు రాంభట్లగారు. త్రిపుర 
దహనం అయిన తరువాత గెలిచినవారు ఓడినవారిని ఎద్దేవా చేస్తూ (తిపురదహన 
వాలకం కట్టారని చెప్పవచ్చు నంటారు. 


ఉదాహరణగా కూచిపూడి భాగవతులు వీర నరసింహరాయల కొలువులో సిద్ద 
వటం సామంతుడు సంబెట గురవరాజు దుర ంతాలను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించి ఆ 
(ప్రజాకంటకుని తొలగించిన _పదర్శనం వాలకంలాంటిదే. 


సమాజానికి సంబంధించిన సాంఘిక కట్టుబాట్లనూ, [గ్రామ జీవితాన్ని ఖాతరు 
చేయని (పజా కంటకుల్నీ అమ్మవారి ముందూ, (పజల ముందూ వారి గుట్టుమట్టుల్ని 
చీల్చి చెండాడుతారు వాలకం (పదర్శనంలో. 


తాటాకులు కట్టటం లాంటి మాటలను బట్టి ఒకనాడు వాలకం, తెలుగునాట 
నాలుగు చెరగులా (పదర్శింపబడి వుండవచ్చు. ఈనాడు ఈ వాలకం ఒక్క. విశాఖ 
జిలాలో అందునా, ఎక్కడో మారుమూల (గ్రామాల్లో నామమాత్రావళిష్షంగా వుండి 
ళం వ్‌. యు 
వుండవచ్చు. 


అయితే ఈనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, అస్తవ్యస్థ పరిస్టితుల్లో 
జానపద కళారూపమైన ఈ వాలకాన్ని పునరుద్ధరించడం ఎంతె నా అవసరం. 
ఉత్సాహవంతులై న యువకులకు ముఖ్యంగా కళాళాల విద్యార్థులకు ఎంతో అను 
కాలంగా వుంటుంది. అందుకు వుదాహరణ, బాదల్‌ సర్కారు (వాసిన నాటకం, 
_ విశాఖపట్టణం కళాజో్యత్స్న వారు (ప్రదర్శించే ఊరేగింపు నాటిక వాలకం 
లాంటిదే. 

ఆశువుగా (ప్రదర్శించే ఈ కళారూపం అవధానాలు ఎంతటి 
(వజారంజకంగా వుంటాయో, ఈ వాలకాలు కూడా అంతటి (పేజా 
రంజకాలుగా వుంటాము. 





గంభీర నినాదం రుంజ వాయిద్యం 


ఆఅ౦(ధ దేశంలో అన్నీ జానపద కళారూపాలతో పాటు, ఈ రుంజ వాయిద్య రా 
రూపం కూడ విశిష్టమైంది. అయితే ఈ కళారూపం ఆంధ దేశంలో అన్ని 

(పాంతాలలోనూ వున్నదని చెప్పలేం. కాని విశ్వ బొహ్మణులు ఏ మూలనున్నా శ 

కళారూపం వారి దగ్గరకు చేరేది. 

విశ్వ[బాహ్మణులను ఆశయిస్తూ వారిని ఆరాధిస్తూ వారిపై ఆధారవడినవారు 

రుంజ వారు. రుంజ అనే వాయిద్య పరికరానికి రౌంజ అనే నామాంతరం కూడా 

వుంది. దీనికి సంబంధించిన ఒక కథ ఈ విధంగా ప్రచారంలో వుంది. 





రౌంజకాసురుడు :. 


ఈ రుంజ కథ (తేతాయుగానికి చెందినదని చెపుతారు. ఆ కాలంలో పార్వతీ 
పరమేశ్వరుల కళ్యాణం జరిగిందనీ, అప్పుడు వాయిద్య విశేషాలు ఏమీ లేవనీ, 
అందునల్ల పార్వతీదేవి కళ్యాణానికి, వాయిద్యాలు కావాలని విశ్వకర్మను కో రెనసి, 
య వీశ్వకర్మ రౌంజకాసురుడనే రాక్షసుని సంహరించి, వాని చర్మాన్ని రుంజగా 

స్క సప్తతాళశాలనూ, ముపె రెండు ప 
EA వాయిద్యాలనూ ఈ రుంజపై పలికించాడనీ, 


గంభీర నినాదం రుంజ వాయిద్యం 565. 


ఈ రుంజ వాయిద్యంతో నే పార్వతీదేవి కళ్యాణం రంగరంగ వైభోగంగా దేవత 
అందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణంలో వివరించబడింది. 


రుంజ : 


రౌంజకుడ నే రాక్షసుని చర్మాన్ని రుంజ వాయిద్యానికి వినియోగించ డ ౦వల్లి, 
రౌంజ అనే “పేరు ఏర్పడి, కాల్మక్రమేణ ఆది రుంజగా రూపాంతరం చెందింది. 
రుంజను ఇత్తడితో తయారుచేసారు, ఈ వాయిద్యాన్ని బలమైన కలిపుల్ల లతో వాయి 
స్తారు. ఏటవాలుగా ముందుకు వంచి, కదలకుండా మోకాలితో అదిమిపట్టి, చేతులతో 
(తాడులను లాగి, (శుతిచేసిి తాళం (ప్రకారం వరుసలతో ఉధృతంగా వాయిస్తారు. 
రుంజ వాయిద్యకులను రుంజవారని పిలవటం కూడా వాడుకలో వుంది. 


రుంజ వాద్యకులు ఒకవేళ వ్యవసాయాన్ని కలిగి వున్నా, (ప్రధానంగా రుంజ 
వాయిద్యాన్నే వృత్తిగా స్వీకరిసారు. బాల్యం నుంచీ, విద్యాభ్యాసముతో పాటు ఈ 
విద్యనుకూడా కట్టుదెట్ట ౦గా నేర్చుకుంటారు. పతివారూ ఈ విద్యలో ఉత్తీర్లులె , 
(గామాలకు యా(త్రలు సాగిసారు. సంసారాలతో పాటు ఎడ్లబండ్ల లో బయలుదేరు 
కారు. నిత్యజీవితానికి కావలసిన వంట పాత్రలు మొదలై న వాటిని కూడా వారితోనే 
వుంచుకుంటారు. 


ఏ (గ్రామానికి చేరుకున్నా వారు విశ్వ (బాహ్మణులను మ్మాతమె యాచిసారు. 
విశ్వబాహ్మణులు వీరిని ఎంతగానో ఆదరించి వారికి ధన ధాన్యాలను దానం చేసారు. 
రుంజ వాద్యకులు, వారి వాయిద్యాలతో, గానంతో, కథలతో వారిని రంజింపచేస్తారు.. 
సంగీత శాస్త్రానికి సంబంధించిన స్తతాళాల్నీ, ముపై రెండు రాగాలనూ వారి 
(ప్రదర్శనాల్లో (ప్రదర్శిస్తారు. 


రుంజ వాయిద్యకులు ఒక (గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరీ మోతలతో. 
రుంజ వాయిద్యాన్ని ఉధృతంగా గమకాలనిస్తూ వాయించడంతో రుంజ వారు (గ్రామం 
లోకి వచ్చార నేది అందరికీ అర్ర మెపోతుంది. 
ఏరి 


పల్లెలో (ప్రదర్శన : 


(గ్రామంలో (పవేశించిన రుంజవారు ఒక రాత్రి విశ్వ్నబాహ్మణులకు కథను 
వివరిస్తారు. సంచ (బహ్మలను గురించీ, వారియొక్క. వంశోత్స త్తిని గురించీ 


566 జానపదకళారూపాలు 


చెపుతూ, పాంచ భౌతికమైన ఈ శరీరం యొక్క_ అస్థిత్వాన్ని గూర్చీ, పంచభూతముల 
యొక్క విధులనూ వివరంగా వివరిస్తారు. 
పంచ బహ్మలంకే మనువు, మయ, త్వష్ట, శిల్ప, విశ్వజ్ఞ మొదలైనవారి 
విధులను గురించి ఈ విధంగా వివరిస్తారు. 
మనువుకు ఇనుప పనీ, వద్దు కరపనీ, (త్వష్టకు ఇత్తడి పనీ, శిల్చికి 
రాతి పనీ, విశ్వజ్ఞునికి బంగారుసనీ తః విధంగా వేరు వేరు విధులను వివరిస్తారు. 
తరువాత ఓంకార స్వరూపాన్ని స్తుతిస్తారు. 





వారు చెప్పే కథలు ప కళ్యాణము, దక్షయజ్ఞ ము, విశ్వగుణా దర్శనము, 
వీరభద్ర విజయం, విశ్వకర్మ, (బ్రాహ్మణ వంతును దేవ బ్రాహ్మణ మాహా 
త్మ్యము, మూల స్తంభము, సనారి విశ్వేశ్వర సంవాదము, విశ్వ పకాళశ మండలము. 
'మొదలై న వాటినీ కథలుగా చెప్పుతారు. వీటన్నిటికీ పద్దెనిమిది ఆశ్వాసాలు గలిగి, 
సంస్కృత క్ల కాల మయమైన, తాళపత్ర గ్రంకం, మూల స్తంభం ఆధారమని. 
చెప్పతారు. 
ఉదాహరణకు వారి అంబా స్తుతి ఈ విధంగా వుంటుంది. 
అంబా స్తుతి (కాంభోజి రాగం) 
రంబుకాంధాదీరాయాం 
కాశీం హరీింరాం. 
బీంటోభారిం రాం 
అంబుజాక్షీివలా = అంబా! 


గంభీర నినాదం రుంజ వాయిద్యం 567 - 


ముజ్జగము లేలేటి 

మోక్షదాయా మహమ్మాయా 

సజ్జన రకాగాల్‌ 

గజ్జలు ఘల్మనంగ 1ఆంబా నీవిందు రావ॥ 


అని మోక్షదాయకమైన ముజ్జగము లేలు మాతను స్మరించి తరువాత చేతులతో ఒక 
తాళాన్ని వాయిస్తారు. ఆ తరువాత పంచముఖోద్భవ (బహ్మలనూ, వారివారి విధులనూూ, 
(శోతలకు వివరిస్తారు. ఈ (ప్రపంచాన్ని విశ్వకర్మ రక్షి స్తున్నాడంటూ సకల విశ్వం. 
యొక్క కర్తవ్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తారు. అలాగే 


ఇండ్లు కకేదెట్లో - పెండ్లి చేయుట యెట్లా 
కృషి యెట్లో శకటాద్రి |కీడ లెట్లో 
రూప ఖననక బెట్లో =, మోర సార్దన మెట్లో 
పాకంబులెట్లో - 'జలపా్ర లెట్లో 
దేవతార న  లెట్లో - దేవాలయము లెట్లో 
భార్యకు నగలెట్లో - పండమంచము లెట్లో 
మంగళసూత్రము - మద్దెలెట్లో 
నిజము నాచేతి = పనులనన్నిటిని లెస్స 
వివరముగ లెక్క పెట్టగ యెవరి తరము 
తెలివిగలిగి కృతజ్ఞులై తెలియవలయు 
శాశ్వత పదాభిలేశ _ విశ్వపకాశ 
అంటూ, ఈ పదంలో పంచముఖ (బహ్మలొనర్చే అనేక మెన పనులను వివరిస్తూ 
వీరు లేకపోతే జగత్తు జరగదనీ వివరిస్తూ వుంది. 
పద్యాలనూ, , కోకాలనూ, తాళవాద్య గతుల్నీ, చిన్నతనం నుంచే వారి వారి 


పిల్లి లకు నేర్పుతారు. ర వారికి జీవనాధారం అదే గనుక ఈ విద్యను ఎంతో 
భక్తిభావంతో వారు నేర్చుకుంటారు, 


వారి తాళగతి ఏ విధంగా వుంటుందో ఈ కంది ఉదాహరణ చూ స్తే మనకు 
అర్ధమౌతుంది. 


|. తక్కు ధిక్కు - ధిక్కు తకధిక్కు తకయని 
అంబుజాసనుడు తాళంబువేయ 


568 జానపదకళారూపాలు 


ఆంటూ వేగంగా (ప్రథమ, ద్వితీయ, తృతీయ, కాలాలతో తాళం వేస్తారు. 


2. కటతక ధిమ్మి కిటతక ధిమ్మి 
కిటతక ధింధిమ్మి యనుచు 
కనకాంబరుడు మృదంగమును గొల్చి 
' కిటతక ధిమ్మి యని చేతులతో ఘాతవేసి 
తాళము చూపును మృదంగ ధ్వన్యనుకరణ చేయును. 





I సరిగస్ప సరిగమ - పదనిస యని 
వాణీ మహాదేవి వీణమీట 
ఆని తాళము చూపును. 
4. కకుందకు ధరికిట తుతుందక యని 
వాణీ మహాదేవి శబ్రములు బాడ 
తాండవము చేయుచుండె గురుతులు నెలదాల్చు 


అవి చదివి వివిధ ధ్వనులతో చక్కగా మృదంగ వాయిద్యంలాగా వాయిస్తారవి శేషం 
రామానుజాచార్యులుగారు నాట్యకళ పష్మతికలో ఉదహరించారు, 


గంభీర నినాదం రుంజ వాయిద్యం 569. 


ధ్వన్యనుకరణ పదాల్ని మౌఖికంగా చదివి (ప్రయోగాత్మకంగా రుంజపె వాయి 
సారు. (బ్రహ్మ, విష్ణు, సరస్వతీ దేవులు స్వరాలను తాళాలను మృదంగాలను వీణ. 
లపై చూపగా, మహేశ్వరుడు తాండవ నృత్యం చేశాడని తెలియచేస్తాడు. 

శివతాండవం సందర్భంలో డమరుక ధ్వనిని వినిపించి మనోహరంగా 
హృదయతాండవం చేయిసారు. ఈ వాయిద్యపు శ బ్రాలు మృదుమధురంగా వుంటాయి. 
మృదంగ ధ్వనిని అనుకరిన్తారు. 


రుంజ వారిలో నిష్టాతులై న కళాకారులు. ఇదే వాయిద్యాలపైన వివిధ ధ్వనుల్నీ 
అనుకరించి వాయిస్తారు. 
అంతే కాక మిలిటరీ సైనికుల బూట్ల చప్పుడు మాదిరిగాను, గుబ్దిం కాలీ 
డెక్కల ధ్వని మాదిరిగాను, మార్చింగ్‌ బ్యాండు వాయిద్యంగాను, వీరంగం సమ 
యంతో వాయించే డప్పు ధ్వనులను అత్యద్భుత ౦గా ఈ రుంజ వాయిద్యంలో విని 
పిసారు. 
తమ రుంజ వాయిద్య సందర్భంలో నాద(బహ్మను (పశంసించే ఈ (క్రింది 
శోకాన్ని కూడా వల్లిసారు. 
(ae) లాలీ 
కోకం 
| ag) 
చైతన్యం సర్వభూతానాం 
నిర్వతిర్హ గదాత్మనామ్‌ 
మ 
నాదబహ్మ సదానందం 
ఆద్వితీయ ముపాన్మ హే. 
ఈ విధంగా సంగీతం యొక్క (పాధాన్యాన్ని ఈ శోకంతో వరిసారు. తరువాత 
టి. 5ఏ --ని 


రుంజపై చేతితో అత్యద్భుతంగా ధ్వనులను పలికించి (పేక్షకులకు ఆనందాన్ని కలుగ 
చేసారు. 


అంతే కాక నాద బహ్మను, _పణవస్వరూపాన్నీ, అంబికా స్తవాన్నీ సమిష్టిగా 
రాగ తాళ యు క్రంగా పాడుతూ, అపూర్వ సమ్మేళనాన్ని వివరిస్తారు. 
చెప్పే కథలు : 


ఇలా ఒక గంట కాలం అనేక రకాలైన శ్లోకాలతో, పాటలతో, వచనాలతో, 
వివిధ రకాలై న ధ్వనులను వినిపించి, కథను పూర్తిచేస్తారు. వీరు చెప్పే కథల్లో 


570 జానపదకళారూపాలు 


ముఖ్యమైనవి. మూల్సస్టంభం, పంచముఖ (బహ్మావిర్భావము, పార్వతీ కల్యాణము 
మొదలై న కథలను చెప్పటమే కాక, మధ్య మధ్య (శావ్యమైన కీ ర్తనల్ని పాడుతూ, 
వాయిద్య నై పుణాన్ని రుంజపై పలికిసారు. మామూలుగా మన భాగవత కాలక్షేపా 
అలో, కథాంతంలో, మంగళ సూచికంగా, పవమానా సుతునిబట్టి పాదార విందములకు 
అనే పారంపర్యంగా వచ్చే మంగళ హారతినే వీరూ అనుకరిసారు. 


ఓం (హీం రాట్టుకూ మంగళం 

ఓం (హ్రీం రాట్టుకూ మంగళం 

లోకమీసా లోకమనియా 

లాకులేక కోక కరుణతో 

వాక్కు. తెలిసియు వాక్కు చేరవు 
రాక లేకను రాకరాకృతి loon 


పంచతత్వ [ప్రపంచములను 

నది యెంత శికించునో ఘనభువి 
పంచదాయ లనేటి పంచ re 
(బహ్మల చాటించి పల్కె Eom 


ఖ్యాతి కెక్కిన పోతు లూరీ 

దాతలింగా (పణమ బహ్మ 

జ్యోతి బింబము కన్న మిక్కిలి 

(పీతి లేదని నిలిచి కొలిచిన 11ఓ011 


అని మంగళాశాసనం పొడీ కథను ముగిస్తారు. 


రుంజ వాయిద్యకులు (కేతా యుగానికి చెందిన వారనీ, విశ్వకర్మ సృష్టించిన 
ర్నుదమహేశ్వరుల సంతతివారసీ ఇతిహాసం తెలియచేస్తూ వుంది. 

. రుంజ కథకులు అక్కడక్కడ మచ్చుకు మాత్రమే కనిపిసారు. సర్మారాం(ధ్ర 
దేశంలో తూర్పు గోదావరి జిల్లా (దాకెరామంలో (శ్రీ పాశంపాలలోచనుడు, జీడి 
కంటి సత్యనారాయణ అనేవారు ఈ నాటికీ రుంజ వాయిద్య కార్య 
(క్రమాలను నిర్వహి స్తున్నారు. నానాటికి శిథిలమై పోతున్న రుంజ ళీ 
వాయిద్య కళారూపం విశష్టమైనది. దీనిని పరిరక్షించాల్సిన అవ 1 ఉద 
సరం ఎంతో వుంది. న్‌ 





ముద్దుల యెద్దుల 
గంగిరెద్దాటలు 


గంగిరెద్దుల వాడు కావర మణచి 
ముకుతాడు పొడిచి పోరుద్దులట్లు 


అని పలనాటి వీర చరిత్రలో (శ్రీనాథుడు ఉదహరించ డాన్ని బట్టి అతిపాచీన కాలం 
నుంచీ ఈ గంగి రెద్దాటలు (ప్రచారంలో ఉన్నాయని తెలుసుకోవచ్చు. 





డూడూ బసవన్నా ఇటురారా బసవన్నా 

వురుకుతు రారన్నా రారన్నా బసవన్నా 
ఆమ్మవారికీ దండంబెట్లు ఆయ్యగారికీ దండంబెట్లు 
మునసబూగారికి దండంబెట్టూ 

కరణంగారికి దండంబెటూ 

రారా బసవన్నా, రారా బసవన్నా, అంటూ 


ఈ ఇంటికి మేలు జరుగుతాదని చెప్పు, మంచి జరుగుతాదని చెప్పు అంటూ 
గంగిరెదులతో తలలను ఊపిసారు. ల స్య 
౧0 ఇవా 


572 జానపదకళారూపాలు 


ఒక నాటి కళారూపం : 


ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిన గంగి రెద్దాటలు వ్యాచకవృ త్తిని అన 
అందించినా అవి విద్వత్తును (పదర్శించే గంగి రెద్దుల మెళంగానూ, (పజలను 
వినోదపర్చి ఆనందింపచే పే కళారూపంగానూ శ్యాతివహించింది. 


గంగిరెద్దుల మేళాలవారు, రెండు మూడు కుటుంబాలు కలిసి అయిదారు. 
అందమైన బలిసిన గంగి రెద్దులతో దండుగా బయలుదేరి ఆంధ్రదేశంలో ఆ మూల 
నుంచి ఈ మూలవరకూ మకాంలు వేస్తూ జీవయా[ తలు చేసేవారు. 


ఒకప్పుడు రాజులూ జషీందారులూ వారి వారి (పాంగణాలలో గంగిరెద్దుల 
(ప్రవ ర్రనాన్ని ఏర్పాటుచేసుకుని వినోదించేవారు. 


గంగి రెద్దులవారు ఆం|ధ్క తమిళనాడు, కర్ణాటక రాష్ట్రా) లలో కూడా వున్నారు, 
అయితే వారిలో ఎక్కువమంది తెలుగు భాషనే మాట్లాడుతారు. 


వీరికి ఒక వూరనేదిలేదు. పర్వదినాలలోనూ, ముఖ్యంగా రైతులకు 
పంటలన్నీ చేతికివచ్చే పనిపాటలులేని సమయాల్లోనూ, సంక్రాంతి పండుగ 
దినాలలోనూ వీథుల వెంట బయలుదేరుతారు. 


ఆటను నెర సలుల 


వయసులో వున్న కోడెగి త్తల్ని తీసుకువచ్చి, వాటి ముక్కులకు ముకుతాడు 
పొడిచి వాటి పొగరుబోతుతనాన్ని అణగగొట్టి. వాటిని లొంగతీసుకుని, చెప్పి 
నట్లు చేసేలా తయారుచేసేవారు. ఉదాహరణకు సర్కస్‌ జంతువులకు తరిఫీదు 
ఇచ్చినట్లు. 


ఇలా వాటిని కొన్ని మాసాలపాటు మచ్చికచేసుకు నేవారు. వాయిద్యానికి 
అనుకూలంగా అడుగులు వేయించటం, పరుగె త్రించటం, పడుకో బెటటం, అటూ 
ఇటూ దొర్హటం, మూడుకాళ్ళమీద నుంచో “పెటటం, చిటి అడుగులతో నృత్యం 
చేయించటం, త దిసవన్నా, రారా బసవన్నా ప్‌ వాటినీ పరుగులు 
ae కొన్ని (పశ్నలువేసి వాటికి సమాధానంగా తల వూపించటం, సలాం 
మం కొలు పె స 
మాసాలపాటు నేర్పి be టా లా 


ముద్దుల యెద్దుల గంగిరెద్దాటలు "573 
గంగిరెద్దుల అలంకారం : 


. గంగి రెద్దుల్ని స్వంత బిడ్డ ల్లా చూసారు. వాటిని ఎన్నో రకాలుగా అలంక 
రిస్తారు. మూప్పరం వద్ద నుండి తోకవరకూ ఎంతో అందంగా రంగు రంగులతో 
కుట్టిన బొంతను కప్పుతారు. రంగులతో కొమ్ములను అలంకరిసారు. కొమ్ము చివర 
ధగధగ మెరిసే ఇత్తడి గొట్టాలను తొడుగుతారు. మూతికి తోలుతో కుట్టబడిన 
శికమారును కడతారు. నొసటి భాగాన అందమైన తోలు కుచ్చులను కడతారు. 
_ మూపురాన్ని రంగు పంచెతో అలంకరించి ఒక దండను దిగవేస్తారు. పొట్టచుట్టూ 
తగరపు పువ్వులతో కుట్టిన తోలు బెల్టును కడతారు. కాళ్ళకు గజ్జెలు కడతారు. 
అప్పుడు చూడాలి ఆ బసవన్నల అందం. సాక్షాత్తూ నంది కేశ్వరుని పోలివుంటుంది. 


ఆడించేవారి హంగులు : 


గంగి రెద్దులవారి హంగులు, శృతి సన్నాయి బూర, డోలు చేతిలో 
కంచుతో చేయబడిన చిన్న చేగంట. వేషధారణలో నెత్తికి రంగుల తలగుడ్డ, 
మూతిమీద కోరమీసాలు, చెవులకు కమ్మల జోడు. వారూ వీరూ ఇచ్చిన పాత 
కోటు. భుజంమీద కండువా, చేతికి వెండి మురుగులు. నుదురున పంగనామంతో 
పై కిల్‌ పంచ కట్టం ట్టి ఆకర్షణీయంగా తయారౌతారు. 


సుందర (ప్రదర్శనం ; 


_ గంగిరెద్దుల వారికి (ప్రతి వూరిలోనూ మధ్యనున్న పెద్ద బజారే వారికి రంగ 
సలం. ముందుగా (గామంలో (ప్రవేశించి, (గ్రామ పెద్దల నాశయించి వారి అను. 
 నుతితో (ప్రదర్శనం ఏర్పాటు చేసుకుంటారు. (పదర్శనానీకి ముందు వారి వాలదా పై 
లతో రణగొణ ధ్వనులు చేసి (పజలను రప్పిసారు. ఆ 
రోజుల్లో గంగి రెద్దుల ఆటలం జే మహదానందంతో హాజ నో 
రయ్యువారు, 


( 
ఇ 


క AA 


Ns 


(పీకకులందరూ మూగిన తరువాత గంగిరెద్దులను 
మేళతాళాలతో బరినంతా తిప్పుతూ స్వాగతం పలికిసారు. 
వద్దు నోటిలో మెడను ఇరికించి అదృళ్యాన్ని అందరికీ 
చూపిస్తారు. వాయిద్యానికి అనుకూలంగా గజ్జెల కాళ్ళతో 
నృత్యం చేసేది. పడుకోమం పే పడుకునేది, లేవమం జే 


ర్‌ 


ఆనే 





వా 


574 జానపద కళారూపాలు 


"లేచేది, అయ్యగారికి దండం పెట్టమంటే న(మతతో తలవంచేది. అయ్యగారికి శుభం 
కలుగుతుందా? అనుకున్న పనులు జరుగుతాయా అంకే అవునన్నట్లు తల వూప్పతుంది. 
వాడు అడిగిన (ప్రతిదానికీ తలవూపడాన్ని బమే ఒక సామెత పుట్టిందనుకుంటా. 


మనవాళ్ళు అంటూ వుంటారు. ఏమిటిరా అడిగిన (పతిదానికీ గంగిరెద్దులా 
శల వూపుతావు. నోటితో సమాధానం చెప్పరా అని. అది ఏనాడో పుట్టిన సామెత. 


రామ లక్ష్మణులు : 


శః ఎద్దులను రామ లక్ష్మణులుగా ఎంచి "పేర్లుపెట్టి పిలుసారు. వాటిని బసవేశ్వ 
రుడుగా పిలుసారు. రాముడుగా సీతగా ఎంచి కళ్యాణం జరుపుతారు, (పే కేకులుకూడ 
వాటిని రామలక్ష్మణులుగా ఎంచి భక్తి భావంతో వాటికి ధాన్యాన్ని తినిపించడం, 


అరటిపళ్ళు పెట్టటం చేస్తారు. ఇలా గంటన్నర కాలం కనువిందుగా (ప్రదర్శనం 
జరుగుతుంది. 


గంగి రెద్దుల విన్యాసంలో మధ్య మధ్య పాటలు పాడతారు. వాయిద్యాలకు 
తగినట్లు వాళ్ళ పిల్లలతో మొగ్గలు చేయిస్తారు. మధ్య మధ్య _పేక్షకులను చూచి, 
సమయానుకూలంగా ఛలో క్తులను విసరుతారు. 


అలాగే ప్రదర్శనం చూచి ముగ్చులెన (పేకకుల నుంచి విరాళాలను దండు 
కుంటారు. బసవన్నా ఈ బాబు నీకు పది రూపాయ లిస్తున్నారం'టే అక్కడికి పరు 
గెతుకొ స్తుంది. రామన్నా ఈ బాబు నీ వీపుమీద కండువా కప్పుతా నంటున్నాడు. 
ఇలా “పేరు పేరునా పిలిచి _పేక్షకులను మోమోట పెట్టి విరాళాలు గుంజుతారు. 


తరువాత ఇంటింటికీ తిరిగి ధాన్యమూ బట్టలూ, డబ్బులూ ఎద్దులకు "మేళా 
-సంపాదించుకుంటారు. ఇలా ఎద్దులను చితికిస్తూ, ఎద్దులద్వారా కళను (బ్రతికిస్తూ 
“తద్వారా వారు (బతుకుతూ దేశ సంచారం చే సేవారు. ఎద్దుల్లో ఏదైనా ఎద్దు చనిపోతే 
వారి బిడ్డల్లో ఒక బిడ్డ పోయినట్లుగా భావించి దానికి పూజలన్నీ జరిపించి భ క్రి భావంతో 
ఖననం చేస్తారు. : 


అయితే ఈనాడు వీరి గంగిరెద్దుల విద్య క్షీణించిపోయి సామూహిక 


దర్శనాలు నశించి కేవలం పొట్టపోసుకోవడానికి ఒక ఎద్దుతో వూరూరా, ఇల్లిల్లూ 


తిరుగుతున్నారు. ఇలా కాల్యపవాహంలో హత. గంగి రెద్దాటలు నశించి 


ముద్దుల యెద్దుల గంగిరెద్దాటలు 575 
గజాసురుడు, గంగి రెద్దుల వారు: 


అసలీ గంగి రెద్దులవారి కథకు మూలమేమిటయ్యా అని ప్రష్ని సే సే వారు చెప్పిన 
కథాంశాన్ని కె. వి. rr ఆం(ధ(పభలో ఈ విధంగా వివరించారు. 


పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కటాక్షం కోసం ఘోరమైన 
తపస్సు చేశాడట. శివుడు (ప్రత్యక్షమై ఏమి కావాలని వర మడిగాడట!। అందుకు 
గజాసురుడు మీరు నా గర్భంలో (పవేశించి, పూజలందుకో మంటా డట. అందుకు 
శివుడు అంగీకరించి అతని గర్భంలో (ప్రవేశిస్తాడట. అంతర్జానమైన పతిదేవుని 
జాడ తెలియక పార్వతీదేవి దుఃఖించి గజాసురుని గర్భంలో వున్నట్లు తెలుసుకుని 
పతిని వము క్తిని చేయమని విష్తమూర్రి రిని వేడుకుంటుందట. అప్పుడు విష్ణువు గంగి 
"రెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడట. నంది కేశ్వరుణ్ణి గంగి రెద్దుగా అలంకరించి 
(బహ్మాదిదేవతలతో వివిధ వాయిద్యాలను ధరింపచేస్తి తాను మేళానికి నాయకత్యం 
వహించి _ గజాసుర పురానికి చేరి గంగి రెద్దుల ఆటను నిర్వహి సొడట. 


ఈ విషయం గజాసురుని చెవులబడి తన సమక్షంలో ఆ ఆటను (ప్రదర్శించ 
మని కోరతాడట. అందుకోసమే ఎదురుచూచిన విష్ణుమూ ర్తి అద్భుతంగా ఆటను 
నిర్వహిసాడట. గజాసురుడు ఆనందిభరితుడె ఏం కావాలో కోరుకోమంటాడట. 


తన పాచిక పారిందనుకున్న హరి....ఇది శివుని వాహనమైన నంది. తన 
స్వామికి దూరమై విలపిస్తూ వుంది. ఆ స్వామిని నంది కడకు చేరనియ్యి ఆని 
కోరతాడట. 


ఆలోచనలో పడ్డ గజాసురుడు, ఇతను అసుర సంహారియైన చక్రధారి ఆనీ, 
ఇక తనకు మృత్యువు తప్పదసీ తెలుసుకున్న గజాసురుడు శివుని (ప్రార్థించి 
'నందీశ్వరునికి ఎదురుగా నిలుస్తాడట. 


అంతలో విష్ణుమూర్తి నందిని (పేరేపించగా, కొమ్ములతో గజాసురుణ్ణీ 
కుమ్మగా గజాసురుని గర్భం నుండి శివుడు బయట సడతాడట. 

' ఆడినమాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో 
పూజ లందుకుంటుందనీ, అతని చర్మాన్ని తాను మేన ధరిసాన నీ 
చెప్పి శివుడు గజాసురునికి శివై క్యాన్ని _పసాదిస్తాడట. ఇదీ గంగి 
రెద్దులనారి కథ. 





విలక్షణ ఏథి భాగవతం 
తూర్పు భాగవతం 


ఆంధ్రదేశంలో (పథ్యాతి వహించిన 

వీథి భాగవతాలలో కూచిపూడి వీథి 
భాగవతాలు గొప్ప పేరు (పక్యాతులు 
నంపాదించుకున్నాయి. వీరేకాక గొల్ల 
భాగవతులూ యానాది భాగవతులూ, 
మాలభాగవతులూ, చిందు భాగవతులూ 
మొదలై నవా రు భాగవతాలను (ప్రద 
రించారు. 





ఆనందగజపతీ, ఆదిభట్లవారూ: 


'పైవారే కాక ఉ_త్తరాంధదేశంలో విశాఖపట్టణం, (శ్రీకాకుళం, గంజాం, 
కోరాపుట్టి మొదలైన (ప్రాంతాల్లో తూర్పు భాగవతమనే భాగవతం (పచారంలో 
వుంది. ఇది సామాన్య (పజానీకాన్నే కాక, పండితుల్ని, విద్వాంసుల్నీ, కవుల్ని, 
గాయకుల్నీ ఆకర్షించడమే కాక అది ఒక విశిష్ట నర్తన రీతిగానూ, సంగీత 
సంప్రదాయంగానూ, మృదంగ బాణిగానూ ఈ నాటకం పోషింపబడుతూ వుందని 
శ్రీ గరిమెళ్ళ రామమూర్తి, శ్రీ డి. వై. సంపత్‌కుమార్‌ గారలు తెలియచేస్తున్నారు. 


ఇది పైన సూచించిన ఆ యా ప్రాంతాలలో తిరునాళ్ళలోనూ, అమ్మవారి 
జాతర్హలో నూ, ఈ భాగవతాలు _ప్రదర్శింపబడి (ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. 
పండితులై న హరికథా పితామహుడు అజ్ల్ఞాడ ఆదిభట్ల నారాయణదాసు, ఆనంద 
గజపతి మహారాజులాంటి కళాపోషకుల ఆదరాభిమానాల్ని చూరగొనడమే కాక 
ఎందరో ఉ త్రమభాగవత కళాకారులకు సింహతలాటాలను ఘంటా కంకణాలనూ 
కలియుగ సత్యభామ___పండిత సత్యభామ... అభినయ sneer En 
వసంతగాన కోకిల మొదలై న బిరుదులను గూడా (పసాదించారు. 


విలక్షణ వీథి భాగవతం తూర్పు భాగవతం 577 


భాగవత కథే భాగవతం: 

వాగవతమం 'పే కృష్ణ సంబంధమైన కథలను కేళిక చేయడమే. ఇందులో 
కృష్ణా సత్యభామల (పణయకలహాం ముఖ్యమైనది. దీవి నే కృష్ణపారిజాత మనీ, భామా 
కలాపమనీ వ్యవహరిసారు. (పారంభంలో సిదేంద్రయోగి భాగవత సంబంధమైన ఈ 
భామాకలావ రచన చేసి (పచారం చేశారు. 

అయితే భామాకలాపాన్ని సిద్దేందయోగి రచనను కూచిపూడి వీథి భాగ 
'వతులు ఆధిక (ప్రచారంలోకి తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 
సిద్దేంద్రులవారి పారిజాతాపహరణానికీ _ తూర్చ్పువారు (ప్రదర్శించే భాగవతానికీ 
వ్యత్యాసం వుంది. కూచిపూడివారి భామాకలాపంలో కనిపించే దరువులు మొద 
లై నవి వీరి భాగవతాలలో తక్కువ కనిపిసాయి. 


బలరామ భుక్త భాగవతం: 


తూర్పువారు (ప్రదర్శించే పారిజాతాపహరణం ఆ (ప్రాంతానికి చెందిన బల 
రామభు క్రగారు వ్రాసింది. కథ ఒకే అయినా పాటలకు సంబంధించిన బాణీ, దరు 
వులూ, నడిపే విధానం, మృదంగ వాయిద్య రీతుల్లోనూ, కూచిపూడివారి దాణీకీ, 
తూర్పు వీథి భాగవతబాణీకీ చాలా తేడా వుంది. 


బలరామభు క్తగారి తరువాత ఈ జిల్లాకు చెందిన “నరసిం గబల్లి వారు, కేశవ 
పురివారు, బొబ్బిలివారు, దువ్వవారు, నెల్లి మర్లవారు ఇత్యాదులు ఎందరో (ప్రసిద్ధ 
నాట్య శాస్త్రవేత్తలు, ఈ తూర్పు వీధిభాగవత బాణీకి కావలసిన కలాప రచనలను 
చేశారు. 

అయితే ఈ నాటికీ వంకాయల బలరామభు క్ర (వాసిన (గంథమే (ప్రస్తుతం 
(ప్రచారంలో వుందని చెపుతారు. ఈ సాం్యపదాయం కూచిపూడివారి బాణీకి భామా 
కలాపానికి దగ్గరలో వున్నా పాట పాడే బాణీ, దరువు నడిపే విధానం, మృదంగం 
వాయించే రీతీ (ప్రత్యేకంగా కనిపి స్తుంది. ఆహార్యాది వేషధారణలో, అలంకారంలో 
కూడా (ప్రత్యేకత కనిపిస్తుంది. 


ముచ్చటైన కథావస్తువు : 
తూర్పు వీథిభాగవత కలాపంలో కథావస్తువు ఒక ముచ్చమైన సంఘటన 


మాత్రమే... .తన మందిరం నుంచి అలిగి వెళ్ళిపోయిన శీ శ్రకృష్లుని, సత్యభామ రాయ. 
M - 37 


578 జానపద కళారూపాలు 


భారం పంపించి __ మళ్ళీ తన ఇంటికి రప్పించుకున్న సంఘటనే ఈ కథా 
వృత్తాంతం. కథ చిన్నదే అయినా ఇందులో అష్టవిధ నాయికల వర్ణనలూ, అవ 
స్టలూ వ్నిపలంభ శృంగారంతో నిండి ఇది ఒక పెద్ద (ప్రబంధ మైపోయి, వరుసగా 
ఈ భాగవతాన్ని తొమ్మిది రోజులు (ప్రదర్శించేవారట. (ప్రారంభంలో, అటువంటిది. 
కాలానుగుణ్యంగా మూడు ర్మాతులకు కుదించారు. అయితే ఈనాడు ఈ కథను 
ఒక్క ర్మాకే పూ ర్రిచే స్తున్నారు. శాస్త్రయు క్రంగా (ప్రదర్శించే భామాకలాపం తరు 
వాత, గొల్తకలాప (ప్రదర్శనాన్ని కూడా జనర ౦జకంగా _పదర్శించేవారు. ఆయితే ఈ 
గొల్లి కలాపం, దేశి సాంపదాయానికి సంబంధించిన కళా రూపంగా (ప్రదర్శించే 
వారు. 





తూర్పుబాణీ ప్రత్యేకత: 


ఈ భాగవత |పదర్శనంలో దరువులూ, ద్వెపదలూ, కందపద్యాలూ, 
వృత్తాలూ, ఆర్థచం దికలూ, ఏల పదాలూ, చూర్చికలూ మొదలైన దేశి సంగీత రచ 
నలు వాడుతూ వుంటారు. ముఖ్యంగా ఈ దరువులు ఈ ఆటల్లో (ప్రాముఖ్యం 
వహిస్తూ వుంటాయి. 


భరతుడు నాట్యశాస్త్రంలో ఉదహరించిన (పాచీన (ధువాగానం ఈ నాటికీ 
తూర్పు వీధీభాగవతులు (పదర్శి స్తున్నారు. 


విలక్షణ వీథి భాగవతం తూర్పు భాగవతం 579 


రాగాలూ, తాళాలూ, నేటి కర్ణాటక సాయ్యపదాయానికి చెందినవై నా, రాగ 
సంచారం, తాళ (ప్రసారం మొదలై న విధానాలు (పాచీన సం పదాయ పద్ధతిని అనుస 
రించే వున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశపు కళారూపాలలో ఏ కళారూసంలోనూ 
ఆత్యంత [ప్రాముఖ్యం వహించని మృదంగం ఈ తూర్పు వీధిభాగవతంలో అత్య 


ధిక (పాముఖ్యాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా తూర్పు వీ థిభాగవతానికి ఆయువు 
పట్టు మృదంగ విన్యాసమే, 


మృదంగ ఘోషల్లో, ముత్యాల సరాలు: 


తూర్పు వీథిభాగవత బాణీలో మృదంగం అధిక _పాముఖ్యాన్ని వహిస్తుంది. 
వారి వాయిద్యం ఉధృత తాండవంగా వుంటుంది. _పికకులను ఉ త్రేజపరు స్తుంది. 
ఉద్వేగపరుస్తుంది. మార్గంగికులు తమ వాయిద్యంలో సముద్రం ఘోషించినట్లూ, 
పిడుగులు పడినట్లూ, ఉరుములు ఉరిమినట్లూ, మేఘాలు గర్జించినట్లూ, భేరీలూ=నగా 
రాలూ (మోగినట్టూ (ప్రళయంగా వుంటుంది. ఆ దరువులనుబశ్తే నృత్యం కూడా 
అంత ఉద్వేగంగా వుంటుంది. వారి మృదంగ వాయిద్యంలో ఎంతటి గంభీర నాదా 
లుంటాయో, అంతటి సున్నితమైన, మృదుమధుర మైన కోయిల స్వరాలూ, చిలుక 
పలుకులూ మొదలైన వాటిని మృదంగ౦మీద పలికిస్తూ (యేక్షకులను ఆన౦దడోలి 
కల్లో ముంచేస్తారు. 


ఈ పిశిష్ట వాయిద్యంలో నిష్టాతులు బాజ్ఞాతి ఆస్థాన విద్వాంసులె న ోబుగత 
రామయ్యగారూ, ఆయన కుమారుడు గొప్పన్నగారు. 


ఆ తరం తరువాత, కింతాడ అప్పన్న, ముట్నూరి సంగమేశ్వరశాన్తి, ధూపం 
సూర్యలింగం, ఆగూరు కంచరాం, (గ్రామ వ్యా స్పవ్యులు. (పముఖ భాగవత 
శిభామణియెన దూడల శంకరయ్యగారి కుమారుడు. శ్రీ గోవిందరావు లాంటివారు 
(ప్రముఖులు. 


ఈ బాణీలో సుప్రసిద్ధ మార్చ ంగికులు. అనేక చిరుదులు పొంది, అనేకమంది 
భాగవత మార్హ ంగికులను తయారుచేసిన (పథ్యాతి. అభినవ నందికేశ్వరునిగా శేరు 
శెళ్చుకున్ను క శీ; కోరుకొండ సత్యంగారికే దక్కంంది. 


580  జానపదకళారూపాలు 


ముందు వెనుకల మృదంగ వాయిద్యం : 


ఈ భాగవత కళలో మృదంగ వాయిద్యం ఒక (ప్రత్యేక బాణీలో (పాముఖ్యం 
వహించింది మృదంగం. ఈ బాణీకి జీవమని ముందే తెలుసుకున్నాం. ఇతర కళా 
రూపాలలో. కూర్చుని మృదంగం వాయిస్తూవుం కే ఈ (వదర్శనంలో "రెండు 
మృదంగాల్ని ముందు వెనుక నడుముకు కట్టుకుని గంటల తరబడి (పదర్శనం జరిగి 
నంత కాలం, తెల్లవార్లూ పాత్రల అభినయంతో పాటు నిలబడి వాయించటం 
చెప్పుకోతగిన విషయం. ఇది ఎంతో అబ్బురంగా వుంటుంది. 





+ 


ఇది సంపూర్ణ (దుపదరీతి, బొబ్బిలి ఆస్థానంలో “నంది భరతం” అనే 
సృదంగజతుల (గంథం సృష్టించబడింది. ఒ కే తాళంలో, స్త తాళాలు ఇమిడి 
పండే రీతిలో, శబ్దాలనుకూర్చి ఆడించటం ఈ కళాకారుల (ప్రతిభను వెల్లడిస్తోంది. 


అమ్మవారి, జాతర అయ్యగార్ల (ప్రదర్శన: 1 : 


విశాఖ, శ్రకాకుళం జిల్లాలలో ఎక్కడ అమ్మవారి జాతర జరుగుతుందో 
అక్కడ ఈ తూర్పు వీథిభాగవతం విధిగా (ప్రదర్శించటం 'ఇప్పటికీ ఆచారంగా 
వస్తూంది. ముఖ్యంగా జాతర్లలో (గామ (ప్రజలు ఎంతో ఆప్యాయతతో తెల్లవార్లూ 


ఈ కళారూపాన్ని చూచి ఆసందిసారు. 1. వ | 




















SETI TRAE RRR ETT Serer ore rman Tre 


విలక్షణ. వీథి భాగవతం తూర్పు భాగవతం 581 


ఈ కళాకారులు ఒకే రాగంలో దరువు (ప్రారంభించి గంటల తరబడి 
గంతులు వేస్తూ హెచ్చు శృతిలో దీర్గ కాలం దమ్ముపట్టి ఆలాపన చేయటంవలన, 
ఈ భాగవతాన్ని నక్కల భాగవతం అని జానపదులలో వాడుకై పోయింది. 


అందరూ ఆదరించిన కళ: 


ముఖ్యంగా ఈ భాగవతాలను (ప్రదర్శించేవారు. కూచిపూడి (బ్రాహ్మణుల 
మాదిరి ఓక తెగకు చెందినహరు కారు. అన్ని కులాలకూ, వర్గాలకూ చెందినవా 
రున్నారు. (బాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కొప్పువెలమలు, దాసర్లు, పంచ 
ములలో కూడా ఈ కళాకారు లున్నారు. 

(శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన అప్పలస్వామి, అనే భాగవత కళా 
కారుడు పంచమకులానికి చెందినవాడు, ఈ భాగవతాలలో పాత్రలు ధరించేవా 
రందరూ పురుషులే. 


అయినా ఏభై సంవత్సరాల (క్రితం, ఒకే ఒక స్తీ, భామ వేషం ధరించి, 
అనాటి (ప్రజానీకాన్ని ఆశ్చర్యపర్చిందట. ఆమె " “తెర్లాం?” (గ్రామానికి చెందిన కాలి 
గుంటి వెంకటస్వామి అనే భాగవత కళాకారుని కుమా రె. (గామాలలో సహజంగా 
వుండే సెంటిమెంటును బట్టి ఆమె “పేరు ““పొయ్యిబుగ్గి” ఎనభై సంవత్సరాల 
వయస్సులో తినటానికి తిండిలేని దీనావస్థలో కాలం గడిపింది. 


ఎందరో కళాకారులు, ఎన్నో (ప్రదర్శనాలు: 


ఈనాడు విశాఖ జిల్లా శృంగవరపు కోట తాలూకా, ఇాసాపేట (గ్రామానికి 
చెందిన విశ్వ బాహ్మణుడు “కొ చ్చెర్ల(బహ్మం భాగవత కళాకారుడు తన కుమా _ర్ధె 
“ “అంజలికి” ఈ విద్యను నేర్చి, అనేక (పదర్శనలను ఇప్పి స్తున్నారు. 


అలాగే బొంతలకోటి జగన్నాథం. దూడల శంకరయ్య ....బొంతలకోటి 
రామమూ ర్రి, దూర్వాసుల మాణిక్యం....కురుమోజ రామమూర్తి ఆచారి....హిమంది 
బోడిదాసు. భడితోక సత్యనారాయణ ఆచారి....చందక వెంకటప్పారావు.... దూడల 
లింగమూర్తి __ తంపెట్ల సత్యం ___ కాలిగుంటం. అప్పలస్వామి ___ కొచ్చర్ల 
అణాల ఉం య 

(బ్రహ్మం ___ చామర్తి సత్యం, కో నేటి అప్పారావు....య(రా సూర్యనారాయణ, 
ఆలక ౦'సెట్టి నరసింగారావు _ య(రా సింహాచలం, వానపల్లి పరదేశి.... మీసాల 


582 జానపదక లళారూపాలు 


అప్పలనాయుడు. మీసాల ఎరుకునాయుడు....సుక్క_పోలి నాయుడు. గొర్లిపేట 
రాముడు... వైష్ణవ అప్పలస్వామి దొమ్మి, అప్పలస్వామి ___ రంగుముడ అవల 
స్వామి, ముసిడి అవతారం....బురడ గవరయ్య... ధర్మవరపు గురువులు ....వరదా 
లక్ష్మణరావు, పిన్నింటి రామునాయుడు, ఆర్‌. సింహాచలశర్మ, గిరికాల సత్య 
నారాయణ, కల్లూరి సూర్యనారాయణ, శంబన సత్యనారాయణ, గురువిల్లి స్వామి 
నాయుడు, ఎమ్‌. సిమ్మప్పడు, పులఖండం నారాయణమూర్తి శర్మ, కుందుం. 
సాంబిమూ ర్తి, “పేరూరు వరహాలు మొదలై న ఎందరో సుప్రసిద్ధ కళాకారులు _ 
ఈనాటికీ, ఈ తూర్పు భాగవత కళను ఆరాధిస్తున్నారు. గమనించవలసిన విషయ. 
మేమంటే, ఈ కళాకారు లందరూ అరవె సంవత్సరాలకు పైబడినవారే, అంశ 





క తరం అంతరి స్తే, తరువాత తరంవారు ఈ కళను ఆరాధించగలరా అన్నది 


సందేహం, 
ఈ నాటికీ అరవై మేళాలు : 


ఈనాటికీ ఆ (పాంతంలో అరవై భాగవత మేళాల వరకూ వున్నాయి. 
(ప్రతి మేళానికీ పదిమంది సభ్యులకు తక్కువ వుండరు. ఆ విధంగా ఆరు 
వందలకు పైగా సంగీత నృత్య కళాకారులు, సుమారు నూరుమంది, మృదంగ 
వాద్యకులూ వున్నారు. ఒక బాణీకి చెందిన ఇన్ని మేళాలు, ఇంతమంది కళా 
కారులు భారతదేశంలో ఏ ఒక్క కళారూపంలోనూ లేరంటారు సంపత్‌కుమార్‌ 


విలక్షణ వీథి భాగవతం తూర్పు భాగవతం 588 
ఇటివల మార్చు: 


మామూలుగా ఈ తూర్పు బాణీలో వున్న (పకేేకత ఏమం శే ఒకే రాగంలో 
దరువు (పారంభించి, గతులనూ, సంగతులనూ మారుస్తూ గంటలతరబడి గానం. 
చేసారు. 


ఇంతకుముందు ఆటా పాటా సమపాళ్ళలో నడిపించినా, ఇటీవల కాలంలో, 
భామపాత్రాభినయానికి | పాముఖ్యం 'పెరగటంవల్ల , ఆటకు సంబంధించిన నృత్యాథి. 
నయం తగ్గిపోయి పాటకు (ప్రాముఖ్యం పెరిగిందంటారు, భామ పాతధారి ఎంత 
గొప్పగా గానంచే స్టే అంత గొప్పగా (ప్రజలు ఆదరిసారట. ఆయనను గొప్ప 
కళాకారుడుగా గుర్తిసారట. అందువల్ల భాగవతాల్లో కళాకారుడు దీర్చగానాలు 
ప్రవేశ పెట్టి (పేషకులను ఆనందపరుసారట. 


ఆదరణ లేక అంతరిస్తున్న కళ్ళ; 


తూర్పు భాగవతంగా శతాబ్దాల తరబడి (పసిద్ధిచెంది, (పజలను అలరించిన, 
ఈ బాణీ, ఈనాడు అన్ని జానపద కళారూపాలు, ఎలా శిథిలావస్థలో వున్నాయో 
ఇదీ అలాగే క్షీణదశలో వుంది. నాటి ఆదరణ ఈనాడు లేదు. 


ఒకప్పుడు విజయనగరం, బొబ్బిలి, మాడుగుల, కళింకోట, మందసా, 
చోడవరం, చీకటికోట, ధారాకోట, సాలూరు, పార్వతీపురం మొదలైన సంసా 
నాలు, జమీందారులూ, ధనవంతులూ, పండితులూ, మహావిద్వాంసులూ, ఈ 
కళను ఆదరించి పోషించారు, (ప్రజలు ఆదరించారు, హర్షి ంచారు, పోషించారు. 


నాటి ఆదరణ ఈనాడు లేదు : 


ఈ కళారూపానికి, నాటి పోషణ ఈనాడు లేదు. మహా విద్వాంసులైన 
భామ వేషధారులూ, మహా విద్యావంతులై న మార్టంగికులు, కొద్దిమంది మ్యాతమే 
కొన వూపిరితో వున్నారు. ఇలాగే కొంతకాలం జాగుచేస్తే ఈ కళారూపం 
నామమా(త్రం కూడా లేకుండా పోతుంది. అక్కడక్కడ మిగిలివున్న ఆయా 
విద్వాంసుల బాణీని రికార్డు చేయాలి, డాక్యుమెంటరీలు తీయాలి. వేషభూషణ 
అలంకారాలను భద్రపరచాలి. అక్కడక్కడ మిగిలివున్న వృద్ధ కళాకారుల ద్వారా 
ఈ నాటి యువతరానికి గురుకుల పద్దతిలో ఈ బాణీని అభ్యసింప చేయాలి. 


584 జానపదకళారూపాలు 
ఆసకి లేక అంతరిస్తున్న కళ: | 
నాం అణాల 


అయితే ఈనాటి యువతరం ఈ కళను నేర్చుకోవాలనే ఆసక్తిని చూపడం 
లేదు. అందుకు ముఖ్య కారణం ఈ విద్యను నేర్చుకోవడం అతి కష్టమైనది 
కావడమే. అంతేకాక ఈ కళద్వారా జీవించగలమనే నమ్మకం లేకపోవడంవల్ల 





తరతరాలుగా వస్తున్న ఈ పారంసర్య కళను వదలి, నేటి యువతరం ఇతర జీవన 
విధానాలనూ, వివిధ వృత్తులనూ అవలంబి స్తున్నారు. అందువల్ల ఈ కళను 
(పభుత్వం తప్పా మరెవరూ పోషించే అవకాశంలేదు. 


మన కళలు జాతికి జీవనాడులు లాంటివి. పరిపూర్ణ కళాన్వరూపమై జాన 
పదులకు అత్యంత సన్నిహిత మై రసానుభూతినీ, ఆత్మానందాన్నీ 
కలిగిస్తున్న ఈ తూర్పు భాగవత బాణీని కీణించకుండా చూడ 
వలసిన బాధ్యత. మన (పభుత్వంపె న ఎంతె నా వుందంటారు 
డి. వై. సంపత్‌కుమార్‌గారు. 








వినోదాల కాముని పౌర్హమి 
తెలంగాణా (గ్రామీణ (ప్రజలకు కాముని పౌర్షమి ఆనందదాయకమైన 
పండుగ. వెన్నెల రాత్రులలో గుంపులు గుంపులుగా పొర్దమి ఇంకా 
మూడు రోజులుందనగానే ఈ వినోద కార్యకమాలు (పారంభ 
మౌతాయి. కాముని పున్నమి ఒక్క తెలంగాణాలో నే కాక భారత 
దేశమంతటా, ముఖ్యంగా ఉత్తర హిందూస్తానంలో హోళీపండుగ 
రూపంలో జరుగుతుంది. వరుసా వావీ లేకుండా ఒకరిమీద మరొ 
కరు వసంతాలసు విరజిమ్ముకుంటూ, ఒడలుమరచి తన్మయత్వంలో 





శ 
TER 


ఈ వినోదాలను జరుపుకుంటారు. కులభేదాలూ, వైషమ్యాలూ, ఒకరు ఎక్కువ 
మరొకరు తక్కువ అనే భేద భావం లేకుండా ఈ వినోదాలు ఎంతో అన్యోన్యంగా 


సాగుతాయి. ఆం|ధదేశ ౦లో ఈ వసంతాలు ముఖ్యంగా వివాహానంతరం కంకళతొలు 
విప్పే రోజుస ఎంతో ఉల్లాసంగా జరుగుతాయి. 


ఊరంతా వసంత వేడుకలు: 


అంతేకాక పెద్ద పెద్ద దేవాలయ క్వేత్రాలలోనూ, పల్లెల్లో దేవాలయ కళ్యాణ 
పుత్సవాలలో ముఖ్యంగా సీతాకళ్యాణ సమయంలో బండ్లమీద పెద్ద పెద్ద గంగాళా 
లలో రంగు రంగుల సీళ్ళతో నింపి, మేళతాళాలతో ఉత్సవంగా బయలుదేరి వీథుల్లో 
కనిపించినవారందరి మీదా పసంతాలు జల్లేవారు, అంతేకాదు తలుపులు మూసుకుని 
ఇళ్ళలో వున్న వారిని కూడా ఇళ్ళలో జొరబడి స్తీ పురుష భేదం లేకుండా అందర్నీ 
వసంతంతో ముంచివేసేవారు. ఈ సందర్భంలో కొంతమంది మీద గులామునూ, 
పిడకలనూ, కప్పలనూ, మామిడి ెంకలనూ దండలుగా కట్టి మెడలో వేసేవారు. 


ఇలా వూరంతా మేళతాళాలతో వినోదాలతో పిన్నలు "పెద్దలు కలిసి ఆటలతో 


పాటలతో సంతోషంగా ఈ వసంతోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండువుగా 
నిర్వహించేవారు. 


వూరివారందరిసీ ఇలా రంగుల వసంతంతో ముంచినప్పుడు ప్రీలుగాని, పురు 
షులుగాని ఎవరూ కోపగించుకునేవారు కారు. అదొక పవిత్ర కార్యంగా భావించే 
వారు. దానిని ఒక పవిత్ర వుత్సవంగా సంతోషంగా ఆమోదించేవారు. ఈ వసంతో 
త్సవాలు కులమతాలకు అతీతంగా ధనిక సేద ఐక్యతకు చిహ్నంగా అరమరికలు 
లేకుండా (బతికే (గామప్రజలకు దర్పణంగా జరిగేవి. 


586 జానపదకళారూపాలు 


కోలాటాల కోలాహం : 


కాముని పున్నమి సందర్భంలో తెలంగాణా అంతటా బరగక పోయిన 
ముఖ్యంగా హైదరాబాదు, సికిందరాబాదు, వరంగల్లు మొదలైన నగరాలలో వసం 
శాలు జరుగుతూ వుంటాయి. పల్లి ప్రాంతాలలో రకిరకాల వినోదాలతో ఆట పాట 
లతో ఈ పుత్చవాలు జరుగుతాయి. 

కాముని పుస్నమి సందర్భంలో వెన్నల పాటలు, అల్లో నేరేళ్లు. కోలాటపు 
పొటల్నీ. జాజరపాటల్నీ శ్రీలు పాడుతూ వుంటే పురుషులు కోలాటాల్ని (పదర్శించే 
వారు. ఈ కోలాటాన్ని స్త్రీలూ, పురుషులూ (ప్రదర్శించినా పురుముల కోలాటం 
వుధృతంగా వుంటే, ప్రీల కోలాటం లాలిత్యంగా వుంటుంది. 





కోలాటపు చిరుతల్ని కోల లంటారు. ఒక్కొక్కరూ రెండేసి చిరుతల్ని 
రెండు చేతులా ధరించి ఒకరి కొకరు లయ (ప్రకారం అడుగుల ననుసరించి ఆయా 
పాటల గమకాల మేరకు ఒకడు (ప్రధానుడై పాటపొడితే మిగతా బృందం వారందరూ 
అతనిని అనుసరిస్తారు. 

ఆం ధచదేశంతో కోలాటాల (వభావం ఎంత ఎక్కువగా వుందో తెలంగాణా 
అంతటా కూడా అంత (ప్రచారంలో వున్నాయి. కోలాటపు పాటలు 
ఎక్కువగా సంవాదంరూపంలోనూ, శృంగార రస పధానాలుగానూ 
వుంటాయి. మరికొన్ని పచ్చి శృంగారంతో నిండి వుంటాయి. 
స్త్రీల కోలాటపు పాటల్లో గోపికలు, చిలిపి కృష్ణుని దుందుడుకు 


చేష్టలకు సంబంధించి వుంటాయి. కోలాటాన్ని గూర్చి కోలాటం 
శీర్షికలో వివరంగా చర్చించబడింది. 





ఆరెవారి 
గొంధళే 
ఏథి భాగోతాలు 





ఆంధ్రదేశంలో ఆంధధ్రులకే తెలియని ఆరె జాతివారనే ఒక (ప్రత్యేకమైన తెగకు 

సంబంధించినవారు, అనేకమంది తెలంగాణా జిల్లాలలో వున్నార నే విషయం. 
చాలామందికి తెలియదనటం అతిశయో క్రికాదు. వీరు ముఖ్యంగా కరీంనగర్‌, 
వరంగల్‌ నల్లగొండ జిల్లాలలో ఎక్కువమంది నివి స్తున్నారు. 


గొంధళీలు తెలుగుదేశానికి ఎప్పుడు ఎలా వచ్చి స్టిరపడ్డారో చెప్పడానికి 
సరియైన చార్మితక ఆధారాలు లేవు. కాని ఆ రెవాళ్ళు వలసవచ్చిన "తరువాతనో, లేక 
వారిని అనుసరిస్తూనో వినోద (ప్రదర్శనాలు ఇవ్వడంకోసం వచ్చి, తెలంగాణాలో 
స్థిరపడి పహారా ఊుపా ౦చవచ్చుంటారు,. 

ఏది ఏమైనా ఈ గొంధశీలు కూడా మధ్య తెలంగాణాలోని ఆ రెవాళ్ళ మాదిరి 
గానే. రాయలసీమలోని సురభివాళ్ళకన్నా, ఆరె మరాఠీలకన్నా అతి (ప్రాచీనులని 
చెప్పవచ్చునని, డా॥ పేర్వారం జగన్నాథంగారు, వారు పరిశోధించిన ఆరె జానపద 
సాహిత్యం తెలుగు (పభావం అన్న గంథం షష్టమ తరంగంలో వివరించారు. 


కుండలాకార నృత్యం స 


కుండలాకార నృత్య విశేషంగా చెప్పబడుతున్న గొండిలి, గొండి, తోలు 
బొమ్మలాటల్లోని గాంధోళిగాడు గొంధళి, అనే పదాలన్నీ ఒకే కుదురునుంచి పుట్టి 
వుండవచ్చు నంటారు జగన్నాథంగారు. బుర్రకథ, తోలుబొమ్మలాటల వంటి కళా 
రూపాలుకూడా మహాోరాష్ట్ర నుండి తెలుగుదేశానికి వచ్చాయన్న (పతీతి కూడా వుంది. 

ఆ రెవాళ్ళు మహారాష్ట్రనుండి తెలుగుదేశానికి వలసవచ్చి కొన్ని శతాబ్దాల 
(క్రితమే స్థిర పడిపోయారు. తెలుగు (పజల బీవితాలతోవారు "పెనవేసుకుపోయి నా 
ఇప్పటికీ పెరి భాషాసంస్కృృతుల్నీ ఆచారవ్యవహోరాల్నీ నిలుపుకొంటూ వ స్తున్నారు. 


ల్‌ 


588 జానపదకలళారూపాలు 


వీరిని ఆరెవాళ్ళని, ఆరుకాపులనీ, ఆ రెమరాళీలనీ ఆర్యక్ష తియులనీ, వివిధ 
"పీర్ల తో పిలు స్తున్నారు. వీరు (పాచీనకాలంనుంచీ ఆయుధోపజీవులుగా వున్నట్లు 
శనిపి స్తున్నారనీ, శాంతి సమయంలో నాగలి పట్టి నేల దున్నటం, యుద్దసమయంలో 
కత్తిబిట్టి కదనరంగంలో క త్రతేజస్సును (ప్రదర్శించడం వీళ్ళకు అనువంశీక* 
సం పదాయమైనట్లు కనిపి సున్నద నీ వివరిస్తున్నారు. 





గొంధశే పథి భాగోతాలు . 


ఆ రెవాళ్ళు (గామాలలో ఆరె భాషలో....వీథి భాగోతాలను (_పదర్శినారు. ఈ 
(పదర్శనాలను ఆరెవారితోపాటు, తెలుగువారు కూడ ఆదరిస్తున్నారు. 


ఆరెవారిలో అంబీర ___ ఇంగ్లె _ గుండెకారి _ గుగె దూదాటీ 
షేక్‌నారా __ సిందే .. అనే ఇంటి 'పేర్లుగల గొంధళీ కుటుంబాలు సుమారు 


'రెండువందలదాకా తెలంగాణా జిల్లాలలో వున్నట్లు జగన్నాథంగారు తెలియ 
జేస్తున్నారు. 


ముఖ్యంగా వీరంతా మహాలింగంపల్రె _ వరికోలు __ వేములపల్లి జు 
శోయలాయ __.. వెంకటాపురం ___ అలాగే కరీంనగర్‌ జిల్లాలలోని గోపాలపురం 
జోజునూరుపల్లి మొదలై న (గామాలలో వున్నారు. రంగస్థల కళాకారులై నవారు 


ఎక్కువగా మహాలింగంపల్లేలో నరు, ఈ గ్రామానికి సోమదేవర పల్లె అని 
కూడా మరో “పేరు వుంది. 


ఆరెవారి గొంధళే వీథి భాగోతాలు 589 
నం! బుర్ర కథలు : 


ఇంతకు పూర్వం తెలంగాణాలో గొంధశీలు ఒక (ప్రత్యేకమైన పద్ధతిలో 
వీరరసాత్మకాలై న కథలనూ, కరుణరసభరితాలై న కథలనూ బుర్ర కథలుగా 
చెప్పేవారట. ఈ కథలు చెప్పే బృందాల్లో కథకుడు పొడుగాటి బొందెల జుబ్బాను. 
ధరించి, ధోవతి కట్టి, నెత్తికి రంగుతోకూడిన రుమాలు చుట్టి, గవ్వల హారాన్ని 
జందెంమాదిరిగా ధరించేవాడట. ఒకడు మద్దెల వాయిస్తూ వుండగా, మరొకడు: 
కిన్నెర వాయించేవాడట. ఇంకొకడు తాళం వేస్తూ వుండగా కథకుడు ఆరె భాషలో' 
కథ చెపుతూవుండేవాడట, అయితే ఆవిధంగా కథలు చెప్పేవారు ఈనాడు లేరట. 


ఏథి భాగోతాలు: 


అయితే ఈ గొంధళీలు, మధ్యతెలంగాణా (ప్రాంతంలో ఆరెవారు ఎక్కువగా 
వుండే [గ్రామాలకు వెళ్ళి, ఈనాటికీ వీథిభాగోతాలు (ప్రదర్శి స్తున్నారు. ఈ (ప్రదర్శనాలు 
చాలావరకు మన వీథినాటకాల పోలికలో నే వుంటాయట. వీరి భాగోతాలకు హంగు 
దార్లుగా హార్మోనియాన్ని, మద్దెలనూ (పక్కవాయిద్యాలుగా ఉపయోగిస్తారట. వీరు 
(పదర్శించే కథా ఇతివృ త్తాలు, భారత గాథలకూ, జానపద గాథలకూ సంబంధించి 
వుంటాయి. మన వీథి నాటకాలలో మాదిరి విదూషకుడులా వీరి భాగోతాలలో హాస్య 
పాత్ర (వవేశించి (పేక్షకుల్ని హాస్యంద్వారా కడుపుబ్బ నవ్వి స్తుంది. అంతేగాదు. 
మధ్య మధ్యలో ఆరె భాషను తెలుగులోకి అనువదిస్తూ వుంటాడు. ఒక్కమాటలో 
చెప్పాలంకే వీరి హాస్య పాత సంస్కృత నాటకాల్లోని విదూషకుని పాతను పోలి. 
వుంటుంది. రాజు పాత్రలకు అతిసన్నిపిత౦గా పం వీరి భాగోతాల్లో పీ 
పాత్రల్ని పురుషులే ధరిస్తారు. ఇక కథలో వచ్చే పా తల పేర్లన్నీ మహారాష్ట్ర 
సంస్కృతికి కతత. వుంటాయి. అయితే మరికొన్ని పాత్రల "పేర్లు తెలుగు. 
పేర్లుగా నే వుంటాయి. ప్రదర్శించే రంగస్టలంలో ఒక పొడుగాటి గవ్వల హారాన్ని 
(వేలాడదీస్తారు. ఈ దండను వారు అంబాభవానికి చిహ్నంగా ఆరాధిసారు. 
గొంధశీ కళాకారులు ఆరెవారి పారితోషికాలతోనే జీవిస్తున్నారు. తెలుగు (ప్రజలు. 
కూడా వారిని ఆదుకుంటున్నారు. 

అయితే గొంధశీల భాగోత (ప్రదర్శనల కిప్పుడు (ప్రజాదరణ తగ్గిపోతూవుంది. 
అందువల్ల గొంధశీలలో చాలామంది వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరి స్తున్నారు. మరి. 
కొంతమంది, వేరే వృత్తితో జీవి స్తున్నారు. (క్రమక్రమంగా ఈ కళ క్షీణించిపోయే. 


390 జానపదక ళారూపాలు 


దశకు చేరుకుంది. ఇటీవల కొత్సాహికులై న గొంధశే కళాకారులు, ఈ కళను కాపాడు 


కోవడంకోసం మహాలింగంపల్లి కేందంగా గొంధశే నాటక మండలిని స్థాపించు 
కున్నారు. 


బాలతావంతి కథా ప్రదర్శనం : 


వారు (ప్రదర్శించే (ప్రదర్శనాలలో బాలావంతి కథ ఒకటి బాలావంతి కథలో 
రాజుకు సంతానం కలుగదు. సంతాన (ప్రా ప్తికోసం తపస్సుచేసి ఈశ్వరునివర్ణ 





వరంపొంది రావలసిందిగా రాణి రాజును (ప్రోత్సహిస్తుంది. మొదట రాజు అంగీక 
శించడు. ఐనా రాణి బలవంతం చేస్తుంది. రాజు తన రాజ్య భారాన్ని లిందోజీ 
(ప్రధానికి అప్పగించి తపస్సుకోసం అరణ్యానికి వెళ్ళడానికి పిద్దపడతాడు. ఆ 
సందర్భంలో వారిరువురి మధ్యా ఇలా సంవాదం జరుగుతుంది. 
బాలావంతి: __. వారి ఆరె భాషలో ఇలా వుంటుంది. 


ఐకుమి రాజా మీగోటి సంగిత కానిదారు ఐకుమి రాజా 
అంచనామయూ ఆంచనామగాదు సంగిత మీ ఆంచనామయూ 
వరదనుదదాలా తేపరచదనుదదాల బోలుధడావా వరదనుదదాలా 
వింబోజిదదాలా తేవింబోజిదదాల బోలుధడావొ వింబోజిదదాలా 


ఈ విధంగా సొగేవారి సంవాదం తెలుగులో ఇలా వుంటుంది. 


ఆరెవారి గొంధళే వీథి భాగోతాలు 59% 
శాలావంతి 


ఓ రాజా! నేనోమాట చెబుతాను చెవున బెట్టవలసింది 
మన పేరూ మన వూరుపేరూ చెబుతాను 

మన కీ రాజరికం వుండి లాభమేమి 

మన కీ ధన్నదవ్యాలు కూడా వుండి ఏమి లాభంలేదు. 
వేములవాడ దేవుడుండీ కూడ లాభం లేకుండా వున్నది 
వినవయ్యా ఓ రాజా! నేనో మాట చెబుతాను 

ఇటు చెవిబెట్టి విను. 


అవర్‌ సింగ్‌: 


ఓ నారీ? అదేమి సంగతో చెప్పు వింటాను. 
బాలావంతి?._ 


మనకు కొడుకులూ కూతుళ్ళూ లేరు 
నిన్ను నాన్నా అని పిలిచే కొడుకులు లేరు 
నన్ను అమ్మా అని పిలిచే కూతుర్లు లేరు 
తండి చెప్పులు తొడిగే కుమారుడు లేడు 
తల్లి రవికెలు తొడిగే కూతురు లేదు 
కఓ రాజా! నివిప్పుడు థౌలగిరి (ధవళగిరికి వెళ్ళాలి 
నీవు కొడుకూ కూతుర్ల దానం పొందాలి. 
అవర్‌ సింగ్‌ ఏ. 
ఓ నా రాణీ! నేను కూడ ఓ మాట చెబుతాను 
ఓ నారీ దేవు డివ్వందే కూతుర్తెబ్రా కలుగుతారు 
ఓ నారీ దేవు డివ్వందే కొడుకులెట్రా కలుగుతారు 
సంతానం కోసం నె నెక్కడికి వెళ్ళను 
నాతో నీవున్నూ ఇట్లా చావవలసిందే తప్ప 
నేను సంతానం కోసం ఎటూ వెళ్ళను సుమా! 
శాలావం౦తి 
వినపయ్యా ఓ రాజా! నెనో మాట చెబుతాను 
కొడుకు కూతుర్ల వరం పొందడం కోసం నివు తప్పక వెళ్ళాలి 





_జానపదకళారూపాలు 


ఇట్లా బాలావంతి చెప్పడం (పారంభించింది. 
(aa) 
అవర్‌ సంగ్‌ :.__ 


మంకవతిని వెంటనే రప్పించాలి 

సోదరుడు లింబోజీని కూడ పిలిపించాలి 

ఆ లింబోజి అన్నకు ఈ రాజ్యం అప్పగించాలి 
పత చిన్న లంతా కూర్చున్నా రీ సభలో 


Hen 


కోమట్లూ బామండ్లూ కూడ కూర్చున్నా రిక్కుడ 
మీనా రాణీ? నని రాజ్యాన్ని ఎవరి కిచ్చేది? 
ఆక్కడ రెండు పెసల్ని ముడి వేయాలి 


ఇ అ ( 
టు 


ఒక్క పెసను మ్మాత్రం వెను ఒడిలో కటురుంటా 


ఇలా వారి సంవాదం జరుగుతుంది. ఈ (పదర్శనాలను ఈనాటికీ 
ఆ౦(ధదేశంలో ప్రదర్శిస్తున్నారు. మన జానపద కళారూపాలు ఎలా శిథిలమై 
పోతున్నాయో గొంధశే వీథి భాగోతాలు కూడ నశి స్తున్నాయి. అవీ 
మన కళారూపాలతోపాటు పెరిగాయి కాబటి వాటిని కూడ సంరక్షిం 


య 
చాల్చిన బాధ్యత వుంది. ఈ గొంధశే వీధి భాగోతాలను పరిశోధించిన 


"పేర్వారం జగన్నాథంగారికి కృతజ్ఞతలు. 


లు 





రు 








ముఖ్యంగా తెలంగాణా జానపద కళారూపాలలో శె వమతాన్ని (పబోధించేవీ? 

శక్తి స్వరూపాన్ని ఆరాధించేవీ, [గామదేవతల్ని పూజించేవీ ఎన్నో వున్నాయి. 

తెలంగాణాలో రేణుకా ఎల్లమ్మ, మూహురమ్మ, పోశమ్మ, బతకమ్మ, మహం: 

కాళి అంకమ్మ మొదలై న ఎందరో దేవతలు ఇంటింటా వాడవాడలా వున్నారు. 
ఆ దేవతల్ని ఎంతగానో పూజిస్తారు. 


ఆ దేవతలకు సంబంధించిన కథల్నీ, గాథల్ని (గామ (గామానా ఒగ్గు కథలు. 
చెప్పేవారూ, బై ండ్లవారూ గొల్లసుద్దులు చెప్పేవారూ. ఎందరో కనిపిస్తూ 
వుంటారు. ఈ నాటికీ ఆ కథలూ, కళారూపాొలూ నిలిచి వున్నాయం'పే చార్మితకంగా 
వాటి (ప్రాముఖ్యం ఎటువంటిదో ఊహించుకోవచ్చును. 


ఇలా కథలు చెప్పేవారిలో బవనీలనీ, బై నీడివారనీ, బై ండ్లవారనీ రకరకాల 
"పేర్లతో పిలుస్తూ వుంటారు. ఈ బై ౦డ్లవారు -హరిజనులై న పూజారులు. 


అయితే బవనీలు కాకతీయ చక్రవ రుల కాలం నాటికే (పాముఖ్యం వహించి. 
నట్లు (కీడాభిరామంలో వున్న ఈ (క్రింది ఉదాహరణను బట్టి తెలుసుకోవచ్చును. ఈ. 
వుదాహరణను కాకతీయుల కళావిన్యాసం శీర్షికలో చర్చించిన మాచల్జేవి (క్రీడాభి 
రామం శీర్షికలో ఉదహరించబడించే, అది ఇది. 


బవనీల ప్రసక్తి: 


వాద్యవైఖరి కడు నెరవాది యనగ 
ఏకవిరామహాదేవి ఎదుట నిల్చి 
పరశురాముని కథ లెల్ల (పౌఢి పాడె 
చారుతర కీర్తి బవనిల చక్రవర్తి 
M - 38 


594 ల జానపదకళారూపాలు 


అని అనడాన్ని బట్టి బవనీలు ఈ రకమైన కథలు చెప్పడంలో ఎంతటి (ప్రక్యాతి 
వహించారో తెలుసుకోవచ్చును. 


పీరశై వ మతస్టులకు వినోదాన్ని కల్పించే వీరిని బై ౦డ్త వారంటాళు. కులాల 
వారీగా, Tawa a 'ఆచార్యు లూ, కళాకారులూ వున్నట్లు ఏతా కేవలం శైవ 
మతస్థుల కే వినోద (పదర్శన లిస్తారు. 

వీరు శై వమతస్సుల ఇళ్ళలో పెండ్లి మొదలైన శుభకార్యాలలో నూ, చావు 
మొదలై న దుర్తి నాలలోనూ కథలను చెపుతారు. అయితే పెండ్రికీ, చావుకీ వేరు 
"వేరుగా వాయిద్యాలు వాయిస్తారు. 





సంపదాయ కథలు చెప్పే బై ౦డ్రవారు 

జమిడికయే, జముకు 

బై ండ్లవా రుపయోగించే వాయిద్యం జమిడిక, దీనినే కాలక్రమాన జిమిలిక, 
ar పిలుసు స్తున్నారు. నేటి జముకును చూచినవా రందరికీ జమిడిక ఎలా 
వంటుందో ఊహి౦చవచ్చును. కథకుడు మ మధ్యలో వుంకి కథాగానం చేస్తూవుంటే 
పక్కనున్న వంతలు జమిడికల్ని వాయిస్తూ వుంటారు. ఈ జమిదికలు కొన్ని 
ఇ త్రడితోనూ, మరికొన్ని కరతోనూ తయారుచేసుకుంటారు. జమిడిక వాయిద్యం 
నేటి జముకుల నాదం లాంటిదే, జుకజుం జుకజుం అని నినాదాన్నిసామి. పాట వరుస 
ననుసరించి, ఈ వాయిద్యం మారుతూ వుంటుంది. సన్నివేశాన్ని బట్టి ఉధృత ౦గా 
వాయిస్తారు. అయితే బ్వైండ్లవారి కథల బాణీలకూ, జముకుల కథల బాణీకీ చాలా 
వ్యత్యాస ముంటుంది. బై౦డ్హవారు తెలంగాణాలో (పాముఖ్యం వహి స్తే, జముకుల 


.అవని.లే.బె..ం డ్ల వారు 1.595 


వారు తూర్పు గోదావరి, విజయనగరం. ప (శ్రీకాకుళం జిల్లాలలో. (సామ్లుఖ్యం 
వహ స్తున్ను.. జముకుల కథల వివరాలను ఆ శీర్షికలో కా వివరించ 
బడింది. | 


పారంభం 18 వ శతాబ్దంలో : 
© 


ఎల్లమ్మ కథా గాన (ప్రచారం 18 వ శతాబ్దంలోనే (ప్రారంభమైంది. నాటీ 
నుంచి ఈ నాటి వరకూ తెలంగాణా జిల్లాలలో రేణుకా ఎల్లమ్మ కథలు విరివిగా 
సాగుతూ నే. వున్నాయి. ఇక ఎల్లమ్మ గుడులు తెలంగాణాలో ఎక్కడ చూచినా 
కోకొల్లలు. ఎల్లమ్మను ఇంత శ్రద్దగా వారు కొలు స్తున్నారంటే, ఆ కథలపట్ల (పజ 
అలో "వున్న భక్తి (శ్షద్దలను ఆర్హం చేసుకోవచ్చు. 


ఆయా రాజుల జ కాలంలో మారిన చారితిక పరిస్టితుల దృష్టా, 
రేణుకా ఎల్లమ్మ కథా గానం, ఆంధ, తమిళ, కర్ణాటక రాష్ట్రాలలో కూడా (ప్రవే 
శించి, తెలంగాణా సరిహదుల దాటి మహారాష్ట్రకు వెళ్ళిన గొండ్రివారు, ఎల్లమ్మ కథ 

స ఈ! న్‌ న్‌. 

లను గానం చేస్తూ కర్నాటకకు కూడా వ్యాపింపచేళారు. 

ఈ నాటికీ కర్నాటకలో రేణుకా దేవాలయా లున్నాయి. (పతి సంవత్సరం 
అక్కడ జరిగే ఉత్సవాలలో స్త్రీలు వివస్ర్రలై నగ్నంగా ఆవేశంతో ఆలయం చుట్టూ 
పరుగెత్తుతూ 'రేణుకాదేవిని పూజిసారు. 


ముఖ్యంగా పల్లెల్లో వచ్చే కలరా, మళూచికం, పొంగు, ఆటలమ్మ మొదలై న 
వ్యాధులకు ఈ దేవతలే కారణంగా పూజిస్తారు. ఒకో (ప్రాంతంలో ఒకో రకమైన దేవ 
తల్ని ఇలాగే పూజిస్తారు. 


కోస్తా ఆం(ధ (సాంతంలో గంగాణమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, ఎర్ర 
మారెమ్మ, మహలక్కమ్మ, మహాంకాళమ్మ మొదలై న దేవతలను పైన పుదహరించిన 
వ్యాధులు సం|క్రమించినప్పుడు ఆ దేవతల్ని నీచ తశ ఎంచి, . వాటిని సంకు 
పర్చటానికి, కొలుపులను కొలునారు. 


(ఎ ఆ దేవతల. పృట్టుపూర్వో త్ర త్తరాలను ఆ వుత్సవాల సందర్భంలో కథా గానం 
శ సేవారు. ఆ కథా గానం చేసే సేవారే పూజారులుగా వుండేవారు. ఆ పూజారులు హరి 
-జనులు ఆసాదులు, కుమ్మరివారు, _ రజకులు టై బై ౦డ్ల వారూ మొదలై న వారుండేవారు. 

బై ౦డ్ల వార నే వారు రుద అ 


596 జానపద కలౌరూపాలు 
రేణుకా మహాత్మ్యం : 


జమదగ్ని మహాముని ఆజ్ఞ ననుసరించి కుమారుడై న పరశురాముడు తల్లియైన 
రేణుకను వధించిన తీరునూ, ఆ కథయొక్క_ పూర్వాపరాలనూ, వధానంతరం రేణుక 
యొక్క మహాత్మ్య గాథలనూ ఉ శ్రేజంగా బై ౦డ్డ వారు చెప్పతారు. రేణుక చేసిన 
త్యాగానికి ముగ్గులె రేణుకను ఎంతో భక్తి (శ్రద్ధలతో కొలుస్తారు. 


ఎల్లమ్మను ఆరాధించే భక్తులు, వారి ఆడపిల్లలను ఎల్లమ్మ “పీరు మీద జోగిత 
లుగా అర్చిస్తారు. ఆమెను బసివిగా పిలుసారు. ఆ అమ్మాయి ఊరందరి సొత్తు, 
(పతిఫలా పేక లేకుండా అందరి కామవాంఛలూ తీరుస్తుంది. ఆ సాంప్రదాయం ఈ 
నాటికీ తెలంగాణాలో కొనసాగుతూనే వుంది. 





ఎల్లమ్మ పుట్టు పూర్చో త్త తరాలను గురించి డా॥ యెల్లెండ రఘుమా రెడ్డి 
“పల్లె పదాలలో వజాజీవనం"' అనే (గంథంలో (852 వ, "పీజీలో ఉదహరించిన 
జానపద గేయాన్నిబట్టి ఎల్లమ్మ జన్మ వృత్తాంతం తెలు స్తున్నదని కె. వి. హనుమంత 
రావుగారు ఆంధ ప్రభలో ఉదహరించారు. _ 


ఐవనీలేబై౦డ్లవారు 597 
4పలి బిడ్డ నమ్మా, వర్తిక్య్మాః 
శివుని చిన్నటిజ్తవమ్మా ఎల్లమ్మా, 
నీవు శివువెల్లి మాతవమ్మా ఎల్లమ్మా. 


పుట్టలో పుట్రినావు ఎల్లమ్మా. 
నీవు పుడమిపై బథ్ధావమ్మా ఎల్లమ్మా. 


నాగవన్నె చీరలమ్మా ఎల్లమ్మా నీకు, 
నికు నెమలికండ్ల రవికెలమ్మా ఎల్లమ్మా, 


ఎదుము గల్వాలు తల్లీ ఎల్లమ్మా నీకు 
ఎనుక నీకు దరిసెనమ్మా ఎల్లమ్మాం 


గవ్వలాది కంకణమ్ము ఎల్లమ్మా నీక. 
ఘంటలాది రాగమమ్మా ఎల్లమ్మా. 


నాగుబాముల బట్టినావూ ఎల్లమ్మా నీవు. 
నడికట్టు వేసినావూ ఎల్లమ్మా. 


జెట్టిపోతుల బట్టినావూ ఎల్లమ్మా నివు. 
జడికొప్పులు వేసినావు ఎల్లమ్మా. 

కాలిగజ్జెలు గల్లు మనిపిస్తే ఎల్లమ్మా నీవు. 

ఓరుగల్లు తల్లడిల్లై ఎల్లమ్మా. 

ఓరుగంటి రాజులకు ఎల్లమ్మా నీవు 

_ ఓంకారమడిగితివి ఎల్లమ్మా. 

ఎల్లు ఎల్లు ఎల్లమ్మా ఎల్లమ్మా నీవు. 
ఎల్లు నివు ఎదురైనచో ఎల్లమ్మా. 





తల్లి ఎవరమ్మా. ఎల్లమ్మా! 


మహాభారత ఏథి 





భారత భాగవత కథలం'పే చెవి కోసుకునేవాళ్ళ భారతదేశంలో కోకొల్లలుగా 

వున్నారు. కానీ, మహాభారతాన్ని ఒక ““ఇనిస్టిట్యూషన్‌ లాగా రూపొందించడం క 
మాతం ఆంధ్రదేశంలో ఒక్క చితూరు జిల్లాలో నే జరిగిందనీ, బహుశా దేశం 
మొత్తంలో ఇంకెక్కడా కూడా మహాభారతం ఇంతగా ప్రజల సాంస్కృతిక జీవనం 
లోకి చొచ్చుకు ప్రోలేదేమో నంటూ పసుపులేటి పూర్ణచ ౦ద్రరావుగారు, ఆ౦(ధ్రజోతి 
పత్రికలో వివరించారు. 


ధర్మరాజు గుళ్ళు పేరుతో చిత్తూరు జిల్లాలో నూరుకు పైగా ధర్మరాజు 
గుళ్ళున్నాయి. ఏటినీ గుళ్ళు అనటం కన్నా, సాంస్కృతిక (ప్రదర్శనా కేంద్రాలుగా 
పిలవవచ్చు. (ప్రతి సంవత్సరం 12 నుంచి 18 రోజుల వరకూ మహాభారతంలోని 
పర్వా లన్నిటినీ “వీధి నాటకరూసంలో" ధర్మ రాజు గుళ్ళ ముందు (ప్రదర్శిసారు. 
ఇలా చిత్తూరు జిల్లా అంతటా ఈ (_ప్రదర్శనాలు జరుగుతాయి. ఈ (_పదర్శనాలను 
ఆసరాగా చేసుకుని చుట్టుప్రక్కల (గామాల (పజలందరూ తరలివస్తారు. ఇలా తరలి 
వచ్చే (ప్రజలకు సదుపాయంగా వివిధరకాలై న అంగళ్ళూ, (గ్రామీణ ఆటపాటలూ, 
వినోదాలూ చోటు చేసుకుంటాయి. ఇలా (పతి గుడి ముందూ ఒక జాతరలాగా 
తయారౌతుంది. ముఖ్యంగా పనిపాటలన్నీ అయిపోయిన తరువాత వేసవిలోనే ఈ 
కార్యక్రమాలు జరుగుతాయి. జాతరలూ, వీథి నాటకాలూ, ఆంధ్రదేశంలో ఇతర 
చోట్ల రదర ంవరంతా నూరు న తై పెగా మం చితూరు జిల్లా 
విశేషం. 


ఎన్నో ఏథి నాటక బృందాలు: 


మహాభారత కథకు చిత్తూరు జిల్లాలో ఎంత ఆదరణ వుందో, ఈ నాటికీ 
చిత్తూరు జిల్లాలో ఇంకా (బతికివున్న వీథి నాటక బృందాల్ని చూ స్తే తెలుస్తుంది. 


ధర్మరాజు గుళ్లూ మహాభారత వీథి నాటకాలు 599 


హరిజనులు, యానాదులు, జంగాలు, బలిజలు, గొల్లలు, రెడ్లు మొదలై న అ నేక 
కులాలవారు రోజుల తరబడి ఈ _పదర్శనాలను (ప్రదర్శిస్తూ వుంటారు. అంతే కాదు 
అన్యమతస్తులెవ (క్రిష్టియన్లూ, ముస్తిములూ మహాభారత నాటకాల్లో నటించటమే. 
కాక అనేక వీధి భాగవతదళాలకు శిక్షణ ఇచ్చే గురువులుగా కూడా వున్నారంతే,. 
ఇంతకం"టే మత సామరస్యానికి దాఖలా ఏం కావాలి. సాంస్కృతిక _పదర్శనాలు,, 
జాతీయ సమైకత్యతను ఎలా పెంపొంది స్తున్నాయో తెలుసుకోవచ్చు. 


ఇవి యక్షగాన ఏథినాటకాలు: 


చిత్తూరు జిల్లాలో (ప్రదర్శించే పీధినాటకాల శిల్పం యక్షగానరీతికి చెందింది. 
ఇందులో కుప్పం (పాంతంలోని “క౦గుం౦ంది సంస్థానం” లో వెల్లివిరిసిన 'కంగుంది 
బాణీ” అనేది. చిత్తూరు యక్షగాన నాటకాల (ప్రత్యేకత. అయితే చిత్తూరు జిల్లా 
తూర్పు ప్రాంతంలో “సంత పేలూరు బొణ"కి ఎక్కువ _పత్యేకత పుంది. ముఖ్యంగా 
వీరు రామ నాటకాలను ఎక్కువ ఆడతారు. అందులో కుశలవుల నాటకం ఎంతో 
(పాముఖ్యం వహించింది. 

చిత్తూరు జిల్లాలోని ఈ భారత నాటక (ప్రదర్శనం కేవలం స్టేజికి మాత్రమే 
సరిమితం కాకుండా, రంగస్థల స్థాయినీ, నటుల స్థాయినీ దాటి ఊరందరూ పాల్గొనే 
సమిష్టి రంగస్టలంగా మారిపోతుంది. ఉదాహరణకు “బకాసుర వధ ఘట్టంలో 
భీముడి పాత్రధారి. రంగాన్ని వదిలేసి, నిజంగా ఓ బండిమీద ఊళ్లోకి బయలుదేరి. 
గడప గడపకూ బోణాల్ని స్వీకరించి, రాకష్షసవధానంతరం “సమిష్టిబంతి' జరపడం. 
విశేషం. 

కరో సందర్భంలో “4కి రాతార్డు యం”? ఘట్టంలో నాటకరంగాన్ని వదలి 
(ప్రజల్లోకి (ప్రవేశించి, మరింత పై స్థాయికి చెందిన రిచ్యువల్‌ గా రూపాంతరం 
చెందుతుంది. సామాన్యంగా వీధినాటక (పదర్శనాలన్నీ రాత్రిపూటే జరిగినా, 
ఇలాంటి ఘట్టాలు మాత్రం పట్టపగలే జరుగుతాయి. 


తపస్మాన్‌ : 


ఈ సందర్భంలో .... అర్జునుడు దివ్యాస్తాంల కోసం చేసే తపస్సుకు (ప్రతీకగా 
నీలబెటిన ఒక సంభాన్ని ఎక్కుతాడు. అరున పాతధారి. మెట్లు 'మెటుకూ ఎకి తో 
nD థి | జ కు య 
నాటకీయంగా పద్యం పాడుతూ అధిగమిస్తాడు. తపస్సుకు వీలుగా మాను" 


శ00 జానపదకళారూపాలు 


వెడల్చుగా ఒక మంచెను ఏర్పాటు చేసారు. ఇలా ఏర్పాటు చేసిన మానును “తప 
స్మాన్‌ గా పిలుస్తారు. 

అర్జునుడు తపస్మాన్‌ ఎక్కే_రోజు అనగానే చుట్టుపక్కల (గ్రామాల నుంచి 
(వజలు వేలసంఖ్యలో తెల్ల వారుజామునే వచ్చి చేరుకుంటారు. అర్జునుడు తపస్మాన్‌ 
ఎక్కిన తరువాత, ఓ విల్లు ఆకారం కలిగిన వెడల్పాటి చ(టంలో కూర్చుని, నిమ్మ 
కాయలు, విభూది, పళ్ళు, పూలు నేలమీదికి వెదజల్లుతాడు. అర్జునుని తసస్మాన్నీ, 
ఎక్కా_డాన్నీ స్వర్గారోహణంగా (ప్రజలు భావించి, పై నుంచి క్రిందబిడే పళ్ళూ, 


పూలూ, ఎంతో పవిత్రమైనవిగా ఎంచి వాటిని అందుకోవడానికి జనం (తొక్కిన 
లొడుతారు. 





పిల లు లేని తలులు: 
య ne) 


అంతేకాదు పిల్లలు లేని తల్లులు ఈ వుత్సవానికి హాజరవుతారు. తవస్మాన్‌ 
పై నుంచి పడే పళ్ళూ పూలకోసం తలారా స్నానం చసి తడిబట్ట లతో తపస్మాన్‌ 
కింద వేచివుంటారు. అర్జునుడు మెట్టు మెట్టుకూ పాట పకుపుంటో తీరిగ్గా తప 
స్మాన్‌ ఎక్కేటంత సే సేపూ" చ్‌ స్రీలు పడుకుని సాష్టాంగ దండ(పమాణం చేస్తూ, 
తల ఎత్తకుండా అలాగే పడివుంటారు. అర్జునుడు. (పసాదాల్ని నేలమీదికి పడవేసే 
సమయంలో ఎంతో భ క్తిశద్దలతో వారి స కొంగుల్ని సరిచేసుకొని, మోరలెత్తి 
ఎదురుచూస్తారు. ఆ పళ్లూ, పూలుపడిన ముఖాలు ఎంతో వికసిస్తాయి. 
పడని ముఖాలు నిరుత్సాహపడిపోతాయి, అంశయే దీనినిబట్టి వీథి 
నాటక శీపవాన ఎంత బలవ_త్తర మెైనదో తెలుసుకోవచ్చును. 


ఈ విధంగా మహాభారతం వీథినాటక స్థాయి నుంచి జీవితం 
లోకి ఎలా (వవేశించిందో అర్థం చేసుకోవచ్చును. 





కూచిపూడి వారసులే 
కోటకొండ భాగవతులు 





భరతనాట్య సంపదాయ (ప్రవ ర్హకులలో కూచిపూడి కన్న (పథములు పొతకమూరి 
భాగవతులు. పీరు అహోబలస్వామి సన్నిధిని నాట్యాచార్యులై నిత్య నాట్య'సేవ 
చేసేవారు. | 
శ్రీ వెలయపాల వారధి పవ్వళించి. జోజో, అన్న జోలపాట ఈ భాగవతులు 
రచించిందే. వీరిని తాళ్ళపాక అన్నమాచార్యులే పేర్కొన్నారన్న, గీత నాట్యాలలో 
వీరికి గల (పతిభ వ్యక్తం కాగలదనీ వీరు 1280 (పాంతపువార నీ తెలుస్తూంది. 
దీనినిబట్టి భాగవతకళ రాయలసీమలో తర తరాలుగా (పచారంలో వున్నట్లు తెలుహ్తా 
పుంది. 


భాగవత కళ, నవాబుల ఆదరణ : 


భాగవత కళను రాయలసీమలో విరివిగా (ప్రచారం చేయవలెనన్న తలంప్పతో 
కీ; ఈ॥ 1700-1750 (పాంతాలలో బనగానిపల్లె . నవాబుగారు కూచిపూడి నుండి 
కొందరు కళావే త్రల కుటుంబాలను ఆహ్వానించి కోటకొండ, కపషటాల (గామాలలో 
వారికి భూములు ఇచ్చి, వారిచేత కర్నూలు జిల్లాలో భాగవతకళ (పచారాన్ని (ప్రోత్స 
హించారు. అప్పటిలో కూచిపూడి నుండి తరలివెళ్ళిన కుటుంబాలలో (ప్రథముడు 
చల్లా భాగవతం దాసంభొట్లు. సిద్ధేంద్రయోగి నేర్పించిన పారిజాతాసహరణాన్ని పారం 
పర్యంగా (పేదర్శించిన వారిలో చల్లావారు ముఖ్యులు. తొమ్మిదవ తరానికి భరత 
శాస్రం లత్మీనారాయణళాస్త్రి సుప్రసిద్ధ నాట్యకళా విశారదుడు. భామాకలాపాన్నీ, 
గొల్లి కలాపాన్నీ, శేతయ్య పదాలనూ, తరంగాలనూ అభినయించడంలో దిట్ల. 
సంగీతనృత విద్యల్లో నే కాక, సంస్క తాం(ధ్ర భాషల్లో చక్కని పాండితీ | వతిభ 
గడించినవారు. . ™™ 


602 జానపదకళారూపాలు 
ఆదరించిన కర్నూలు నవాబు : 


కూచిపూడి వీధి భాగవతులకు గోలుకొండ నవాబు తానీషా ఎలా అగ 
హారాన్ని దానం చేశాడో అదే విధంగా కోటకొండ భాగవతులకు కర్నూలు నవాబు 


208 ఎకరాల భూమి (కో తియంగా ఇచ్చారట. ఆ oe ఈ నాటికి వారి అనుభ 
వంలో వుంది. 


వీరి ఇలవేల్పు కౌలుట్ల చెన్న కేశవుడు. వీరి కుటుంబంలోని (పతి మగపిల్ల 
వానికి ఐదవ ఏట ఆ దేవాలయంలో ముక్కు కుట్టిస్తారట. ఆ దేవుని ఎదుట గజ్జె 
కట్టించి, (పథమ పాఠాలు _పారంభిసారట. విద్య పూర్తికాగానే చెన్న కేశ వుని సన్ని 
ధానంలో. (పథమ (ప్రదర్శనం ఇచ్చిన అనంతరం గాని రాజు లవద్ద _పదర్శించేవారు 
కారట్స. వీరికి ఎక్కువ మక్కువతో అభ్యాస మైన విద్యలు, తరంగాలు, అష్ట ష్టపదులు 
క్షేత్రయ్య స పదాలు. 





భరతశాస్తం లక్ష్మీనారాయణశొస్ర్రి కోటకొండ భాగవతులు 
కవ గ్రోల భాగవతులు : 


రెండువందల సంవత్సరాలకు పూర్వం .బనగానిపల్లి నవాబులు కర్నూలు సమీ 
పంలో తుంగభ[దా నదికి అవతల (వక్కన అలంపురానికి దగ్గరగా నున్న చార్మితక 
సుందర నగరం కప్మట్రాల. వీరికి ఈనాముగా యిచ్చారు. ఆనాడే కూచిపూడి .ను౦డి 
కొంతమంది చల్లావారు కుటుంబాలతో అక్కడకు వెళ్ళారు. కూచిపూడి. సంప 


కూచిపూడి వారసులే కోటకొండ భాగవతులు 603 


దాయాన్నే వారు నై జాం సంస్థానంలో (పచారం చేశారు. కాని రాను రాను వారి 
కళాసం(ప్రదాయం నిర్తీ వమెపోయింది. 

వీరు కూడ ఆ (గ్రామంలో వున్న కాళ త్తయ్య దేవాలయంలో బిడ్డ లందరికి 
చిన్నతనంలో నే ముక్కులూ, చెవులూ కుట్టించి, గడ్జె కట్టించి నాట్యాభ్యాసానికి 
(పారంభోత్సవం చేసేవారట. అక్కడ వున్న కళాకారులు. చల్లా మోహనకృష్ణ, 
చల్లా కాళత్తయ్య, చల్లా ముద్దుకృష్ణ మొదలై నవారు వీధి భాగవతాలను (పచారం 
చేశారు. 


చలావారు ' 
య 


 సిద్దేరదయోగి “పేరు నిలబెట్టినవారు చల్లావారు. ఈ మధ్య కీర్తి శేమలై:న” 
భరతళా స్తం లక్ష్మీనారాయణశా స్రీ. వారిలో తొమ్మిదవ తరానికి చెందినవారు. శాస్తి 
గారు ఆ కళాకారుల కుటుంబానికి చెందిన సుప్రసిద్ద నాట్య కళావిశారదులు. భామా 
కలాపాన్నీ, గొల్ల కలాపాన్నీ క్షేతయ్య పదాలనూ, తరంగాలగానూ అభినయించ 
డంలో దిట్ల, నృత్యవిద్యల్లో నే గాక, సంస్కృతాంధ్ర భాషలలో చక్కని పాండితీ 
(ప్రతిభ గడించారు. నృత్యరీతిలో వీరి బాణీకీ, కూచిపూడివారి బాణీకీ అడుగుల 
క్రమంలోనూ, జాతి విన్యాసాల్లోనూ లేడా వున్నట్లు, ఆంధ్రపదేశ్‌ సంగీత నాటక 
అకాడమీ వారిచేత జరుపబడిన కూచిపూడి నాట్య సదస్సులో వివరించారు.  వీఠి 
కలాపంలో కొన్ని భాగాలను ఆనాడు అభిలభారతస ౦గీత నాటక అకాడమీవారు . 
"టీపురికారు చేశారు. వారి సంప్రదాయం ఎటువంటిదో మనకు తెలియకుండా - 
పోయింది. 


కోటకొండలో ఈ నాటికీ ఉన్న లక్మీనారాయణశా స్త్రిగారి 
అన్న కుమారుడైన రంగయ్యగారికి భరతనాట్య శాస్త్రంలో అభి 
నివేశం అట్లాగే వున్నదట. మరికొందరున్నా జీవనోపాధి కష్టమె 
ఇతర వృత్తులలోనూ, వ్యవసాయంలోనూ ఆస కిని “పెంచు 
కున్నారు. గ 











చొషాయ వస్త్రాలను ధరించిన వ్యక్తి కాశీకావడి అంటూ ఒక కావడిని భుజాన 

వేసుకుని రెండు (పక్కలా పసుపురంగు బట్టతో మూతగట్టిన బిందెలుగానీ రెండు 
బుట్టలుగానీ కావడి బిద్దకు కట్టి, కావడిలో కాశీ విశ్వనాథుని విగహాలను వుంచి, 
పసుపు కుంకాలతోనూ, పుష్పాలతోనూ అలంకరించుతారు. 


బొమ్మల చిత్ర పటం : 


ఆ కావడి కొమ్ముకు మూడుగజాల చిత్రపటాన్ని, ఒకపక్క కావడి కొమ్ముకు 
తగిలించి, కాశీ విశ్వనాథుని సందర్శనాన్ని గురించి వారు (పయాణించే దీర్ణ (ప్రయా 
ణంలో దర్శించే క్షేతాలను గురించీ, పూర్వకాలంలో కాశీయాత్ర చేయాలంటే ఎంత 
కష్టమో ఈ కథ ద్వారా వినిపిస్తారు. 

యాత్రికులు బయలు దేరిన దగ్గర నుంచీ, కాశీకి పోయే దారిలో, అడవుల్ని 
గురించి, (ప్రకృతి వర్షన గురించీ, [కూరమృగాల ఆర్భాటాలూ, నదీ (పవాహోాలూ, 
స్మత్రాలూ, దొంగల దోపిళ్ళూ, మజిలీలూ, ఇతర యౌత్రా స్టలాలూ, పర్వతాలలో 
(ప్రయాణం, చివరికి కాశీ విశ్వనాథుని సందర్శనం. ఈ మధ్యలో వచ్చే బాధల్ని 
గురించీ, క్రూరమృగాల బారి నుండి తప్పుకోవడం గురించీ, వరుస కమంలో కథను 
నడుపుతూ ఆ కథా సంవిధానంలో అన్ని రసాలనూ చిత్రిస్తూ, చివరికి అన్ని కష్టా 
లనూ అధిగమించి, కాశీ విశ్వేశ్వరాలయానికి చేరి ము క్రీ పొందడంగా దీనినీ 
జీవితానికి అన్వయించి, మనం స్వర్గానికి చేరుకోవడం ఎంత కష్టమో, ఈ కష్టా 


లను ఉదాహరణగా చెపుతారు. కథకుడు ద్విపద నడకలో కథను బహూలబ్దుగా 
నడుపుతాడు. 


కాశీ కథలు చెప్పె కాశీ కావడి 605 
(పజల మధ్యలో పగటి వినోదం: 


. ముఖ్యంగా ఈ కాశీ కావడి చిత కథా విధానం, పగటిపూట (ప్రజల మధ్యనే 
జరుగుతుంది. ఎక్కువగా ఉదయపు సమయాల్లో నే జరుగుతుంది. కథా కాలం 
కనీసం అరగంటసేపు వుంటుంది. కాశీ కావడి, కాశీ కావడి అంటూ గంటలు 
(మోగించుకుంటూ నడిబజారులో కావడి దించి, కథకుడు కథను (ప్రారంభిస్తాడు. 
పిల్లా జల్లా ముందుగా వస్తారు. తరువాత పెద్దవాళ్ళు ఆ తరువాత స్త్రీలూ అందరూ 
కావడి చుట్టూ మూగుతారు. 


ఆ రోజుల్లో కాశీక్షే తాన్ని సందర్శించడ మం కే విదేశా లకు వెళ్ళి తిరిగివచ్చి 
నే, ధనవంతులు తప్పా ఆ క్షేత్రాన్ని ఇతరులు దర్శించ లేకపోయేవారు. ఈ చిత 
కథావధానంద్వారా, వారు కాశీశ్షేతాన్ని చూసిన శే అనుభూతి చెందేవారు. 


కథాంతానికి అందరూ రససిద్దిని పొందేవారు. అధ్యాత్మిక చింతనతో, తృ ప్తి 
పొంది ఎవరికి తోచిన పారితోషికాలను వారు ముట్టచెప్పేవారు. 


ఈ విధంగా కథకుని ఒడి నిండి మరో వీథికి బయలుదేరేవాడు. వీరి బొమ్మ 
లన్నీ చీరలమీద వరుసగా చితించబడి అతి సుందరంగా వుంటాయి, అవి బందరు 
కలంకారీ బొమ్మల రంగుల్లో వుంటాయి. 


బొమ్మలద్వారా కథ చెప్పడంవల్ల చదువురాని వయోజను లందరికీ ఈ కథా 
విధానం సుబోధకంగా వుండేది. వీరు కేవలం కాశీమహత్రునే కాక, ఆ యా జాతుల, 
మతాలవారి దేవతలను గురించీ, దేవుళ్ళను గురించీ కూడా కథలు చెపుతారు. ఆనాడు 
ఈ చిత్రకథా విధానాన్ని కాశీకావడి ద్వారా చెప్పేవారు. ఎంతో భ_క్తి శ్రద్దలతో చెప్పే 
వారు. వినేవారు కూడా అలాగే వినేవారు. అయికే రాను రాను ఈ కళారూపం 
భక్తినీ, ముక్తినీ (పఖోధించేకం' పే భు క్తికే ప్రాధాన్య మిచ్చి వ్యాచక వృత్తిలో 
దించేశారు. 
కాశీకి పోయాను రామాహరి : 

కాళీకావడి కళారూపం ఈనాడు అంతగా (ప్రచారంలో లేకపోయినా ఆక్క. 
డక్క_డా ఈ కావడి (పదర్శనంతో (బితుకుతున్నవారు కూడా కనిపిస్తారు. 


(బ్రాహ్మణ వేషాలతో కావడిని మోసుకుంటూ బజారున సడి కాశీకి 
పోయి వచ్చామనసీ, గం గతీర్గ ౦ తెచ్చామనీ, కాశీ విశ్వేశ్వరుని పటాలు చూపిస్తూ 


“606 “జానపద కళారూపాలు 
పుంటారు. ఇలాంటి వారిని గురించి, . వెలువడిన జానపద గేయం ఈ, విధంగా 
వుంది, 


శాశీకి పోయాను' రామాహరీ. 

కాశి తీర్హమే తెచ్చాను రామాహరీ.. 

కాశీకి పోలేదు రామాహరీ ' -.... 

వూరి కాల్వలో నిరండి రామాహరీ 

కాశీకి పోయాను రామాహరీ 

కాశీ విభూతి తెచ్చాను రామాహరీ 

కాశీకి పోలేదు రామాహరీ = 

విడి, కాష్టంలో, బూడిదండీ సమమైన 
పంచేంద్రియాలూ రామాహరి 

నేను బంధించి యున్నాను రామాహరీ 

కొంచెము నమ్మినా రామాహరీ = 

కొంప ముంచివేస్తాడండి రామాహరీ 

ఆలుబిడ్డలు లేరు రామాహరీ 

ఆత్మయోగే నండి రామాహరీ ' 

అలుబిడ్డ లెల్ల. రామాహరీ క 

ఏనికా యూరనున్నారు రామాహరీ 


అంటూ. కాశీయాత్రను వ్యంగ్యంగా చిత్రించి 1 చుట్టూ మూగిన నూరి 
క జనాన్ని నవ్వించి, ఆ విధంగా పారితోషికా లను పొంది బ్రతుకును వెళ్ళబుచ్చు 
కునే వారు. 


ప అ చాలామంది మోక్షం క పుణ్యం 
కోసం కాశీయాతలు చేసేవారు. ఈ నాడు క కాశీయ్మాత అంత కష్ట 
మెన పనికాదు. ఈ కాలంలో (బతకడం కోసమే, కాశీ కావ 


శు 


'పదర్శనాల వస్తున్నారని లక్ష్మీకాంత. మోహన్‌గారు “అంటు, 
న్నారు. లా ల 








సంతోషాల 
క నసంతోత్సవాలు 





వసంతోత్సవం బుతు సంబంధమైన పండుగలలో ఒకటి. వసంత కాలంలో 
- మన్మథుని గురించి ఈ వుత్సవం జరుగుతుంది. ఈ వసంతోత్సవం గురించి 
వాత్స్యాయనుని కామ స్మూతాల్లోనూ, శ్రీ) హర్షుని రత్నావళి నాటకంలోనూ , కాళి 
దాసుని మాళవికాగ్ని మిత నాటకంలో నూ (పనావించబడింది. ముఖ్యంగా రత్నావళి 
నాటకం ఈ వసంతోత్సవంతో నే _పారంభమౌతుంది. 


ఆ౦(ధదేశంలో ఈ మదన మహోత్సవానికి, వసంత మహోత్సవమనీ, 
కాముని పండుగనీ ఫాల్గుణ శుద్ద పూర్ణిమకు కాముని పూర్ణిమ అనీ “పేరు. 14వ 
శతాబ్దానికి పూర్ణం ఈ వసంతోత్సవాలు ఏ విధంగా జరిగేవో తగిన ఆధారాలు 
"లేవు. కాని కొండవీటి రెడ్డిరాజుల కాలంలోనూ ఆ తరువాత కాలంలోనూ ఈ 
వసంతోత్సవాలు ఎలా జరుపబడుతూ వుండేనో తెలుసుకోవడానికి, శ్రీ నాథుని 
ఖీమేళ్వర పురాణంలోనూ, కొరవి గోపరాజు సింహాసన ద్వాతింశికలోనూ వసం 
తోత్సవాలను గురించి విపులంగా వర్ణింపబడింది. 


వసంత థోథలు : 


ఆ కాలంలో వనసంతోత్సవాలకు రాజనగరునూ నగరుకు వెలుపలనున్న 
'వుద్యానవనాన్నీ మనోహరంగా అలంకరించి, వుద్యానవనంలో ఒక పూజా మండ 
పాన్ని వివిధ దేవతలకు పూజా వేదికలను నిర్మించి; తోరణాలతోనూ; పుష్పాల 
తోనూ, సుగంధ (ద్రవ్యాలతోనూ వైభపంగా పూజామండపాన్ని అలంకరించి; 
రతీ మన్మథులను, లక్ష్మి, విష్ణపులను, శివ పార్వతులను, దేవేర్యదుడు, శచీదేవి, 
వసంతుడు, విఘ్నేశ్వరుడు మొదలైన విగహోలను వేదికలమీద వుంచి మహారాజు 
'అశ్వారూఢుడై మంత్రులు, సామంతులు, దండనాయకులు, పురోహితులు, చిమూ 
షకులు, పురజనులు వెంటరాగా (బ్రహ్మాండమైన మంగళ వాయిద్యాలతో ఉదాన 
వనానికి బయలుదేరేవాడు. = ప 








608 జానపదకళారూపాలు 


కప్పాలూ, కానుకలు : 


ఈ విధంగా (పారంధమైన వసంతోత్సవంతో వారి వారి విద్యల్ని (పద 
రించి పారితోషికాలు పొందటానికి నటీనటులు, శిల్పులు, చితకారులు, సంగీత 
విద్వాంసులు మొదలైన అనేకమంది కళాకారులు హాజరయే్యవారు. రాజ్యం నలు 
మూలల నుంచీ ఈ వసంతోత్సవాలను తిలకించడానికి ఆబాలగోపాలం కదలి 
వచ్చేది. ఆ నాటి వసంతోత్సవాలు రాజుకు, (పజలకు పండుగగా మారింది. 


వుత్సవం ఈ విధంగా సాగుతూ వుండగా రాజుకు, సొమంతరాజులూ, 
మండలేశ్వరులూ మొదలైనవారు కానుకలనూ, కప్పాలనూ ఈ సందర్భంలో 





చెల్లించేవారు. విదూషకులు వినోద గోష్టి జరిపేవారు. రాజు వెంట వచ్చిన సుందరీ 
మణులు వనంలో వుయ్యాలలూగుతూ, ఏలపాటలతోనూ, జాజరపాటలతోనూ కాల 
కేపం చేసేవారు. రాజు రాజులతో కలిసి; మన్మథునీ, తదితర దేవతలనూ పూజించి, 
బాహ్మణ దంపతులకు కర్పూర తాంబూలాలను సమర్పించేవారు. 


గుల వసంతం : 


తరువాత రాజు చందవాది. సుగంధ (ద్రవ్యాలనూ, కర్పూర నీరాజనాలనూ 
వినోద (ప్రారంభానికి చిహ్నంగా జన సమూహంపై చల్లేనాడు. ఆ తరువాత జన 


ఘట: నృ త్య ౦ ‘609 


సమూహం ఒకరిపై మరొకరు పరిమళ (ద్రవ్యాలను రంగులతో కలిపిన వసంతాన్ని 
చల్లుకొని వావివరుసలు లేకుండా తటాకంలో దిగి జల క్రీడలతో: విహరించేవారు. 


కళాకారులకు, ఘన సత్కారం : 


ఆ తరువాత మహారాజు....నిండు కొలువులో గాయకులకు, శిల్పులకు, 
నట్టువరాండకు, నటీ నటులకు బహుమానాలను సమర్పించి, పండితులను వెద 
పఠనాల మధ్య సన్మానించి, ఆ నాటి ర్మాతంతా....జాగారం చేసేవాడు. నాటక 
(ప్రదర్శనాలతోనూ సంగీత నృత్యాలతో నూ వ! 

రెడ్డి రాజుల్లో అన వేమా రెడ్డి , (వ్యపథమంగా ఈ వసంతోత్సవాలను (వ చేశ 
పెట్టాడు. న "నుండి రెడ్డి న సామాజ్యంలో వసంతోత్సవాలు వై భవో పేతంగా 
జరుగుతూ వుండేవి. ఆ మహోత్సవ సమయాలలో కర్పూరాది పరిమళ (దవ్యాలను 
వెదజల్లడం వలన అన వేమా రెడ్డి కుమారగిరి రెడ్డి రాజులకు, వసంత 
రాయ, కర్పూర వసంతరాయ బిరుదులు కలిగాయి; రెడ్డిరాజుల 
కాలంలో వసంతోత్సవాలు, జాతీయ వుత్సవాలుగా జరిగేవి. విజయ 
నగర రాజుల కాలంలో కూడా ఈ సరం పవక ముమ్మరంగా 
జరుగుతూ వుండేవి. 





ఘటనృ త్యం 
ఆం|ధచదేశపు జానపద నృత్యాలలో ఈ ఘటనృత్యం ఒకటి. ఇతర నృత్యాలవ లె 
ఎప్పుడుపడితే అప్పుడు | ప్రదర్శించే నృత్యంకాదిది. ఏ పర్వదినాల్లో నూ ఈ నృత్యాలు 
జరగవు. ఒక్క జాతర్ణ సందర్భాలలో తప్పా మరెప్పుడూ ఈ ఘటనృత్యాలు జర గవు. 
గరగల సంప్రదాయానికీ, ఘటానికీ దగ్గర సంబంధమున్నా రెంటికీ కొంత 
వరకు వ్యత్యాసం వుంది. కృష్ణా గుంటూరు జిల్లాలలో ఒకప్పుడు విరివిగా వాడుకలో 
వుండేవి. జాతర్లూ, జ౦తుబలులూ తగ్గిన తరువాత ఈ ఘటవృత్యాలు కూడా తగ్గి 
పోయాయి. ఆంధ్రదేశంలో అనాదినుంచీ (ప్రదర్శింపబడే ఈ నృత్యం జాతర్ణ. సంద 
ర్భంలో (పదర్శిసారు. పల్లెల్లో పళువులకు జాడ్యాలు వచ్చినప్పుడు కలరా, మళూచికం 
_వ్యాపించినప్పుడు దేవతలకు ముడుపులు కట్టి (మొక్కుతారు. ఇలా (మొక్కిన 
కొన్ని దినాలకు గ్రామంలో ఇంటింటికీ చందాలు వసూలుచేసి (గామ మధ్యలో 


దేవతల విగహోలను ప్రతిష్టించి ఒక నెల రోజులు పంబల కథలతో సాధులతో 
M- 39 


610 జానపదకళారూపాలు 


రాత్రిళ్ళు _పదర్శనలిస్తూ సన్నాయి వాయిద్యగాళ్ళ వీరంగ వాయిద్యంతోనూ, కనక 
తప్పెట్లతోనూ మహోధృతంగా జాతర చేస్తారు. ఇలా జరిగే జాతరకు ముందు సెల 
రోజులుపె న వివరించిస ఘటం కుండ. ఊరంతా ఇంటింటికీ తిరిగి, అన్నం, మజ్జి 
గలను కుండతో సేకరిస్తారు. ఇలా (ప్రతి 
ఇంటి వద్దనూ సేకరించిన, అన్నం మజ్జిగను 
హా వాయిద్యకారులూ రజకులూ పంచుకుంటారు, 


య రజకుల (వాతినిధ్యం: 


ఇలా ఘటాన్ని నెత్తిన "పెట్టుకుని 
వూరేగేవారు. చాకళ్ళు (రజకులు) ఘటం ఎత్తు 
కున్న వ్య క్తి ఎంతో ఉ(దేకంగా నృత్యం 
చేసాడు. ఇలాచేసే నృత్యానికి ఏ విధమైన 
శా స్త్రీయతా వుందని చెప్పలేము. కాని ఇది 
ఆవేశ నృత్యం, ఘటనృత్యం చూ సేటందుకు 
చాలా వు తేజంగా వుంటుంది. ఘటం 
ఇంటింటికీ తిరిగి అన్నం మజ్జిగ సేకరించడంలో వుద్దేశం కేవలం దేవతల సంతృప్తి 
కోసం అందుకు (ప్రతి ఇంటివారూ _పసాదం వేసారు. 
ఘటం కుండను, పసుపుతోనూ, కుంకంతోనూ అలంకరిస్తారు. ఘటం 
యొక్క అంచుకు చుట్టూ వేపాకుతోరణం కడతారు. ఘటాన్ని చూస్తూనే అది 
ఒక దేవతామూ _రిగా కనబడుతుంది. ఇక ఘటం ఎత్తుకున్న వ్య క్రి పూజ్యభావంతో 
ఎవరితోనూ మాట్లాడక, త ప్పెట్ల వాయిద్యానికి అనుగుణంగా వీరనృత్యం చేస్తాడు. 
అలా చేసే నృత్యం ఎంతో భ_క్తిభావంతోనూ, నిండు నమ్మకంతోనూ జరుగుతుంది. 
ఇలా జరిగే ఘట నృత్యానికి. ఏవిధమైన సాహిత్యంగాని వుండదు. కేవలం 
మూగళాండవం ఎంతో ఆవేశపూరితంగా జరుగుతుంది....ఇలా ఆవేశంగా జరిగే 
నృత్య సమయాల్లో కొంతమందికి పూనకం వస్తుంది.... ....ఇలా గణం పూనిన 
వ్యక్తులు చిందులు, శివాలు (తొక్కుతారు. ఇలా తొక్కడం (ప్రళయ తాండవ 
నృత్యంలా వుంటుంది. ఈ నృత్యాలు ఏ (గామంలో జాతర జరిగితే 
an మాత్రమే ఈ ఘటనృతాాలు జరుగుతూ వుంటాయి. 
కానీ ఈనాడు జాతర్ల (పభావం కరత కొద్దీ, ఈ నృత్య 
pe కూడా తగ్గిపోతూ వుంది. 








అందరీ ఆకట్టుకున్న 
బుట బొ సు లు 
ఈతి 





ఈ తరం వారికి బుట్ట బొమ్మలను గురించి అంతగా సతకపోతను అనల 
తెలుగు (ప్రజల్లో "బుట్ట బొమ్మలను గురించి తెలియని వారెవరూ వుండరని 

చెప్పుకోవడం అతిశయో క్ర కాదు, 

బుట్ట బొమ్మలు, "పెళ్ళి వూరేగింపులలోనూ దేవుని రళ్యాణ వృత్సన. సమ 
యాల్లోనూ, పెద్ద పెద్ద తిరునాళ్ళలో నూ, జాతర్ల లోనూ _పదర్శింపబడుతూ వుండేవి. 

బుట్ట బొమ్మలు (ప్రజా సమూహాల మధ్య ఎత్తుగా వుండి అందరికీ కనిపించే 
తీరులో అందర్నీ ఆకర్షిస్తూ వుంటాయి, 

ఇతర కళారూప (ప్రదర్శనాలకు _పజలు ఎలా ఆకర్షితులౌతా రో, ఈ బుట్ట 
బొమ్మల (పదర్శనాన్ని కూడా వింతగా చూస్తారు. 

ఈ నొమ్మలు ఎవరితోనూ మాట్లాడవు. (ప్రజలమధ్య తిరుగుతూ వినోద 
పరుస్తాయి. 


టొమ్మల శృంగారం 1 


ఈ బొమ్మల్ని ప్పరుషులే ఆడిస్తారు. ఈ బొమ్మల్లో భార్యాభర్త రలు, వారి 
(పేమ కలాపాలు, వారి (ఫేమను భగ్నంచేసే దుష్టప్యాత్ర, స్తీ బొమ్మతో కామకేళీ 
విలాసాలు. ఇది చూచిన భర్త బొమ్మ వెంటబడి దుష్టపా త్రధారిని తరమడం 
తరువాత భార్యవెంట పడటం, త్రీ పాత్ర క్షమించమని వేడుకోవటం, ఇలా 
బొమ్మల (ప్రదర్శనం జరుగుతుంది. ఈ (ప్రదర్శనానికి కూడా డప్పుల వాయిద్య 
ముంటుంది. బొమ్మను ధరించిన పాత్రధారి కాళ్ళకు గజ్జెలు కట్టుకునే అడుగులు 
వేస్తాడు. 

అలాగే ఈ బుట్ట బొమ్మల్లో పాములవాడి బొమ్మ ఉంటుంది. నాగస్వరం 
ఊదుతూ, వృత కంచన వుంటుంది. ఒకొ్కాక్కసారి ఈ బొమ్మలు నాలుగైదు 
కూడా వుంటాయి.. వీటిలో శింగి, సింగడులాంటి హాస్య ప్మాతలు కూడా 
వుంటా ము. | 

శ బొమ్మలు అతి సహజంగా జీవకళ వుట్టినడేలా రంగు రంగులలో 
చిత్రించబడి వుంటాయి. | 


612 జానపదకళారూపాలు 


ఈ బొమ్మలు పై భాగమంతా బొమ్మ ఆకారంగా వుండి లోపలి భాగం. 
డొల్లగా వుండి బొమ్మయొక్క కళ్ళ భాగంలోనూ, నోటిదగ్గరా రంధా లుంటాయి, 
ఆటగాడు ఈ లోపలి భాగంలోకి దూరి, తలను దూర్చి నృత్యంచే స్తే కేవలం. 
బొమ్మే అభినయించినట్లుంటుంది. . 


కటా సూర్యనాయయణ : 
(లు 


ఈ బొమ్మలను తయారుచేయడంలో పశ్చిమ గోదావరి జిల్లా; తణుకుకు. 
చెందిన కట్టా సూర్యనారాయణ, బుట్ట బొమ్మల తయారీలో నేర్పరి. ఆయన. 





బొమ్మల తయారీని తన తండ్రి యల్లయ్య వద నేర్చుకున్నాడు. యల్లయ్య 
1930 లో దసరా వృత్సవాలకు మైసూరు వెళ్ళి, బుట్ట బొమ్మలు చూసి తయారీ 
నేర్చుకుని వచ్చాడు. బ్య 
ఈ బొమ్మల తయారీకి చింతగింజలు, వెదురు.... రంగులు అవసరమౌతాయి, 
ఒక బొమ్మ తయారీకి నాలుగు కేజీల చింతగింజలు, రెండు వెదురుగడలు 


అందర్నీ ఆకట్టుకున్న బుట్టబొమ్మలు 613 


అవసరం. బొమ్మ పూర్తిగా తయారవడానికి నెల రోజుల సమయం పడుతుంది. 
చింతగింజలను నానబెట్టి, ఉడికించి, గుజ్జు తయారుచేసారు. వెదురుతో తయారు 
చేసిన ఆకారానికి గుజ్జు పులిమి అది ఆరాక రంగులు తీర్చిదిద్దుతారు. ఒక బొమ్మ 
తయారీకి వెయ్యి రూపాయల "పెట్టుబడి అవసరం. _పదర్శనలు లేని సమయంలో, 
బొమ్మల పరిరక్షణకు ఎంతో (శ్రద్ధ వహించాల్సి వుంటుంది. కలరా వుండలు 
(న్నెప్తిలిన్‌ బాల్స్ర ఎలుకల మందులువేసి గుడ్డలు చుట్టి భద్రపరుస్తారు, 


ప్రదర్శన రకి: 
wy mar 


బుటటొముల (పదర్శనాన్ని ర కి కటించాలంపే 
ట ఈ ఎవి లి 

కనీసం పది మంది కళాకారులై నా వుండాలంటారు సూర్య 
నారాయణగారు. వీరిలో బొమ్మలను తయారుచేసేవారు 
కొందరై తే, వాయిద్యాలు వాయించేవారు కొందరు. దేవతా 
మూర్తుల బొమ్మలతో జరిగే (పదర్శన అత్యద్భుత ౦గా 
వుంటుంది. 

ముఖ్యంగా ఈ బొమ్మలు పెద్దవాళ్ళతో పాటు 
పిల్లల్ని కూడ ఎంతగానో ఆకర్షిస్తాయి. జనం మధ్యలో 
అవి ఎంతో ఆకర్షవంత ౦గా చూడ ముచ్చటగా 
వుంటాయి. (పజయవిలాసాలూ, (ప్రణయ కలహాలూ చివరికి సుఖాంతాలూ, యన్వ 
నంలో వున్న యువతీ. యువకుల్ని ఎక్కువగా అకట్టుకుంటాయి. మధ్య మధ్య 
వచ్చే సింగీ సింగడు లాంటి హాస్యబొమ్మలు లాంటివి పిల్లల్ని ఎక్కువగా ఆకర్షి 
స్తాయి. బుట్టబొమ్మలను మనుషులే ఆడించినా, బొమ్మలే మనుషుల్లాగా ఆడుతున్నా 
యనే భ్రమను కలిగిస్తాయి. ఉత్సవ సమయాల్లోనూ, పెళ్ళిళ్ళ సమయాల్లోనూ వివిధ 
రకాలైన వినోదాలకు ఎటువంటి అవకాశా న్నిసారో ఈ బుట్టబొమ్మ లకు కూడ 
అంతటి _పాముఖ్యమిసారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ బొమ్మలను ఆడించే కళాకారులు 
ఇరవై అయిదు మంది వరకూ వున్నారు. సూర్యనారాయణగారు 
రాష్ట్రంలో నే కాక డిలీలో కూడ (ప్రదర్శన లిచ్చారు. _సభుత్వం న్‌్‌ 

యట్‌ oe) 
జరిపిన అప్నా ఉత్సవంలోనూ, రిపబ్లిక్‌ ఉత్సవంలోనూ కూడా మన 
బుటబొమ్మలు (ప్రదర్శించబడాయి. బుటబొమ్మలు ఈ నాటికీ ఆడించ 
ద టె ట్‌ | 


తగినవే.. క 












ఈ ఉత్సవం అన్ని ప్రాంతాల్లో నూ లేకపోయినా, కొన్ని (పాంతాల్లో జరుగుతూ 

వుంటుంది. మరికొన్ని చోట్ల సిడిబండి ఉత్సవాలు, గాలపుసిడి ఉత్సవాలు జరు 
గుతూ వుంటాయి. నా చిన్నతనంలో సిడిబండి ఉత్పవాన్ని కృష్ణా జిల్లా ఉయ్యూరు 
వీరమ్మ తిరుణాళ్ళలో చూశాను. 

సుళ్ళు ఉత్సవం ఈ నాటికీ నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేటలో చెంగాళమ్మ తిరు 
నొళ్ళలో జరుగుతూ వుంటుంది. అనాదిగా ఈ ఉత్సవం జరగటంవల్ల నే ఆ ఊరికి 
సూళ్ళూరు పేట అనే “పీరు సార్థకమైన దంటారు. 

సూళ్ళూరుపేటలో చెంగాళమ్మ దేవస్థానంలో (ప్రతి ఏటా (బహ్మోత్సవాలు 
జరుగుతూ వుంటాయి. 

ఈ ఉత్సవంలో సుళ్ళు ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యాన్నిసారు. రాష్ట్రం 
మొత్తంమీద ఇక్కడ జరిగినంత _బహ్మాండంగా ఈ ఉత్సవం మరెక్కడా జరగ 
దంటారు. సాయం(త్రంపూట ఆలయ (ప్రాంగణంలో దాదాపు మువ్చై ఆడుగుల 
ఎత్తులో ఒక స్తంభం నాటి పైభాగాన ఓ రాట్నం అమరుస్తారు. ఆ రాట్నానికి నలభై 
అడుగుల పొడవున్న మరో కొయ్యను అమర్చి దానికి ఒకవైపు పాలవెల్లి చటం 
కడతారు. ఆచట్రానికి జీవంతో వున్న మేకనూ, మనిషి బొమ్మనూ, రోలు, ఒడిబాల 
ఏర్పాటుచేసి పూలమాలలతో వాటిని అలంకరించి ఒక్కోసారి తొమ్మిది చుట్లు తిప్పు 
తారు. 

ఇలా సిడిమాను తిరిగే సమయంలో దానికి కట్టి వున్న మేక భయంకరంగా 
అరుస్తుంది. (క్రింద యువకులు మేళతాళాలతో ఆవేశంతో నృత్యం చేస్తూ వుంటారు. 
తప్పెట్ల మోతలతో దద్దరిలచేస్తారు. ఈ దృశ్యాన్ని ఉత్సవానికి వచ్చిన (ప్రజలు విరగ 
బిడి చూస్తారు. ఇంత _పాముఖ్యంగా సుళ్ళు ఉత్సవం జరగడంవల్ల దీనికి కొంత 
కాలం సుళ్ళూరు అని పిలిచేవారు. ఆది (క్రమానుగతంగా సూళ్ళూరుపేటగా మారి 
పోయింది. | 

చెంగాళమ్మ తిరునాళ్ళలో అన్నిటికన్నా ఆస క్రికరమైన కళా రూసం ఈ 
సుళ్ళు తిరగటమే. ఈ ఉత్సవంలో మహిషాసురమర్షన తెప్పోత్సవాలు వైభవంగా 


సూళ్లూరుపేట సుళ్ళు ఉత్సవం 615 


జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఒక్క నెల్లూరు జిల్లా నుంచే కాక, చిత్తూరు, తమిళ 
నాడు (పాంతాల నుంచి కూడా (పజలు తండోపతండాలుగా వసారు. చెంగాళమ్మ 
దేవాలయం, మదాసు ___ కలక తా (టంకురోడ్‌ (పక్కనే వుంది. వచ్చే పోయే 
వాహనాలహరు అక్కడ ఆగి పూజలు జరిపి వెళుతూ వుంటారు. చెంగాళమ్మ 
మహత్తు కలిగిన దేవతగా కొలుస్తారు. 





(బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరిగినన్ని రోజులూ, సంగీత, నృత్య, నాటక, 
సాంస్కృ్బృతికోత్సవాలు [బహ్మాండంగా జరుగుతాయి. విద్యుర్తీపా శే 
లతో ఆ (పాంతాన్నంతా రంగురంగుల బలుబులకో అలంకరిసారు. J | 
ఈ ఉత్సవంలో ఎక్కడా కనిపించని సుళ్ళు తిరిగే సిడిబిండి (పత్యేక 





ఆకరణ. 
చె 






_ పండరి భజనలు 


ధ్ర కళారూపం మహారాష్ట్రాంనిది. పండరిపురంలోని పాండురంగని 
వేడుకుంటూ చేసే నృత్యం. పండరి భ కులద్వారా దేశమంతటా = 

వ్యాపించింది. ఇది నృత్య (ప్రధానమైన భజన. చేతిలో చిరుతలు, 
నోటితో పాట. పాటకు తగిన అభినయం. (పాముఖ్యం వహించే వాయిద్యాలు. 
డోలక్‌- మద్దెల, కంజిర్కా తంబూరా, తాళాలూ, హార్మోనియం మొదలై న వాయిద్యా 
లతో కూడిన సండరి భజన ఎంతో ఇంపుగానూ సొంపుగానూ వుంటుంది. 
అందరి భజన : 

పండరి భజనల్లో అన్ని తెగలవారూ పాల్గొంటారు. వీరికి గురువు వుంటాడు: 
ఇతడు పల్లెలు తిరుగుతూ పండరి భజనలు నేర్పుతూ పొట్ల పోసుకుంటాడు. ఈ 
భజనలు ఒక (పాంతమని కాక ఆం(ధ్రదేశంలో చాలాచోట్ల చేస్తారు. ఈ భజనలు -. 
రాయలసీమ [పాంతంలో ఎక్కువగా జరుగుతాయి 

ఈ నృత్యంలో చిన్నపిల్ల లే ఎక్కువగా పాల్గొంటారు. పిల్ల లకు కాషాయగుడ్డ ను 
నడుముకు కట్టించి, పసుపుపచ్చని జెండాను మూరెడు పొడవు క'మైకు కట్టించి కుడి. 
చేతిలో పట్టిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్టి బాలబాలికలు సుమారు ఇరవైమంది దాకా = 
పాల్గొంటారు. గురువు మధ్యలో వుంటూ ఒక్కొక్క భంగిమను చూపిస్తూవుండగా, 
చుట్టూ పిల్లలు వృ త్రాకారంలో నిలబడి అదే భంగిమను అభినయిసారు, 

(పప్రథమంగా గురువు తాళాన్ని ఇలా (ప్రారంభిస్తాడు. తక-తక-త-తక.తక 
తక=తకిటంతా=కిటి=ఎతకిటి తకిట=తకిట. తరువాత పిల్లలు గురువుకు నమస్క-రినారు. 

నృత్యం [పారంభించే ముందు (గ్రామంలోని అన్ని దేవతల 'పేరులను చెపు 
తాడు. అప్పుడు పిల్లి లంతా ఇలా జై జై అంటారు. పొండుర ౦గన్వామికి జై -కదిరి 
నరసిమ్మస్వామికి, జై గుంతకల్లు కసాపురం ఆంజనేయస్వామికి జై అంటూ “పేరు 
పేరునా జై కొట్టిస్తాడు. 







PAV Th 
ల 


జొ, జ్‌ విట్టల్‌ : 
తరువాత ఈ విధంగా (పారంభిసారు. 
విట్టల్‌ విట్టల్‌ - జై జై విట్టల్‌ 
పాండురంగ విట్టల్‌ - పండరినాధ విట్టల్‌ 
గోవిందమ్‌ భజగోవిందమ్‌ 
ఆనందం (బ్రహ్మానందం. 


పండరిభజనలు 617 


అంటూ కీర్తన పాడుతూ, అన్ని గతులలో తాళం వేస్తూ, అడుగులు వేస్తూ, 
నృత్యం చేస్తూ, మధ్య మధ్య ఆహా అంటూ ఛలో అంటూ. 
పురమును చూడండి పండరిక్షేతము చూడండి ॥పుర॥ 
సత్యమైన సకూ్కూ బాయిదేవిని చూడండి 
మీరు ధరణిలో ధర్మవరము [గ్రామము చూడండి 
ఆందమెన బాలభక్తుల భజన చూడండి 
ఒక్కొక్కసారి నృత్యంలో పిల్లలంతా గొలుసు ఆకారంలో ఒక్కసారి మెడ 
మీద చేతులు వేసుకుని గుం, డాకారంగా నిలబడి ఒక్కొాక్క కాలిని నేలమీద కొడతారు. 
వెనక్కీ ముందుకూ వాలుతూ లేస్తూ విన్యాసం చేసారు. తాళానికి అనువుగా అడు 
గుల వేగాన్ని పెంచుతారు. 


తి అన న. (| 
గోపికాకృష్ణుల నృత్యం : 
గోపికలంతా చేతులను వూపుతూ వయ్యా 
రంగా అడుగులు వేసుకుంటూ, (శ్రీకృష్తుని దగర 
ణు ౧ 
కెళ్ళి రెండు చేతులె త్రి (మొక్కుతూ పాట కను 
గుణంగా అభినయిసారు. (శ్రీకృష్ణుడు వారి మాటలు 
పట్టించుకోకుండ తిరుగుతూ పుంటాడు. 





గొల్లవారి నల్లసామిగా గోపాల కిట్న 
యిల్లు యిల్లు తిరగవాకుమా 
వారు పోతే దారి కడ్డము పోకుమా 
గోపాల కిట్న యిల్లు యిల్లు తిరగమాకుమా. 
ఇలా పండరి భజనలో, కృష్ణలీలలు చాల ముఖ్యం. (శ్రీకృష్ణుడు చీరలు 
దొంగిలించటం, గోపికలు భంగపోవటం. ఇద్దరి మధ్యా సంవాదం నడుస్తుంది. 
ఇలా ఎన్నోపాటలు కృష్ణునికి సంబంధించిన భక్రిపాటలతో భజనలు చేసారు. 
ముగింపులో మంగళం పాడుతూ నృత్యాన్ని నిలిపి వేస్తారు. 
ఈ నృత్యంలో హిందీతో కూడిన గేయాన్ని కొందరు పాండురంగ భక్తులు 
రచన చేశారు. అంతేగాక క్షేత్రాన్ని చూసి తరించి భక్తి ఆవేశాలతో ఆ పండరి 
పాండురంగనిషె అనేక గేయాలు రచన చేశారు. 


618 జానపద కళారూపాలు 


ఈ పండరి భజనల్ని బాలబాలికలు చేస్తున్నప్పుడు, వారి వేషాలనూ, 
నృతా్యన్నీ, పాటలనూ వింటున్న (పేతకులు నంతోషంతో చూస్తూ వుంటారు... 
కొందరు పూలమాలల్ని వారి మెడల్లో అలంకరిసారు. కొందరు రూపాయ లిస్తారు. 
మరికొందరు ఈలలతో, కేకలతో కేరింతలు కొడతారు. కొంతమంది నేర్చిన గురువు 
మెడలో పూలమాలలు వేసి కొత్తబట్టలతో సత్క-రిస్తారు. ఈ భజ 
నను అనంతపురం జిల్లాలో వ్యాపింపచేసిన వారిలో భర్మవరానికి 
చెందిన, ధర్మవరం వెంకటరానుడు (పముఖుడు. ఈయన ఆ 
(ప్రాంతపు పల్లెల్లో భజనలు నేర్చుతూ ఆడుతూ, పాడుతూ ఆ దేవ 
దేవుణ్ణి తలుస్తూ జీవితాన్ని సాగిస్తున్నాడని డా॥ చిగిచర్చ కృష్ణా రెడ్డి 
వారి జానపద నృత్యకళలో వివరించారు. 


చెమ్మచెక్క వారిడేసి మొగ్గ 
చెమ్మచెక గ్రా 
చారిడేసి మొగ్గ 
అట్లు బోయంగ 
ఆరగించంగ 





అంటూ ఆడపిల్లలు అన్ని పండుగల్లో నూ, ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే 
అక్కడ నలుగురు ఆడపిల్లలు కలి స్టే చాలు, ఈ చెమ్మచెక్క. ఆటను ఎదురు బొదు 
రుగా నిలబడి, చేతులు చాచి, ఒకరి చేతులు మరొకరికి తాటిస్తూ, ఎగురుతూ, 
గెంతుతూ, వెనుకకూ ముందుకూ ఊగుతూ. అడుగుల లయకు చేతులు తట్టుతూ, 
పాటలు పాడుతారు. రంగు రంగుల దుస్తులతో వలయాకారంగా, వరుస తప్పకుండా 
నృత్యం చేస్తూ వుంచే, రంగ రంగ వె భోగంగా వుంటుంది. మధ్య మధ్య, ఒకరి 
కొకరు (పశ్నకు సమాధానంగా ఇలా (పారంధిసారు. 

ధిమిత - ధిమిత 

ఏమి ధిమిత? పనుపు ధిమిత 

ఏమి పనుపు? తోట పనుపు 

ఏమి తోట? ఆకుతోట? 

ఎమి ఆకు? తమలపాకు 

ఎమి తమ్మ? పుట్టతమ్మ 


చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ 


ఏమి పుట్ల? పాము పుట్ట 
ఏమి పాము? (త్రాచుపాము 


619 


బాలిక లందరూ ఇలా పాడుతూ వుంటే బాలురు మదో గమ్మత్తు పాట పాడుతారు, 


చూడండి 
ఏమి (తాచు? నల్లతాచు. 
భూమికి తాళం వేస్తే - రంగా 
భోగందానికి - సవరం దొరికె 
సవరం బట్టుకెళ్ళి సాని క్రీస్తే 
సాని నాకు జాబులు ఇస్తే 
జాబులు పట్టుకెళ్ళి మామ కిస్తె 
మామ నాకు పిల్లనిచ్చే 
పిల్ల పేరు మల్లిమొగ్గ 
నా పేరు జమీందార్‌. 
ఇలాంటిదే మరొకటి, 


కాకీ కాకీ కలవల కాకీ 
కాకిని పట్టుకెళ్ళి గంగలో ముంచితే 
గంగ నాకు గంధం ఇచ్చె 
గంధం పట్టుకెళ్ళి - ఆవుకు రాస్తే 
అవు నాకు పాలు ఇచ్చె 
పాలు పట్టుకుని అమ్మకు ఇస్తే 
అమ్మ నాకు జున్ను ఇచ్చే 
జున్ను పట్టుకెళ్ళి - పంతులు కిస్తే 
పంతులు నాకు పజ్జైం చెప్పె 
పజ్జెం పట్టుకెళ్ళి మామకు ఇస్తె 
మామ నాకు పిల్ల నిచ్చే, 
పిల్లా పేరు మళల్లిమొగ్గ 
నా పేరు జమీందార్‌, 
అంటూ పిల్లలిలా కేరింతాలు కొడుతూ, తద్దె పండుగలలో బృందాలు 
బృందాలుగా చేర ఆటల పాటలతో అష. అలరిసారు. 





a బ్సృయల్లూ 





కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదు 
కులము స్వామికిని గొబ్బిళ్ళో 
కొండ గొడుగుగా గోవులు గాచిన 
కొండక శిశువుకు గొబ్బిళ్ళో 


అంటూ అన్నమయ్య తన మృదు మధురమైన పదజాలంతో (శ్రీ కృష్ణుడు 
గోవర్గ నగిరిని గొడుగుగా పట్టి గోవుల్ని సంరక్షించడం, శిశుపాలుడు కంసుల్ణి 
వధించటం వంటి సాహసాలను వివరించడంద్వారా (శ్రీ కృష్ణుడే వెంక కేశ్వరునిగా 
జన్మించాడని అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరించాడు. 


ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల్లో నూ సం కాంతి సమయంలో (వతి ఇంటి 
ముందూ ఆడపిల్లలు రకరకాలుగా రంగవల్లులను తీర్చిదిద్ది వాటిమీద ఈ గొబ్బెమ్మలను 
పుంచుతారు. వాటిని పసుపు కుంకాలతో పూలతో అలంకరిసారు. వీటిని గొబ్బెమ్మ 
లనీ, గురుగుల ను గొబ్బియ్యలని ఆయా (పాంతాలలో రకరకాల పేద్దతో పిలుస్తారు. 

సంక్రాంతి సమయంలో బజారులన్నీ గొబ్బెమ్మలతో కళకళలాడుతూ 
వుంటాయి. సంకాంతి పండుగ వస్తూందం"టే ఆడపిల్లలకి ఎక్కడలేని ఆనందం, 
పంటపొలాలనుండి పంటలు ఇంటికి వచ్చి ధాన్యరాసులతో కళకళభాడుతూ 
వుంటాయి. పంట లక్ష్మీని ఇంటికి తెచ్చుకున్న ఖై! తుబిడ్డ లు ఆనందోత్సవా లతో 
ఈ పండుగను జరుపుకుంటారు. ముద్దులొలి కే ముగ్గులతో 'ఇళ్ళనన్నిటినీ ముగ్గులతో 
కోభాయమానంగా తీర్చిదిద్దుతారు. 

_ ఆడపిల్లలు ఆవుఫేడను తీసుకువచ్చి వాటిని గుండంగాచేసి గొబ్బెమ్మను 
$యారుచేస్తారు. పై భాగాన గురుగుచేసి అందులో పువ్వులను గుచ్చుతారు. వాటిని 
సుకువెళ్ళి. ముగ్గులమధ్య వరుసక్రమంలో సుందరంగా అమర్చుతారు. వాటికి 
నె నై వేద్యంగా పండ్లను వుంచుతారు. తరువాత 22% గం దుస్తులు ధరించిన 


గొబ్బియల్లో గొబ్బియల్లూ 621 
ఆడపిలలు, ఆనందంతో అందరూ వలయాకారంగా నిలిచి, చప్పట్లు చరుస్తూ పాట 
క్ట ( a అచ ౮ = అ వళ 
పాడుతూ, పాటకు తగినట్లు అడుగులు వేస్తూ, పాట గమనాన్నిబట్టి జగాన్ని "పెంచుతూ 
గొబ్బిపాటలను వీనులవిందుగా పాడుతూ, తమ భక్తి శద్దలను వెల్చడిసారు. ఇలా 
(పతి ఇంటిముందూ గొబ్బి పాటలు పాడుతూవుం"టే, బజారంతా శోభాయమానంగా 
వుంటుంది. అన్నమయ్యలాంటి వాగ్గేయకారులందరూ గొబ్బి పదాలను రచించారం జు 
వాటి (ప్రాముఖ్యాన్ని మనం గమనించవచ్చును. రాయలసీమ (ప్రాంతంలో పాడుకునే 
ఒక గొప్ప పదాన్ని గూర్చి వన్‌ ఎ ఎన్‌: చంద్ర శేఖర్‌గారు ఇలా వివరి స్తున్నారు 3 
కంచికి పోయే గాజుల సెట్టి : 
రాయలసీమను (పాంతంలో పాడుకునే పాటలో కంచికి పోయివ స్తున్న గాజుల 
శెటిని ఓ భ కురాలు కంచిలో నెలకొన్న దేవతను గురించి అడిగి తెలుసుకునే పాట 
బ్‌ అలి 
ఈ విధంగా వుంటుంది... _. 
గొబ్బియాలో కంచికి పోయే గాజుల శెట్టి 
గొబ్బియాలో కంచిలో మాచమ్మ ఎవరాడబిడ్ధ 
గొబ్బియాలో . సింతాకు రాసేటి శివుని బారియ 
గొబ్బియాలో మరుభూములతే లేటిమంగ మరణాలు 
.  గొబ్బియాలో గాకాకు రాసేటి రాజుకోడలు, 

a గొబ్బి అనే పదం గర్భా ఆనే పడం నుంచి ఉద్భవించిందని డాక్టరు వి, రావు 
రాజుగారు. టి. దొణప్పగారు వారి అభ్మిపాయాలను వెల్లడించారు. గర్భా ఆ నేదె 
ఒక నృత్య విశేషానికి సంకేతంగా వుంది. గర్భానృతాాలు కొన్ని ప్రాంతాలలో 
ప్రచారంలో వున్నట్లు వినికిడి. ' 

ఏదిఏమైనా గొబ్బిపాటలు మన గేయ సాహిత్యంలో స్థానం సంపాదించు 
కోవటంతోపాటు (పముఖ వాగ్గేయకారుల్ని కూడా ఆకర్షించాయి. 

కొన్ని గొబ్బి పాటల్లో కథా గేయాలు కూడా వున్నాయి. అలాంటి వాటిలో 
_కామన్న కథను చం|ద్రశేఖర్‌గారు ఇలా వుడహరించారు. 
కామన్న కథ ; 
కామన్న కథ సారాంశం, కామన్న తన అక్క కుమా ర్తి ఇంటికి వెళతాడు. 
తన ఆక్క_కూతురుపట్ల ఆకర్షితుడ్డె కామన్న ఆమెను పట్టుకుంటాడు. ఆము 
వాళ్ళన్న భీమన్నకు చెపుతుంది. అతడు చెల్లిలి వేషం ధరించి, కామన్న దగ్గరికి 


ళ22 జానపదకళారూపాలు 


వెళ్ళాడు. అతను మారువేషంలో వున్న భీమన్నను పట్టుకుని కదిలిస్తూ మాట్లాడతాడు. 
కోపం వచ్చిన భీమన్న కామన్నను వధిస్తాడు. ఆ కథను ఈ విధంగా పాటలో. 

ఆమ్మో రావమ్మో మము గన్నతల్లో గొబ్బిళ్ళో 

ని ముద్దు తమ్మునకు పాడె గట్టమో గొబ్బిళ్ళో 

ఆంద రిండ్ల ముందర బాలాలాడనీ గొబ్బిళ్ళో 

భీమన్న ఇంటి ముందర కాకులాడానీ గొబ్బిళ్ళొ 

భీమన్న ఇంటి ముంద నెత్తురు కాలవలె గొబ్బిళ్ళో, 

ఇలా ఆ పాట సాగుతుంది. గొబ్బి పాటల్లో పొరా a py నా 

శక గాథలకు సంబంధించిన పాటలు ఎక్కువ. కొన్ని 


(ప్రాంతాల్లో గొబ్బి గౌరి (వతంచేసారు. వివిధ కోరలు 2 
తీర్చమని, పాటలు పాడతారు. (గ | 






సుబ్బీ గొబ్బెమ్మా సుఖము న. 
చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే 
మొగలిపువ్వంటి మొగుళ్దియ్యవే. 
మొగలి పున్వంటి మొగుణ్రియ్యవె. అంటూ తమకు 
ఉన్నతమైన జీవితాన్ని (ప్రసాదించమని కోరుకుంటారు. 
అలాగే ఇంటిముందు కళకళలాడే ముగ్గులను 
ఖ్‌ వాటికి దె దైవత్వాన్ని ఆపాదిస్తూ. 


గొబ్బియళ్ళొ, గొబ్బి యని పాడారమ్మ 

కంచి వరదరాజునే గొబ్బియళ్ళొ 
గొబ్బియ్యల్లో, ఎ అంచు లంచుల ఆరుగులమీద 
పంచవన్నె ముగ్గులే గొబ్బియాళో ఎ" 


అంటూ సాగే పాటల్లో (శ్రీకృష్ణలీలలకు సంబింధించిన పాటలు అనేకం 
వున్నాయి. ఈ పాటలకూ గొబ్బెమ్మలకూ ఈనా డంత |పాముఖ్యం 
లేకపోయినా, ఆ నాడు అవి (పజలను అలరించాయి. ఆ నాటి గొబ్బి 
ఆటపాటల్లో నృత్యాలలో ఆడపిల్లలు ఓలలాడారు. నాగరికత బలిసిన 
పట్టణాల్లో ఈ కళారూపం కనిపించకుండా పోయినా పల్లె ప్రజల 
హృదయాల్లో వలం వున్నాయి న. 





ముకెబర్లజంగాల 
బటో న్నిటో పదాలు 


హెరోసెరో = బిటో న్మిటో 
జగితగ - బిటో న్నిటో. 





అనే మకుటంగా గల విటో నిటో పదం కంచు జాగంటపై హృద 
యాహ్లాదంగా వినిపింపబడుతుంది. ఈ పదాలను పాడేవారు ముకెబర్హ జంగాలు. ఈ 
ముకెబర్ల జంగా లనే తెగవారు. కాకతీయ రాజ్యపరిపాలన కాలంలో వారి ఆస్థానంలో 
వందిమాగదులుగా వున్న శ్లై వులు. ఈ జంగాలు తెలంగాణాలోనూ అటు (శ్రీకాకుళం 
జిల్లాలోనూ చెదురు మదురుగా వున్నారని వినికిడి. ముకెబర్గ జంగాలు బి కేశ్వరుడు 
ని'హేక్వరీ'చేవి అనే దేవుళ్ళను ఈ నాటికీ పూజించుకుంటూ వుంటారట. ఫైన వుద 
హరించిన దేవుళ్ళ గుళ్ళు. ఆంధ్రదేశంలో తాను తిరిగినంతవరకూ ఎక్కడా కనబడ 
లేదని, పరిశోధకులై న మళ్లేల నారాయణగారు ఆంధ్మపభలో తెలియచేశారు. 


బి చీక పరుడు, నియుళ ఏరి: 


బి|"పేశ్వరు డంతే ఈశ్వరుడని, నికేశ్వరి అంసే పార్వతి అని చెప్పుతారు 
ముశకెబర్ల జంగాలు. కాని శివపార్వతులకు శై వపురాణాల్లోగాని, ఇతర ఇతిహాన 
(గంఖాల్లోగాని ఎక్కడా విేశ్వర, నిక్తేళ్వరి "పేర్లు వున్న ఉదాహరణలు లేవు. 
వారు శ్రైపు లవడంవల్లా వారి ఇల వేల్చు శివపార్వతులను స్తుతిస్తూ ఎంతో ప పసందైన 
పాటలను పాడుతారు. వారు పాట (ప్రారంభించబోయే ముందు నాందీ _పసావనగా 
ఇష్టదేవతల్ని ఈ విధంగా (ప్రార్థన చేస్తారు. 


పారన, పదం: 
WwW 


ఓ! హరహరా! బ్మిటో న్నిటో 
ఆమ్మ బో - న్నిటోల్లూ బిరబిర వత్తారు 
= .తోడుండు నంటమ్మ నే సెప్పి చాలూ. 


అని (పారంఖించి ముకిరెంక దరువు వేస్తూ కంజేగంటలమీద పొడుగె న 
లావుపాటి పుల్లతో (మోగించుతారు. ఇలా (మోగించే పుల్ల పేరు... నికోరు 
పుల్లంటారు. ఇష్షదేవతల పారనను ఈ విధంగా (ప్రారంభిసారు. 

0 ల @ రి 


624 


జానపదకళారూపాలు 


కాకర్లలచ్చి దేవి - బడే బజే 

కూకర్ల ముచ్చుదేవి - శివో శివో 
మోకర్ల బిచ్చాదేవి - హరోం హరోం 
లాకుర్ల లెచ్చుదేవి,- పాండ్రో పాండో 


బాకా మూలు నేలలోకి - మాకు జగావత్తారు 


నుమ్ము ముంచిపోతారు. 


ఆడపిల్లలు అ తవారింటికి త్వరగా వెళ్ళనట్లయితే, 
య అటి న్‌, 


లక్కలు ౪ అమ్మాయి దరిజేరి ఈ విధంగా పాడుతారు. 


తొలి జంగమేలకే పో, పోవమ్మా 
మలి జంగమేలకే రారా 


నెలచెరువు రాకే రారావమ్మా 
కోలాకుర్లు రాకే పోపో 4 


మాలాగ నగుచూ రా రావమ్మా 
తో తొందరగానే పోపోపో 


ఈ పాటనే రాయలసీమలోని వశువులకాపరులు ఈ 





పక్క ఇంటి, అమ్మ 


1బ్మటో-నిటో॥ . 
॥బిటో-న్నిటో॥ 


| బ్మటో- న్మిటోో। 


విధంగా పాడుతారు. 


ముకెబర జంగాల బో న్నిటో పదాలు ఈ25 
రా 


పశువుల కాపరుల పాటలు: 
క్కీ ఓలేటి జంగామయ్యా-బిట్రాయుడు-న్నిక్రుశ్వరి 
కాల్లు గాలు 'అెండలోన కాపలాగా గాయుచుండె 
వులవ దంటు ఉదరపైన ఊగుతూ 
వుండినావో ఏమో మొండిగానే జెప్పా? 


ఓ, ఒడ్ధికాసు వెంక్టటమణ, బ్మట్రాయుడు-న్నిక్రేశ్వరి 
దొడ్డి దోలిదొల్లుకుంటు నివు ఎడినాలు జేస్తుంచే 
పడ్డా రామి తెర్వుగానె గడగగా నే జెప్పా? 

ఓ! అహోబిల నరసింహ - బిటాయుడు.నికైశ్వరి 


గుహలలోనికి గుల్చదోలి - గుండ్లుపైన నిలచేసి 

ఆహిల యహిల మని యంటూ - దరువుతో మూదరేయు 
గిహిలికాడ నుంచి వేమో . కేరూతునే జప్పా? 

ర్తి కోట్టకొండయ మామ - బెట్రాయుడు-న్మిటేశ్వరి 


కొలిమికుంట్ట కులికన్నరూ పుట్లారో ॥టటో.న్నిటో॥ 
మతిపోని దుత్తాయితో మా ముగ్గురు 

సాల్‌ సాల్‌ మనేదాకా : 

సాల్‌ సాల్‌ మనెదాకా మనిగాండ్రు ॥మటో ని టో! 
సంకలోని పిల్గతొటి-సాల్‌ సాల్‌ మనెదాకా బి టో! 
కొల్లు బారెడైనదాక - కందిరీగ లాంటివాల్డు బె టో॥ 
ఎదిగి దాని ఎత్తేలోగ ఏకేటా ఇరు జతలు _ (బి టో! 
పెమ్మికుంట నాగరాజుకూ పుట్రారో _ 1బిటో!॥ 
తుమ్ము తుమ్మవలను లేని దూడలాంటి మోటువాళ్లు 
సాలుకూరి కంబరాయికి పుట్టారో 1 బటో॥ 


ఎపరై నా అమ్మలక్కలు పోట్లాడుకుంటూ, ఆతగాదా ఏ విధంగానూ పరి 
ష్కారం కానమైలే ఈ దేవుళ్ళను మధ్యవ ర్తులుగా నిర్ణయించుకుని ఇరుకక్షలవారూ 
రాజీపడేవారట. ఆ సందర్భంలో పాడే పాట ఇది. 
సీ! - 40 


626 జానపదకళారూపాలు 


బ్నిటో న్నిటో అన్న దేవతలమీద కథ మనకు వివరంగా తెలియకపోయినా 
సంకీ పంగా ఈ [కింద వుదహరిసాను. 


కథ: 

ది కేశ్వరుడు, ని(పేశ్వరిదేవిని వెంటబెట్టుకుని శ్రై వమతంలోని శినభ క్తుల్ని 
పరీక్షించడానికి భూలోకానికి వెళ్ళారట. అప్పుడు ఒక శై వుడు, తన భార్యను చీకటి 
తప్పు గావించిందన్న నెపంతో బాగా కొట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్లాడట. 

ఆమె వెంటనే తను చేసిన త ప్పేమిటో తగిన నిదర్శనాలతో భర ఎదుట 
నిరూపించాలని, తద్వారా భర్తయొక్క మెప్పు పొందాలని దీర్చ మైన పట్టుదలతో తల 
గొరిగించుకుని విభూతిరేఖలు, రు[దాక్షమాలికలు 
మెడనిండా ధరించి తెల్లని చీఠ గట్టి రామేళ్వర మునకు 
పరుగె త్రిపోయిందట. అక్క_డుండే ఆళ్వారులు, 
లింగాయతులు, ముప్పాళ్ళ జోగుళ్ళు ఆమెను చూచి 
అసహ్యించుకుని ఎగతాళి చేశారట. వెంటనే ఆమె 
రామేశ్వర దేవాలయంలో వున్న నంది వాహనంకు 
ఎదుట నిలబడి తన రెండు పాదాలపైన ఒక మట్టి 
కుండలో బియ్యంపోసి ఈశ్వరునికి నై వేద్యం 
వండటం ఆరంభించిందట. వెనువెంటనే అక్కడ 
ఆమె భర్తయైన (శ్రీకంతునికి తల తిరిగే రోగం. 
పారంభమవగా తన భార్యయైన ము ము క్తాకీని వెదు 
కుంటూ రామేశ్వరానికి (పయాణం చేశాడట. 
ఈలోగా ము కాకక బిశేశ్వరుడు, నిసేశ్వరి కన్నులెదుట సాక్షాత్కరించి “తిరిగి 
“యథావిధిగా నీ భర్తను (తోవలోకి తీసుకుని పసుపుకుంకుమలతో ము త్రెదువుగా 
వుండి చిరకాలం (బితికిపోదు వుగాక” అని వరమిచ్చి పంపించారట. అప్పు డామె సజ 
(గ్రామమైన చోళపల్లికి వస్తుండగా మార్గ మధ్యలో భ్‌ రను కలునుకోగా, ఆయనకు తల 
తిప్పే రోగం మటుమాయ'మైనదట. అంతట శ్రీకంఠుడు బుద్ధితెచ్చుకుని ఇంటికి వెళ్ళి 
సుఖంగా కాపురం న తెలగుదేశంలో ఓరుగంటి కాకతీయుల కాలంలో 
వీర శైవమతం జోరుగా విజృంభిస్తున్న రోజుల్లో ఇలాంటి కట్టు 
కథలు ఎన్నో ఉద్భవించాయి. అలాంటి కోవకు చెందినదై యుండ j 


వచ్చు ఈ కథ. ఎవరికైనా బిడ్డలు లేకపోతే ఈ దేవత లను కొలిచే. 
టప్రెకె సంతానం కలిగేదట. 











సొరదకాం[డు అనేవారు ఒక్క తెలంగాణాలో తప్పా కోసా ఆం(ధ్రదేశంలోనూ, 
 రాయలసీమలోనూ ఎక్కడా కనిపించరు. అయితే తెలంగాణాలో కూడా ఒక్క 
వరంగల్‌ తాలూకాలోనే వీరు ఎక్కువమంది వున్నారు. 


నిజానికి బుర్రకథ వాయిద్యాలకూ, శారద కథకుల వాయిద్యానికీ పెద్ద 
వ్యత్యాసం ఏమీ కనిపించదు. బురకథలో మాదిరే వీరూ డక్కీ-లు ఉపయోగిస్తారు. 
వీరు ఉపయోగించే తంబురానే శారద అంటారు. అందువల్ల వీరికి శారదకాం(డు 
అనే “పేరు వచ్చింది. 


అసలు వీరెవరు? : 


మున్నూరు, ముతరాసి మొదలై న తెలుగు కులాల నుంచి పుట్టిన ఒక జాతి. 
ఈ శారదకాం్యడనీ భిక్షక జాతుల్లో వీరే ఎక్కువమంది వున్నారనీ పూర్వం ఈ 
జాతివారికి ఎటువంటి. “పేదండేదో తెలియచె'పే ప్పే చార్మిత్రకాధారాలు ఏమీ లేవనీ, 
వీరికీ పేరు ఇటీవలే వచ్చి వుండవచ్చుననీ, ముఖ్యంగా జానపద గేయాల్లో శారద 
పాటలు పాడేవారు. ఈ జాతివారే పాడుతున్నారసీ, ఇతర జానపద గేయాలలో 
కంచే, ఈ శారద పాటల్లో నే సాహిత్య (ప్రతిభ ఆధికరగా eer: 


ర్డీ అకక కరుణామతి 
భళి శారద కరుణానిధి 


అనే వంతపాటలు పాడటంవల్ల, వీరికీ పేరు వచ్చిందేమో తెలియదనీ, 
డా॥ రామరాజుగారు తమ గేయ సాహిత్యంలో ఉదహరించారు. 


శారదం టి: 


శారదను గ ధరించిన. కథకుడు ___ న. బొటన (వేలుకు 
అందెలు ధరించి, భుజంపై నున్న తంబురాను కుడిచేతితో మీటుతాడు. దీనినే వారు 


628 జానపద కళారూపాలు 


శారద అని పిలుసారు. శారద అంపే న సరస్వతి అనే పేరు సర్వసాధారణంగా 
అందరికీ తెలిసిన విషయమే. అదే “పేరును ఈ భిక్షకులు తంబురాకు శారద అనే 
"పేరు పెట్టుకున్నారు. అందువల్లనే వారు కథా (ప్రారంభంలో ళారదాదేవినే స్తోత్రం 
చేసారు. పురుషుడు కథ చెపితే అతని భార్య వంత పాడుతూ డక్కీ కొడుతుంది. 
ఒకోసారి ఇద్దరే కథ చెపుతారు, అయితే వీరిలో బహుభార్యాత్వం వుండడంవల్ల 
ఇద్దరు భార్యలూ, వంతలుగానే వుంటారు. అందువల్లే వీరు ఇద్దరు భార్యలను 
చేసుకోవడం కూడా కద్దు. వీరి కథల్లో స్త్రీవంతల్లాగా, జంగం కథల్లో గానీ. బ్యుర 
కథల్లో కానీ స్రీలు వంతలుగా కనిపించరు. శారద కథకులు బహుభార్యాత్వంవల్ల, 
ఎవరి కుటుంబానికి వారే దళంగా ఏర్పడి జీవి స్తున్నారు. 





ఈనాటి సంప్రదాయక వారదకాం[డ్రు 


వివిధ వరుసల్లో జంగం కథలు, బృుర కథలు సాగినట్లు, శారద కథలు 
వుండవు. ఒకే వరుసలో ఆయా ఘట్టాలననునరించి, సన్నివేశాలను సండిస్తూ ఒకే 
వరుసలో కథను సాగిస్తారు. వీరు శారద వరుసల్లో వున్న పాటల్నే కాక ఎన్నో 
రకాల కథలు చెపుతారు. 


వారు చెప్పే కథలు 
బాలనాగమ్మ ....రాములమ్మ .... ఎరుకల నాంచారి.... చిన్నమ్మ మొద లై న 


కరుణరస్యపపూరితమైన కథలతోపాటు 18 వ శతాబ్దంలో తెలంగాణా (ప్రాంతాన్ని 
దద్దరిల్ల చేసిన స సర్వాయి పాపడు కథనూ, ఆలాగే రెడ్డివీరులకూ, వెలమవీరులకూ 


శారదకా౦ డు 629 


చెరువు నీళ్ళ తగాదాలో వైరుధ్యాలు పెరిగి....కొండ| లాయుని తండ్రిని చంపిన. 
వారిమీద పగ తీర్చుకోవడానికి యుద్దానికి సిద్దమైన పొరుషవంతుడై న కొండ|లాయుని 
సాహసోపేతుడై న వీరుని కథనూ, ఈ కోవకే చెందిన సదాసివరెడ్డి, రాజా: 
రామేశ్వరి రావు....గద్యాల సోమన్నాది కథనూ, చారితక కథలై న, బొబ్బిలి, పల్నాటి 
యుద్ధానికి సంబంధించిన, వీరరస గాథల్నీ చెపుతారు. 


పీరు వరంగల్లు తాలూకాలో వున్న వెంకటరావుల పల్లి చుట్టు పక్కల 
(గ్రామాలలో ఎక్కువమంది వున్నారు. శారద కాండ్రందరూ శై వమతానికి 
సందింధించినవా రే, వీరు మాంసాహారులై న జంగమ జాతికి చెందిన వారనే (ప్రతీతి 
కూడా వుంది .. ఎల్లమ్మ ....పోచమ్మ ___ మొదలై న ప్రసిద్ద దేవతల్ని దైవాలుగా 
పూజిసారు. వీరికి గురువులు జంగాలే. వీరు శై పమతానికి సంబంధించిన వారైనా 
లింగాలను ధరించరు, 


శారద రామాయణం : 


ఎన్నో చారిత్రిక గాథల్ని, వీరరస గాథల్ని, కరుణరస గాథల్నీ అద్భుత ౦గా 
వాల్మీకి రామాయణాన్ననుసరించి ఒక కవి, పృత్రకామేష్టినుండి, పాదుకాపట్టాభి షేకం 
వరకూ, శారద వరుసలకు అనుగుణంగా [వాసిన శారద రామాయణాన్ని ఎంతో 
భక్తి శ్రద్దలతో చెపుతారు....ఇదే కథను, ఆంధదేశంలో పగటి వేషాలు ధరించేవారు. 
రోజు కొక వేషం చొప్పున రోజుల తరబడి వేషాలు ధరించే పగటి వేషధారులు, 
శుభసూచకంగా భ క్రీ భావంతో, శారద రామాయణాన్ని ఆలాపించి (గ్రామస్తుల వద్ద 
డబ్బునూ, వస్త్రాలనూ, ధాన్యాన్నీ దానాలుగా సంపాదిస్తారు. అయితే వీరు శారద 
కాండ వరుసలో ఈ రామాయణాన్ని చెప్పరు. మూల కథను 
తీసుకుని క్షుప్తంగా వివరిస్తారు. శారదకాం[డు ఈ కళారూపాన్ని, 
జీవనోపాధి కోసమే ఉపయోగించుకున్నారు. అయినా ఇదొక 
చక్కని జానపడ బాణీ, రోజు రోజుకీ ఈ కథలకు ఆదరణ తగ్గి జై 
పోతూ వుంది. 











ఆంధ దేశంలో వీర శై వమతం విరివిగా (పచారంలో వున్న రోజుల్లో ఆలయాల్లో 

శై వమతానికి చెందిన దాసీల నృత్యారాధన చేయటమే కాక, శివభ కులు ష్తాష్ట 
పద్దతికి చెందిన వీరావేశాన్ని కలిగించే నాట్యంకూడా చేసేవారని నటరాజ రామకృష్ణ 
గారు జొనపద కళల (పత్యేక సంచికలో వివరించారు. 


వీర రస (పధానాలై న రచనలే. న ఖడ్డాలను చదువుతూ ఒక చేత ఖడ్గాన్ని? 


మరొక చేతిలో డాలును ధరించి నాట్యం చేసేవారు. రః నాట్యం వీరనాట్యంగా పిలువ 
బడింది, 


వీరు చేసే నర్తనాలన్నిటిలో ఊర్ణ తాండవం అతి ముఖ్యమైంది. ఈ నర్త 
నాన్ని శీవరాతి నాడు, రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగోద్భవ సమయంలో 
(ప్రదర్శించేవారట. శైవ సంప్రదాయానికి సంబంధించిన అన్ని నృత్యాలలోకి ఈ 
నృత్యం అతి ముఖ్యమైన దంటారు. 

పల్నాటి యుద్ధంలో (ప్రాణాలు వదిలిన వీర యోధుల సంస్మరణార్థం వీరుల 
గాలుప్పులు (ప్రారంభమయ్యే ఆరాధన నృత్యాలుకూడ తాండన పద్ధతికి చెందినట్టి వే, 
ారెంపూడి, గురజాల, మాచెర్ల మొదలైన పలనాటి (పాంతంతో ఈ నర్తనాలు 
పదర్శింపబడుతూ వున్నాయి. 


వీరంగం : 


వీర నాట్యంలో, వీరణమనే వాయిద్యం వాయించదిడుతూ వుంటుంది. అందు 
వల్లనే ఈ నాట్యాన్ని వీరంగం అంటారు. ఇందులో ముఖ్యంగా అయిదు అక్షరాల 
ఖండ ఏకతాళ గతి ఎక్కువగా (ప్రదర్శింపబడుతుంది. 


వీరనాట్యమేవీరులకొలుపు 631 
తత్తడిక - తడిక 
తజ్జనుత = తడిక 


వీరుల కొలుపులో ముఖ్యంగా వాడబడే వాయిద్యం “సంబిజోడు'” ఇందులో 
ముఖ్యంగా “చతుర్యశ గఠి'” (పయోగించబడుతూ వుంది. 





జం జం జం జం 
జంతరుంతరుం 
జం జం జం జం 
శరుం త రుం త రుం. 


స కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాలంలో, వీరశై నమూ అందు 
లోనూ వశుపతి సం్యపదాయం విరివిగా (ప్రచారంలో వుంది. 


632 జానపదకళారూపాలు 


ఇంటి కొక వీరప్ప తుడు: 


ఆ కాలంలో (పతి తలీ తండి తమ యింట పుటిన ప్వుతుల్లో ఒకణీ వీరునిగా. 

య ట ౧ ౬ ' 

దేశానికి అర్పించే వాడుక వుండేదట. వారినే పశుపతులని కూడా పిలిచేవారు. ఈ 
వీరులు అవివాహితులై దేశరక్షణ కోసం (పొణాలు అర్పి ంచేవారట. వీరు (వతి 


రోజూ ఆరు పర్యాయాలు శివార్చన చేసేవారట. ఆ పూజల్లో భక్తి భావంతో కూడు 





సన్న నృత్యం ఒక భాగంగా వుండేదట. ఆ నృత్యాలే వీరనాట్యాలుగా (ప్రచారం 
లోకి వచ్చాయంటారు రామకృష్ణగారు. . 


ఈ నృత్యాలలో ఏ రసభావం లేని హస్త పాద విన్యాసాలు మాతం (ప్రద 


ర్మితమౌతాయి. శివునిచే (ప్రదర్శింపదిడిన 108 కరణములు అందుకు తగిన చారీ 
భేదాలు కొన్ని ఈ నరృనంలో _పదర్శింపబడుతూవున్నాయి. = న. 


వీరనాట్యమేవీరులకొలు పు 633 


ఆలాగే ఆయా ప్రాంతాల్లో వీర శై వమతానికి చెందినవారు. వీరశై వులు వీర" 
భద విన్యాసాలు చేయడం, వీరావేశంతో ఖడ్గాలు చదవడం, ఆవేశంతో నారసాలు' 
పొడుచుకోవడం, వీరావేశంతో తాండవ పద్దతిలో నృత్యాలు చేయటం పరిపాటి. ఒకో 
(పాంతంలో, ఒకో పేరుతో అవి res వుంటాయి. అలా కోనసీమలో అమలా 
(పాంతంలో వీరనాట్యం చేయడంలో నిప్పణు లున్నారు. 


తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో వీరనాట్యం చేసే కళాకారు లున్నారు. 
వీరనాట్యానికి ఒక (పత్యేకత, జనాకర్షణా వుంది. వీరనాట్యం దేశవ్యాప్తంగా (ప్రసిద్ది. 
చెందింది. 


దక (ప్రజాపతి : 


దక్ష (ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి కన్న కూతురుకీ, అల్లునికీ ఆహ్వానం 
అందలేదు. పిలవని పేరంటానికి వెళ్ళకూడదని, పరమశివుడు వారిస్తున్నా పార్వతి 
ఆ యజ్ఞానికి వెళ్ళి అవమానం పాల్లై ఆత్మాహుతి చేసుకుంది. ఆ ఘటనకు ఉ(గుడై న 
ముక్కంటి జటాజూటాన్ని నేలకు కొట్టి, అటనుంచి వీర కుమారులతో (ప్రయాణ 
మయ్యాడు. శూలధారుడై ఆగ్రహ జ్వాలలు (గక్కుతూ యజ్ఞవాటికను చిందరవందర 
చేసిన వీరకుమారుల సదఘట్టనలే నాట్య మైంది. అదే వీరనాట్యం. 


వీరముమషల, వీరనాట్యం 
లు 


ఆ౦ (ధ్ర దేశంలో వీరముష్టులు న వీరనాట్యం శై శె వ సాంపదాయానికి అద్దం 
పడుతుంది, శివాలయాల్లో జరిగే ధూప పసేవ సందర్భంగా ఆలయం ముందు నడివీథిలో 
వీరనాట్య కార్య క్రమాలు జరుగుతూ వుంటా చు. అలాంటి వీరనాట్యాలు అమలాపురం 
తాలూకా అయిన వల్లి మండలం, వెలవలపల్లికి చెందిన చింతా వెంక కేశ్వర్లు' వీర 
నాట్యంమీద మోజుపెంచుకుని దానిని కట్టుదిట్టంగా నేర్చుకుని, దానినొక కళారూపంగా 
తీర్చిదిద్ది, వీథుల్లో (పజల సమక్షంలో (ప్రదర్శించి ప్రశంస లందుకున్న ఈ వీరనాట్య 
కళారూపాన్ని జాతీయస్థాయిలో (ప్రచారం కల్పించటానికి విశేషమైన కృషి చేశాడు. . 
అయిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న _ వెంకపేశ్వర్లు ఒక 
బృందావ్ని తయారుచేసి 1962 నుంచి పలు దేవాలయ ఉత్సవాల్ల్‌ వాలో (పదర్శించాడు. 
వీరనాట్యం చేసేవారిని పీరకుమారు లంటారు. వీరు మొలకు ఎరుపురంగు గుడ్డలను 
ధరిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్టి, మెడలోనూ, జబ్బలకు, రుద్రాక్ష" మాలలను సల 


634 జానపదకళారూపాలు 


[క 


లిసారు. నుదుట గంభీరంగా విభూతి రేఖలను దిద్దుకుంటారు. చిన్న శూలాలూ, 
నిలువెత్తుగల పెద్ద శూలాలూ నోటిలో, బుగ్గలకూ, కంఠానికీ ధరిస్తారు. శూలాల 
చివద నూనెవత్తులు వెలిగిస్తారు. ఆ వెలుగుతో వారు మరింత ఆవేశపరులౌతారు. 


వీరకుమారుల విజృంభణ : 


ఆ విధంగా పదిమంది వీర కుమారులు రౌదరసాన్ని పోషిస్తూ....ఖండ 
సంకీర్ణంలో విశ్రజతులపై నాట్యం సాగిస్తారు....వీర కుమారుల నాట్యానికి అను 
గుణంగా....సన్నాయి డోలు, తంబురా, తాషామర్పాల ధ్వనులు వు తేజాన్ని క్రలి 
గిసాయి. దక్ష వాటికలో వీరభ|దుని ఆధ్వర్యంలో నాటి వీర కుమారుల విధ్వంసం 
ఇతివృ త్తంగా సాగే వీరనాట్యం (పేక్షకులకు 
గగుర్పాటును కలిగిస్తుంది. (పజలు కూడ 
వీరావేశంలో మునిగిపోతారు. 

. వీర నాట్యం (పారంభం. చతుర స 
జాతి నడకలో... తకధిమి....తకధిమి, తక 
రుణు, తకయణు, స్వరాలతో ప్రారంభమై 
దక్షయాగం బెరచి....దకుని తలదుంచి దక్ష 
సంహారమై తరలినావు. అనే పదాలతో, 
శరభ్రా, అశ్నరభా, దశ్శర భా, శరభ, శరభా 
అనే నినాదాలతో, శూలాలను నాలుకకూ, 
శంలాలకూ గుచ్చుకుని భక్తి తన్మయత్వంతో చేసే వీరనాట్యం (ప్రజలను పరవశుల్ని 
చేస్తుంది. అందరూ ఆవేశంతో ఊగిపోతారు. 





చింతా వెంకటేశ్వర్లు 1981 లో రాజమండిలో (ప్రదర్శనం ఇచ్చి, 
(ప్రముఖుల (ప్రశంసలందుకున్నాడు. నాట్యంలో (పసిద్దుడెన నటరాజ రామకృష్ణ, 
వెంకటేశ్వర్లు వీర నాట్యానికి హైదరాబాదులో రెండు మానాలు మంచి శికణఇచ్చి 
దానినొక విశిష్ట కళారూపంగా తయారుచేశారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా, అన్ని 
జిల్లాలోనూ, ఆకాశవాణిలోనూ, అప్నా వుత్సవంలోనూ, ఇతర 
రాష్ట్రాలలోనూ వెయ్యి (పదర్శనాలకు పై పై గా (పదర్శనల నిచ్చారు. లః 
వెంకటేశ్వర్లుకు చదువు లేకపోయినా, పట్టుదలతో వీర నాటా న్ని ౫ ల్లి @ 


అభివృద్ది పర్చి, దానికొక మన్నన కీగుకొచ్చారు. 





చకితుల్సి చెసే చెక్క భజనలు 


ఆంధదేశపు పల్లెలలో అనాదిగా వస్తున్న కళారూపాలలో చెక్క భజన ముఖ్య 

మైంది. దేవుని స్తంభాలను పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ భక్తి భావంతో 
భజనలు చేసారు. పల్లెలో వుత్సాహం వున్న యువకులందరూ పనిపాటలు లేని తీరిక 
సమయాలలో ఇరవై మంది దళ సభ్యులుగా చేరి ఒక గురువును ఏర్పాటు చేసుకుని 
రాతి సమయంలో కట్టుదిట్టంగా ఈ విద్యను నేర్చుకుంటారు. ఇది ఆషామాషీగా 
చేసే భజన కాదు. ఎవరికి తోచిన రీతిలో వారు గంతులువేస్తూ చేసే భజనకాదు. ఇది 
శాస్త్రీయమైన జానసద నృత్యకళ. ఇది ఎంతో (క్రమశిక్షణతో నేర్చుకుని చేయ 
వలసిన కళ. 





ఇది చాలా (శ్రమతో కూడుకున్న కళారూపం. అందరూ సమానంగా 
అడుగులు వేయాలి. అందరూ ఒకే రకంగా వలయాకారంగా తిరగాలి. ఒకే రకంగా 
చేతుల్లో ఘల్లు ఘల్లుమనే చెక్కలను పట్టుకోవాలి. అందరూ కలిసి కట్టుగా తాళం 
వేయాలి. తాళానికి తగినట్లు పాట పాడాలి, పాటకు తగిన భావాన్ని ముఖంలో 
చూపించాలి. కాళ్ళకు గజ్జెలు కట్టాలి. ఒకే రకంగా నృత్యం చేయాలి. ఒకే రకంగా 
ఆగి చలనాలను చూపించాలి. ఒకేసారి ఎగరటం, కూర్చోవటం, గుండ్రంగ 
తిరగటం. ఎగురుతూ గుండ్రంగా తిరుగుతూ భజనచేయటం చెక్కభజన విశిష్టత 
(పతి పాటకూ నృత్యం మారుతుంది. పాట మారుతుంది. భావం మారుతుంది. 
వరుసలు మారుతాయి. తాళం మారుతుంది. తెలుగువారి భక్తిరస కళారూపాలలో 
చెక్కభజన ఒక సుందర కళారూపం, 


686  '.' .జొనపదక ళారూపాలు 


పామర కళారూపమా? : 


ఇలాంటి శాస్త్రీయ జానపద కళారూపాన్ని శాస్త్రీయ నృత్యకారులు పల్లెటూరి 
కళారూపంగా పామర కళారూపంగా ఏదో పనిలేక తీరిక సమయాల్లో ఉబుసుపోక 
కుట్లవాళ్ళందరూ కలిసి చేసుకునే ఏదో చెక్కభజనగా తేలిక భావంతో చూసి 
ఇలాంటి కళారూపాలన్నిటినీ అణగ(దొక్కి వేశారు. 

చెక్క భజనలో తాళం లేదా? లయ లేదా, గమకం లేదా, పాట లేదా? ఆంగి 
కాభినయ విన్యాసంతో కూడిన నృత్యం లేదా? అభినయంతో కూడిన ముఖభావాలు. 
లేవా? భ క్రి పాటల తన్మయత్వంలో ముఖంలో చూపించే సాత్వికభావాలు లేవా? అంద 
రిక్‌ అర్థమయ్యే భాష లేదా? ముఖంలో సాత్విక భావం లేదా? చిరుగజ్జైల సవ్వడితోచేసే 
నృత్యం లేదా? ఆహార్యం లేదా? అందరూ ఒకే రకంగా తిరుగుతూ, కూర్వుంటూ, 
లేస్తూ గిరకాలు కొడుతూ (క్రమశిక్షణతో కూడిన శాస్త్రీయమైన తాళగతులు లేవా? స్వర 
గతులు లేవా? బృందాన్నంతా ఏక (తాటిమీద నడిపే గురువు లేడా? (పేషకులందర్నీ 
ముగ్గులను చేస్తూ పాటలుపాడే (శ్రావ్యమైన కంఠాలు లేవా? ఆన్నీ వున్నాయి. 
అల్లుడు నోట్లో శని అన్నట్లు ఆదరణ తగ్గిపోయింది. అయినా పల్లె _పజలు ఈ 


నాటికీ ఈ కళారూపాన్ని (బతికిం చుకుంటున్నారు. ఈనాటికీ అన్ని "ప్రదేశాల్లోనూ 
ఈ కళారూపం (బతికే వుంది. 


కేవల ఉత్సాహంకొద్దీ చేసే భజన కాదిది. భక్తితన్మయత్వంతో భగవంతుణ్ణి 
వేడుకుంటారు. ఆలా వేడుకుంటూ భ క్రిపారవశళ్యంలో అమితోత్సాపాంలో చేసే 
నృత్యం చెక్కభజన. భజనచేసేవారే భ క్రిభావంలో మునిగిపోవటంకాక, _పేక్షకుల్ని 
కూడా తన్మయత్వంలో ముంచేస్తారు.. చెక్కభజన (పేక్షకుల్ని ఉ త్తేజితుల్ని 
చేస్తుంది. ముఖ్యంగా పల్లెల్లో తీరిక సమయాలలోనూ, వర్షాలు లేని రోజుల్లోనూ, 
పండుగసమయాలలోను దేవుళ్ళ కళ్యాణ సమయాలలోనూ తిరునాళ్ళ సమయాల 
లోనూ, వ జాతర్జలోనూ ఈ చెక్కభజనల్ని చేస్తారు. 


కరము 


"భక్తికోసం ము క్రికోసం ఈ భజనలు చేస్తారు, భజన బృందం కట్టుదిట్ల ౦గా 

ఏజనచేయటం (పారంభించిన తరువాత ఉన్న ఊళో నేకాక చుట్టుపక్కల (గామాలకూ 
య యు 1 

యా త్రాస్టలాలకూ దియలుదేరి వెళ్ళి తమ తమ (ప్రావీజ్యాన్నంతా చూపిస్తారు. 

కేవలం పాటలతో నేగాక, రామాయణ భారతగాథల్ని ఘట్టాలు ఘట్టాలుగా ఆడుతూ, 


మ చ నీవ? 


పాడుతూ, వచనంతో కథను నడుపుతూ ఆయా రసాలకు తగిన విధంగా భజనచేస్తూ 
పౌరాణిక ఘట్టాలను (పదర్శిసారు. 


గురు పూజ: 


చెక్కభజన నేర్చుకోవాలనుకున్న యువకులందరూ చేరి ఒక గురువును 
ఎన్నుకుంటారు. గురు పూజతో నృత్యాన్ని (పారంభిసారు. (ప్రతి గురువూ ఒకే 
రకంగా ఈ చెక్క భజన విద్యను (ప్రదర్శింపడు. ఎవరి విధానం వారిది. ఈ చెక్క 
భజన రాయలసీమలో కడప జిల్లాలో పుట్టి, ఆం ధ్రదేశమంతటా వ్యాపించిందని, 
అందుకు నిదర్శనం గురువులు చెప్పిన san 
మాత్రమేకాక, జిల్లాలో (పతి (గామంలోనూ చెక్క. 
భజన బృందాలుండటం కూడ అందుకు నిదర్శన 
మనీ, అలాగే చెక్కాభబనకు సంబంధించిన గేయాలు 
ఎన్ని వున్నాయో చెప్పటం కష్టమనీ, నేను పులి 
వెందుల తాలూకాలోని భజన గురువుల దగ్గర సేక్ర 
రించిన గేయాలు, భంగిమలు ఆధారంగా కొన్నిటిని క 
మాత్రమే వివరించగలుగుతున్నాననీీ ఈ చెక్క 
భజన నృత్యాన్ని ఆమూభ్యాగంగా సరిశీలించా 
లంపే ఈ జన్మ చాలదనీ, (ప్రతి గురువు భంగిమ 
ల్లోనూ వైవిధ్యం వుందనీ, తెలుగు విశ్వవిద్యా 
లయ జానపద కళలళాఖ లెక్చరర్‌ డా॥ చిగిచర్ల 
కృష్ణారెడ్డిగారు జానపద కళారూపం చెక్కభజన అనే (గంథంలో సోదాహరణంగా 
వివరించారు. 


చెక్కు భజన స్వరూపం : 





ముఖ్యంగా చెక్కభజనల ఇతివృ త్తాలు ఈ విధంగా వుంటాయి. భక్తి 
పాటలు, భారత, భాగవత, రామాయణాలకు చెందిన పురాణ పాటలు, నీతిని [పబో 
ధించే పాటలు, వీర గాథలు, ఇతరాలు, జడకోపు విద్యల్నీ (వదర్శిసారు. 

భజనల్లో, హరిభజనలు, పండరి భజనలు, శావమూళ్ళ తాళం భజనలు, డప్పుల 
కోలాట భజనల కోలాట భజనలు రకరకాలుగా వున్నాయి. దేని ; పరక దానిదే, 
చేని పరిక రాలు దానివే. 


6396 అవర తహ ఆ. 


_ అడుగు పొడుగైన చెక్కల్ని తయారుచేసుకుని, రెండు (పక్కలా ధ్వవి 
రావడానికి గుండ్రటి ఇనుప విళ్ళలను గాని, ఇత్తడి బిళ్ళలను గానీ రెండేసి చొప్పున 
అమర్చుతారు. తాళం (ప్రకారం చెక్కలను కొళ్రేటప్పుడు ఈ బిళ్ళలు (శ్రావ్యమైన 
ధ్వవినిస్తాయి అన్ని చెక్కలూ (ప్రయోగించినప్పుడు. ఈ ధ్వని గంభీరంగా ఒకే 
శృతిలో వినిపించి భజనపరుల్ని ఉత్సాహపరుస్తాయి. ఈ చెక్కలపై నగిషీలు చెక్కి. 
సుందరంగా వుంటాయి. ఈ బృందాలలో కథావృ తాన్ని బటి కొందరు పురుషులు 

గానూ, మరికొందరు పురుషులే ప (పవర్తి “ర్రిసారు. ఉదాహరణకు 
గోపికా క్రీడల్లో పురుషులు కృష్ణులుగాను, స్త్రీలు గోపికలుగానూ న గ్రిసారు. 


రంగురంగుల వేషధారణ: 


అందరూ ఒకే రంగుగల తలగుడ్డలను అందంగా చుడతారు. ఒక (పక్క 
రిబ్బను కుచ్చులాగా అందంగా (వేలాడు 
తుంది. పంచెల్ని నృత్యానికి అడ్డు తగల 
కుండా ఎగరటానికి వీలుగా వుండేలాగా 
సైకిల్‌ కట్టులాగా మడిచి కడతారు. పురు 
షులు ఒకే రంగుగల బనియన్‌ లను ధరి 
సారు. స్తీ పాత్రలకు లంగా, రవికె, పవి 
చెకు ఓణీలాగా గుడ్డను ఉపయోగిస్తారు. 
శకి పత. ఇరవై మొదలు ముపై వరకూ సమసంఖ్యలో బృంద సభ్యు 
లుంటారు. పన్నెండు సంవత్సరాల నుంచి పొతిక సంవత్సరాల వయస్సుకల యువకు 
లందరు పాల్గొంటారు. చెక్కభజన వ్యాయామంతో కూడుకున్న కళారూపం. 
ఇందుకు తట్టుకోగల యువకులే పాల్గొంటారు. 
లం'పే మూత కాలం పడుతుంది. 
పరిపక్వత రాదు. 





ఒకొ్క-క్కు బృందం తయారవ్వా 
అప్పటికిగానీ, చెక్కభజన బృందానికీ 


ఓర్చు, నేర్పు | 


చెక్కభజన (పారంభ సమయంలో గురువు చాలా (శ్రమపడాల్సి వుంటుంది. 
(ప్రతివారూ ఎలా నిలబడాలి? ఒక్కొక్కరికీ ప్రతిభంగిమనూ వివరిస్తూ వలయాకారంగా 
(పతి ఒక్కరిచేతా చేయిస్తాడు. ఇదే ప్రాథమిక దశ. ఈ దళను 'దాటినతరువాత. 


చకితుల్ని త చెక్కు భజనలు 639 


ఆది అడుగు _ రెండవ అడుగు - మూడవ అడుగు నాల్గవ అడుగు: వం 
పది అడుగుల వరకూ వేయిస్తాడు. 


రెండు పోట్లు - వర్షళాల _ కుప్పడుగు _ మూడవ ఉద్ది వెనుక మార్పు __ 
జోకు అడుగు = రెండు మెలికె = మెలిక కచ్చుపోటు _ ఒంటి మెలికె _ పోకడుగు = 
రెండు కుప్ప = పోంచ్‌ అడుగు = బెస్కిల్‌ అడుగు . గుబ్లపడుగు = నల అడుగు. 
చిన్న సౌకం _ ఒంటి బేరి _ రెండన బేరి _ మూడవ బేరి  నాలుగువై పుల ఒంటి 
మెలిక, చుక్కల పందిరి ఉద్ది పోటు - పదిహేను పోట్ల అడుగు = పద్మవ్యూహం జ 
నాలుగు వె పుల కుప్ప = సట వర్షళాల. బజారు అడుగు = కై అడుగు = కప్ప 
అడుగు = వాలము అడుగు . మూడు మెలిక . ఒంటి మెలిక . నాలుగు కులుకుడు _ 
ఇంట్లోకి బయటికి _ లోపల మెలికి బయట 'మెలికి పద్మవ్యూహం - బేరి మూడు - 
పందపు టడుగు _ యనకల రెండు పోట్లు = జముడు అడుగు = పెన అడుగు _ 
గుట్టిపు టడుగు = ఒంటి మెలికలో రెండు పోట్లు మొదలైన అడుగులలో కొన్నిం 
టిని వివరించటం జరుగుతుంది. అడుగు లన్నిటినీ అక్షర రూపంలో చెప్పటం 
కష్టమనీ, (ప్రత్యక్షంగా చూస్తే బాగా తెలుసుకోవచ్చుననీ లేదా వీడియో కేసెట్‌ 
ద్వారా అడుగుల్ని భ; (ద్రపరి స్తే నేర్చుకోవటానికి అనువుగా వుంటుందనీ డా॥ 
చిగిచర్ల కృష్ణా ెడ్డిగా రు తమ చెక్కభజన (గంథంలో ఏ సరికరింటాల్య వారికి 
ధన్యవాదాలు. 


చెక్కభజన ఇలా (ప్రారంభిస్తారు : 


_ భజన (పారంభించే ముందు దేవుని పటాలకు పూజచేస్తారు. చెంకాయ కొట్టి 
చిరుతలు పట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసారు. అందరూ వలయాకారంగా నిల 
బడి అందరూ లయతో చెక్కలను (మోగిస్తారు. గురువు పాడగా వంతపాడతారు. 
తరువాత ఒక్కొక్క అడుగు వేయిస్తాడు. అలా కుడికాలుతోనూ, ఎడమకాలితోనూ, 
చాకచక్యంగానూ ఆడిస్తూ వుంటారు. అందరూ ఒకే విధంగా వాయిస్తున్న సమ 
యంలో గురువు అకస్మాత్తుగా ఆగుతాడు. అందరూ అలాగే ఆపేస్తారు. అంతా 
నిశ్శబ్దం. ఆ సన్నీవేశం ఆద్భుత ౦గా వుంటుంది. ఇలాంటి వాటీని నిలుప్పలు. 
త్ర; నృత్యం ఉధృతస్థాయిలో వున్నప్పుడు కూడ ఈ విధంగా నిలుపుదల 
చేసాడు. ఈ నిశ్శబ్దాలు, మళ్ళీ (పారంభాలు. బృంద సభ్యుల యొక్క కలయికనూ 
లమెస్నీ, [కమక్షణనూ, గురుభ కినీ చాటుతాయి. 


$40 జానపదకళారూపాలు 


ఎన్నో పాటలు, ఎన్నో అడుగులు :. 


పైన వివరించిన విధంగా ఎన్నో అడుగులు, భంగిమాలు. వివిధ దశలలో, 
ఈ విధంగా నడుస్తాయి, ఆది అడుగు రెండుపోట్లు = మూడు మెలిక = కులుకుడు = 
కుప్పిడుగు _ పద్మవ్యూహము - పర్ణశాల మొదలైన వివిధ రకాల అడుగులతో 
శోభాయమానంగా బృందాన్ని తయారుచేసాడు గురువు. 


పెన వివరించిన ఆడుగులేకాక, గురువు 
నేర్చిన వివిధరాకాలై న భంగిమల్ని కూడ కళాకారు 
లచే చేయిస్తాడు. వాతలోకంచే (ప్రతి భంగిమనూ 
(పత్యక్షంగా చూ సే తప్పా. ఆ (పతేకతను అర్థం 
చేసుకో లేము. అందుకే ఈ కళారూపాన్ని గురుకుల 
పద్దతిలో తీర్చిదిద్దాలి. చెక్కభజన గూర్చి తెలిసిన 
పరిశోధకులు ఎడ బాలకృష్ణా రెడ్డిగారు ఒకరు. జాన 
పద పారమార్థిక గేయ సాహిత్యంలో చెక్కభజన 
కులుకు భజన, అని "పేరు పెట్టారు. చెక్కభజన 
(ప్రాచీనరూపం కులుకు భజన మొత్తం భజనల్లో 
ఏడు రకాలున్నాయని తెలిపారు. హరిభజన = ఊరి 
భజన = కులుకు భజన _ పండరి భజన _ కోలాట భజన = స ఫతాళ భజన ___ 
వేదాంత భజన. | 





భజన అందరికీ సంబంధించిన జానపద కళారూపం. భజనంపే సేవ, 
భగవంతుని అనంత నామాలకు రూపగుణ మహిమల్ని రాగతాళ యుక్తంగా తన్మ 
యత్వంలో సమిష్టిగా కీర్పించటం భజన అంటారు. 
ముకి కోసం భకి పాటలు: 
చెక్కభజన (పారంభించే ముందు (పృపథమంగా విఘ్నేశ్వరుని (ప్రార్థించి, 
తరువాత వరుసగా భ_క్రిపాటలు పాడుతారు. అలాంటి' పాటల్లో. 
ఆమ్మా రావమ్మా ఆదిశక్తివినీవమ్మా. 
 మమ్మూ దయ చూడమ్మా 
వేడెద మనసున వేడెదమమ్మా 
వేగమె కదలి రామ్మా. 


చకితుల్ని చేసే చెక్కు భజనలు 6 


అలాగే తెలుగుజాతిని భ_క్రితో ప్రభావితం చేసిన (గంథాలు మూడు. ఆవి 
రామాయణ, భారత, భాగవతాలు. ఈ పురాణ (గంథాలనుండి ఆయా ఘట్టాలకు. 
సంబంధించిన గేయాలను చెక్క భజనకు ఎన్నుకున్నారు. అలాంటి వాటిలో 
(శ్రీకృష్ణ గొల్ల భామల సంవాదం చూడండి. 


గొల్ల కృష్ణుడూ, గొొల్లభామలూ : 


గొల్లభామలు;___ రామ రామ అనంతకాలం రాజ్య మేలుతుపుండర కిష్టా చీరలిచ్చి 
చెట్టు దిగిరా ఓ గోపా లకిష్టా, చీరలిచ్చి చెట్టు దిగిరా. 


కృష్తుడు;___.ఏయ్‌. 


రామ రామ అనంత కాలం రాజ్య మెలుతూ వుండ నే భామా ___ 
చీరలివ్వనే చెట్లు దిగనే ఓ భామలారా చీరలివ్వనే చెట్లు దిగనే. 


గొల్లభామలు;___ వందనాలు నీకు 'పెడ్తాం చీరలిచ్చి చెట్లు దీగరా గోపాలకిట్నా 
చీరలిచ్చి చెట్లు దీగరా, 


కృష్ణుడు: __. వందనాలు నాకు వద్దు దండాలు నాకు వద్దు. చీరాలివ్వను చెట్లుదిగా నే 
ఓ బామలారా ద్రీరలివ్వను చెట్లు దీగానే, 


అంటూ గోపికలు (బతిమలాడటం, కృష్ణుడు బెట్టుచేయడం ఆస _క్రికరంగా 
సాగుతుంది. అలాగే ఉద్ది అడుగులో శ్రీకృష్ణలీలల్నీ గేయాలలో, గేయహూపకంగా 
రామాయణ ఘట్టాల్ని గంటలకొద్దీ చెక్కభజన రూపంలో వివరిస్తారు. రామా 
యణంలో వచ్చే ఆయా పాత్రలను దళ సభ్యులు బృందం మధ్యలో కొచ్చి ఆ 
పాతను విర్వహించి మళ్ళీ బృందంలో కలిసిపోతారు. 


సతి పాటలు : 


పై విధంగానే నీతిపాటల్ని కూడ పాడతారు. వాటిలో ఆవు పులి కథ 
ఆందరికీ ? తెలిసిందే, అలాంటి గేయంలో తల్లి బిడ్డకు చెప్పే నీతులు, ఆకలి ఆగి 
అడిగేవారిని అదిద్ధం చెప్పకూడదు. అనే సీతని “జానపదులు ఎలా క వితలల్లార్‌ 
ఈ పాటల్లో తెలు స్తుంది. 

| [1 41 


642 


జానపదక ళారూపాలు 


ల అన్నా ర్డీ రైతన్నా ఈ లోకమంతా గమ్మత్తురా 


లోకమంతా గమ్మత్తురా, కనిపించేదంతా బూటకంరా 

పెద్రకొడుకని (చుమతో పెంచితి, పెతనమంతా చెతికి ఇస్తే, 

మురికి మరిగి రొండయిపాయెనే వుండను వూరే వ య 
లేదుర్కా వాడు వూరే విడిచి పాయెరా ॥అన్నన్నా॥ 


“చేని గట్టున జానెడు నరికి హద్దురాతిని అవతల పాతి, 


పరాయి చేలో పశువులు మేపి సాయంకాలము యింటికి వచ్చి, 
రామా కిట్నా ఆంతే శ్రీరాము డెట్టా నమ్మునయా అన్నన్నా॥ 


౨. ఇలా ఎన్నో నీతిపాటల్ని భజనల్లో పాడుతారు. 


వెంగళరెడి : 
: నో 


బుడ్డా వెంగళరెడ్డి అనే ధర్మప్రభువుని గూర్చిన గేయాన్ని జానపదులు 


చెక్క భజనలో చక్కగా (ప్రదర్శిస్తారు. వెంగళరెడ్డి ధర్మదాతేకాక్క వీరాధి వీరునిగా 
కూడా కీ ర్తిసారు. 


ఉత్తరాది వుయ్యాల వాడలో వున్నది ధర్మం సూడండయ్యా 


"నెటికి బుడ్ధా యంగలరెడ్థి దాన్నాపభువని తలచిరయా 


గోవిందా యని వన్నవారికి గోవుల దానము చేసెనయా 


అరినారాయణ ఆన్న వారికి ఆన్నవస్త్రము లిచ్చునయా! 
గేయం: : 


ఇలా ఎన్నో పాటలు పాడటమేగాక సంఘంలో వున్న రౌడీల గురించీ, 


తాగుబోతుల గురించీ, సంఘ విద్రోహుల గురించీ, మట్కా - జూదాన్ని' గూర్చి 


సా 


సీతిపాట లున్నాయి. అనేక మైన శృంగారపు పాటలున్నాయి. 


కదిరి సిన్నదానా కందిెరీగా నడుముదానా. 


.. _నిన్నెట్ట మరతునే నెల్లూరి నెరజాణ .. కదిరి! 


ని సిలుకు చీరకు రేనుగుంట్ల రైకాకు వు Tea 
యంత సోకాయనే రంగోల్ల రవనమ్మా = 15దిరి॥ 


చకితుల్ని చేసే చెక్కు భజనలు 443 


“౫. అలాగే కులాన్ని. గూర్చి స్ట 


కులము కులము ఆంటారు యక్కడుంది. కులము 
మల్లీ మల్లీ యీామాట రాకూడదన్నా 
“నిన్ను కోస్తేరత్తమా నన్ను కోస్తే నీరా 
— ఏమిటన్నా న్యాయం యక్కడుంది న్యాయం 
మనమంతా కలిసి మెలిసి వక కైపోవాలిప్పుడూ 
కలకాలం యీలాగే కలసి మెలిసి వుండాలి ॥కులము॥ 


జడ కోపులు: 

శ ్చచెక్కభజన (ప్రారంభించి కొంత కార్యక్రమం జరిగిన తరువాత చివరిగా 
చేవేది జడకోపులు. ఈ కోపులు పేక్షకుల్ని ఎంత 
గానో ముగ్గుల్ని చేసాయి. అందరూ గుండంగా 
నిలబడతారు. రంధాలతో కూడిన గుండ్రని చందా 
కార గల బిళ్ళను తయారుచేసారు. రం(ధాలలో 
రంగురంగుల (శ్రాశ్ళను _వేలాడదీసారు. ఆ 
చెక్కను ఎత్తుగా వున్న ఒక దూలానికి లాగి కడ 
తారు. లేదా (గామ మధ్యలోవున్న చెట్టుకు పు. 
దీసారు. దీనిని జడకోపు బిళ్ళ అంటారు. బృంద 
సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కొక్క. తాడును 
ఎడమచేత్తో పట్టుకుని కుడిచేతో చెక్క_ల్ని పట్టుకుని 
తాళ్ళ సహాయంతో అడుగులు ఇ వేస్తూ లోపలికి బయ 
టికి గుండ్రాకారంగా తిరుగుతారు. మధ్య గురువు “వాళ్లూ 
పాటలు పాడుతుండగా కళాకారు లందరూ పాట పాడుతూ జడను అల్లుతారు. . వీనిని 
జడకోపు అంటారు. 





న గక కోప్పలు : 


_ ఈ  కోపుల్లో రకర కాల కోపు లున్నాయి. అవి... సాదా జడకోపు ___. 
నూగాయ జడకోపు __ డబుల్‌ నూగాయ' 'ఆడకోపు _ ams _ కరక్కాయ జడ __ 
'గర్భ జడ విఖైడ జడ ౬ పచ్చల జడ, నాలుగు సచ్చలజడ. 


జానపద కళారూపాలు 


వల జడ __ బొంగు జడ ___ పుట్టజడ. ఈ విధంగా రకరకాల జడలను 
అల్లుతారు. ఇవి ఎంతో నై పుణ్యంతో అల్లబడతాయి. చూపరులకు ఆశ్చర్యాన్ని 


కలిగిస్తాయి. బృందంలో ఎ ఒక్కరు తప్పుచేసినా జడ చిక్కు. పడిపోతుంది. 
చిక్కు_సడిన జడను విడదీయటం చాలా కష్టం, ఈ జడలను అల్ల టం ఎంతో 
సాధన చేసారు. ఒక జడకూ మరో జడకూ ఏమ్మాతం సంబంధం వుండదు. 
పాటపాడుతూ, అడుగువేస్తూనే ఈ కోపులను వేస్తారు. ఈ కోపుల్లో ఒక పాట, 


పాట: 


a 


ప్పరు॥ 


పురు 


శ్రీ! 


రేనాటి సిన్నదాన లలనా రేగిపండు సాయదానా 
నిరేనిపండు సాయమీద వాలింది మనసు వాసిముద్దుల గుమ్మ 


నువ్వాడ నేనాడరో సిన్నవాడ 
నీకు నాకు జతకాదురా 


కొట్టమ్మడిపోయేదాన అలనా 
కలువపండు చిరదాన 

నీ కలువపండు చాయమీద 

వాలిందె మనను, రాని ముద్దులగుమ్మా 


నివేడ నానేడరో సిన వాడ 


అలాగే కృషుడు కొంటె చేష్టలను గొల్లపడుచు లందరూ యళోదకు విన్న 
౫ టి ౧ 


వించే విధం. 


పాట: 


వో యశోద ఏమి చేయుదము నీ కొడుకు దుడుకులకు 
నిన్న సందివేలమ్మ సిన్నది జలకంబులాడ 
మెల్లిగ సీరలెతుకుని వెల్లె గదమ్మా ॥వో యశో దక 
మెల్లమెల్లగాను రేపల్లె వాడలోకి వచ్చి 


యన్నముద్ద కుండలన్ని పడవేసెనమ్మ 1వో యశోద!॥ 


చకితుల్ని చేసే చెక్కు భజనలు 


ఆద్దరాతిరి వేలమ్మ మిద్దెలోకి వచ్చినాడు 

దధ్రరి మా ఆలి మొగుడు యిద్దరాము లేచిరాగా 
ఆద్ర్దకో డ కత్తిరించి పారిపోయెనె 
వద్దికామీకేలనాని గుద్ది గుద్ది సంపెనమ్మా 


భజనలో దంపుళ్ళ పాట: 


కూచోని సెరిగే చేడెకురులపె, భామ కురులపె 
తుమ్మెద వాలెనె భామా గండుతుమ్మెద వాలెను భామా 
గండుతుమ్మెద వాలెనే దరనిలో ॥రూచ్చో॥ 


గొప్పది రోకలి గుప్పున దంచగ జబ్బలు కదులునె భామా 


గండుతుమ్మెద వాలెనె భామా కూచో 


చెమటకు తడిసి చెదరిన గంధము 
గుమగుమలాడెను భామా 
గండుతుమ్మెద వాలెను భామా 


ఇలా ఎన్నో కొల్లలు కొల్లలుగా చెక్క భజనలో వాడుకునే జానపద గేయా 


లున్నాయి. వీటిలో చాలావరకు ఆయా [ప్రాంతీయ భాషామండలి 
కాలలో ఎన్నో పాట లున్నాయి. ఏది ఏమైనా చెక్కభజన సకల 
కళా సమన్వితమైన జానపద నృత్య కళారూపం. దీనిని నేడు 


తెలుగు విశ్వవిద్యాలయం చేపట్టి శిక్షణా శిఖరాల ద్వారా పునరుద్ద (| 


శిసున్నది. దీనిని డా॥ చిగిచర కృషా రెడ్డిగారు సక్రమంగా నిర్వ 
న. రా అణ డ 
హి స్తున్నారు. 








అందరికీ అశలు రేపే 
బుడబుక్కల టో స్యం. 





తెలుగువారి జానపద కళారూపాలలో అనాది నుంచీ పగటివేషాలు ఆంధ (ప్రజా 

సీకానికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని (పసాదించాయి. ముఖ్యంగా ఈ కళొ 
రూపాల ఆశయం. ఆనాటి సమాజంలోని సంఘ దురాచారాలనూ, అవినీతినీ సుని 
సితమైన హాస్యంతో దుయ్యబట్టి, తద్వారా _వజలకు కనువిప్పు కలిగించి సమాజానికి 
ఒక నూతన మార్గం సూచించేవి. అలాంటి కళారూపాలలో ముఖ్యమైనది బుడ 
బుక్కల వేషం. సాంప్రదాయంగా వచ్చే ఈ కళారూపాన్ని పగటి వేషధారులు. 
సమాజ (శ్రేయస్సును జోడించి (ప్రదర్శిస్తున్నారు. 


సంప దాయ బుడబుక్క_లవారు: 
లీ 


బుడబుక్కల జాతివారు ఒక (ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఇతర కులాల 
వారు పగలు భిక్షాటన చే స్తే, వీరు ర్యాత్రి సమయంలో యాచన సాగిస్తారు. ఇలా 
సాగించేవారిలో ముఖ్యులు__బొందిలీలు, భరత సాయిబులు, గంట సాయిబులు, 
రేయి తురక సాయిబులు, నిడకలోళ్ళని ఇలా ఒకో (పాంతంలో ఒకో పేరుతో 
వ్యవహరించబడుతున్న పీరు రాతి పన్నెండు గంటలు దాటిన తరువాత నుంచి తెల్ల 
వారుజాము నాలుగు గంటల వరకు భిక్షాటన చేసారు. ఆ సమయంతో ఒక చేతిలో 
లాంతరు పట్టుకుని, మరో చేతిలో డమరుకం బుడుబుక్కను లబ్దుగా వాయిస్తూ రెండు 
కాళ్ళ నడుమ ఒక గంటను కట్టుకుని.... ఒకదాని మీద ఒకటి 3 a జతల ల బట్టలను 
తొడిగి, పెద్దతలగుడ్డ ధరించి, ముఖానికి 'పెద్దకుంకుమబొట్టు పెట్టి, గుబురుగా పెంచిన 


బసాలితో, wre ఒక పెద్ద ee te ధరించి, వీథిలో గంభీరంగా నడుస్తూ 


ఆందరికీ ఆశలు రేపే బుడబుక్కల జోస్యం 64T- 


భక్తి ప్రచారం చేస్తూ, అనేక పురాణ గంథాల నుంచి ఉదాహరణ లిస్తూ, సామెత 
లతో (పజలను మెప్పిస్తూ నై తికబోధ చేస్తూ... 

అంబ పల్కు జగదాంబా పల్కు 

మా ఇష్టదేవతా పల్కు 

అని పొలిమేర దేవతను కట్టి, (గ్రామదేవతను కట్టి, కీడు పల్కే_ పక్షుల్ని, 

మేలు పల్కే_ పక్షుల్ని చేరు వేరుగా తెలిపి, కీడు స్వరూపాన్ని మేలు గల విశేషాల్ని 
తెలిపి ఎదుటివారి మనసులో కలిగిన ఉద్దేశాలను వివరిస్తూ, జనరంజక మైన రామజోగి 
పలుకులు వినండంటూ ___ 


మహరాజ రాజ మారాండతేజ 
రవికల్పభూజ రాజసూతమా 
శుభోజయం కలగవలె 
మీ పని నయం వుండాలి 
మా పని జయం ఉండాలి 

. రాను మా భారం 
రక్షించుట మి భారం. 


అంటూ లబుగా (పజలను ఆకటుకుంటా డు. 
a / (2) 
బుడబుక_ల కుటుంబాలు: 


బుడబుక్క_లవారు ఆం(ధదేశంలో సుమారు మూడువేల కుటుంబాలవారు. 
జీవనం సాగిస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని, 
డాంపురం దగ్గర ఒకప్పుడు మూడువందల కుటుంబాలు వుండేవట. (కమేపీ ఉపాధి 
కోసం నాలుగు (ప్రక్కలకు చెదిరిపోయారు. (ప్రస్తుతం పది కుటుంబాల కంచే. 
ఎక్కువ లేవని సూరిసెట్టి రాములు ఈనాడు విలేఖరికి వివరించాడు. 

ఈ వృ త్తివారికి సరిధిలు లేవు. ఏ (గ్రామంలో నైనా యాచన చేయవచ్చు. 
అయితే ఒకరు వెళ్ళిన (గ్రామానికి మరొకరు వ్యాచనకు వెళ్ళరు. వారి ఆచార వ్యవ 
హారాలు వేరుగా వుంటూ వారిళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళు అయిదు రోజులు జరుగుతాయి. 
ఆ సమయంలో ఆందరూ మద్యాన్ని సేవిస్తారు. అలాగే వారి కులాచారం _పకారం 
ఎవరై వా తప్పు చేస్తే కులపెద్దలు విచారించి వారికి జరిమానా విధిస్తారు. ఆ వచ్చిన 


648 జానపదక ళారూషాొలు 


డబ్బుతో ఆందరూ విందు ఏర్పాటు చేసుకుంటారు. పురుషులు ఇలా వ్యాచిప్తే స్త్రీలు 
చాపలు అల్లుతారు. 


అరరాతి జోస్యం: 
ధం 


(గ్రామంలో అర్హర్శాతి వ్యాచకానికి బయలుదేరిన బుడబుక్కలవారు ఆ సమ 
యంలో వ్యాచించరు. అలా [గ్రామమంతా పది రోజులు అలానే తిరిగి (ప్రతి ఉద 
యమూ (సతి ఇంటికీ వెళ్ళి డబ్బులు, బియ్యం వసూలు చేసారు. 

అర్ధరాత్రి బుడబుక్కలవాన్‌ ఆగమనం కొంచెం 
భయంకరంగా వుంటుంది. ఎవ్వరూ అతనిని చూడరు. 
అతను చెప్పే మాటల కోసం ఆస క్రితో ఎదురుచూనారు 
ఎవరికివారు, వారికి సంబంధించిన జోస్యం చెపుతారేమో 
నని ఎదురుచూస్తారు. 'ఆం శాంభవీ, అంబ పల్కు జగ 
దాంబొ పల్క_ వే” అంటూ వారి వారి మనో ఖీష్టాలకు తగి 
నట్లు చెప్పి వ్యాచించే బొందిలీ కతియులు ఈ నాటికీ 
పల్లేలలోనూ, పట్టణాలలో నూ కనిపిస్తూ వుంటారు. 





బుడబుక్కల పగటి వేషం: 


ఈ బుడబుక్కల వేషాన్ని పగటి చేషధారులు అత్యంత శోభాయమానంగా, 
అతి నహజంగా (పదర్శిసారు. వారు ఏ (గామంలో పగటివేషాలు (పదర్శించదలచు 
కున్నారో అక్కడ (ప్రపథమంగా బుడబుక్కల వేషంతో నే (పారంభించేవారు. 
ఇద్దరు ముగ్గురు బుడబుక్కల వేషాలు ధరించి 'డమరుకాలు అతి చాకచక్యంగా 
(మోగిస్తూ (పతి ఇంటికీ వచ్చి వారి వారి జాతకాల జోస్యాలను చెపుతూ (గామప్రజ 
లను ముగ్గులను చేసేవారు. ఆస క్తిదాయకమైన బుడబుక్కల వేషం ఈ విధంగా 
(పారంభమౌతుంది. 

ఓం ఆంబ పల్కు..జగదాంబ పల్కే._జగదాంబా దుర్గి పల్కు_. దుర్గాంబా 
పల్కే. దుర్గాంబా. ఓంకారి పల్కు, వారాహి పల్కే-శారదాంబ్రా జయము జయ 
మౌతది రాజా జయమౌతది రాజా. మేలు మేలు మేలౌతది రాజా మేలొతది రాజా! 
అయ్యగారి కార్యం జయమౌతది-అమ్మగారి కార్యం జయమౌతది, 

అమావాస్యనా డే ఆదివారమున లచ్చివార మే (ప్రొద్దున లచ్చి. లచ్చి ఇచ్చే 
కాచుంటాది. 'మేలౌతది రాజా. శ్నుక్రవారపు సంధ్యన లచ్చి. సుక్క. బెట్లుకొవి 


ఆందరికీ ఆశలు లేపే బుడబుక గాల జోస్యం 649 


కూసుండాది. బొజ్ణ గలుగుతది_బొజ్జెదుగుతది. గాజు తొ స్తవీ, ఘలు ఘలు మంటవి. 
మేలు మేలౌతది అః మేలౌతది. జననీ. 


మనసులో వున్న మాటలు చెప్పడం: 


జగర్లూంతాళీ._ మళయాళ భగవతీ! ధాతాపతీః యక్షి జీ! పర ంజ్యో్యతీ పల్ము= 
అంబా పల్కు-దేవీ పల్కు. జగదాంబా పల్కు. శాంకరీ పల్కి ఓంకారీ పల్కు 
మహంకాళీ పల్కు. నాలుక యందు సరస్వతీ పల్కు. భేతాళా పల్కు. పల్కు, నా 
యిష్టదేవతా పల్కు. 

అద్గది గద్దదిగో దేవరో అయ్యగారు మీసం మెలే స్తండు. రోసంబు 
చే స్తండు-సురసురా చూ సడు. అయ్యగారు మనసులో ఒక చక్కటి కార్యం తల 
పెట్టిండు అది అగునా కాదా? అని తన మనసున తానే బహు తొక్కి.సలా డ్తుండడు. 

హద్లదే అయ్యగారి మననులోని కార్యం సెప్పుటకు _బ్రామ్మడై కే వళ్న 
సెపుతడు. జ్యోతిష్య మతమునుబట్టి సెప్పతడు. అది బౌటా? కాకపోవుటా? జంగము 
దేవర (పశ్న చెపుతడు. బసవశంకరుని వేడి సెపుతడు. అదీ అవుటా? కాకపోవుటా? 
ఎరుకలవాడు (పశ్న చెబుతడు. కొల్లాపుర దేవతను వేడి సెపుతడు. అది బౌటా 
కాకపోవుటా, సోదెమ్మ సోది చెబుతది అది బొటా? కాకపోవుటా? 

అంటూ దొరో ఈ దుడబుక్కల రామజోగి (పశ్న చెప్పతడు. బుడబుక్కల 
రామజోగి |పశ్న చెసితే ఘనంగా ఉండాలి దేవరో; మహ ద్దైవర మతంగా వుండాలి. 
మహచేవర మతమంటే? ఇను దేవరోః 


గడబిడ జరగబోతది : 

ఈ (గ్రామంలో కొద్దిలోపల గొప్ప గడబిడ పుట్టబోతుండది. అది ఎటువంటి 
గడబిడ అని అడగబోతరు. ఊరికి ఉత్తరంగ పెద్ద వూడలమజ్జి వుండాది. దానిమీద 
కూర్చున్న జోడు పచ్చులు ఏమని పల్కుతున్నవంజే, ఒకతాటి కమ్మల గుడిసెలో 
తొంభై తొమ్మిదేళ్ళ కన్నెపడుచు గడా గడా వణికి తెల్లారేసరికి తొలి సమ ర్తాడేవం 
తుండది దేవరో, అందుమీద ఈ (గామంలో ఇకల్పములు పుడతైె . రాచ విడ్డూర 
ములు పుడతే. అన్యోన్య కలహములు పుడతె. కీడును యెల్ల గొట్టి, మేలును తెచ్చే 
ఈ రామజోగి పేరు సెవితే? ఆంతలో నే అణగిపోతై. దేవరో! 

అంటూ ఇలా తన పాండిత్యాన్నంతా చెప్పి, అయ్యగారిలో ఆలోచనల 
రేకెత్తించి నమ్మకం కలిగిస్తాడు. 


650 | జానప పదక ళారూపాలు 


..... దొర కుడి భుజాన వెంకటేశ్వరుడు సాయమైతడు. దొర పట్టిందల్లా 
బింగార మైతది. చెయ్యదలచినపని చేకూ ర్తది. అయ్యగారి కుడిక ౦ట్లో ప్పట్టుమచ్చు. - 
న్నది. దాని ఇసేసమేమం పే? అయ్య కొద్దిలోపల. నాల్గుకాళ్ళ క నడినెత్తిన 
సుక్క గల పంచకల్యాణి గుురాన్ని ఎక్కే పోతుండండి. అయ్యకు నొసట లక్ష్మీ 
రేఖుండది. ఈపున ఇంజామర, అరికాలున తామరపద్మం వుండె. అయ్యగారు తెల్ల 
ఏనుగు ఎక్కి. భూ పరిపాలన చేసేవంతుండది. 


దొరా, ఓ దొరా। మాదొరా, మా దొడ్డదొరా! త్యాగాలదొరా, భోగాల దొరా! 
అంటూ అయ్యగారిని ఈ విధంగా ఊదరగొడతాడు. 


దదిగో దొరా, మీమీద కీడు త లపెట్టినవారిని వెనువెంట పసిగట్టి వాడి 
మ! ప్‌కించి ఒళ్ళంత మండించి, మరి తగలబెత్షేని, భస్మంబు తాపీ అయ్యగారి 
కిచ్చే భారం ఈ రామజోగిదే దొరా....తమ కీర్తి 'ఇందునికన్న గొప్పది. చందుని 
కన్న గొప్పది. మీకు మీరే సాటి అంటూ... 


రామజోగి దీవెనలు : 


ముత్యాల మూటలే - మి యింట మూల్లాలె 
రతనాల రాసులే = మీ చెంత జేరాలె 
వరహాల బేరాలె - మీ రెపుడు సేయాలె 
మా వూరి పేరయ్య కూచిపూడిర ఆయ్య 
వినరయ్య కనరయ్య రామజోగిర ఆయ్య 
బుడబుక్కల రామజోగిరా ఓరయ్య 

మా పగటి వేషాలె మీరెప్పుడు సూడాలె 
మీ మంచి శాలువలు మా మెడకు కప్పాలె 
మీ చేతికంకణమె, మా చేత మెరవాలి 
మహారాజ రాజా మారాండతేజా 
శుభోజ్ఞయం శుభోజ్ఞయం 

మీకు జయం మాకు ధనం. 


ఆంటూ డబ్బులు దండుకుంటారు. ఈనాటికీ పగటి వేషధారులు బుడబుక్క-ల వేషా 
లను అక్కడక్కడ ధరిస్తూ నే వున్నారు. అయితే వాటికి అంతగా ఆదరణ లేదు. 


ఆందరికీ ఆశలు రేపే బుడబుక గెల జోస్యం. "651 
క వరి ంచారు : 


.. బుడబుక్కలవారు (పాచీనం నుంచీ వున్నవారే. వీరి గురించి తక ఈ 
కవులు వారి (గంథాలలో వర్ణించారు. కర్నూలు జిల్లాలో LBS శతాబ్దానికి చెందిన. 
అయ్యలరాజు నారాయణామాత్యుడు హాంసవింశతిలో వారి వేషధారణ గురించి వివ. 
రించాడు. 
అలాగే పైడిమర్రి వెంకటకవి చిత్రాంగద చర్మితలో ఇలా వివరించాడు: 


డాక దలిర్చు మబ్బు డుబుడుక్కు 
మెజంగు మెజంగు పటైనన్‌ 
జోక బలాకికా సమితి 
చుక్కల నామపురేక, నమ్మబల్‌ 
కేక సరోజ భేకకముల 
కీడును మేలును దెల్పు కూకగా 
జోక ఘనాగమంబు రహిజొచ్చె మహిన్‌ 
డుబుడక్కవాడనన్‌. 
అలాగే ఆధునిక కవులలో కాటూరి, సింగి తుమ్మల సీతారామమూర్తి మొద 
లై నవారు బుడబుక్కలవారిని గురించి _పస్తావించారు , 
ఉత్తర భారతంలో బుడబుడక్కలవారు వున్నారో లేదో తెలియదు, గాని, 
మన నొరుగు రాష్ట్రాలైన తమిళ, కన్నడ రాష్ట్రాలలో వున్నారు. వీరంతా ఒకనాడు ఒక 
రాష్ట్రంలో కలిసి వున్నవారే. కర్ణాటకలో వీరిని బుడుబుడికె యివరు అని పిలుసారు. 


(ప్రజానాట్య అభం అల 


ఆభునిక కాలంలో _పజా నాజ్యమండలి కళాకారు 1848 నుంచి 1850 వరకూ 
సాగిన (పజా నాట్యమండలి సాంస్కృతిక మహోద్యమంలో ఆ నాటి రెండవ 
(పపంచయుద్ద బీభత్సాన్ని గురించీ, నాటి కరువుకాటకాలను గురించీ, 
హిందూ ముస్లిం కలహాల గురించీ, బ్లాకు మార్కెట్‌, లంచగొండు 
వుద్యోగుల గురించీ, సంఘ విదోహుల గురించీ సవివరంగా (ప్రజ 
లకు వివరించారు. ఈనాడు రాజమండి విభూతి భవాని లింగంగారు 
వారి ఇతర పగటి వేషాలతోపాటు బుడబుక్కల చషాన్ని (బతి 
కిస్తున్నారు. 





తాదాత్మ ట్రిం చెందించే తప్పెటగుళ్ళు 


ఆంధ్ర దేశంలో ముఖ్యంగా విశాఖపట్టణం, విజయనగరం, (శ్రీకాకుళం జిల్లాలలో 
తప్పెటగున్శ కళారూపం (ప్రచారంలో వుంది. ఇది సంప్రదాయ నృత్యం. గొల్లి 
కులానికి చెందిన వారు ఎక్కువగా చేస్తూ వుంటారు. వారికి పశువులూ, గొత్లెలూ, 





"మేకల మందలూ ఎక్కువ. వర్షాలు పడక పశు(గ్రానానికి కూడ కష్టమైనప్పుడు భగవం 
తుని కటాక్షంకోసం చేసే దేవతారాధనలో ఈ తప్పెటగుళ్ళు _పముఖస్థానం వహిస్తా 
యంటారు బిట్టు వెంక పేళ్వర్లుగారు. 


ముఖ్యంగా యాదవులు జరిపే గంగజాతర దశావతారాలు ముఖ్యమైనవి. 
కాటమరాజు భార్య గంగమ్మ, పార్వతీదేవి శివుని ఆజ్ఞ మేరకు కాటమరాజు భార్యగా 
జఇన్మించిందనీ, ఆ గంగమ్మ యాదవకులానికి ఆరాధ్య దేవత అనీ, యాదవుల 
నమ్మకం. శివుని దర్శించిన భ కులందరికీ అన్ని వాయిద్యాలనూ ఇచ్చివేయగా మిగిలి 
పోయిన త ప్పెటగుళ్ళను మాతం మిగిలిన యాదవుల కిచ్చారని వారి కథనం. తప్పెట 
గుళ్ళు రొమ్ముకు (వేలాడేటట్లు కట్టుకుంటారు. రొమ్ము మీదే ఆ వాయిద్యం. 


తాదాత్మ్యం చెందించే తప్పెటగుళ్లు . 63. 


నాడు అశేష ష ఆంధ (పజానె సామాన్యాన్ని ఉ_రూతలూగించి వారి నుత్సాహ 
ఉద్వేగాలతో, ఉ(దేకపరిచి ఆనంద డోలికలలో ఊగులాడించి రాజాధిరాజులతో' 
పాటు సామాన్య (పజలను మెప్పింఛి, వారి మన్ననలు పొంది, రంగ రంగ వైభో 
గంగా వారి జీవితాలలో జీవించి, వారి వారి జీవితాలను తీర్చి దిద్దిన నాటి జానపద 
కళారూపాలతో పాటు “తప్పెటగుళ్ళు” అనే విశిష్ట సంగీత నృత్యకళారూపం ఈ 
నాడు అక్కడక్కడా కనిపిస్తూ కొనవూసిరితో కొట్టుకుంటూ దిక్కూ తెన్నూ లేక 
ఆదరణకోసం ఎదురుచూస్తూ వుంది. 


కళింగ కళారూప మది: 


తప్పెట గుళ్ళు అనే ఒక కళారూపం వుందని, ఈ నాటి తెలుగువారికి తొంబై 
మందికి తెలియదంటే ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అది ఒక విశిష్ట కళా 
రూపం, ఆది ఆ నాటి కళింగాంధ దేశంలో ఉత్తమ కళారూపంగా వెలుగొందిన 
జానపద కళారూపం, అది ఈనాడు కనుమరుగై పోతూ వుంది. ఈనాడు ఉ త్రరాయధ 
దేశంలో పల్లెటూళ్ళలో పల్లె (ప్రజల పోషణతో సంరక్షింపబడుతూ వుంది. (ప్రతి 
ఏటా జరిగే దేవతల కొలుపుల్లోనూ, జాతరలో నూ పండుగ దినాల్లో నూ ఉత్సాహంగా 
(పదర్శింపబడుతూ వుంది. 
తప్పెటగుళ్ళు జానపద సంగిత నాట్య దృశ్య రూపకం, రేకుతో గుండ్రంగా 
తయారుచేసిన త వృెటలాంటి ఒక వాయిద్య పరికరాన్ని రొమ్ములపై కట్టుకుని రెండు 
చేతులతోనూ వివిధ గతులలో ఉధృతంగా వాయిస్తూ కాళ్ళకు గజ్జెలు కట్టి ఒకే విధ 
మైన రంగుల నిక్కర్లను తొడిగి, కేకలతో అరుపులతో కేరింతాలు కొడుతూ, ఆనం. 
దంతో వలయాకారంగా తిరుగుతూ కట్టుదిట్టమైన శాస్త్రీయమైన అడుగులతో అందరూ. 
వంగుతూ, లేస్తూ, గెంతుతూ, సుదీర్ద రాగాలతో ఆలాపనచేస్తూ మృదు మధురమైన. 
సంగీతంతో మధురంగా పాటలు పాడుతూ _పేక్షకులను రంజింపచేసారు. 


జట్టు నాయకుడే గురువు : 


తప్పెటగుళ్ళు బృందానికి ఒక నాయకుడు వుంటాడు. అతనే ఆ బృందానిక్‌ 
గురువు. నాయకుని చెప్పుచేతల్లో (ప్రదర్శనం సాగుతుంది. కేవలం తప్పెట గుళ్ళతో 
నృత్యం చెయ్యటం మా్మాతమే కాక నాయకుడు, రామాయణం, భారతం, బొబ్బిలి 


కర్ట్‌ “" జానపదకళొోరూపాలు' 


యుద్ధం మొదలై న కథలను చెప్పతూ మధ్యమధ్య రంధరంధరా మాస్వామి జన్నయ్య 
వంటే కొన్ని క ర్త లు పొడుతూ (పేక్షకులను సం భమాశ్చర్యాలలో ముంచె త్తుళారు. 
ల లయబద్దంగా నృత్యం చేసే ఈ బృందాలలో ఇరవై మంది వరకూ వుంటారు. 
.ఎంత్రమందై నా * వుండవచ్చు. కానీ వారు సమర్హులె వుండాలి. తాళం, లయ, తప్ప 
కుండా నృత్యం చెయ్య గలిగి వుండాలి. (కమం తప్పకుండా వలయాకారంగా తిరు 
రుకూ. వీరు చేసే నృత్యం కన్నుల పండువుగా వుంటుంది. 
యాదవుల కళా రూపం: 

ముఖ్యంగా ఈ కళను గొల్ల సుద్దులను 
ఆదరించిన యాదవులే ఈ కళనూ. ఆరా 
ధిస్తారు. (ప్రదర్శన స్థాయి పెరిగేకొద్దీ (ప్రద 
ర్శకులు (ప్రదర్శన మధ్యలో వారి వారి |పతిభా 
విశేషాలను [పదర్శిసారు. ఒకరికంటె మరొ 
కరు మిన్నగా రెండు భాగాలుగా చీలిపోయి 
పోటీలు పడతారు. ఒకరికంటె మరొకరు 
తప్పెట్లమీద వాద్య వరుసలనూ గమకాలనూ 
వినిపినారు. (పదర్శనం పతాక స్థాయి చేరే 
సరికి సర్కసులో మాదిరి ఫీట్సుచేసే _పేక్ష 
కుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తారు. నిజానికి 
తప్పెటగుళ్ళ (పదిర్శి నానికి ఈ సర్కస్‌ ఫీట్సుకూ సమన్వయం వుండదు. ఉండక 
పోయినా (పేకీకులు ఉత్కంఠతో ఈ సాహస స (ప్రదర్శనాన్ని చూస్తారు. 
|| . నృత్యం చేస్తూనే వలయాకారంగా తిరుగుతూనే రయము తప్పకుండానే, 
చిందులు. శొక్కుతూశే ఒక ప్రక్క తప్పెటలు వాయిస్తూనే, నెమ్మదిగా ఒకరిపై స 
మరొకరు ఎక్కుతూ అంచెలంచెలుగా గోపుర ఆకారంగా నిలిచినప్పుడు ఆ దృశ్యం 
ఎంతో అద్భుతంగా వుంటుంది. పై వారి బరువునంతా [కిందివారు భరిస్తూ వుంజపే 
(పక్కనున్న కొద్దిమంది లయ తప్పళుండా పాటలు .'పాడుతూనే వుంటారు. *' 





రకా నృత్యం: 
| స్ట్‌ కూచిపూడి నృత్యంలో నె _త్తిన చెంబూ కాళ్ళ క్రింద పళ్ళెము మాదిరి. వీరు 
కూడా నీరు నింపిన మట్టికుండ అంచులపై ఒకరు నిలబడితే, అతనిపై "మరే 


తాదాత్మరం చెందించే తప్పెటగుళ్లు 655 


వాద్యకారుడు తప్పెటను వాయిస్తూనే నీరు నిండిన కుండను నెత్తిన “పెట్టుకుని ' నీరు 
తొణకకుండా, ఒకపక్క. తప్పెట వాయిస్తూ ప్‌ తొణికిపోతాయేమో “అనే దృష్టి 
డా నృత్యం చేస్తూవుంటే చుట్టూచేరిన జనసందోహం చప్పట్లు చరుస్తారు. 
గంగమ్మ కథ : 
యాదవులై న తప్పెటగుళ్ళ కళాకారులు ముఖ్యంగా చెప్పే కథ.. . గంగమ్మ 

కథ... .. గంగమ్మను వారు ఆరాధ్య కులదేవత గా ఆరాధి సారు. కాటమరాజు భార్య 
గంగమ్మ 'అనీ, శివుని ఆజ్ఞ ననుసరించి, పార్వతీ దే వే గంగమ్మగా అవతరించిందని 
యాదవుల నమ్మకం. అంతేకాదు అందరికీ అన్ని వాయిద్యాలనూ. దానంచేసిన 
శంకరుడు తనవద్ద మిగిలివున్న తప్పెటగుళ్ళను యాదవుల కిచ్చినట్లు ఇతిహానం. 
గంగమ్మ పట్ట వీరు ఎటువంటి భక్తి శద్రలను కలిగి వుంటారో, గంగమ్మ తిరు 
నాళ్ళలో పాడుకునే ఈ పాటను తిలకి స్తే బోధపడుతుంది. 

శోభనమో యమ్మ - శోభనమే తల్లి 

కోభనమో గంగ = శోభనమో తల్లి 

మూడు మూళ్ళ నరులమే - మురికి జన్మం మాది 

ఎంగిలి కంఠాన మేమెంచి - పిలువంగ లేము 

పాచి నోరుతోను - పాలింపలేమో యమ్మ 

నికు వందనమమ్మ లోకమాతవు నీవు 

దబ్బవనములోన - దాగుండినావు తల్తి 

నిమ్మవనములోన - నిలిచివున్నావు తల్తీ 

నికు వందన మమ్మ - లోకమాతవు నివు. 

అంటూ గంగమ్మ దేవుని (పారిస్తూ కథను నొగిస్తారు. 


ముఖాలు పై 3 కె త్తి. నివ్వెరపడి అలాగే ఆశ్చర్యంతో చూస్తూ పుంటారు. 
అది ఎంతటి ఆద్భుత వదర్శనమో మనం ఊహి౦చుకోవచ్చును.. 


ఈ (ప్రదర్శనం ఏంతో కట్టుబాటుతో (క్రమశిక్షణతో నడుస్తుంది. ఒక 
ధ్యేయంతో, లక్ష్యంతో నడు స్తుంది. ఎంతో భక్తి భావంతో ఒళ్ళు దగ్గరే పెట్టుకుని 
ద్రదర్శనాన్ని సాగిస్తారు. వారి ప్రదర్శన సరుస క్రమంలో ఏమాత్రం" పొరపాటు 
జరిగినా అవమానంగా భావిసారు. అందువల్లే వారి (పదర్శనం (పారంభంనుండీ 
ఆసాంతం వరకూ, ఎంతో ఆస _క్రిరరంగా నడుస్తుంది. 


656 జానపద కళారూపాలు 
వివిధ విన్యాసాలు ; 


లయానుగుణ్య మైన పాటలు పాడుతారు. ఎన్నో భ_క్రిగేయాలతో పాటు: 
దశావతారాలు, కృష్ణలీలలు, సారంగధర చర్విత, చెంచీత, అమ్మవారి చర్మితలాంటి 
కథాగేయాలను కూడా పాడుతూ సన్ని వేళాల కనుగుణమైన అభినయాలను (ప్రదర్శిస్తూ 
వారి వారి (పతిభను కనపర్చే విన్యాసాలు చేసారు. 

వివిధ భంగిమల్లో తప్పెట్లు వాయించటమేకాక, ఒకరిమీద మరొకరు ఎక్కి. 
ఒకని పహాయంతో రెండువై పులా ఇద్దరు (వేలాడుతూ తప్పెటలు వాయించటం. 
ఆండు జట్లుగా విడిపోయి తప్పెటగుళ్ళు వాయిస్తూ వారి (పతిభను (పదర్శించటం. 





అలాగే ఒక కుండపైన ఒకరు నిలబడి ఆత నిపైన మరొకరు నిలబడి గుళ్ళు 
వాయిస్తారు. విన్యాసాలలో ఎగిరి అమాంతంగా (కిందపడటం, మోకాళ్ళ మీద 
కూర్చుని విన్యాస౦గా గుళ్ళు వాయించటం. 


ఇలా ఈ (ప్రదర్శన |పేకకుల్ని ఆశ్చర్యపర్చే విధంగా నాలుగైదు గంటలు. 
సాగుతుంది. పగటిపూట తమ వృ తిని చూసుకుంటూ ర్మాతిపూట (పదర్శనాలను 
ఇస్తారు. ఆలాగే రాతిపూే శికణ కూడా పొందుతారు. వారి వారి విడ్డలకు చిన్న 
కనం నుంచే ఈ విద్యలో శిక్షణ యిస్తారు. ముఖ్యంగా తప్పెటగుళ్ళుతో పురుమలే 


తాదాత్మ్యం చెందించే తపె టగుళ్లు 657 


పాల్గొంటారు; ఒక (పొంతానికే (పాముఖ్యం ఇచ్చే ఈ కళారూపం. జాతీయ 
వుత స్సవాలలోనూ, విదేశాలలోనూ కూడా (ప్రదర్శింపబడుతూ వుంది. 


అభినయ విన్యాసం : 


ముఖ్యంగా ఈ (పదర్శనాలు జాతర్గలోనే జరుగుతాయి. ఈ (ప్రదర్శనం 
రాత్రిపూటే (ప్రదర్శింపబిడుతుంది. (ప్రదర్శనమంతా అభినయ విన్యాసంతో తొణికిన 
లాడుతుంది. పాటకు తగిన తాళం, తాళంకు తగిన లయ, లయకు తగిన నృత్యం 
నోటితో పాట, ముఖంలో వుత్సాహ వుచేకాలతో కూడిన సాత్విక చలనం కొట్ట 
వచ్చినట్లు కనబడతాయి. 


తప్పెటగుళ్ళు (ప్రడర్శనం 9 (గ్రామంలో ఇవ్వదలచుకుంటా రో ఆ (గామ 
పెద్దల వద్ద పావలా డబ్బులతోపాటు కొంచెం బెల్లం బజానాగా స్వీకరించి స 
తేదీన (పదర్శనం (పదర్శించాలో నిర యించుకుంటారు. 
షా! 


ఎక్కడ వుందీ కళారూపం? 


ఎంతో ఉత్తమమైన ఈ కళారూపం ముఖ్యంగా (శ్రీకాకుళం, విజయనగరం, 
విశా ఖసట్టణం జిల్లాలలో అధిక (ప్రచారంలో వుంది. 

విజయనగరం జిల్లాలో గజపతి నగరం తాలూకా, పల్ల పేట....మురి పెల్లి 
(గామాలలో ఈ కళారూపం సజీవంగా వుంది. 'పెల్లాచిన నారాయణ, దుర్గ చిన 
అప్పలస్వామి నాయకత్వాన గజసతి నగరం వృత్తి కళాకారుల సమాఖ్య సహ 
కారంతో నడుస్తూ వుంది. 

ఈ కళకు గుర్తింపు కావాలని డా॥ వీ. యస్‌. ఆర్‌. మూర్తి దంపతులు 
ఎంతో కృషి చే సున్నారు. ఈనాడు గజపతి నగరం చుట్టు పక్కల నలభై (గామాలలో 
అణాల | లట Fira 

శిక్షణ పొందిన తప్పెటగుళ్ళు దళాలు వున్నాయి. 

శ్రీకాకుళం పట్టణానికి దగ్గరలో వున్న షేరు మహమ్మదు 
పురంలో, శిక్షణతో కూడిన .... కోన చిన్నవాడు.... అధ్వర్యంలో 
ఉ తమంగా (పదర్శనాలిస్తూ వచ్చింది. చిన్నవాడు వయసులో పెద, 
లా pane) యలు 
వాడె నందువల్ల ఆ కార్యభారాన్ని .... కోరాడపోతప్పుడు వహి 

ర య 
మన్నాడు. 
M - 42 





పలనాటి ఏర విద్యావంతులు 


ఆంధ దేశంలో పలనాడును గురించీ, పలనాటి వీరులను గురించీ వారి వీర చరితను 


గురించీ వారి పొరుషాలను గురించీ తెలియనివారెవరూ లేరు. అది అన్నదమ్ముల 


మధ్య చెలరేగిన పోరాట గాథ. విశిష్టమైన రెండు మతాల మధ్య చెలరేగిన | స్పర్ధ - 


అదే శైవ, వైషవాల మధ్య వచ్చిన సంఘర్షణ. సామాజిక సాంఘికి న్యాయాల మధ్య 
ర రం ఇచ్చె 





జరిగిన విప్లవాత్మక పోరాటం. పొరుషాలకు నిలయం పలనాటి భారతం. ఆ వీరగాథల్ని 
(వ్రచారం చేసేవారే వీర విద్యావంతులు. 


| ఈ నాటికీ వీరగాథల్ని చెప్పే వీర విద్యావంతులు గుంటూరు జిల్లాలో చెపు 
తూనే వున్నారు. వీరుగాక వీరశై వమతానికి చెందిన పిచ్చుకుంటులవారూ, 


కాటమరాజు ఖడ్గతిక్కన కథలు చెప్పీ కొమ్మువారు కూడా ఈ వీరకథల్ని గానం 
చేష్తున్నారు. 


పలనాటి వీరవిద్యావంతులు 659 
శ్రీనాథుని ఏరచరి త్ర: 


ఎవరు కథలు చెప్పినా అందరూ శ్రీనాథుడు [వ్రాసిన పల్నాటి వీరచర్శితనే 
ఇరవై అయిదు భాగాలుగా రోజుల తరబడి చెప్పుతూ వుంటారు. 


అయితే ఆ వీరుల పొరుషాలను వల్లిస్తూ చిలువలు పలువలు కల్పించి మరి 
కొన్ని గాథల్ని కూడా (పచారం చేశారు. అలా (శ్రీనాథుని చరితను ఆధారం చేసు 
కుని కొండయ్య కవి మరికొన్ని గాథలను కూడా రచించి (ప్రచారంలోకి తెచ్చినట్లు 
చెపుతారు. 


అయితే కొన్ని కథలు ఈనాటికీ కొన్ని కంఠపష్టంగా వున్నవీ, తాళపత్ర 
(గంథాలలో వున్నవీ కూడా వున్నాయి. అయితే వీటినన్నిటినీ ఒక చోటుకు 
చేర్చే [పయత్నం జరగకపోయినా, అక్కిరాజు ఉమాకాంతంగారు | ప్రథమంలో 
బాలచందుని కథను (ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఆ తరువాత పింగళి లక్ష్మీ 
కాంతంగారు మరికొన్ని గాథల్ని వెలుగులోకి తెచ్చారు. అలాగే కాటమరాజు కథల్ని 
పరిశోధించిన డా. తంగిరాల సుబ్బారావుగారు కూడా ఇరవై అయిదు కథల్ని వెలుగు 
లోకి తెచ్చారు. అలాగే ముదిగొండ వీరభ[ద కవిగారు వీర భారత (గంథంలో అనేక 
7 గాథల్ని వర్ణించారు. ఇక్‌ మ(దాసు (పాచ్యలిఖిత గ్రంథాలయంలో పల్నాటి వీర 
చరిత్రకు సందింధించిన వివరాలు కొల్లలుగా దొరుకుతాయి, 


కన్న మదాసు వారసులే కథకులు: 


సం(పదాయంగా ఈ వీరగాథల్ని (ప్రచారం చేసేవారు, వీర విద్యావంతులైన 
మాల కన్నమదాసు కులానికి చెందినవారు చెపుతారు. ఇది వారి పారంపర్య హక్కుగా 
భావిస్తారుట్స (బహ్మనాయుడు మాల కన్నమదాసుని చేరదీసి కులమత భేదాలు లేవని 
చాపకూటి సిద్ధాంతాన్ని అమలుపర్చాడు; అందువల్ల పల్నాటి వీరగాథల్ని (పచారం 
చేయడానికి (బహ్మనాయుడు, మాలలనే తహరాడే కథ (పచారంలో మ్‌ 
(ప్రచారానికి నిదర్శనం ఈనాటి వీరవిద్యావంతులే. 


గతించిన చరిత్రలో కాకతీయుల కాలంలో ఓరు గల్లు వీథుల్లో పల్నాటి వీర 
గాథల్ని చెప్పినట్లూ, వా రుపయోగించిన వాయిద్యాలను గురించీ, వాటీ ఉధృత ధ్వను 
లను గూర్చీ (క్రీడాభిరామంలో ఉదహరించబడింది. 


660 జానపదకళారూపాలు 


వీర పూజతో వీరుల దినోత్సవం: 


పలనాడులో (ప్రతి సంవత్సరం కారెంపూడిలో నాగులేటి ఒడ్డున, బాల: 
చంద్రుని గుడివద్ద వీరుల దినోత్సవం జరుగుతుంది. ఈ వుత్సావానికి పలనాటిలో' 
నున్న (ప్రజలందరూ తిరునాళ్ళలా తరలివస్తారు. ఈ వుత్సవం దాదాపు ఇరవై రోజులు 
జరుగుతుంది. ఈ నాటికీ పలనాటి వంశీకులమని చెప్పుకునే వీరవిద్యావంతులు ఆ 
వీరుల్నీ, ఆ వీరగాథల్నీ తలుసుకుని పులకించిపోతారు. వీరపూజ చేసారు. సాం! బాణి 
ధూపంతో వివిధ వాయిద్యాల ధ్వనుల హోరులో పూనకం తెప్పించుకుని గణా 
చారులై ఉగులై పోతారు. పౌరుషంతో వూగిపోతారు. వారి వారసులుగా దుఃఖిస్తారు. 
చివరి రోజున పలనాటి యుద్దానికి కారకురాలై న నాగమ్మ పాత్రను వేషంగా ధరింప 
చేసి కారంపూడి వీధుల్లో వెంటబడి తరునుతారు. ఆలా ఊరి బయటివరకూ తరిమి 
నాగమ్మ శిగను క త్తిరించి నానా తిట్లూ తిట్టి పరాభవిసారు. అలా వారికున్న కష. 
నంతా తీర్చుకుంటారు. 


ఈ వీరుల దినోత్సవం జరిగినంత కాలం ఎక్కడెక్కడి వీర విద్యావంతులు. 
కారెమపూడికి తరలివచ్చి, కారెమపూడిలో కథలు చెపుతారు. నాగావళిలో స్నానం చేపి 
బాలచందుని గుడి ముందు “బాలుడో, చెన్నుడో” అంటూ అరుస్తూ వారి వారి. 
(మొక్కుబడులు తీర్చుకుంటారు. 

వారి వీరావేశాన్నంతా వివిధ వాయిద్యాల ధ్వనులలో వెల్లడిసారు. ఆ సమ 
యంలో ప్రతివాడూ ఒక వీరుడై పోతాడు. ఉత్సవానికి వచ్చిన (ప్రజలందరూ 


తన్మయులై పోతారు. ఇలా వీరవిద్యావంతులు ఈ నాటికీ పలనాటిలో కొనసాగిస్తూ 
వస్తున్నారు. 


వీరవిద్యావంతుల వేషధారణ: 


పల్నాటికి చెందిన వీరవిద్యావంతులు చెన్నుని దర్శనానికి చెందిన హరిజను: 
లని, పల్నాటి వీరకథాచ[క్రాన్ని పాడుతారనీ ఈ పాడటంలో _వీరజోడు (పంది. 
జోడు దానిమీద రెండు గంటలు. తిత్తి, తాళం, కత్తి, డాలు ఉపయోగిస్తారని 
(పధాన కథకునితో పాటు ముగ్గురు వంతలు ఉంటారని, (పధాన కథకుడు పల్నాటి 
పీరుడులాగా. వేషం వేసుకుంటాడసీ, ఇతడు పన్నెండు బిరుదులు ధరించాలనే 
నియమం వుందనీ, డా॥ తంగిరాల వెంకట సహ ప మాలల జానపద 
కశోత్సవాల సంచికలో వివరించారు. 


పలనాటి వీరవిద్యావం తులు 661 


అంతేకాక కాశ కోక, తలగుడ్డ, కలికి తురాయి, వెండి రేకుతో చేయబడిన 
ఉమ్మాహో పిట్ట, చంద్రవంక, అందె, కత్తి, డాలు, వీరజోడు, తిత్తి, తాళం, బొడు 
గంట, బంజా గుడ్డ, డాలుకు బదులుగా కొందరు పిడిక త్తిని పుచ్చుకుంటారు. దీనిని 


అమజొల అంటారు. 
విలక్షణమైన ఎన్నో హంగులు : 


పెద్ద కత్తిని అడ్డక త్తి అంటారు. కుడిచేతిలో అడ్డక త్తి, ఎడమచేతిలో అమ 
చాల, కుడికాలికి ప క పన్నెండు మూరల తలగుడ్డ, తలగుడ్డలో కలికి 
తురాయి, కాలికి కుడిపక్క చం[ద్రవంక, 
ఉమ్మాహూ పిట్ట. మెడ (కింద కుడివై పున 
రొమ్ముకి తిరుమణి (తెలుపు మధ్య ఎరుపు 
ఎడమవై పు రొమ్మున జంజెం గుడ్డ (తెలుపు 
ఎరుపు రెండు రంగులతో ఏడు మూర 
లుంటుంది, షరాయి, జంజిము, బొడ్డుగంట, 
త్రికోణాకారంలో వుండే గుడ్డ, దీని 'చుట్టూ 
పూసల మధ్య గంట కట్టబడి వుంటాయి. 
ఇదీ కథకుని వేషం. 

ఇలా పన్నెండు బిరుదులు ధరించి 
క త్తితిప్పుతూ వీరావేశంతో కథను పాడుతూ 
వుంటే, నాటి పల్నాటి బాలచందుడు దివి 
నుండి భువికి దిగివచ్చిన టుగా వుంటుందట. 





వంతల్లో ఒకడు వీర జోడు వాయిస్తాడు. రెండవవాడు తిత్తి పడతాడు. 
మూడవవాడు తాళం కొడుతూ ఆ(కొడతాడు. ఈ వీర కథాగానంలో కొంత అభి 
నయం, నాట్యం మిళితమై నడుస్తాయి. కథకుడూ, వంతలూ, అందరూ నిలబడే 
పాడుతారు. పల్నాటి వీరకథల్ని రాత్రివేళ వెన్నెల్లో పాడళారే గాని, దీపకాంతిని. 
ఉపయోగించరట. ఈ ఆచారం ఎందుకు వచ్చిందో తెలియదంటారు. డా॥ తంగి 


రాలనారు. 


662 జానపదకళారూపాలు 
ఉ శ్రేజకర (ప్రదర్శనం : 


వీరగాథల్ని వీర విద్యావంతులు అనర్లళంగా చెప్పతారు. కథా ప్రారంభంలో 
కులదై. వమైన మాచర్ల చెన్న కేశ వుని ప్రార్థిస్తారు. ఆ తరువాత కథలో వచ్చే వీరు 
లందర్నీ షేవు టినా స్మరిసారు. ముఖ్యంగా అంకాళమ్మ ను (ౌర్షిస్తారు. 


వీర గాథలన్నీ వీర రస (ప్రధానమైనవి. కథకులు వీరాచేశులై _(పీకకుల్ని 
ఉరూతలూగిస్తారు. యుద్ద రంగ ఘట్టాలలో భయానక బీభత్సరసాలు ఎంతో 
(పాముఖ్యాన్ని వహిస్తాయి. కథకుడు కథా సన్నివేశాలలో పలనాటి వీరుల పొరు 
షాన్ని మన కళ్ళ నుందు (ప్రత్యక్షం చేసాడు. ముఖ్యంగా సాత్విక ఆంగికాభినయా 
లతో సన్నివేశాన్ని బట్టి నృత్యాన్ని కూడా అభినయిస్తారు. రంగస్థలాన్నంతా దద్దరిల 
చేస్తారు. 

వీర విద్యావంతులు రాష్ట్రంలో మరొక చోట ఎక్కడా కనిపించరు. స్థానిక 
గాథఅకే పరిమిత మైన కళారూపమిది. ఈనాడు వారి వారి ఆర్థిక పరిస్థితుల ననుస 
రించి సాం(ప్రదాయకమైన వేషధారణతో కథలు చెప్పలేకపోతున్నారు. నానాటికీ ఈ 
వీర విద్యావంతుల కళ హీనస్టితిలో పడిపోతూ వుంది. చానిని పునరుద్ధరించాల్సిన 
ఆవశ్యకత ఎంతో వుంది. 


జశ్రాత్ర కత్తి) 9 
జానపద కళారూపాలు 





రాయలసీమలో యక్షగానాల తరువాత “వీథి నాటకాలు, బు(రకథలు, విచిత్ర 

వేషాలు, తోలుబొమ్మలాటలు, హరికథలు” మొదలై నని విరివిగా (పదర్శిస్తూ 
వుండేవారు. వీటినే బయలాటలనీ, బయలు నాటకాలనీ అనేవారు. వీటిని మాలపల్లేలో 
వున్న “దాసరులు”” అనేవారు (ప్రదర్శిస్తూ వుండేవారు. వీరిని దాసుళ్ళనీ, దానరులసీ, స్‌ 


రాయలసీమ జానపద కళారూపాలు 663 


కొమ్మాయి దాసుళ్ళనీ, మాలదాసరులనీ పిలవబడుతూ వుండేవారు. హరిజనుల్లో ఒక 
తెగగాను వారిలో అతీతులుగాను వుండేవారు. శూదజాతులు (బాహ్మణులను కూడా 
గూడెపు ప్రజలు గౌరపిసారు. ఒకనాడు వీటిని దాసరులే (ప్రదర్శించినా, ఈనాడు 
అనేకమంది వాటిని (ప్రదర్శిస్తూ జీవయా(త్ర చేస్తున్నారు. 


కంఠస్థంగా వున్న కళారూపాలు : 


వీరు (పదర్శించే నాటకాలు అన్నీ (వాత్మపతులుగానో, లేక తాటియాకుల 
(గ్రంథాల్లోనో లేక (పత్యేక వ్యక్తుల కంఠస్థంగానో నిలిచి వున్నాయి. ఒక్కొక్క 
దేశంలో వున్న ముఖ్య నాయకునికి అనేక నాటకాలు కంఠస్థం అమువుంటాయి. 
అతను మరణి సే, అతనితోపాపే ఆ నాటకాలు కూడా అంతరిసాయి. ఈ విధంగా 
మన (ప్రాచీన యక్షగాన సాహిత్యం, బయలు నాటకాల సాహిత్యం అంతా శిధిల 
మైంది. అయినా యిప్పటికీ రాయలసీమ పల్లెల్లో అనేక బయలు నాటకాలు (ప్రణా 
రంలో వున్నాయి అవి కూడ కొన్ని అచ్చులో లేవనే చెప్పవచ్చు. వాటిలో కొన్ని 
మచ్చుకు ఈ [క్రింద ఉదహరిస్తాను. 


నాటి మేటి నాటకాలు : 


దొడ్డ కవి (వాసిన “స్నుగీన విజయం”? కుమ్మరి బాలయ్య (వాపిన “సారంగ, 
ధరి” రుదకవి (వ్రాసిన “శశిరేఖా పరిణయం” బెడుదూరు రంగాచార్యులు రామా 
చార్యులు (వాసిన *హరిశ్చం[ద్ర"”, వేములపల్లి కృష్ణమాచార్యుల “విరాట పరం" 
నరసింహారెడ్డి (వాసిన ““చుక్కలూరు రామనాటకం౦'”' యాదవదాసు రచించిన 
“గరుడాచల యక్షగానం” మొదలై న పైన వివరించిన నాటకాలన్నీ నేటి రాయల 
సీమలో (పచారంలో వున్నాయి. ఇవి అన్నీ కూడ ప్పరాణకథా వస్తువులతో 
కూడినవే. అయినా పల్లె ప్రజలకు అర్థ మయ్యే శైలిలో (వాయబడ్డాయి. అంతేగాక 
(పదర్శనా క్రమంలో (పతిమాటా అర్జ మయ్యేటట్లు విడమర్చి చెప్పేవారు. అ౦ందువల్లి. 
చదువురాని (పేక్షకునికి కూడ అర్థమయ్యేది. ఇందుకు ఉదాహరణ యాదవదాసు 
రచించిన గరుడాచల యక్షగానంలో ___ 


బాణమెయ్యగలవా మృగముల 
బట్టి (తుంచగలవా 


. 66క్షీ జానపద కళారూపాలు 


నాణముతోడున్నత జారుడు బండల 
మీది కెక గ్రాగలవా 
మృగముల బకైదనే నేన్‌ 
నగముల తిరిగెదనే 


నలుగురు కూడే 
నడిబజారులో నాటక (ప్రదర్శనం: 


పై విధంగా పాతల మధ్య సంవాదం జరుగుతుంది. (పదర్శనాల పద్ధతి. 
ఊరు మధ్య పెద్ద బజారులో నలుగురూ సమకూడే (ప్రదేశంలో పెద్ద గడలికో 
పందిరివేసి చుట్టూ మామిడితోరణాలు గట్టి పందిరిలో 
ఎత్తుగా దిబ్బపోపి _పదర్శనానికి ముందు నుద్దెల తాళాలతో 
కొంచెం సందడి చే సేవాళ్ళు. అంతకు తండ (పదర్శన 
కారులు ఇంటింటికీ వెళ్ళి రాత్రి (పదర్శనానికి రమ్మనమని 
ఆహ్వానించేవారు. (పదర్శనానికి లెట్లు వుండేవి కావు, 
తెరలు వుండేవి కావు. తెరలకు బదులు దుప్పట్లు ఉపయో 
గించేవారు. లైట్లకు బదులు దివిటీలు వెలిగించేవారు. 





కొన్నాళ్ళు ప్ర యలు ఇలాయి కట్టలు వెలిగించారు. గ్యాసులె లెట్లు వచ్చిన తరువాత 
వై విధానాలు పోయాయి. 


హాంగామాతో రంగస్థల హాంగులు * 


ఈ యక్షగానాల్లో స్త్రీ ప్మాతలు పురుషులే ధరించేవారు. భుజకీర్తులు ధరించే 
వారు. కిరీటాలు పకుల రెక్కలతో సొంపుగా తయారుచేసేవారు. వేషధారణలో 
ఆయా రసాలకు తగిన ఎరుపు, పసుపు, పచ్చరంగులను ఉపయోగించేవారు, (ప్రతి 
పాత (పవేశానికి ఒక హంగామా చేసేవారు. ఈ విధంగా (పీకకుల్లో కొత్త ఉత్సా 
హాన్ని 'రేకె త్రించేవారు. ముఖ్యంగా (పధాన ప్మాతలు యముడు, కంసుడు, రాన 
ణుడు మొదలైన పాత (పవేళాల్లో నిప్పులు (గక్కుతూ పాత్రలు వచ్చేవి. రంగ 
స్థలం పైకి పాత్ర రాగానే తెరపట్టి, తెర వెనుక పాత్రధారుల నుంచి తెర ముందు 
విదూషకుడు ఆ వచ్చిన పా(తధారిని (ఫేక్షకులకు ఎరుకపర్చడానికి ఆహా, ఈ సభా 


రాయలసీమ జానపద కళారూపాలు 665 


రంగమునకు విచ్చేసిన అమాత్యు లెవరండీ అని (పశ్ని సే వెంటనే లోపల వున్న 
పాతధారి ఏ వుద్దేశ్యంతో (పవేశించనున్నాడో అంతా పూస్మగుచ్చినట్లుగా పత్ర 
పరిచయం చేసేవారు. ఆ తరువాత నాటక (పారంభం. నటుడు వల్లించిన పతి 
పాటకూ హంగుదార్లు వంత పాడుతూ నానాహంగామా చేసారు. ఈ విధంగా నాట 
కాన్ని ర_క్తికి తీసుకు వస్తారు. ఈ విధమైన బయలు నాటకాలు రాయలసీమలో అన్ని 
పల్లె ప్రాంతాల్లో నూ (పదర్శి ౦పబడుతూ వుండేవి. 


వెదురుచాసల వీధినాటక' రంగస్థలం : 


ఆనాడు రాయలసీమలో నాటకాలు (ప్రదర్శించటానికి తగిన (ప్రదర్శన శాలలు 
లేవు. వెదురు చాపలూ, తడికెలూ, గోనె సంచుల కప్పులతో నాటకళశాలలు నిర్మించే 
వారు. (ప్రతి నాటక సమాజమూ మంచి (క్రమశిక్షణతో రంగస్టలాన్ని పమ్మిత్రంగా 
ఎంచేవారు. నాటకాలలో వాయిద్యాలుగా హార్మోనియం, తబలా, మృదంగం, ఫిడేలు 
ఉపయోగించేవారు. వేషధారణలో సఫేదు, అర్హళం ఉపయోగించేవారు. ఉత్తమ పాత్ర 
లన్నిటికీ విలువైన చెమ్మీీ కోటులను, మంచి తలపాగాలను తురాయిలనూ ఉపయో 
గించేవారు. విగ్గులకు బదులుగా వారి వారి శిరోజాలనే విగ్గులుగా పెంచుకు నేవారు. 


బళ్ళారికి "పేరు తెచ్చిన బయలాటలు : 


పూర్వం నుంచీ బళ్ళారి (పాంతంలో బయలాట అనే జానపద కళారూపం 
బహుళ (ప్రచారంలో వుండేది. ఆంధ పదేశప్ప వీథినాటక (ప్రదీర్శనానికి, ఈ బయ 
లాట (పదర్శనానికి ఎంతో సన్నిహిత సందింధ ముంది, ఈనాటికీ ఈ కళారూపం 
బళ్లారి చుట్టు (ప్రక్కల (గామాల్గొ (_పదర్శింపబడుతూ వుంది. 

' ఒకప్పుడు బళ్ళారిలో ““జనల్‌ఘాట్‌”” ““మేఘాట్‌”” అనే ళ్‌ 
రెండు పెద్ద బయలాట కంపెనీలను “గరుడచేడు హనుమంతప్ప" లకే! 
సామసాగరం వెంకజ్ణ' కురుగోడు దొడ్డకవి మొదలై నవారు నడు 
పుతూ వుండేవారు. వీరు కన్నడిగులు. 








ఇంటింటా గో (తాలు చెప్పె 
పిచ్చుకుంటులవారు 





ఆరిధదేశంలో చిరకాలం నుండీ (ప్రచారంలో వున్న కళారూపం పిచ్చుకుంటు ల 
కథ, ఈ కథను పిచ్చుకుంటులవాళ్ళనే జాతివారు చెపుతూ వుంటారు. ఈనాటికీ . 
వారు వెనుకబడ్డ (ప్రాంతాలలో కనిపిస్తూ వుంటారు. మన వంశాల గోత్ర నామాలను 
వర్ణిస్తూ గోశాలను చెపుతారు. 
వీరు చెప్పే కథల్లో (ప్రాముఖ్యమెనదీ, చరిత్రాత్మకమైనదీ, వీరోచితమైనదీ 
(శ్రీనాథ మహాకవి రచించిన “పల్నాటి వీరచరిత్ర”. ఈ కథను (ప్రారంభిస్తే దాదావు. 
హేను రాత్రులు చెపుతారు. 
పిచ్చుకుంటుల కథలో శృంగార, వీర, కరుణ రసాలకు ఎక్కువ అవకాశ 
ముంది. ఒకప్పుడు వీరు కేవలం (పజలను యాచించేవారని పాల్కురికి సోమనాథుడు 
పండితారాధ్య చరిత్రలో పర్వత (పకరణంలో ఈ విధంగా వర్ణించాడు. 


పండితారాధ్య చరిత్ర లో: 


వీవంగ చేతులు లేవయ్య - నడచి 
పోవంగ కాళ్ళును లేవయ్య - ఆంధ 
కులమయ్య పిచ్చుకుంటులమయ్య 
దాన మొసగరే ధర్మాత్ములార 


అని వర్ణించాడు. ప్రై వివరణను బట్టి వారు అంగవైకల్యం కల కుంటివారనీ + 
అంధులని తెలియటమే హక్‌ “దాన మొసగే ధర్మాత్ములార* అనడాన్నిబట్టి వారు 
యాచకులని అర్హమౌతూ వుంది. ఆ నాడు శ్రీ శె ల క్షేత్రానికి వెళ్ళే యా శత్రికుల్ని 
యాచిస్తూ వుండేవారని తెలుస్తూ వుంది. 


వీరిని సర్కారాం ధదేశంలో పిచ్చిగుంటలాళ్ళని పిలుస్తూ పుంటారు. మరి 
కొన్నిచోట్ల పిచ్చుకకుంటలవాళ్ళనీ _ పిచ్చుకుంటలాళ్ళనీ, రక రకాలుగా పిలుస్తూ 
వుంటారు నీరు భిక్ష మె ్రేవారు కనుక. వ్‌ శబ్దం పిచ్చకుంటులుగా మారిపోయి 
వుండవచ్చు. స , 


ఇంటింటా గోత్రాలు చెప్పే పిచ్చుకుంటులవారు 667 


పిచ్చుకుంటుల వారందరూ భిక్షమె త్తేవారుగా గానీ, అంగవై కల్యం కలవారుగా" 
గావీ వుండివుండకపోవచ్చు. ఆ నాడు సోమనాథుని (శ్రీశైల యాత్రలో అపై నుద 
హారీంచిన అంగవై కల్యం కలవారు కనిపించి వుండవచ్చును. 


మూర్తీభవించిన శైవం: 


పిచ్చుకుంటులవారందరూ మూర్తీ భవించిన వీరశై ప మతాన్ని ఆరాధించారు... 
విసృతంగా _పచారం చేశారు. ముఖ్యంగా వీరు శ క్రి ఉపాసనా పరులు. రేణుకా 
మహాత్మా న్నీ, పోచమ్మ, ఎల వ ల్లమ్మ, మరిడమ్మ, మూహురమ్మ కథలను (వఛారం. 
చేయడమేకాక వారు నమ్మిన దేవతల్లా కొలుపులు కొలుసారు. సీరికి మూలదై వం: 
శ్రీశైల మల్లిఖార్డు నుడే. 


పచ్చుకుంటుల "పేరెందు కొచ్చింది: 


అక్కడక్కడా ఈనాడు మనకు కనిపించే పిచ్చుకుంటులవారిని గురించి: 
అసలు మీ పుట్టుపూర్వో త్త తరా లేమిటో అని (పల్ని సే సే, వారీ విధంగా ఒక గాథను 
వివరిస్తారు. త్రిమూర్తుల వివాహ సందర్భంలో వారి వారి గోత్రాలు వల్లి ంచటానికి 
మూడు. మట్టిబొమ్మల్ని చేసి వాటికి (ప్రాణం పోళారనీ, అలా బొమ్మల నిర్మాణంలో 
ఒక బొమ్మ కాలు కుంటిగా వుండటంవల్ల అతని సంతాన మంతా భిక్షమె శ్రే కుంటి 
వాళ్ళయ్యారనీ చెపుతూ, మరో కథను కూడా చెపుతారు. ఏడుగురు యాదవకాంతలు 
సంతానం కోసం భ క్తి శ్రద్ధలతో శివుని గూర్చి తపస్సు చేశారనీ వారి భక్తికి మెచ్చిన. 
శివుడు ఒక కుంటి బాలుని ఫెంచమని వర మిచ్చాడనీ, ఆ తరువాత వారంతా గర్భ. 
ధారులై ఏడుగురు ఆడపిల్లల్ని కన్నారనీ. ఆ ఏడుగురు పిల్లల్నీ పెద్దచేసి ఒక 
కుంటివాడి కిచ్చి శివుడు పెళ్ళి చేయమన్నాడన్సీ ఆ [ప్రకారం వారు చేశారనీ, ఆ. 
తరువాత శివుడు అతనికి ఒక శంథాన్నీ, గంటనూ, ఒక శూలాన్నీ, ఒక ఎద్దునూ 
ఇచ్చి భిక్షాటన చేసి జీవించమన్నాడనీ ఆతని సంతానమే భిక్షకకుంటులనీ, పిచ్చు. 
కుంటులవారు చెప్పుతారు, 


చంద ద్ర శేఖరుని వర్ణన: 


 పిచ్చుకుంటులవారిని' గురించి చంద్రశేఖరుడు తన శతకంలో ఈ విధంగా" 
నల్డి చాడు. స పం 


668 జానపదక ళారూపాలు 


పద్యం: గుడగుడ రోజు నడకుండకు బాపడు పిచు ్పగుంట్ట, యో 
కడు సెప్పినన్ని గోతరలు, గట్టిగ జెప్పినామే సమంగుగా 
పడిగొని సంపసాచి దలపట్టుక సిందు పదాలు పాడు 
గుడగుడ వట్టి లొట్టయని కూయును మూర్జుడు చం ద్రశేఖరా॥ 


అని వర్ణించాడు. పిచ్చుకుంటులవారు (పథమంలో కాపుల గోశ్రాలనూ, 
యాదవుల గోత్రాలనూ చెపుతూ వుండేవారు. కాల్ళకమాన కమ్మవారి గో.తాలతో 
పాటు ఇతర కులాలవారి గో(తాలను 
కూడా చెపుతూ వుండేవారు. ఆలా వారి 
వారి' గోత్రాలనుచెపుతూ వారినే యాచించే 
వారు. వీరికి పొరోహితులు జంగాలు. 

పిచ్చుకుంటులవారు తెలంగాణా 
జిల్లాలలో ఎక్కువగా వున్నారు. వీరిలో 
గంట = తురకఎమంద = తిత్తి. తొగరు 
మొదలైన ఉపజాతు లున్నాయ నీ, 
పన్నెండు తెగలవారు తెలంగాణాలో 
వున్నారనీ, ఒక తెగవారు సర్కారాం(ధ్ర 
దేశంలో వున్నారనీ, ఈనాడు తెలంగా 
కాలో రెడ్లుగావున్నవారు ఒకప్పుడు కాప 
లకు సంబంధించిన కోటి గోతాలనూ, కోస్తా జిల్లాలలోవున్న కమ్మవారికి కోటి గోథత్రా 
లనూ చెప్పి యాచించేవారనీ డా॥ బి, రామరాజుగారు వారి జానపద సాహిత) 
(గ్రంథంలో ఉదహరించారు. 





వారు చెపే ప్ప కధలు: 


తెలంగాణాలోని పిచ్చుకుంటులవారు రాములమ్మ, బాలనాగమ్మ, కామమ్మ, 
సదాశివ రెడ్డి, పర్వతాల మల్లారెడ్డి, సూర్యచం(ద రాజులు, హరిశ్చం(దుడు మొదత్రైన 
కథలను చెపుతున్నారు. 

ఇక రాయలసీమలో నున్న పిచ్చుకుంటులవారు కుంటి మల్లారెడ్డి కథను గానం 


చేస్తారు. నెల్లూరు గుంటూరు (పాంతాల్లో పలనాటి వీరగాథల్నీ, అత కథల్నీ 
శనం చేస్తూ 1 వుంటారు, 


ఇంటింటా గోత్రాలు చెప్పే పిచ్చుకుంటులవారు 669 


మన ఇరుగు పొరుగున వున్న కన్నడ రాష్ట్రంలో కూడా పిచ్చుకుంటులవారు 
న్నారు. వారంతా కూడా (శ్రీశైల మల్లి కార్దున భక్తులే: వీరిలో దావనకుంట్లు, ఎద్దు 
కుంట్లు, గంటకుంట్లు మొదలై న తెగలవారున్నారు. పిచ్చుకుంటులవారి వేషధారణ 
కథకునికి హుందాయైన తలపాగా, ఒక చేతిలో కత్తి, మరొకచేతిలో డాలూ, కాళ్ళకు 
గజ్జెలూ వుంటాయి. ఈయన చరణాన్ని పాడుతూ వుంటే, మిగిలిన వారిద్దరూ 
దీర్దం తీస్తూ కథకుని గొంతుతో గొంతు కలుపుతారు. ఇక మూడవ వ్యక్తి ఒక 
తోలు తిత్తిని చంకకు తగిలించుకుని గుక్క విడువని శృతి పోస్తూ వుంటాడు, ఈ 
శృతి చెవులకు ఎంతో యింపుగా వుంటుంది. ఈ శృతిని ఆధారం చేసుకుని పిచ్చు 
కుంటుల కథా విధానాన్ని నడుపుతూ వుంటారు. 


కథలో వచ్చే ఆయా పాతల మన స్పత్వాల ననుసరించి కథకుడూ, వంత 
దారుడూ, ఆ పాొత్రల్లోకి మారిపోతారు. పిచ్చుకుంటుల కథా విధానం ఎలా వుంటుందో 
పల్నాటి యుద్ధంలో బాలచందుడు యుద్ధంలో దూకిన ఘట్టాన్ని వింశే బోధ పడు. 
తుంది. 


రగడ 


కుప్పించి ఎగసిన - రుండలంబుల కాంతి 
గగనభాగంబెల్ల - గప్పికొనంగ 

కంపించి జగమంత - కదలి వణకంగ 
మొగమందు చిరునవ్వు - మోసులెత్తంగ 
కొండలంతా రాళ్ళు - పిండి పిండిగను 
పషృతమంతా రాళ్ళు - పొడి పొడిగాను 
శనగలంతా రాళ్ళు - చిచ్చవ్వగాను. 


ఒక్క దూకు దూకాడయ్య. ళీలం వారి బాలుడు, (శ్రీ మలమల దేవచెన్నుడో. 
ఓ ఓ.ఓ. అంటూ దీర్చ ంతీస్తూ పాడతారు. 


ఈ విధంగా పిచ్చుకుంటులవారు ఎంతో ఉత్తేజంగా ఖడ్గ తిక్కన, కాటమరాజు, 
పలనాటి వీరచరిత్ర మొదలై న కథలను చెప్పేవారు. 


శ70 ' జానపదకలళారూపాలు 
రాయలసీమలో: 


రాయలసీమలో వున్న పిచ్చుకుంట్లు వీరశె వులు, రాయలసీమలో వీరు ఎలనాగి 
రెడ్డి కథ ఎనిమిది ర్మాతులు పాడుతారు. వీరి గురువులు జంగాలు, పురోహితులు 
కూడా. వీరు మొదట గంటతి త్తి మాత్రమే ఉపయోగించేవారు. తరువాత జంగాల 
ఉవభావం వల్లి చేత తంబుర, గుమ్మెదలు వుపయోగించేవారు. 


తెలంగాణాలో జంగాలు ఉపయోగించే బుడిగెలు ఇటువంటివే, వీరి వేషం 
జంగాల వేషంలాగే నిలువు టంగీ షరాయి, నడికట్టు తలపాగా వుంటుందని 
.డా॥ తంగిరాల సుబ్బారావుగారు జానపద కశోత్సవాల సంచికలో ఉదహరించారు. 


పాత కథలూ, కొత్త కథలూ : 


ఇదే పిచ్చుకుంటుల కథా విధానాన్ని 1848లో వచ్చిన కంటోలు, రేషనింగు 
'విధానాలద్వారా కరువుతో (ప్రజలు పడిన బాధలను వివరిస్తూ వారి సమస్యలు తీసుకుని 
కోసూరి పున్నయ్య, ఆకలి మంటలు అనే పిచ్చుకుంటుల కథను (వాపి (ప్రజా నాట్య. 
మండలి ద్వారా (పచారం చేశారు. తక్కువ సంపాదనతో ఎక్కువ రోజులు పస్తు 
లుండే “పేదవారి (బతుకుల్ని గురించి ఇలా వివరించారు. 


ద్విపద 
తిండికి బట్రకీ జ తిప్పలొచ్చేను 
కొండలై పెరిగేను - కొనుగోలు ధరలు 
కష్టపడి పనిజేయ - కడుపు నిండదుగ 
కష్టాలు హెచ్చెను న కరువొచ్చినాదో 


॥శ్రీమదంబా భారతాంబా జగదాంబా॥ 


ద్విపద 
పూరి గుడిసెల్లోన - పువ్వు టెండల్లు 
నోరు లేని పేద - తేరు కొనుకొట్టు 
తాటాకు గుడి సెల్లొ _ బొట బొటా వాన 
కట్ట బట్టాలేక - గంజితో (బ్రతికె 


ఇంటింటా గోతాలు చెప్పే పిచ్చుకుంటులవారు 671 


వాళ్ళ దేహాలెల్ల - ఒట్టి బొమికల గూళ్ళు 
పిల్లలూ కట్టుకొన - పిలికల గుడ్డలూ 
ఆలసోమపురిలోన - ఆ బీద (ప్రజలు 
మల్లల్లో కూడ్లేక - మగ్గుతుంటారో n§i 


ఇలా ఆనాటి పరిస్టితులనూ, సమస్యలనూ _పజలకు ఎరుక పర్చటా నికి (పాచీన కళా 
రూపమైన పిచ్చికుంటుల కళారూపాన్ని (ప్రజా నాట్యమండలి వుప 
యోగించింది, పిచ్చుకుంటులవారు ఈ నాటికీ గుంటూరు జిల్లా 
రెంటచింతల (గామంలో 70 కుటుంబాలు, చెరుకుపాలెం [గ్రామంలో 
70, మునిపల్లెలో 6, గామారి పాలెంలో 6 (ప్రకాశం జిల్లా టంగు 
టూరులో 70, వరంగల్‌ జిల్లా మొగిలిచర్లలో కొన్ని కుటుంబాల 
వారు నివ స్తున్నారు. అయితే నానాటికీ వీరి కథలకు ఆదరణ 
తగ్గటంవల్ల వేరు వేరు వృ త్తుల్ని చూసుకుంటున్నారని కె. వ. హను 
మంతరావుగారు ఆంధ్యపభ దిన పత్రికలో వివరించారు. 





వారిలో వచ్చిన మార్చు: 


ఆంధ్రదేశంలో కోస్తా జిల్లాల్లో వున్న పిచ్చుకుంటులవారు భామాకలాపం, 
గొల్లకలాపం నేర్చుకున్నట్లు కూడా ఉదాహరణ లున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా 
కుమారదేవం (గ్రామ వాస్తవ్యులు వల్లంపట్ల రామయ్యగారు, కోవూరు తాలూకా బంద 
పురంలో నున్న పిచ్చుకుంట్లకు భామా గొల్లకలాపాలను. నేర్పారు... 


బయ్యా పెద గంగాధరుడు, ఐండి చిట్టిలింగం, దేశ లక్ష్మీనారాయణ మొద 
లై నవారు భామ వేషధారణలో సిద్ధహ స స్తులు. 16 సంవత్సరాల .. 
వయస్సులో లక్ష్మీనారాయణగారి ఖ్‌. వేషం అద్భుతంగా వుండే "అ 
దటి, 








పె ఉదాహరణలను బట్టి పిచ్చుకుంటలవారి చర్మిత ఆనేక సా 
మార్పులు చెందినట్లు తెలుస్తూ వుంది. 








కొమ్మాయి దాసుడ్కె కొన్ము దాసరి 


మనం మన సంస్కృతిలో ఇప్పటికే ఎన్నో విలువైన కళలనూ, సం పదాయాలనూ 
పోగొట్లుకున్నాం. అలా మన [ప్రాచీన సంస్కృతిని పోగొట్టుకుంటూ వచ్చాం. 
కాలక్రమంలో వాటిని పోషించే చిక్కు లేక అంతరించిపోయాయి. అలాంటి వాటిలో = 


కడియాల కామమ్మకో» - ముక్కు పుడకల చుక్కమ్మక్కో 
కాసుల పేరుల కనకమ్మక్కోో - గజ్జెల వీరమ్మక్కో 

చేమంతిపూల సీతమ్మక్కో - చింతపూల రవికె చిలకమ్మక్కో 
ముక్కుపుడకల చిలకమ్మక్కోో - కొప్పుగొలునుల కోటమ్మక్కో 
బాజీబందుల బంగారమ్మో - దండకడియాల కొండమ్మో 
ముంతకొప్పుల కాంతమ్మో - ముత్యాలనత్తున్న ముత్యాలమ్మక్కోో 






Wy 


RT 


యము 





అంటూ చెట్టుకొమ్మ మీద కూర్చువి, 
కొమ్మా యిదాసుడు పాడే, కొమ్మ 
దాసరి కళారూపం. ఈ తరం వారికి 
ఎవ్వరికీ తెలియదు. అంతరించి 
పోయిన జానపద కళారూపాలలో 


ఇదొకటి. 
అయితే కొమ్మాయిదానుడు 


అనే పేరు మాతం ఈనాటికీ (పచా 
రంలో వుంది. సమాజంలో మామూ 
లుగావుండే వేషధారణకాక, విలక్షణ 
వేషధారణలో కనిపించే వ్యక్తిని 
ఎరా కొమ్మాయి దాసుడులా తయా 
రయ్యావే అనే నానుడి (వచా 


రంలో వుంది. కొమ్ము దాసరి సరే కొమ్మాయిదాసుడుగా మారిపోయి వుండవచ్చు. 
కొమ్మ దాసరి అనడాన్ని బట్టి. ఇతను దాసరి కులానికి చెందినవా డై వుండవచ్చు. 
కొమ్మ దాసరం"కే కొమ్మమీద కూర్చుని (ప్రసంగాలు చేసే సేవాడు. కొమ్మంకే 
కొమ్మేకాదనీ, ఎత్తైన చెట్టుగాని. గుడిగాని, ఎ త్రెన గోడగాని, చివరికి బజారులో 
వుండే బండిగాని పక్కి. కూర్చుని వినోదం చేకూరుస్తూ దానాన్ని పరిగహించేవాడని, 
కి, ఏ. హనుమంతరావుగారు ఆంధ పభలో వివరించారు. ఒకరకంగా క్‌ రాం 
కళారూపాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. వారికి కృతజ్ఞ తలు. " 


కొమ్మాయి దాసుడే, కొమ్మదాసరి 678 


కొమ్మదాసరులు చెట్టుకొమ్మమీదే కూర్చుని యాచిస్తారు. వారు అందరిమాదిరి 
ఇంటింటికీ తిరిగి యాచించరు. చెట్టు దిగిన తరువాత ఎవరు ఏమిచ్చినా పుచ్చుకోరట, 
అది వారి కుల కట్టుబాటు. ఆ కట్టుబాటును విస్మరి స్టే కులంలో వెలివేసారట 
అంటే యాచనలో కూడా ఎంత దర్జాగా యాచిస్తారో దీనినిబట్టి ఆలోచించవచ్చు. 

ఒకరకంగా కొమ్మదాసరులు ఎంత నీతిగా జీవించారో ఈ [కింది ఉదా 
హరణనుగూర్చి తెలుసుకోవచ్చును. కొమ్మదాసరులు ఒక వూరిలో ఒకేసారి యాచి 
సారు. వ్యాచించిన వూరికి మళ్ళీ తిరిగిరారు .... ఒకవేళ వచ్చినా ఎంతో కాలానికి 
గాని తిరిగిరారు. వీరి తెగ చాలా చిన్నదవటంవల్లి రాను రాను వారి జాతీ, జాతితో 
పాటు వారి కళారూపమూ క్షీణించిపోయింది. 

కొద్మువాసరి చె'మేక్కే_ ముందే చెట్టుకింద ఒక గుడ్డ పరుస్తాడు. ఆ తరు 
వాత చెబైక్కి. బిగ్గరగా గణగణమంటూ గంటను వాయిస్తాడు. ఈ గంట వాయి 
ద్యంతో వూరిలో వున్న చిన్నా పెద్దా అందరూ ఆ చెట్టు క్రిందికి చేరుతారు. అప్పుడు 
కొమ్మ దాసరి పాటలు (పారంభిస్తాడు. (పగల్భాలు సాగిస్తాడు. విమర్శిసాడు. దూకి 
చస్తానని బెదిరిస్తాడు. ఎత్తుమీద కూర్చుని చుట్టుపక్కల ఇళ్ళల్లో పనిచేసుకునే 
స్తీలనూ, వారు ధరించిన నగలనూ, కట్టుకున్న చీకలనూ, పనులనూ రకరకాలుగా 
వర్ష స్తూ వాళ్ళను రెచ్చగొడతాడు. ఉదాహరణకు రకరకాల రంగుల చీరలు కట్టుకున్న 
శ్తీలను వర్ణిస్తూ ఈ విధంగా సంబోధిస్తాడు. 


నాగులచీర గట్టిన నాగమ్మక్కో 

తెల్లచీర గట్టిన పల్లాలమ్మో 

చెంగావిచీర గట్టిన చుక్కుమ్మకో) 
వంకాయరంగు కోక కట్టిన వరదమ్మక్క్కో 
నిలిచిర గట్టిన నిలమ్మక్కో 

దొండపండు చీర గట్టిన బంగారమ్మో 


అంటూ "పేర్లు వారివి కాకపోయినా, ఆ రంగుల చీర్ల ను కట్టుకున్న వాళ్ళను. 
వయనంగా వర్ణిస్తాడు. 
అలాగే చుట్టుప్రక్కల ఇళ్ళల్లో పనులు చేసుకునే స్త్రీలను ఈ విధంగా 
వరిసాడు. 
రాని 
గి! - 43 


674 జానపదకళారూపాలు: 


అంట్లు తోమె గంటాలమ్మో 
చెంబులు తోమె చెల్లమ్మో 
పిడకలు గొకు పిచ్చమ్మో 
వ 
కూరలు తరిగా గౌరమ్మో 
శీలా భ్‌: జే గాదా 
బట్టలు మ చిక్రుమ్మూ 
గారెలు వండే గౌరమ్మో 
ధాన్యం దంచే ధనమ్మో 
కోడలుమీదా చిందులు తొక్క చం|చమ్మో 
ఇలా పనిపాటల్లో మునిగి వున్న స్త్రీలను సంబోధిస్తూ పాటలు పాడుళూ 


వారిని రెచ్చగొడతాడు. ఈ మొండివాడి పోరు పడలేక రుసరుసమంటూ న దానం 
చేస్తారు. 


ah 


చివరికి అక్కయో్య పప్పుదాకలో పడిపోతున్నా. పొయ్యిలో దూకే స్తున్నా. 
ఆక్కో ఉరికే స్తున్నా. దూకే స్తున్నా. ముక్కు చితికింది. మూతి పగిలింది. అక్కో- 
కాలు బెణికింది. చెయ్యి విరిగింది. నడుం వంగింది. నాలుక ఎందింది. గొంతుక 
పూడింది. కళ్ళు తిరిగిపోతున్నా ౨౫. ఆకో 


౧ ఆస నాదు 
ha డిగే స్తున్నానంటాడు. 


ఆఅక్కల్లారాః అమ్మల్త్లారా? బిడలు గల తల్లుల్లారా? బియ్యం పటుకురంది, 
. చెట తే మీరేమిచ్చినా పుచ్చుకోను. అక్క దిగ స్తున్నా, 
నాకు గుడ్డలేయండి చెట్టు దిగితే మీరేమిచ్చినా పుచ్చుకోను. అక్కో గ. 


దిగే స్తున్నా, దిగే స్తున్నా ఆంటూ నానాహంగామా చేస్తాడు. 


ఈ వినోదం వింతమాటలు. చూపరులకు ఆనందాన్నీ ఆశ్చర్యాన్ని కిలి 
గిసాయి. అందరూ వాడి ఆకారాన్ని చూసీ, పాటలు విస, నవ్వుకుంటూ దాసరికి 
డబ్బులేస్తారు. అంతటితో ఆ వూరిలో (ప్రదర్శనం ముగు స్తుంది. అడే వూరిలో 
మరోచోట మరో చెట్లు ఎక్కడు, ఆనాటికి ఎంత దొరికితే అంత, పూట కూటికి 
కోటివిద్యలన్నట్లు అడుక్కోవడంలో కూడా భేషజంగా అడుక్కు నే 
కొమ్మదాసరులు ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు. అయితే 
ఈ కళారూపం ఎలాంటిదో భావితరాలకు తెలియజేయడానికి సేక - 


రించాల్సిన అవసరం ఎంతో వుంది. అది మన సంస్కృతికి 
చిహ్నం. . 





( న న్‌) న్‌ క 












|a 

ఆ అ ” స్త Dati G 

క్రి యగ. 7 

లర్హ వండుగల్‌ | : oe ji 
ఇంరిరహరరి ( | 
గీతాలు af 
i 


మహమ్మదీయుల (ప్రధాన పర్వదినాలలో మొహరం ముఖ్యమైనది. హసన్‌ హుస్సేన్‌ 
అనే ముస్దిం వీరుల స్మార కార్హ ౦ కోకత ప్ప హృదయాలతో జరుప్పకు నే కార 

(కమమే పీర్ల పండుగ మొహరం. a 
ముస్లిం పంచాంగరీత్యా అరేబియాలో సంవత్సరం యొక్క మొదటి శేదీ 
మొహరం. మొహరం పండుగనే పీర్ణ పండుగ అని కూడా అంటారు. పీర్‌” 
అం పే మహాత్ములు, ధర్మ నిర్చేశికులు అని అర్థం. 

ధర్మ యుద్దంలో (ప్రాణాలు కోల్పోయిన వీరులకు | పతీకగా హస్తా కృతి గలిగిన 
రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి, ఊరేగించి, వూజించేవాటిని “పీ బర్లు" 


అని పిలుస్తారు. 
హమ్మదియులు, మతకలహాలు 


మహమ్మదు (ప్రవక్త క్ర నిర్యాణం చెందిన తరువాత ఖలీఫాలయిన నలుగురులో 
మత కలహాల దృష్ట్యా హత్య గావింపబడినందున ఆయన పెద్దకుమారుడు “ప కా సన్‌” 
ఖలీఫా కాగా విషప్రయోగం వలన అతి త్వరిత కాలంలోనే "పదవీ త్యాగం చేయ 
వలసి వచ్చింది. ఆ తరువాత రెండవ కుమారుడై న హుసేన్‌ ఖలీఫా కావలసి 
వుండగా “ము అని యా” అనే పీఠాధిపతి కుమారుడైన యజీద్‌ తాను ఖలీఫానని 
(ప్రకటించుకున్నాడు. 


కూఫా నగరవాసులు *యజీద్‌ దౌష్ట్య్యం నుంచి కాపాడమని హూుసేన్‌ను 
అందరం దిలసపరచగలమని కోరుతున్నట్లు బూటకపు వర్తమానం పంపటం జరిగింది. 


67 6 జానపదకళారూపాలు 


హుటాహుటిని హుసేన్‌ కూఫాకు రాగా ఆయనకు సహకరించేవారు ఎవ్వరూ కనిపించి 
లేదు. జరిగిన మోసం గమనించిన హుసేన్‌ యూషిటీస్‌ నదీతీరాన *కర్చలా”” 
మైదానంలో విడిది చేసి వుండగా “*యజీద్‌ సైన్యం ఆయనపై పడింది. శ(క్రు 
బలం నాలుగు వేలకు వెగా వుండగా ఆయన బలం కేవలం ఇద్దరు అశ్వికులు,. 
నలభై మంది కాల్బలం కావడంవల్ల నిరాశ చెందిన హుసేన్‌ తన అనుచరులను వెళ్ళి 
పోయి [పాణాలు కాపాడుకోమని తన కొరకు బలి కావద్దని కోరారు. కాని వారు ఆ 
సంకట స్పితిలో హుసేన్‌ను వదలి వెళ్ళడానికి సమ్మతించలేదు. 


అమరవీరుడు హుస్సేన్‌ : 


ఆ ధర్మయుద్ధం లో హుసేన్‌ అనుచరులు అంతమొందగా, ఆయన, అయన 
కుమారుడు నిరాకులై రణరంగంలో 
నిలిచారు. చివరకు కుమారుడు కూడా 
ఒకడు దురాగతుని బాణఘాతానికి 
ఆహుతి కావడం జరిగింది. కుమారుని 
శవాన్ని నేలపె నుంచి, ఆ విషాదం 
1. భరించే న్నిగహళ క్రిని తనకు (ప్రసా 
 దించమని హుసేన్‌ భగవంతుని వేడు. 
కుని, దప్పికగొని నీరు (తాగడానికి 
ముందుకు వంగగా బాణం వచ్చి, 
ఆయన నోట గుచ్చుకుని పాణాలను 
బలిగొన్నది. ఆ యుద్దంలో హుసేన్‌ 
దారుణ మరణాన్ని స్మృతికి తెచ్చు, 
కుని సంతాపాన్ని (ప్రకటించేందుకు నిగ్రేశతమైన ముస్లిం పర్వదినంగా మొహరం. 
నిలిచి పోయిందని జి. రంజనిగారు ఆంధజ్యోతిలో వివరించారు. 





ఖురాన్‌ నిర్వచనం: 


మొహరం నెలలో 10 వ రోజు *సహాదత్‌"*ను సంతావ దినంగా. పాటించ 
వలసిందిగా “ఖురాన్‌ ”” నిర్వచించింది. ఆ రోజున “పీర్లు?” అనే హస్తొకృతులను. 
ఊరేగించి, ఊరియందుగల బావి దగ్గరో, నదుల దగ్గరో వాటిని శుభ్రపరిచి నిర్ణీత 


పీర్ల పండుగలో మొహరం గీతాలు 677 


య 


*శీటికరో వుంచి మరుసటి “మొహరం నెల వరకు” ముజావర్‌ వద్ద భ(దపరచటం' 
జరుగుతూ వుంటుంది. 

ఆంధ్రదేశంలో వున్న ముప్తి ములు అన్ని (ప్రాంతాలలోనూ ఈ పండుగను 
ఎంతో భక్రిగా జరుపుకుంటారు. ఎంతో ఉద్వేగంతో అమర వీరుల్ని స్మరిస్తారు. ఈ 
సందర్భంలో నే మొహరం గీతాలను ఆలా పిసారు. 


మహమ్మదీయులకు వి గహోరాధన లేదు. కాని ముస్తింలలో ఒక తెగవారు 
మూత్రం ఈ పేర్లను (ప్రతిష్టించి ధూపదీప నై వేద్యాలతో పూజిసారు. 


హాందూ ముసిం ఐక్యత : 
ae) 


కొన్ని (పొంతాలలో ఇతర మతాల వారికి ముఖ్యంగా హిందువులకు కూడ 
పీర్ల పండుగను పెద్ద పండుగగా భావిసారు. హిందూ మహమ్మదీయుల సామరస్యమే 
a కారణం. అంచే జాతీయ సమైక్యతకు ఆనాడే ఎంతటి (పాముఖ్య మిచ్చారో 
మనం అర్థం చేసుకోవచ్చు. 


పీర్‌ అంతే మహాత్ముడు, ధర్మ దేశికుడని, డా॥ టి. దొణప్పగారు కూడా 
తమ జానపద కళా సంపద (గంథంలో ఉదహరించారు. 


ముస్లి ములలో ముఖ్యంగా దూదేకుల వారు ఆటలమ్మ, మారెమ్మ మొదలైన 
హిందువుల దేవతలను కొలవటం తమ పిల్లలకు ఎట్లెప్ప, ఎల్లమ్మ, తిమ్మప్ప, నర 
సింహులు, బాలన్న అనే పేర్లు పెట్టుకో వబమూ, త్ర హిందువులలో కుల్లాయమ్మ, 
ద_స్హగిరిరెడ్డి, నవీగొడు, పక్కీరప్ప , మసాన్‌ రావు, న! సేకణ్ణ, సెదల్లీ, 
జనరు అనే దుప్టిం పేర్లను పెట్టుకో వటం అలాగే ముస్లింలకు సంబంధంచిన 
ఉరుసులలోనూ, పరసలలోనూ పాల్గొనటం. దరగాలకూ, మసీదులకూ వెళ్ళటం, 
పీర్లను కొలవటం సర్వసామాన్యంగా జరిగే విషయాలు. 
. పీర్ల పంజా: 

మొహరం నెలలో చందుడు స్పష్టంగా కనిపించిన అయిదవ రోజు ర్యాత్రి 
పంజాకపిటార అనే విగహాల నుంచిన పెళైైను, ముజావిరు అనే అర్చకువి ఇంటి 
నుండి పీర్ల మసీదుకు ఊరేగింపుగా తెసారు. ఆ విగ్రహాలకు పది రోజులు పూజలు 
జరుగుతాయి. పీరులంటే వీరులయొక్క_ హసాకృతిలో, విగ్రహాల రూపంలో కొలు: 


678 జానపదక ళారూపాలు 


సారు. హ_ప్తం పంజా రూపంలో వుంటుంది గనుక వీటిని వుంచే స్టలొన్ని పీర్ల 


పంజా అంటారు. ఈ పీర్ణకు కొన్నిటికి అయిదు (వేళ్ళ, కొన్నిటికి నాలుగు వేళ్ళ. 
అలా మూడు, రెండు, ఒకటిగా విగహా లుంటాయి. ఈ హసాలను పొడుగాటి కర 
చివర భాగంలో అమర్చుతాడు. వాటిని రంగు రంగుల గుడ్డలతో అలంకరించి రక 
రకాల రంగుల కాగితాల పూలదండలను నిలువెల్ల అలంకరిసారు. 

(పతి రోజూ ఆ పీర్ల పంజాలను సాంబ్రాణి ధూపంతో పూజిస్తారు. పీర్లను 
దర్శించటానికి పిల్లలు పెద్దలు వచ్చిపోతూ వుంటారు. ఆనాడు హిందూ ముస్లింల 
మధ్య ఏమ్మాతం భేదాలకు తావు లేకుండా సామరస్య పూర్వకంగా పూజిసారు. 


పులి వేషాలు : 


పీర్ణను పంజాలో నెలకొల్సిన తరువాత ఆ వేశపరులై న ముస్లింసోదరులు వలి. 
వేషాలను ధరించి డస్పుల వాయిద్యాసికి 
అనుగుణంగా నృత్యం చేస్తూ, పెద్ద పులి. 
నృత్యం చేస్తూ, ప్పలి చేష్టలను అనుక 
రిస్తూ, హుంకరిస్తూ పిల్లలను భయ. 
"పెడుతూ హంగామాగా వీధులన్నీ తిరు. 
గుతూ పెద్దపులి కీవిలో హుందాగా నడక 
నడుస్తూ పల్టీలు కొడుతూ (పతి ఇంటికీ 
వెళ్ళి వ్యాచిస్తారు. ఈ (పదర్శనాన్నిి 
అందరూ ఎంతో ఆసక్తితో తిలకిసారు. 
పారితోషికాల నిస్తారు. ఇలా సంపాదిం 
చిన డబ్బును ఆఖరు రోజున ఆనందం. 





కోసం ఖర్చ్భుపెడతారు. 
సిప్పుల గుండం : 


పీర్ణను మసీదు నుండి బయటికి తీసి విచార వదనాలతో, సన్నాయిమేళంతో 
శోక గానం చేస్తూ ఊరంతా ఊరేగింపుకు బయలుదేరుతారు. తారతమ్యాలు లేకుండా 
అందరూ తరలివసారు. (ప్రతివారు సాం[బాణి ధూపంతో హారతి నిచ్చి, పారితోషికా 
న్నిచ్చి ఆ విధంగా * హసన్‌, హుస్పేన్‌లకు జోహారు లర్పిసారు. 


పీర్ల పండుగలో మొహరం గీతాలు 679 


ఊరేగింపు అయిన తరువాత ర్మాతికి ఊరు. మధ్యలో నున్న నిప్పుల గుండం 
డగ్గరకు వస్తారు. ఆఖరు రోజున బహిరంగ పదేశంలో ఒక గుంట తీసి అందులో 
"సద పద కులు పేర్చి నిప్పు ముటిసారు. ఆది బాగా మండి కణకణ మండే బొగు 
a టట దట ళ్‌ C౨ 0 
లుగా తయారౌతాయి. ఈ సమయానికి ఊరేగింపు ముగుస్తుంది. | 
న్‌, హుస్సేన్‌ సేరులతో పాటు, వారితో పాటు (పాణా లర్సి ంచిన 
వీరుల పీర్లను రూడా పటుకు 
yn యన్‌ వి జే య ప < న! అ 
ఆవశపు కేకలత్‌ పీర్ల | చేతబట్టి వుధృతంగా మారు మోగే సన్నాయి, డప్పు 
వాయిద్యాల మధ్య పరుగు పరుగున ఆదేశంతో పరుగెత్తుతూ నిప్పుల గుండం మధ్య 
నుంచి నడిచిపోతారు. 'ఈ దృశం (పేక్షకుల్ని చకితుల్ని చేస్తుంది. నిప్పుల 


os 


ల 
ఫి 

శా 
(on 


టుకుని హసన్‌, హుస్సేన్‌ __హైసాయ్‌, జూలోయ ఆంటూ 
చి ర 
సు 





గుండంలో దూకేవారికి (పజలు కూడ కేకలతో మద్దతు నిసారు. ఆ విధంగా మృత 
వీరులైన హసన్‌. హుస్పేనులకూ, తదితర అమర వీరులకూ జోహార్లు అర్పిస్తారు. 
ఇలా నిప్పుల గుండంలో నడిచివెళ్ళడం పీర్ల మహాత్మ్యంగా కీ రి సారు. ఇలా పీర్ల 
పండుగ ముగు స్తుంది. 

ఆ రోజున" అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. పలావు మొదలైన మాంసా 
హారాన్ని భుజిసారు. ఆలా ఆ ఆనందంలో పాలు పంచుకో వడానికి ఆత్మీయులై న 
హిందువులను కూడా విందుకు ఆహ్వానిసారు. అలా హిందూ ముస్లిం సామరస్యానికి 


680 జానపద కళారూపాలు. 


దోహదం చేస్తారు. ఇలా ముగు స్తుంది పీర్ల పండుగ. ఈ పండుగలో అనేకమంది 
మొహరం గీతాలు పాడతారు. ఉదాహరణకు-_ 


కలుపు పాటలో : 


ఆసేని వూసేని ఆన్నదమ్ములు, ఆన్నదమ్ముల్లు 
వూసేని సెరుగూన వూది బుక్కీటు స్వామి వుసేని 


ఆసెని సెకుగూన అయిదు లాకిలు స్వామి వూసేని 11వూ॥ 
వూసేని మాసీదు వెలుగు మాసీదు స్వామి వుసేని 1వూ॥ 


ఆసేని మాసీదు పాల మాసీదూ పాల మాసీదూ 

వీణా జెడగాలి పట్రిమంచమ్మూ పట్రిమంచమ్మూ 

మంచానికి బుట్టు చాందీని బుట్రచాందీని 

మంచంమీద లేవు దిండూలే స్వామి వుసేనీ ॥1పట్టి॥ 


బ్‌ బి లమ 


న్‌ 
కు 
త 
లు 


ఇలా సాగుతుంది. కాసీము పీరు విగహమును సాధారణంగా వెండితో 


చేయించటం సంప్రదాయం. అందువల్ల ఈ పీరును వెండిదేవు డంటారు. 


కాసీము నిలిచేది వెండి మాసీదో బంగారి మాసీదో 

ఆతియ సక్కనివాడె మన కాసిములయ్య 

మల్ల సక్కనివాడె మన పీరులయ్య 

కాసీము వెలిగేటి వెండి గుండామె బంగారి గుంశామె 

ఆతొయ సక్కనివాడె మన కాసి ములయ్య 

మల్ల సక్కనివాడె మన పీరులయ్య 
అంటూ ఎంతో భక్తితో పాడుతారు. 


౨ ఆలాగే మొహరం పండుగలో హసన్‌, హుసేన్‌ 
లిరువురి స్మృతిగా ఈ విధంగా పాడతారు. 


నీకి దండమో నికి దండమో 
నికి దండమో స్వామి నీకి దండమో 
నీకి దండమో దేవ నీకి దండమో 





పేర్ల పండుగలో మొహరం గీతాలు 681 


ఆ కాసిపట్నాన అందాల కోటా 
అందాల కోటలో ఆదాల మాలు nO 


అద్దాల మాలులో గెద్దె పీటల్లు 
సురటీల సాగసుల్ల సుంవాసనాలూ 11నీకి4 


గెద్దె పీటలమీద ఇద్ద రెవ్వారు 
అసేని వూసేని ఆన్నదమ్ముల్లు Ten 


రచ్చనా రాజుల్లు తగుతునా దొరలు 
యేడేడు దీవుల్ని యేలు పొచ్చాలు. 


ఇలా ఎన్నో పాటలు సాగిపోతాయి. హసన్‌, హుస్సేన్‌ వీరులను కీ రిస్తూ 
అనేకమైన మొహరం గీతాలు ఆంధదేశమంతటా (ప్రచారంలో వున్నా రాయల, 
సీమలో ఎక్కువగా వున్నాయి. |వాసినవా రందరూ ఇతర కులాలవారే, ఇద్దరు అన్న 
దమ్ముల త్యాగాలనూ ముస్లిములు ఎలా కీర్తిసారో ఇతర కులాలు వారు కూడా 
అలాగే పూజిస్తారు. 

ఈ తెలుగు మొహరం గీతాలు జానపదులు ఎంతో భక్తితో పాడుకుంటారు. 
పనిపాటల్లో కష్టాన్ని మర్చిపోతూ పాడుకుంటారు. ఈ మొహరం గీతాలను ఆచార్య 
తూమాటి దొణప్పగారు తమ జానపద కళాసంపదలో (వ్రాశారు. వారికీ, ఆ పాటలు 
వ్రాసినవారికీ ధన్యవాదాలు, 

ఈనాడు ఎక్కడో చెదురుమదురుగా తప్పా పీర్ల పండు 
గలు పూర్వంలా జరగటం లేదు. ఈ తరం వారికి ఈ పీర్ల పండు 
గను గురించీ, మొహరం గీతాలను గురించీ అంతగా తెలియదు. 








క్రై స్తవుల జానవఐద 
కలా పదర్శనాలు 





అనాది నుంచీ వన దేశంతో వున్న (ప్రజలు వారి మత విళ్వాసాలనూ, అవా 
రాలనూ, సం[ప్రదాయాలనూ (పచారం కోసం జానపద కళారూపాలను బహుముఖాల 
ఉపయోగించుకున్నారు. ఆలా ఆ యా మతాలు, కులాలు, జాతులు జానపద కళా 
రూపాలకు ఒక వున్నత స్లానాన్ని కల్పించారు. అలా ఆరాధించినవారిలో కె స వులు 

థి టూ! -౨ 
కూడా వున్నారు 


(క్రీన్తుళకం 52 లో సెయింట్‌ థామస్‌ రాకతో మన దేశానికి కై స్తవ మతం 
పవేశించింద నీ, మత ప్రచారార్గం మన దేశానికి చాలామంది మ. "వచ్చారనీ, 
ఈ దేశ సంస్కృతికీ, ముతాచారాలకూ వ్యతిరేకంగా తమ మతాన్ని (పచారం చేయ. 
లేమని (గహించారనీ, కేవలం అట్టడుగున ఉన్న (పజల్ని మాతం ఆకర్షించగలిగా 
రవీ వెంకటేశ్వర యూనివర్శిటీ కాలేజి లెక్చరర్‌ డా॥ ఆనందన్‌ గారు [990 డసె ౦బరు 
27-వ తేదీన యస్‌. వి. యూనివర్శిటీ తెలుగు అధ్యయనశాఖ అధ్వర్యంలో 
జరిగిన దక్షిణ భారత జానపద కళా పదర్శనాల సిమినార్‌ సందర్భంలో క్రైస్తవ 
జానపద (పదర్శన కళలు” అనే పత్రాన్ని సమర్పిస్తూ ఈ [కింది విధంగా వివ 
చించారు. 

1/=వ శతాబ్దిపు (పారంభంలో కన్న వ మత (ప్రచారం కోసం ఒక నూతన 
సంథాను అనఃసరించింది. దీనికి ఆద్యుడు. రాబర్డు డి. నొవిలి. ఇతను జెసూట్‌ ఫాద 


రీల సంఘ అతా 1606 సంవత్సరంలో దక్షణ భారతదేశం మధురకు 
వచ్చాడు. 


క్రైస్తవుల జానపద కళ్ళాపదర్శనాలు 683: 
ఏరపస్పనాయకుని కాలంలో: 


 నొబిలీకి పూర్వం మధురను పాలించిన వీరప్పనాయకుని కాలంలో 
(1572.95) ఫాదరీ ఫెర్నాండెజ్‌ పధ్నాలుగు సంవత్సరాలు క్రైస్తవ మత (ప్రచారం. 
చేశాడు. *పరవర్‌లు' అనే చేపలు పే మత్స్యకారుల్ని మాత్రం కసన మత 
రు మీ ది 
స్టులుగా మార్చగలిగాడు. 


కాని అ(గ కులాలవారు క్రైస్తవ మతాన్ని స్వీకరించక పోవటానికి ఈ కింది. 
కారణాలు అడు వచ్చాయి. 'కె సన మతాన్ని స్వీకరించినవారు హెందవ ఆదారాల్ని 
యి ay) ఆం య 
విస్మరించటమూ, సరవర్‌లు అనబడే మత్సకకారులు అంటరానివారై పుండి కస్త 
వులు కావటమూ, క్రైస్తవ మత (ప్రచారకుల్ని నీతినియమాలూ,  మానమర్యాదలూ 
లేని (తాగుబోతులుగా, గోమాంస భక్షకులుగా మంచివారిని పరంగేలుగా పిలవడం. 
వల్ల ఆగ కులాలవా రెవ్వరూ కె సవ మతాన్ని స్వీకరించలేదు. 
శాం Wy) అని 


మతం కోసం మార్చిన వేషం; 


ఈ పరిస్టితుల్ని అర్థం చేసుకొన్న ““నావీలి'” తన (ప్రచారం కోసం తన వేష 
భాషల్నీ, ఆచార వ్యవహారాల్నీ మార్చివేసి సన్యాసిగా కాషాయ వస్త్రాలను ధరించాడు- 
జంధ్యం చేసుకున్నాడు. ముఖానికి విభూతిరేఖలు దిద్దాడు. చేతిలో కమండలాన్ని 
ధరించాడు. శాఖాహారిగా ఒక చిన్న గుడిసెలో కాపురం పెట్టాడు. జగద్గురు 
తత్వబోధక స్వామిగా (ప్రసిద్ది చెందాడు. (బ్రాహ్మణులతో కలిసిమెలిస తిరిగాడు. ఇలా 
నొబిలీ క్రైస్తవ మతంలో హైందవ సాంపదాయాలకు చోటు సంపాదించాడు. ఆనాటి 
నుంచి ఈనాటి వరకూ క్రైస్తవ మతంలో హైందవ సాంప్రదాయాలకు సంబంధించిన 
అంశాలు కొనసాగుతున్నాయి. మధురలో కై౨_ స్తవ వేదాంత కళాశాల క్షై౨స్తవ 
మతాన్ని పూ ర్రిగా హైందవీకరణం చేయడానికి కృషి చేస్తూవుంది. 


ళం 


క్రై9స్తవులు మన దేశ సంస్కృతికి అనుగుణంగా తమ మతాన్ని (ప్రటో 
ధించాలనుకున్నారు. తర తరాలుగా వస్తూవున్న (పచారసాధనాల్నే ఇందుకు ఎంపిక 
చేసుకున్నారు. ఇలా అయితే విషయం (పజల్లోకి సులభంగా చొచ్చుకుపోతుందని. 
వారి విశ్వాసం. అందుకు అనువుగా మన జానపద కళారూపాల్లో “హరికథ” “బుర్ర 
కథ” “భజనలు” “కోలాటాలు మొదలై నవాటిని ఎంచుకున్నారు. 


684 జానపదకళారూపాలు 
హరికథ: 


కె) స్తవ మతానికి చెందిన కథారచయితలు, కథానాయకులు దీనిని కాలక్షేప 
మనీ, సత్కథా గానమనీ అంటారు. బాపట్లలో “ఇండియా బై బిల్‌ మిషనుికు 
చెందిన షారోను ఆశ్రమ నిర్వాహకులు రెవ రెండు మనోహర కవి (వ్రాసిన “ఆవ 
తార విలానం” 1959 లో (పచురింపబడింది. 
దీనిని ఆయన హరికథగా పేర్కొన్నాడు. 


క్రై9స్తన కథాగానాన్ని రచించిన 
(పథమ కవి “పిడతల జాన్‌ కవి”. (1876- 
1911) ఈయన భారత పృరాణ కథల్ని 
వినడంవ ల హరికథల్ని వినటంవల్లి అందు 
లోని మెలకునల్ని తెలుసుకుని బై 'బలులోని 
ఘట్టాలను అనుసరించి హరికథా కాలకేపొ 
వనర లుగా మలిచాడు. వాటిలో “ఆదాం హవ్వలు” 
“క్రీస్లు జననం పేర్కొ నదగినది. అలాగే మందపాటి అ(బిహోం భాగవతార్‌ ““ఎసు 
చరితము” అతోట రత్నకవి “సంసోను దెలీలా' మొదలై నవారు (వాసినవి మా(త్రమే 
లభ్యమౌతున్నాయి. 





హారికథలు (వాసిన రచయితలు: 


బండారు ఇసాక్‌ భాగవతార్‌, కంబం జాకబ్‌, పాటిబండ్ల జాకబ్‌, పినపాటి 
జర్నియావిరినీడి మోషే కవి, కంచం జాకట్‌, చందోలు ఆనంద కవి మొదలై నవారు 
(క్రీస్తు గాథల్ని హరికథలుగా (వ్రాస్తున్న (ప్రముఖులు. వీరు కై9 స్తవ హరికథల్నే 
కాక హిందూ పురాణ గాథల్ని కూడ (వాయడం చెప్పుకోదగిన విషయమంటారు 
నందన్‌ గారు. 


 ఆంతేకాదు.మన పురాణ గాధల్ని హరికథలుగా వాసే రచయితలు. కె. స్తవ 
ఇతివృత్రాలను కూడా హరికథలుగా (వ్రాస్తున్నారు. అలాంటివారు జిన్నా ఆప్పారావు, 
అన్నం నాగభూషణం, చేకూరి లక్ష్మీ నారాయణాచార్య, పెద్దింటి సూర్యనారాయణ 
దీక్షితులు మొదలై నవారు రచనలు చేస్తున్నారు. 


క్రైస్తవుల జానపద కళాప్రదర్శనాలు 68 
గాన విధానం : 


. హరికథా గానంలో మొదట డై.నప్రార్గన వుంటుంది. కథ పాత నిబంధనకు 
స.ంబంధించిందై తే యెహోవాను, కొత్త నిబంధనకు సంబంధించిందై తే యేసు 
ప్రార్థిం ంచటం మామూలు. 


ఉదాహరణకు (ప్రార్దన 


పరమపావన దేవా, దురితభంజనా 

ధథధరనుత గుణ గణా యతిదీనావనా 

వరదా నిను భజయించెద 

కరుణ[బోవుము దేవా పరమః! 
(కరుణానాగర చరిత్ర) 
హనుమగు త్రి దేవదానం 


తరువాత సభాస్తుతి ఇలా చేయబడుతుంది. 


అత్మాభి షేకంబు నంది సంఘోన్నతి కొరకు 
(శమియించు సద్ధురువులార 

(క్రీస్తు నామార్చన నా గీతములో రచియించి 
(పకటించుచున్నట్టి సుకవులార! 

సతతము నువార్తను చాటించి నశించు 
ఆత్మను రక్షించు ఆప్పులార! 

కవుల గాయకుల సత్క ళల టోషింప 
స్వధనము వ్యయించు వదాన్యులార. 


పేద సాదల (ప్రేమతో నాదరించి 
దైవవాక్యాలు సారమౌ జీవితమ్ము 
గడుపుచున్నట్టి భక్తాాగగణ్యులార 
సత్కథాగానము వినుడి సభ్యులార... 


ఇలా సభాసుతి చేసిన తరువాత కథా గానాన్ని చేస్తాడు. కథాంతంలో ఫలశృతి, ఆ 
తరువాత మంగళం పాడటంతో ముగు స్తుంది. 


‘686 జానపదకలళారూపాలు. 
కోలాటం : 


కోలాటాన్ని డిసెంబరులో వచ్చే (క్రిస్‌మస్‌ పండుగకూ, వరికోతలప్పుడూ 
(పదర్శిస్తూ వుంటారు. కోలాటంలో పాల్గొనేవారు అందరూ ఒకే రంగుగల వపా 
అను భరిన్తారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. చేతిలో కోలలు ధరించి, ఇద్దరు 
చొప్పున సరిజోడిగా రెండు కక్ష్యలుగా నిలబడతారు. ఇలా నిలబడినవారు కోపు 
(పారంభం కాగానే వెలుపలి కక్ష్య లోపలికి, లోపలి కక్ష్య వెలుపలికి వచ్చేలా 
ఆడుతూ, అటూ ఇటూ చిరుతలను తట్టుతూ అధినయిసారు. 


త్న స్కో 





యేసుక్రీస్తు మహిమను చాటుతూ సరెల్ల సామ్యేల్‌ సుబ్బయ్య (వాసిన 
కేోలాటపు పాట 'పేర్కొనదగింది. 


కీర్తన 
కోలలు వేయండి - యేనుని కొనియాడను రండి 
మెలులన్నిటికి మూలం బతడని చాల నుతించుచుజాలము చేయక 
నృత్యము చేయండి - యేసుని భక్తితొ కొలవండి 
సత్యముగా [పభువు చావును గెలిచియు 
నిత్యము మనతో కూడా వచ్చెనని 
పొందుగ లేవండి - యేసుని ముందర నిలవండి 


క్రైస్తవుల జానపద కళాప్రదర్శనాలు 687 


వింత దెవుడని సంతరించుచు 
ఎగురుచు పాడండి - యేసుని ఎదలో నుంచండి 
సొగనుగ సభలో శుభముల నొసగు 
తగిన విధంబున దయ జూపును అని 
చేస్తారు. 


ఓ 
అజా 


ఈ విధంగా కోలాటంద్వారా తాము వివరించాలనుకున్న భావాన్ని వ్యక్తం 
బుర్మకథ : 

(పజల నురూత లూగించే కళారూపాలలో బు[రకథ కళారూపం (రధాసి 
మెంది. బ్యురకథను గురించి ఆంధ్రదేశంలో తెలియని దా రెవరూ లేరు. అలాంటి 
బుర్రకథను క్రైస్తవులు కూడా వారి మత _పచారం కోసం వినియోగించారు. బ్యుర 
కథ లక్షణాలను గురించి గేరా (పేమయ్య అనే బురకథా రచయిత “తన పండిత 
రామాబాయి”*' అనే బురకభలో ఇలా ఉదహరించాడు. 

రగడ 

ఘనకవి పండిత సుజనుల్లారా తందానతాన 

తోడువంతలు జోరుగ పాడ తందానతాన 

జోడు గుమ్మెట్లు తథిమి యనంగ తందానతాన 

రాగతాళ గీతాది నృత్యముల తంబుర కథ నేడు వినుడీ, 
“అని వివరించాడు. 

క్రై 9 సవ బ్యురకథా రచయితల్లో గేరా _పేమయ్య సపేర్కొనతగినవాదు. 

ఆయన నలభై బురకథల్ని రచియించాడు. ఇంకా చిన్నాబ తిని మె కల్‌ రవి, 
జొన్నకూటి (పకాశం, పలుకూరి సత్యానందం, ఈదులమూడి ఐజాక్‌, తోటళౌరి 
మొదలై నవారు రచయితలుగా కథకులుగా "పేరుపొందారు. 


బ్నుర కథలు : 


అలాగే సి. బెన్టీ, ధర్మయ్య, మస్తాన్‌ రావు, సత్యం బృందం, రెవరెండ్‌, 
కె. ఎన్‌, _పకాశరావు, గంగోలు మోజెస్‌, తలతోటి యోసేపు, బుదాడ జోనఫ్‌, 
పి. హెచ్‌. పాలస్‌, పి. ఐజక్‌, సాధు తోమాస్‌ సుబ్బయ్య, వి, ఫం. వి. జాన్‌ 
మొదలై నవారు బృురకథలు చెపుతూ తమ జీవితాలను సాగిస్తున్నారు. 


688 జానపదకళారూపాలు 


క్రైస్తవ బృురకథలు మూడు విధాలుగా వున్నాయి. అవి పాత నీబంధనకు 
చెందినవి. (కొత్త నిబంధనకు చెందినవి. శ్షైస్తవ భక్తుల చర్వితకు చెందిన బుర్ర 
కథలు. అ | 

గేరా (పేమయ్య రాసిన నెహెమ్యా చరిత, దావీదు విజయము, యోసేష్ప 
చర్మిత, పలుకూరి సత్యానంద (వాసిన ఎలీషా, చిన్నాబ త్తిన మైకేల్‌ (వ్రాసిన “వీర 
నంపోను చరిత్ర” మొదలగునవి పాత నిబంధనకు సంబంధించిన బు[రకథలు. 

పలుకూరి సత్యానందం (వ్రాసిన యేసు జన్మము, గేరా _పేమయ్య తప్పి 
పోయిన కుమారుని చరిత, యోహాను శిరచ్చేదము, (క్రీస్తు (శ్రమమరణ పునరుత్ణాన 
ముల కథ, సాధు తోమాస్‌ సుబ్బయ్య రాసిన మృత్యుంజయుడు మొదలై నవి కొత్త 
నిబింధనకు చెందిన బురకథలు. 





గేరా (పేమయ్యగారి సాధు సుందరసింగ్‌, పండిత రామాబాయి, చిన్నాబ త్తివి 
మైకేల్‌ కవిగారి (బిదర్‌ జోసఫ్‌ తంబిగారి చర్మిత్ర. స్పీవశ్రీ (వ్రాసిన ““ఆగ్నేసమ్మ 
చరిత్రి” సాధుతోమాస్‌ సుబ్బయ్య రాసిన విశ్వజనని మానవుల మాత మొదలై న 
భ కుల చరిత్రకు చెందిన బుర్రకథలు. 


బుర్ర కథల్లో ప్రజా సమస్యలు : 


=. కి) సవ కథలు ప్రాచీనమైనవి. వీటిని ఈనాడు కొందరు. బుర్రకథలుగా 
చలిచారు. అందులో ఈనాటి సమాజంలోని కుళ్ళును చెప్పడానికి (ప్రయత్నించారు. 


క్రైస్తవుల జానపద కళా ప్రదర్శనాలు 689 


గేరా (పేమయ్యగారి యోహాను శరచ్చేదము బ్మురకథలో బ్లాకుమా ర్కెట్టు బంధించ 
ఐబడాలని చెప్పే (కింది (పటోధాన్ని 1 చూడండి. 


కట్టుకొ నెడి గుడ్డకు భ్రాకు తందాన 

పెట్టుకునే దీపానికి బ్లాకు స 

తిందామంకే తిండికి బ్లాకు స 

మగ్గిపోయిన బ్‌య్యం బాకు స 

వుప్పు పప్పులన్నియు భ్రాకు i 

పంచదారయు బెల్లము బ్లాకు ,, 

క నైపుల్లల కసలే బ్రాకు 3 

వీధిలో యంగళ్ళన్నీ బ్రాకండో తందాన 

ఇలా క్రైం స్తవ బుర్ర కథలలో సామాజిక రుగ్మతలను గురించి కూడా _పసా 
వించారు. 


భజనలు : 

పనిపొటలు అయిపోయిన తరువాత పల్లెల్లో మామూలుగా భజనలు చేస్తూ 
వుంటారు. వీటిలో చెక్కభజనలు, పండరి భజనలు, హరిభజనలు, శాపమూగ్ళ భజ 
నలు మొదలై నవి వున్నాయి. ఈ భజనలన్నీ భారత రామాయణ గాథలకు సంబం 
ధించి భక్తిభావంతో కూడుకున్నవి. ఈ భజన పాటల్ని అనుసరించి కై9 స్తవులు 
కూడ భ క్రితో భజన కీర్తనలు (వ్రాశారు. 

పండరిపురానికి వెళుతూ పండరి భక్తులు ““రంగ వంత దూరమో ఎరుగము, 
వండారి” అనే పాటను అనుకరిస్తూ... 


ఇక నెంతదూరమో = ఎరుగను కానాన్‌ పురము 
ఎరుగను కొనాన్‌ పురము 

ఎరుగను కానాన్‌ పురము 

నడచి నడచియు కాళ్ళు - కడుబొబ్బలెక్కెను 

న్‌్‌ కడుబొబ్బలెక్కెను 
అని పొడుతూ, అలాగే మరో పాట 
గగ - 44 


490 జానపదకళారూపాలు 


యేసు[క్రీ సు శ్రమావరణాల్ని గూర్చి పాడుతూ ఆయనకు జేబేలు పలికే (క్రిండి 
భజన కీర్తన కూడ ఈ కోవలో పేర్కొనదగింది. 
యేడమ్మా మన యేసూ - ఏడనున్నాడో జై 
ఏడనున్నాడో ఆ జాడ తెలియదాయె ॥ఎడమ్మా॥ 
ని చిన్ని కాళ్ళల్లో - శీలలే నాటిరిగ జై 
కారినా రక్తంబూ 
కాలువలె పారెనుగా వఏడమ్మా॥ 


ఇలా ఏసు గాథలకు సంబంధించిన భజన పాటలు ఎన్నో (పచారంలో 
వున్నాయి. 

ఇతర కళారూపాల మాదిరే క్రైస్తవులు జానపద కళాాపదర్శనాలను శుభ సమ 
యాలలోనూ, 'పెండ్రి (డ్డ సమయంలోనూ, పండుగల సమయంలోనూ, మహా 
టు ౮ స్మ ఫ్రత్యర్హం జరిపే జన్మదినోత్సవాలలో నూ, క్రైస్తవ మహో 
సభలు జరిగే సమయాలలోనూ ఈ కళ్ళాపదర్శనాలను (పదర్శిస్తారు. 
ఈ కళలు హిందూ కె క్రైస్తవుల సంస్కృతికి దర్పుణాలై కె స్తవ 
...సాహిత్యాన్ని సుసంపన్న ౦ చేసునాబయి. కెస వ; Sng je 
పద కళ్ల న PR విషయం. 





తెలంగాణా లత్క్‌ర్‌పాబ్‌ 


జ వేషం ఆనాడు |బిటిష్‌వాళ్ళ వేషధారణను పోలి వుంటుంది. ఒక విధంగా 
తెల్లవాళ్ళ వేషాన్నీ, భాషనూ హేళన చేసేటట్లుగానూ వుంటుంది. నాడు సమా 
జంలో వున్న దుర్మార్గాలను ఎ త్రిచూపుతూ హాస్యంతో (పజలను విన నోదపరుస్తూ 


విజ్ఞానపర్చే నాటి జానపద కళారూపమే పిట్టలదొర. ఈ వేషాన్ని నాటి సగటి చెష 
ఛారు లందరూ (ప్రదర్శించేవారు. 


లత్కోర్‌ సాబ్‌ : 
పిట్టలదొర వేషాన్నే లత్కోర్‌సాబ్‌ “బుడ్డర్‌ఖాన్‌ '' _తుపాకిరాముడు అని 


లుస్తారసీ, అది పగటివేషాల్లో ఒక రకమనీ, (గ్రామాలలో (ప్రదర్శించే పిట్టలదొర 
వేషగాళ్ళు సమాజంలో వున్న కుళ్ళు విషయాలను హాస్యంతోనూ, వ్యంగ్యరూపం 


ద్ధి 


తెలంగాణా లత్మ్కార్‌ సాబ్‌ 691 


లోనూ బయటపెడళారు. ఖాకీ ప్యాంటు, లేదా నిక్కరు, చిరిగిన కాకీ షర్లు, తలపై 
దొఠ టోపీ, ఆ టోపీపైన ఒకపక్కగా తెల్లటి ఈక, చేతిలో కళై తుపాకీ; 
మెడలో రుమాలు, ముఖానికంతౌ తెల్లరంగు పూసుకుని, (పెంచి కట్‌ మీసముతో, 
కాళ్ళకు బూట్లు తొడిగి ఒక దొరలాగా హంగామా చేస్తూ, అడుక్కుంటూ విరామం 
లేని తన వాగ్గోరణితో శ్రోతలను చమత్కారంతో ముంచెత్తుతాడు. ఈ వేషాన్ని 
బ్రిటిష్‌ (పభుత్వ హయాములో 1948 (ప్రాంతాల్లో నాటి (బెటిష్‌ mss 
దుయ్యపడుతూ, ఫాసి స్తు దుర్మాకమణను వివరిస్తూ, సాంఘిక దుష్టశ కుల కా రగ|కమా 
అను వెల్లడిస్తూ నాటి ఆంధ (పజానాట్యమం౦డలి విస్తృతంగా ప్రదర్శించిందని జయ 
ఢీర్‌ తిరుమలరావు *పజాసాహితి_ పత్యేక కళారూపాలి సంచికలో వివరించారు. 


తెలంగాణా పెట్టల సక. 


ఇ. వృత్తి కళాకారులే, తెలంగాణా పోరాటానికి 
సంబందించిన సమస్యల నన్నిటినీ పిట్టలదొర వేషంతో 
పొందువర్భ్చారు. 


అంతా అనుకుంటే అవునేమో అనుకున్న ఊరూరు 
తిరగడం, ఉత్తుత్త మాటలు చెప్పడం దూటీ పొమ్మంె 
దుమ్ము రేగంగ కోక జాడిచ్చిన....గిదె నా (బతికిన | బతుకు 
నౌ రాతన్నారు.... గీతన్నారు....ఖర్మన్నారు .... దుమ్మన్నారు! కానీ మా రాజీ తెలం 
గాణాలోని తెగించుకుపోయిన మునలిముతక తాతలంత తడాకా చూపిస్తుం'పే నాకు 
కూడా రోశంవచ్చి, తుపాకి గట్టిగా పట్టి చివరిలో ....పోరాటంలో పోయనేపోయిన.... 





ర యిజై అన్న అం పే అండ్లేమున్న దనుకున్నారు. మా రాజ్‌! ఆంతా 
రైతులు, కూలిలు వింత వింతగ నన్ను జూసిండు. ఇదేమి లతో_రీ సాబ్‌ ఇట్లు 
బిచ్చమెత్తుట రాతగాదు. గీతగాదు అంతా నీ చేతులనే ఉన్నదన్నారు. అగేందో 
అనుకుని నా చేతులు చూచేసరికల్ల అన్నీ గీతలే ఉన్నయి. అప్పుడు నే ననుకున్న 

ఎమయ్య ర్డీ సంఘపోల్లు ఎక్కడ చూ స్తే ఏమీ లేదు. చేతులు చూసే గీత 
లున్నాయ్‌ - చేద్దామంటే భూమి లేదు _ ఉఠదావుం ఇల్లు లేదు. కొందామం పే 
పైసా లేదు _ తిందామం టే తిండి లేదు. 


692 జానపదకళారూపాలు. 


ఈ సొరాజ్యంలో అప్పుడు ఆశ్శేమన్నారనుకుండు, ఇదేవి లత్కోరు సాబు. 
వేల ఎకరాలు పెట్టిచ్చుకున్న దొరల భూమి ఆందుకే ఆచ్చింది దేశానికి నాతం తం జ 
అట్ల జూ పే ఆయనకు దున్నరాదు - ఇట్ల జూ సే నీకు భూమిలేదు. కనుక దున్ను 
కున్న వాళ్ళు దుక్కి దున్నుకోమన్నరు. తీరా దున్నుకుందా మనుకున్నవరకల్తా. ఎదు 
రుంగ ఉన్న దొర భూమి యెదలు దున్నింది. వాళ్ళే దున్నుకొన్నరు పనికిరాని 
భూమంతా పడావు పడుంపే ఎట్లనన్న కానీయని....ఎట్లన్న యేగొచ్చని గుండె పెద్దది 
చేసుకుని గండికాడి ఎకరం భూమి కబ్బచేసిన....నన్ను జూసి మా వూళ్ళోవున్న గొల్లి 
మల్లయ్య, చల్ల రంగయ్య, మాదిగ ముత్తయ్య, దూదిగ రామయ్య, సాలెం 
పాపయ్య, మాల గోపయ్య, మంగలి లింగయ్య, చాకలి నర్పయ్య, మేకల గుర 
వయ్య, "మేడమీది రామయ్య, పీక గోపాలం, ఏకె బడే సాబు జుట్టుకింత పట్టినంత 
దున్న నే దున్నిను.అల్క. నే అల్కిను- అలికి తే మారాజ్‌ = అండ్రేమి పండింది ఆను 
కున్నరు ....పందుం అలికితె ఇద్దుం పండినయు . ఇద్దు ఎలో కుండెడు తాలు ౬ బండెడు 
వడిసిలు - లాగుల వొడ్లు = నెత్తిమీద గడ్డి ఈడికి యింత సాలని ఇంటిదారి పడితె 
కర్నీకం వడ్డకని కాపలాయన రానే వచ్చిండు. ఈ ఏడు ఏమీ లేదు - ఇద్దుం అలి 
గితె తూమెడు పండినయ్‌. 


వచ్చే ఏటికి వడ్డీతో ఇ స్హనని కరణం పంతులు కాడికెళ్ళీ ఖాతా రాయించి 
పెట్టుకున్న అంతలోనె యూనియనొచ్చింది. ఇగ నాకేం పర్వఅనుకున్న, పంతులు 
గింతులు గట్టా చేయిస్తరనుకున్న. ఫట్టాలేదు గిట్లా లేదు=నెట్టడం మొదలు పెట్టిండు 
ఎల్లైలు యెదవ.యెదవ నా కొడకా దొరోళ్ళ యిళ్ళకు పిలిచి దొంగ నా కొడక అని = 
అంగీ బిడిపించి.బింగీలు తీయించి తొక్కి౦చి దొబ్బించి తోలిరగ దీయించి ఎల్లెల్లు 
యెదవనా కొడక, అంటే భూమిలేకుంటనాయె, స్వరాజ్యంల సావుకే వచ్చిందనుకున్న =. 
బతికి బయటపడితే బలుసాకు తిని బతుకవచ్చు ననుకున్నా. ఇంటికెళ్ళి చూద్దునుగద 
కుండలు కొ డ్లాడుతున్నయ్‌, పోరగాండ్లు మూలుగుతున్నారు. పొయ్యిల పిల్లి లేవలేదు... 
ఇంత జూచి ఇదెట్టనాయ్‌ భూమి అనివోయి దున్న నే దున్నిన = 
అల్క_నే అల్కిన పంట పండే వరకల్లా నాతంట వాసింది. మరి. 
ఓట్లొచ్చినయ్‌, ఎడ గుర్తు డబ్బాలకు అసలే వద్దంటున్నరు-ఎన్నికల 
అ త్రిడికి తెల్లోడు_పోయ్‌ నల్లోడు వచ్చనే _వచ్చిండు_మెల్లగ మాట 
తిర గబెట్టి నల్లగ నాటిగ స్తిః రాయనేరాసిను. 





తెలగదాసరులే, 
గంటె భాగవతులు 





గౌస్త్రీయంగా యక్షగానాలను (ప్రదర్శించే కూచిపూడివారు చేరు. జీవనోపాధిగా 

మిగిలిన ఈ కళను నమ్ముకొని జీవయాత్ర కొనసాగి స్తున్న ఈ సంచార తెగ 
వేరు. వీరు తెలగ దాసరులు. తెలంగాణాలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, 
హైదరాబాదు జిల్లాలలో ఎక్కువగా నివశి స్తున్నారు. 


గంబ భాగవతులు : 

వీరిని గంటె భాగవతులని కూడా పిలుస్తారు. పెటోమాక్సులై ట్లు, ఎలక్టి క 
లైట్లు లేని ఆ రోజుల్లో పెద్ద 'పెద్ద గరిటెల్లో (అంటే గెం'టెల్లో) ఆముదం పోసి 
అందులో వత్తుల్ని నానబెట్టి వెలిగించి ఆ వెలుగులో వీథి నాటకాలను (ప్రదర్శించే 
వారట. అందుకే వీరికి గంటె భాగవతులనే “పేరు కూడా వచ్చింది. 

నాగరికత పెరిగిన తరువాత అనేక కళలు ఎలా కాలగర్భంలో కలిసి 
పొయ్యాయో. ఈ కళ కూడా నానాటికీ నించిపోతూ వుంది. (ప్రయాణ సౌకర్యాలు 
సరిగా లేని ఆ రోజుల్లో ఈ (పదర్శనాలను చూడటానికి పల్లెప్రాంతాల నుండి 
(పజలు తండోప తండాలుగా వచ్చి ఈ (పదర్శనం చూసి ఆనందించేవాళ్ళు అయినా 
ఈ కళ ఏ ఆదరణా నోచుకోకపోయినా ఇంకా కొనవాపిరికో కొట్టుకుంటూ వుండి. 
వారి పదర్శనాలు: 

గంటె భాగవతులు, రాదునాటకం. సావిత్రి సారంగధర, గయోపాఖ్యానం, 
అక్షణభరణీయం, శశిరేఖాపరిణయం, గరుడాచలం, (పహ్తాద, జయంత జయపాల, 
సిరియాశ, గజగారి, అదృష్ట బాలచంద మొదలైన పౌరాణిక జానపద యక్షగానా 
అను (పదర్శిసారు. 

సంకాంతి మొదలు ఉగాదివరకూ రోజువిడిచి రోజు (ప్రదర్శనాలు జరుగుతాయి. 
పల్లెల్లో వున్న మోతుబరి ఆసాములు ఇరవై ముప్పై రూపాయ లిచ్చి, (ప్రదర్శనాలను 
ఏర్పాటు చేస్తారు. (గామ (ప్రజలందరూ ఉచితంగానే ఈ (ప్రదర్శనాలను చూచి ఆనం 
దిపారు. పర్వదినాలలో కూలీలు కూడా వీరిచేత నాటకాలు చేముస్తారు. 





694 జానపదకళారూపాలు 


డెశ సంచారులు : 

వీరి వీధి నాటకాలు తోలుబొమ్మలాటలను పోలి వుంటాయి. బొమ్మ లాటల్లో 
గందోళిగాడు బంగారక్క బొమ్మల రూపంలో హాస్యాన్ని అంది స్టే, ఈ నాటకాలలో 
గందోశిగాడు, బంగారక్క పాత్రలను మనుషులే ధరించి హాస్యాన్ని అందిస్తారు. 

(పతి జట్టుకు పదిమంది కళాకారు లుంటారు. ఒక కుటుంబంగా వుండి 
(ప్రదర్శన లిచ్చుకుంటూ ఒక వూరి నుండి మరోవూరికి పోతూ వుంటారు. 

వారి (ప్రదర్శనానికి అండగా హార్మోని 
యంను శృతిగా వాడుకుంటూ మద్దెల తొకొల 
సహాయంతో వేషధారులు శ్రావ్యంగా క్రీర్ర 
నలు పాడుతూ (పేక్షకులను అనందసరు 
సారు. 


<x చ 9 వక గా * 
నేపథ్యంలో, ఉపోద్దాతం : 


వీరి _పదర్శనాల్లో ఒక పాత్ర రంగ 
(పవేశం చేసేముందు, తెరలో నే చాలాసేపటి 
వరకా వుండి ఉపోద్దాతం వినిపించటం వీరి 
సాం పదాయం. రంగం మీదనున్న పాతధారి ఆలపించే కీర్తనలను పునరు క్రీ గా 
తక్కిన కళాకారులు నామూహిక ంగా గానంచేసారు. కీ రనలలోని సాహిత్యానికి అను 
గుణంగా అభినయిస్తూ, నృత్యం చేస్తూ, (పేకకులను మం(త్రముగ్దుల్ని చేస్తారు. పురు 
పులే స్తే పాతలను ధరిన్తారు. వీరి (పదర్శనాల్లో పా(తలు ధరించిన మునిపంప్పుల 
(గామౌనికిచెందిన రావుల కోదండం, బసవబోయిన సవారి రాజా నాయకప్యాతల్లోనూ 
మాదగాని పాపయ్య స్త్రీ పాత్రలోనూ (ప్రసిద్దులని గర్వంగా చెప్పుకుంటారు. 





ఏరి స్త్రీలు తట్ట నెత్తిన పెట్టుకుని, అద్దాలు, దువ్వెనలు, సబ్బులు, గాజులు, 
రిబ్బన్లు, పౌడర్లు, పిన్నులు మొదలై న స్త్రీలకు కావలసిన వ స్తువుల్ని అమ్ముకుంటూ, 
కుటుంబ పోషణ భారాన్ని సంచుకుంటారు. 
పూరకం ఈ భాగవతులకు భూస్వాములు, జమీందారులు మడి మానా లిచ్చి 
(పోత్సహించేవారు. ఈ నాడు ఆ మాన్యాల నన్నిటీనీ పోగొట్టుకుని సూన్య హస్తా 
తో, దుర్భరమైన పేదరికాన్ని అనుభవి స్తున్నారని ఒక వ్యాసంలో దిలానర్‌గారు 
*ొదదారించారు. ' 


తెలగదాసరులే, గంటు భాగవతులు 695 


దాసరు : 
దం 

తెలంగాణాలోని దాసర్లు సర్కారాంభలో దానర్లు కారు. సర్కారాంధతో 
భిక్షమె త్తే హరిదాసుళ్ళూ, వై ద్యంచేసే హరిజన దాసర్లూ (దాసుళ్ళు) వున్నారు. తెలం 
గాణాలోనివారు హరిజనులకు గురువులు. వీరిని మ్‌త్తుల అయ్యవార్లు ఆంటారు. 
సర్కారాం[ధలో వైష్ణవ గురువులకు ఎంత గౌరవం వుండేదో, ఈ మిత్తుల ఆయ 
వార్ల కు తెలంగాణా హరిదాసుల్లో అంత గొరవం వుంది. 

వీరు కేవలం గురువులే కాక, వీరిలో చాలామంది కళా 
కారులు కూడా. వీరు వీథి నాటకాలు ఆడతారు. వీరి ముఖ్య నాటకం 
గరుడాచలం. వీరివద్ద ఒక విధమైన తంబురా వుంటుంది. దాన్ని 
సన్నని గజ్జెలతో వాయిస్తారు. దానినుండి తంబురా ధ్వనే కాకుండా, 
మృదంగ ధ్వని కూడా వ స్తుంది. వీరిలో కొంతమంది సాం(ప 
దాయిక యక్షగానాన్ని కూడా (ప్రదర్శిస్తారు. 


పీర్ల పండుగలో పరెన్నికగన్న ధులా 
దులా అనే కళారూసం, సర్కారు ఆంధదేశంలో కానీ, రాయలసీమ (పాంతంలో 
కానీ ఎక్కడా కనిపించకపోయినా: తెలంగాణా (ప్రాంతంలో మాతం అధిక 
(వచారంలో వుంది. 
ఇది ముఖ్యంగా (శమ జీవుల కళారూపమనీ, అంతకంటే ముఖ్యంగా 
ముస్లింలు జరుపుకునే పీర్లపండుగకు సంబంధి ంచిందనీ, జయధీర్‌ తిరుమలరావు 
గారు (ప్రజా కళారూపాలు అనే తమ (గంథంలో వివరించారు. 
ఇది (శ్రమజీవుల కళారూపమైనా (శమజీవులందరూ ఈ కళారూపంలో పాల్గొ 
న్నట్లు మనకు పెద్ద ఆధారాలులేవు. ఇది అందరూ కలిసి సామూహిక నృత్యం చేస్తారు. 
పాటకూ, పాటకు సంబంధింఛిన ఆటకూ సంబంధించిన జానపద కళారూపం. 


థ్‌ 





ధులా కళారూపానికి నందింధించిన పాటల్లోగా సీ, పదాల్లో గా సీ ఆవి అతి 
చిన్నవిగానూ, ఆంతకం“టే కథావస్తువు అతి చిన్నదిగానూ వుంటుంది. 

ముఖ్యంగా మొహరం పండుగల్లో జరిగే పీర్ణపండుగలో ధులా ఎక్కువ 
(వచారమైనా, ఆ కళారూపాన్ని తెలంగాణా పోరాట సమయంలో సాయుధ దళాల్లో 
పున్న ముస్టిం నహోదరులూ, ఇతర శ్రమజీపులూ కూడా ఈ కళారూపాన్ని బాగా 


696 జానపదకళారూపాలు 


వుపయోగించుకున్నారు. దళాలకు సంబంధించిన క్యాంపులో వున్నవారందరూ వల 
యాకారంగా నిలదిడి, ఒకరు పాటను ప్రారంభించి" 
ఆ పాటను సామూహికంగా అందరూ ఆందుకుని, 
ఆ పాటకు తగిన అడుగులను అందరూ 2 కేరీతిగా 
(క్రమశిక్షణతో లయబద్దంగా భులా పాటను పొడు 
కునేవారు. భులా కళారూపంలో పాడుకునే పాటలు 
అనేకం వున్నా ఈ [కింద వుదహరించిన పాట 
ఎంతో (పచారంలో పుర; 


లంబాడి గన్నాగాడు 


వాని పేరు గన్నెగాడు, లంబాడొడు గన్నెగాడు. 
వాడిపల్లె దోచినాడు, ఓడపైన ఎక్కి నాడు 
కొండపోల్లో కొనినాడు = కొండలాగ ఎదిగినాడు 
మీర్భాలం చూసినాడు - మీసామె దువ్వినాడు 

గూడెంలో పెల్చినాడూ - గుండెంతో చేసినాడు 1వాని।। 
రామ్మడు గూరేసినాడూ - రాళ్ళగుట్ర కెక్కి నాడు 

పిట్రల్‌ గూడెం కొట్టినాడు - పిట్లలై ఎగి౨నాడు 

నల్లగొండ తిరిగినాడు - నలుగురితో మెలిగినాడు 





పల్లెల్లో తిరిగినాడు - (పజల బాధ తెలిసినోడు వాని! 
బుగతాలా చూసినాడు బలుపంతా తీస్తాడాడు 

దళాన్ని నడిపినాడు - దొరలనంత దోస్తాడాడు వాని! 
బందూకూ పట్టినాడూ - బరిగీసి నిల్చినాడు 

పోకిళ్ళకు ఓర్పాడాడు - పోలిసోళ్ళ మింగుతాడు [వాని 
రైతుల్లో రాజు వాడూ - రాజ్యమె తెస్తాడాడు 

కమ్మినిస్టూ కత్తి వాడూ - కలలన్ని పండిస్తాడు  1॥వాని॥ 


మరుసకేడు వసాడాడు - మా లండ్లకే వస్తాడాడు ॥వాని॥॥ 
ధులా కళా రూపంలోని పాటలు ఈ విధంగా సాగుతాయి. 
(వజాపోరాటంలో (పజాకళాకారులు ఈ పాటలను (వజల్లో (పచా 
i ne) 
ానికి బాగా ఉపయోగించారు. 





దండిగా (పచారమైన దండా గానం 


దండా గానమనేది ఇతర ఆంధ జిల్లాలలో ఎక్కడా (ప్రచారంలో లేకపోయినా 
తెలంగాణా (పొంత పల్లి (పజలలో మాతం బాగా (పచారంతో వుంది. 


దండా గానమనేది ఆల్లాకేనాం అంటూ పాడే ఫకీర్ణ పాటకన్నా కొంత 
భిన్నంగా వుంటుందనీ, అందులో ఉరుదు పదాలూ, ఉరుదు భాషోచ్చారణా తక్కువగా 
వుంటుందనీ జయధీర్‌ తిరుమలరావుగారు తమ (ప్రజా కళారూపాల [గంథంలో విన 
రిమ్తా; ఈ పాటల్లో మొత్తం తెలంగాణాలో జరిగిన వీరోచిత పోరాటాల చర్మిత 
వస్తుందనీ, ఐతే నై జాంలో ముఖ్యంగా పోలీసు చర్య తరువాత (పజా జీవితంతో 
వచ్చిన మార్పుల్ని వారి ఆశయాలనూ, అఖి 
శంసలనూ ఈ గానంలో (పతివింవించారసీ 
(వాశారు. 

ఫకీర్ల పాటల్లో కనిపించే సాధారణ 
పదాలు ఇందులో వుండపు. అయితే తెలం 
గాణా (ప్రజా పోరాట కాలంలో దీనిని ఒక 
పెద్ద కళారూపంగా మలిచారు. అలాగే పారం 
పర్యంగా వస్తున్న దండా గాన కళారూప 
స్వభావాన్ని కొంత మార్చటం కూడ జరిగిం 
దంటారు తిరుమల రావుగారు. 

పాటల్లో (పజలను పు క్రేజపర్చటానికి 
మీసాన్ని మెలిచేయటం ఆవేశంతో హావ 
భావాలను చూపించడం జరుగుతుంది. 





కళారూసంలో తెచ్చిన మార్చు | 

ఫకీరు పాటలకు (ప్రధానమైన “అల్లా కేనాం” అనే సల్లవినే ఈ పాటల్లో పరిహ 
రించారు. ఉరుదు భాష ఉచ్చారణను తీసివేశారు. 

అందువల్ల ఈ దండాగాన కళారూపాన్ని, అమ్ములు ధరించిన కోయ వేషాలతో 
(ప్రదర్శించారని సుద్దాల హనుమంతు తెలిపారు. 
దీనిని (ప్రదర్శించటానికి ఇద్దరు వ్య క్షలుంతే చాలు. వారు ఎర్రని లుంగీలు 
ధరించి నల్ల బినీన్లు తొడుక్కుని మోకాలి వరకూ (లాడే సంచెను నడుముకు కట్టి, 


698 జానపదక ళారూపాలు 


కోర మీసాలు ధరించి మెడలో ఫకీరు పూసల దండను వేసుకుంటారు. ష్మర్రని. 
రిబ్బన్‌ తలకు కట్టుకుంటారు. ముంజేతికి ఇత్తడి గాజులు ధరించి చేతిలో ఒక 
పొట్టిక్రను దండంగా వుపయోగించి, గాజులువ్న చేతితో పట్టుకుని ఆ కత్తితో 
గాజులను తాళంగా కొడుతూ లయ తప్పకుండా ఒకరి తరువాత ఒకరు గానం 
సాగిస్తారు. 





eg 
ఘాత 6! 


1 సో 


కుడిచేతితో గాజులు కొడుతూ ఎడమచేతితో రుమాలును వూపుతూ, ఆడే 
చేతితో మీసాన్ని 'మెలివేస్తూ (ప్రజలను ఉ శ్తేజపరుస్తూ, ఉత్సాహపరుస్తూ పాటలను 
పాడుతారు, లేదా అమ్ములు ధరించి కోయవేషంతో (ప్రదర్శిసారు. 


దండిగా (పచారమైన దండాగానం G9 
సుద్దాల హనుమంతు విజయ గీతం : 


మద్దాల హనుమంతు ఈ దండాగానాన్ని దీర్చ ౦గా నాటి సరిస్టితులను వివరినూ. 
వనక. (వాళొడు. ఆ గీతంలోని ముఖ్య వష లస ఇక్కడ వివరిస్తున్నాను. 


ఓ భారతీయులార మీరు బాగ వినరండీ 
భారత కాంగెను రామరాజ మిదండి 
నేవాలుగాను వాసితి నొక పూట వినండి 


అంటూ చెప్పే విషయాలు అపార్హం చేసుకోరనీ, నిజాన్ని తెలుసుకోమనీ, వేషభాష, 

“6 ఆద అధ యన అల ష్‌ 
లను చూచి మోసవి వద్దనీ, (ప్రజాాప్రభుత్వం వస్తు ందనీ, కలలు గన్న (పజలు కడు 
గండ్లు చూడండంటూ. 


పందొమ్మిదివందల నలుబది ఏడాగష్లునా 
(పజలెల్లరూ ద్వేషించేటి (బటిము పాలనా 
కోటానుకోట్లు (ప్రజలు తిరుగుబాటు కతనా 
ఖ్యాతిగను రాజ్య మప్పగించిపోయిరిగానా 


అంటూ పరాయి పాలన పోయి కాం(గెసు (పభుత్వం వచ్చిందనీ, (ప్రజలందరూ 
సంతోషించారనీ, ఫ్యాక్టరీలను ఏర్పాటుచేసి గనుల సంపదను వెలికి తీసి (పజలంద 
రికీ తిండీ బట్టా, ఉండటానికి ఇల్లూ, దున్నటానికి భూమి, (పజలందరికీ సకల సౌక 
ర్యాలూ చేకూరతాయని ఆశించారు. అంటూ 


ఆధికారములో కొచ్చిన నెహూ (ప్రభుత్వమూ 

విధి తప్పి నడవసాగెనూ దినదిన (పమాణమూ 

ఐదేళ్ళు గడువవచ్చెను (పతి ఆంశములో నూ 

వీదల హక్కుల నన్నిటి బూడిదలో (తొక్కెనూ 
అంటూ నెహూ _సభుత్వమూ, ఆ (ప్రభుత్వ తాబేదారులూ (పజల ఆశలను అడి 
యానలు చేశారంటూ. 

దిన దినం (పజల జీవిత మతిభారమయింది 


ధనవంతుల భూస్వాముల దోపిడి పెరిగింది 
ఆసాధ్యమైన నిరుద్యోకత అధికమయ్యింది 


700 జానవపదక ళభారూపాలు 


కర్మాగారములందే పదిలక్షల మంది 
కార్మికుల జీవితాల విలువ తగ్గిపోయింది 
పేదగణము ఆత్మహత్యలకు గురి ఆయింది అని చెపుతూ 
తిన తిండిలేక ప్రజలు కష్ట స్థితి కొచ్చారూ 
న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారు 
పోలీసులు దౌర్దన్యంతో (పజలను వీరూ 
బలవంతముతో నోరు మూయించగలిగారూ. 


అని అంటూ 1948 సెపైందిరులో నైజాంలో (కూర రజాకార్ల ను అణుస్తామంటూ 
తెలంగాణా అంతా భారత సైన్యాన్ని దించారు. మత పిశాచంతో కొంతమంది 
హతమై పోయారసీ, రజాకా ర్ల నాయకులైన రజ్వీ సయదద్భుల్‌ రహమాన్‌ యిన్మా 
త మొదలై న కసాయి వాళ్ళందరూ పాకిస్థాన్‌ చేరిన తరువాత ఏ 
కమ్యూనిష్ణులెతే రజాకారుల్ని అణచారో ఆ కమ్యూనిష్టుల్ని నెహూ 
(పభుత్వం ఎలా అణచిందీ సుద్దాల హనుమంతు తన విజయగీతం 
చ్వారా వివరించాడు. 





వినోదభరితమైన 
ఏలువిద్యా (పదర్శనలు 


ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిపోయిన విలువిద్యా (ప్రదర్శనలు ఈనాడు మచ్చుకు 

కూడా కనిసించడంలేదు. ఆదిమ మానవుడు అడవులలో జీవించిన కాలం నుంచీ, 
ఆ యాకాలాల్లో, ఆయా జాతుల పరిణామాల్లో, రామాయణ భారత భాగపత కథలలో, 
జానపద కథలలో ఏక్కడ చూచినా, ధనుర్విద్యా (పదర్శనాబుగా పిలువబడుతున్న 
విలువిద్యా (ప్రదర్శనాలు, నాటి ఆంధదేశంలో అన్ని కళలతోపాటు ఈ (పదర్శనలు 
కూడ ఎంతో (పాముఖ్యం వహించాయి. 


ఏలువిద్యలో పురాణ పురుషులు : 
పురాణ యుగపు కథానాయకుల నుండి, (పతి నాయకులూ, రాజాధి రాజులు 


మొదలు, సామాన్య పొరులూ, అందరూ స సై వనాల, ఆందరికీ నేర్చిన 
వారే. 


పనో దభరితమైన విలువిద్యా (ప్రదర్శనలు 701 


ఆదిమ అడవి జాతులుగా పిలువబడి ఈ నాటికీ అడవుల్లో నివశించే గిరిజన 
జాతుల వరకూ అందరూ విల్లు పట్టి ఆరితేరిన వారే. (దుపదుని కొలువులో మత్స్య 
యం(తాన్ని కొట్టిన అర్జునుడూ , శవధనుస్సును విరిచి సీతను పెళ్ళాడిన రాముడూ. 
రామలక్ష్మణులు విశ్వామి తునివద్ద విలువిద్యను నేర్చినవారే, విలువిద్యను నేర్చిన 
| రాముడు రాక్షసులైన మారీచుసుబాహు 
లను, మాయ లేడినీ, చెట్టు చాటునుండి 
వాలినీ చివరికి రావణునీ వధించింది విలు 
విద్యతోనే. రామరావణ యుద్దం ముగి 
సింది మారణాస్తాాలతో నే. 


(దోణాచార్యుల వద్ద కౌరవ పొండవు 
లందరూ విలువిద్యను _ నేర్చినవారే, 
అందరూ విల్లును పట్టి ఒకరి నొకరు. 
వధించుకున్నవారే. విలువిద్యలో నే గురు 
వును మించిన శిష్యు డనిపించుకున్నాడు 
ఏకలవ్యుడు. 

ఒక్క మాటలో చెప్పాలంటే మన్యం 
విప్లవ “వీరుడు అల్లూం సితారామిరాజా (బిటిష్‌ (పభుత్వాన్ని తన విల్లుతో, విల్ల ౦బుల' 
వై న్యంతో, గడగడలాడించి శుపాకులకు ఎదురు నిల్చి, విల్లుతో ఎందరినో హత 
నకు 





కనుమరుగౌతున్న కళ : 


ఇలా చెప్పుకుంటూ పోతే ఏ దేశ చరితలో చూచినా మందుగుండూ, మార 
కాయుధాలు లేని నాడూ, అందరూ విల్లును బట్టి ఆహారాన్ని సంపాదించుకున్న వారే. 
విల్లతో విరోధుల్ని ఎదుర్కొన్నవారే. తుపాకి పట్టిన వారికి (ప్రపథమంగా గురి 
చూసి కొట్టడం నేర్చింది విల్తే. అలాంటి విలువిద్య నాగరిక (పపంచంలో నానాటికీ 
కనుమరుగై పోయింది. కషం. వెరుల నెదిరించటానికే కాకుండా, అదొక నె ప నై పుణ్యం 
గల ఉ శ్రమ కళారూపంగా కూడా అభివృద్ది చెందింది. ఈ నానాటికీ కోయలు, 
చెంచులు, సవరలు, జాతాలు, కొండరెడ్లు, గోండులు మొదలైన ఆడవి జాతులకు 


702 _జానపదకళారూపాలు 


చెందిన విలుకాడు పేరు చెప్పి ఒక్క. దెబ్బతో అనుకున్న అత్వ్యిన్ని 
సాధి స్తున్నారు. 


ఆ నాటి ఆదరణ శ 


ఒకనాడు ఈ విలువిద్యను ఆహారం కోసం జంతువులను వేటాడే నాధనంగా 
కాక నై పుణ్యంతో కూడిన కళగా తీర్చిదిద్దారు. ఈ నాటికీ ఈ కళ జాతీయంగా సూ, 
అంతర్జాతీయంగా నూ [క్రీడల ఫోటీలలోనూ (పవేళ పెట్టారు. ఆధునిక .[ పపంచంతో, 
పపంచ వ్యాప్తంగా ఈ విలువిద్య ఈ నాటికీ ఎంతో (పథ్యాతి వహించింది. 

ఒకనాడు ఆంధదేశంలో రాజులూ, జమీండారులూ, ఈ విలువిద్యా (ప్రదర్శన 
లను ఎంతగానో పోషించారు. వారి సమక్షంలోనే పోటీలను నిర్వహించారు. 
ఉ త్తమ విలుకాండకు ఉత్తమ బహుమానాలను బహూకరించేవారు. 

ఈ పోటీలకు ఎక్కడెక్కడ విలుకాగడందరూ పోటీలకు తయారై వచ్చే 
వారు. (పజలు ఈ (పదర్శనాలను చూడటానికి తండోపతండాలుగా వచ్చి విలువిద్యా 
1(వదర్శనలు చూచి నివ్వెరపడిపోయేవారు. (పదర్శనాలను చూచి వెళ్ళిన యువకులూ 
బాలురూ విల్లంబులను తయారుచేసుకుని పిట్టల్ని వేటా డేవారు. 


ప్రజలను అలరించింది : 


అలాంటి ఈ ధనుర్విద్యా (పదర్శనకళ, జానపదకళగా అభివృద్ధి చెందింది. 
అన్ని కళారూపాలతో పాటు (ప్రజలను రంజింప చేసింది. అలాంటి ఈ కళారూపం 
శిథిలమై కనుమరుగై పోతూ వుంది. ఈ నాడు కనుమరుగై పోతున్న అన్ని జానపద 
కళారూపాలతో పాటు విలువిద్యా |పదర్శనలు కూడ కాలగర్భంలో కలిసిపోతూ 
వున్నాయి. 

ఈ నాటి యువతరానికి రాముడో, (ద్రోణాచార్యుడో బాణాలు సంధించారనీ, 
యుద్ధాలు చేశారనీ టి.వి.లో చూడటమే కాక, ఒకనాడు ఆంధదేశంలో ఈ విలు 
విద్యలో ఆరితేరిన నిపుణు లున్నారనీ, అత్యద్భుత ౦గా (పదర్శనాలు (పజామోదం 
పౌందా యన్న విషయం చాలామందికి తెలియదు. తెలుసుకోవా లనుకు నేవారూ లేరు. 


అడవిజాతులవారే ఆరాధిస్తున్నారు : 


వారి వారి అవసరాల కోసం, జీవనాధారం కోసం అక్కడక్కడ పకక 
వున్న గిరిజనులలో మాత్రమే ఈ విలువిద్య (జతికివుందే తప్పా, ఆం|ధదేశంలో 


వినోదభరితమైన విలువిద్యా (ప్రదర్శనలు "703 


మాత్రం ఈ విలువిద్యా (పదర్శనాలు ఎక్కడా (పదర్శి స్తున్నట్లు మనకు దాఖలాలు 
కనిపించవు. కారణం విలువిద్య చాలా కష్టమెంది. ఎంతో సాధన చే పేగాని అల 
వడని విద్య. గిరిజనులు తమ తమ బిడ్డలకు చిన్నతనం నుంచే విలువిద్యను నేర్పు 
తారు. ఎందుకు? ఒకపక్క మాంసాహారం కోసం, జంతువుల వేటకూ, (కూర 
మృగాల (ప్రమాదాల నుంచీ తప్పించుకోవడానికీ విలువిద్యను ఎంతో భక్తి శ్రద్ధలతో 
గురువు వద్దనే నేర్చుకుంటారు. (పతి తండీ తన బిడ్డకు విలువిద్యను నేర్పుతాడు. 

అయితే ఆంధదేశంలో మచ్చుకు అక్క 
డక్కడా ఈ విలువిద్యా (ప్రదర్శనలో నిపుణులైన 
ఆ తరానికి చెందిన వృద్ధులు కొందరు కనిపిస్తారు. 
అలా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా ఈ విలు 
విద్య [బతికే వుండి. ఈ విద్యను పెంచి పోషించిన 
వారూ, ఈ నాటికీ (బతికి స్తున్నవారూ క్షత్రియులై న 
రాజాలు. 

వారి పేరై తే నాకు తెలియదు కాని ఆయన 
(ప్రదర్శించిన విలువిద్యా (పదర్శనను మృదాసు, 
సెంటినరీ హాలులో “కళాభారతి” వార్షికోత్సవం 
సందర్భంలో చూచి ఆశ్చర్యపోయాను. కనుచూపు 
తగ్గిపోతూ వున్న డెబై మూడు సంవత్సరాల వయ 
స్సులో ఆయన (ప్రదర్శించిన (ప్రదర్శన మది. ఆది 





ఒక అద్భుత (దర్శనం, అపూర్వ (ప్రదర్శనా నిద క్ష 

ర్శనం. హాజరైన మూడువేల మంది (పేకకులూ, ఆశ్చర్యానందంలో మునిగి 
ఫోయారు. ఈ రోజుల్లో ఇంతటి విలువిద్యా నిపుణులున్నారాః అని విస్తుపోయారు. 
వేనోళ్ళ పొగిడారు. తమ తమ అభినందనాలను తెలియజేసుకున్నారు. 


ఇంతకీ ఆ అద్భుత ప్రదర్శనం : 


ఇంతకీ అ అద్భుత (ప్రదర్శనం ఏమిటి? పైకి వేలాడదీసిన చేప (పతి 
వింబాన్ని (క్రింద పళ్ళెంలో వున్న నీళ్ళలో పైన (వేలాడదీసిన చేప (ప్రతిబింబాన్ని 
చూచి విల్లును పైకి సూటిగా వెక్కు పెట్టి అర్జునుడు మత్స్య యంత్రాన్ని కొట్టినట్లు 
ఒక్క చెబ్బతో పై సేన (వేలాడదీసిన పండును “కొట్టాడు రాజుగారు. హాలంతా కరతాళ 


704. జానపదకళారూపాలు 


ధ్వనులతో దద్దరిల్లి పోయింది. అలా అర్జునుడు కొట్టాడ నుకున్నారు.... కాని రాజుగారు 
కొట్ట గలరని ఎవ రనుకున్నారు? ఇదీ రాజుగారి ఆపార విలువిద్యా (ప్రదర్శన. 

ఆలాగే కళ్ళకు గంతకట్టుకుని దూరంగా ఒక మనిషిని నిలబెట్టి అతని చేతికి 
చారంతో (వేలాడగట్టిన నిమ్మపండు అతనిచేతి కిచ్చి అటూ ఇటూ ఊపు తున్నాడు. 


అలా. వూపుతున్న దారాన్ని రాజుగారు ఆంబుతో తెగగొట్టాడు, పండు (క్రిందకి 
పడింది. | 


అలాగే నాలుగు నిమ్మపండ్లకు దారాలు కట్టించి, గుండ్రంగా (త్రిస్పమన్నాడు. 
(తిప్పుతూ వుండగా అంబుతో నిమ్మపండ్లు. కట్టిన నాలుగు దారాలను ఒక్క దల 
తెగగొట్టాడు. నాలుగు విమ్మపండ్లూ నేలమీద ౩ పడ్డాయి. 


"అలాగే కండ్లకు గంతకట్టుకున్న మరో (ప్రదర్శన దూరంగా ఒక బిల్లి 

చెక్కను నిలబెట్టి ఆ చెక్కమీద గుండ్రని కాగితాన్ని అంటించి, దాని (పక్కన 

చిన్న పుల్లతో శబం చేయమన్నాడు. ఆ శబం ఎక్కడనుంచి వస్తూ వుందో దానిని 
"య ౧ ఎ ప్‌ో 

గమనించి అంబును వదిలాడు. అవి సూటిగా వెళ్ళి బల్ల చెక్క_మీద అంటించి వున్న 

కాగితం మధ్యలో నాటుకుంది. ఇది శబ్దభేది అని మన పురాణాల్లో విన్నాము, 


ఎన్నో అద్భుతాలు 


మాలే ఏలబిడివున్న మనిషి తలమీద నిమ్మపండు వుంచి సామ్‌ ఏ, 
(వమారమూ లేకుండా తలమీద నున్న నిమ్మపండుకు అంబును నాటటం. 


ఆలాగే ఒక గోడకు ఒక బల్ల చెక్కను ఆనించి. ఆ చెక్కముందు మనిషిని 
విలబెటి కళ్ళు మూసుకుని నుంచున్న మనిషి చుటూ ఐల చెక్కకు బాకాలు 
లు ట్‌ య 
సంధించడం. మ 
అలాగే అంబు వేగాన్ని తగు మోతాదులో సంధించటం. మరో అద్భుత 
(పదర్శన. మనిషి నుదుటికి ఒక రూపాయి అంటించి రాజుగారు నాలుగు గజాల 
దూరంలో నిలబడి నొనటిమీద రూపాయి నుంచుకున్న మనిషికి (పమాదం లేకుండా 
అ రూపాయిని తగు మోతాదులో బాణాన్ని సంధించి దానిని పడగొట్టటం. 


అలాగా నాలుగు గజాల దూరంలో నిన్ముపండు. కట్టిన ప్‌ పుచ్చుకున్న 
ఒకే మనిషిని నిలబెట్టి తాను వెనుకకు తిరిగి విల్లును వీపు వెనుక సరిగా వెక్కు పెట్టి, 
3 దారాన్ని కెగగొట్టటం, 


వినోదభరితమైన విలువిద్యా (ప్రదర్శనలు 705 


ఇలా ఒకటా రెండా? ఎన్నో అద్భుతాలను రాజుగారు (ప్రదర్శించారు. ఆ 
కొంచెంసేపూ ఆయన అపర అర్జునుడులాగే అందరికీ కనిపించాడు. బొణొవ్ని 
సంధించే (పతిసారీ, ఏమౌతుందోనన్నంత భయ్యభాంతులయ్యే విధంగా (ప్రదర్శనం: 
సాగిపోయింది. 


వీరే రాజుగారు : 


రాజుగారు ఆజానబాహువు. నెరసిన గిరిజాల జుట్టు. మెలికలు తిరిగిన బుగ్గ 
మీసాలు. గ్లాస్కో పంచెను సై కిల్‌కట్టు, నిపుణత్వంతో కూడుకున్న దృఢదీక్ష, కొట్టి 
వచ్చినట్లు కనిపించాయి. 
విలువిద్య ఆషామాషా విషయం కాదు. ఎంతో సాధన, పట్టుదల, (క్రమ 
శిక్షణ, ఏక్మాగ లక్ష్యం వుంచేగాని ఈ విద్యను సాదించడం కష్టం. అలా కష్టపడి. 
ఎందరో ఈ విద్యను సాధించారు. (పదర్శించారు. (సజల మన్నన లందు. 
కున్నారు. 


ఆదరణ లేని అద్భుత విద్య : 


(పావీణ్యంతో కూడుకున్న ఈ విలువిద్యకు ఈనాడు ఏ ఆదరణా లేదు, 
జీవన భృతికోసం, వుత్సవాలలోనూ, సభాసందర్భాలలోనూ (పదర్శి సున్నారు. 
యుగయుగాలుగా, తరతరాలుగా (పజాజీవితంలో భాగమై పోయి అది ఒక మహో 
జ్వల కళారూపంగా అభివృద్ధిచెంది, అశేష (పజాసామాన్యాన్ని అలరించిన నాటీ 
విలువిద్యను ఒక కళారూపంగా అభివృద్ధిపర చాల్చ్సిన అవసరం ఎంతో వుంది. 
ఈనాడు జీవించివున్న వృద్ద కళాకారుల వద్ద వున్న విద్యను 

వీడియో తీయడం, వారిని ఆహ్వానించి ఆదరించటం, వృద్ధాప్యంలో 3 
వున్న వారికి ఫెన్‌షన్‌లు ఇవ్వడం, ఆ కళాకారులను కాపాడు 
కోవటం జరగాలి. 








మరెన్నో కళారూపాలు 


జానపదుల జ్యోతి నృత్యం 


రాయలసీమలో తొగట వంశన్గులు భక్తితో తయారుచేసిన జ్యోతిని వెలిగించి 
నెత్తిమీద పెట్టుకుని చౌడమ్మ దేవతను వర్షించే పాటల కనుగుణంగా చేసే 
నృత్యం జ్యోతి నృత్యం, ఈ నృత్యాన్ని, పల్లెల్లో “జ్యోతుల బోనాలు” 
అని అంటారు. ఈ నృత్యాన్ని ను ఒకసారి మాత్రమే కుల 
వృత్తిపరంగా చేస్తూవుంటారు. సేసే కులస్టులంతా ఏకమై నం. % 
చేస్తూ తృణమో పణమో వసూలు చేస్తారు. (కొగట వంశస్టులే, పే 
కులస్తులు. ఈ నృత్యానికి కంచుతో "చేసిన తాళొలు, చేతుల 1 స 
వుంటాయి. వీటి కనుగుణంగా పాట ననుసరించి తాళగతిని మార్చు 
చేస్తూ వుంటారు, పాటలన్నీ శీవునిషైనా, చౌడమ్మ పైనా పృంటాయి, 





జ్యోతిని ఇలా తయారుచేసారు : 


ఊరు బయట స్థలంలో ఆవుపేడతో అలికి ఒకరు స్నానం చేస, ఉపవాసం 
చేసి జ్యోతిని తయారుచేస్తారు. గోధుమపిండిని ముద్దగా కలిపి మధ్యలో ఒక కొత్త 
గుడ్డను మైనపు వ_త్తిలా తయారుచేసారు. రతి పోసిన తరువాత జ్యోతిని దానిపై 
వృంచి పూజ చేస్తారు. 


కాళ్ళకు గజ్జలు కట్టుకుని, ఎరటి గుడ్డను నడుముకు ఆడ్డగుడ్డలా కట్టుకుం 
టారు. మెడలో కొన్ని హారాలు వేస్తారు. నుదుట బండారుబొట్టు పెట్టుకుంటారు. 
అలా జ్యోతిని ఎత్తుకుని వుండగా ఆ జ్యోతి చుట్టూ గుండాకారంగా జనమంతా నిల 
బడతారు. వీరిలో కొద్దిమంది తాళాలు పట్టుకుని ఉంటారు. అందరూ గుండా 
కారంగా తిరుగుతూ పాటలు పాడతారు. ఒకరు పాట పాడుతూ వుండగా మిగిలిన 
వారంతా వంత పాడతారు. జ్యోతి నెత్తుకున్న వ్యక్తి పాట కనుగుణంగా అడుగులు 
వేస్తుంటాడు. జ్యోతులు రెండు మూడు కూడ వుంటాయి. నడిబజార్లో జ్యోతి 
వరం జరుగుతూ వుండగా, ఆ జ్యోతికి బలిని ఇస్తూవుంటారు.. 


గణవతి ప్రార్థన: 


ఒకరు జ్యోతిని ఎత్తుకుని నట్టనడుమ నిలబడి కల కనుగుణంగా, చుట్టూ 
గుండ్రాకారంగా నిలబడి 'వున్నవారంతా. అడుగులు మారుస్తూ తిరుగుతూ వుండగా 
గణపతి (పార్గన (పౌరంభమౌతుంది. 


710 జానపదకళారూపాలు 


పార్వతీ పుత్రుని పరమేశ్వరుని సూడ 
ఎలుక వాహన మెక్కి వెళ్ళ తన వేడ్మ 
అమరంగ బెనకయ్యను ఆత్మలో తలచేరు 
సంతోషమున కలు సకల జనులకును 


అంటూ అందరి దేవుళ్ళనూ (ప్రార్థించి, చౌడమ్మ కదిలే దృశ్యాన్ని కళ్ళకు 
కట్టినట్లు పాట త్వర త్వరగా సాగుతుంది అడుగులు త్వర త్వరగా వేయటం, 
గుండ్రంగా తిరగటం, జ్యోతి నెత్తుకున్న వ్యక్తి కి గిరగిరా తిరుగుతూ, ట్లు పెద్దవి 
చేసి చొడమ్మలా కనిపిస్తాడు. తరువాత ఇలా పాడతారు. ' 


కదిలెను చౌడమయంత తోడను గాంభీర్య నాదములతో 
రంతులునే మగరాడు చౌడమ రానువు కదిలెను రమ్యముతో. . 
ఎప్పుడు మనకు ఇచ్చిన వరములు యే కొదువా లేదు 

తప్పక కొలవండి దారుని లోపల దైవంబసలే చౌడమ్మ. 


.. ఇలా చౌడమ్మను గూర్చి, ఆమె గొప్పతనాన్ని గూర్చి వేనోళ్ళ పొగుడుతూ, 
అనేక గేయాలు పాడతారు. F 


రక్తపు బొట్టు: 


జ్యోతి నృత్యం చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ నడిబజార్లో వెళుతూ. 
వుండగా భ కులు ఆమెకు జంతు. బలుల్ని ఇస్తూవుంటారు. ఆ చౌడమ్మ దేవతను. 
రక్తపు బొట్టుతో అలంకరిసారు. ఒకరే ఒక్క వేటుతో పొ"పేలు తలను నరుకు. 
తాడు, |క్రిందబడిన రక్తం దాటుకుంటూ జ్యోతి వెళతూవుంటుంది. చివరికి దేవత. 
లనూ, చౌడమ్మను స్తుతిస్తూ మంగశం వాడుతారు. 


జ్యోతి నృత్యాన్ని చూస్తున్న (శోతలు రెండు చేతులే త్తి 'మొక్కటం, 
భక్తితో ఇంటి దగ్గరకు వెశ్ళేటప్పుడు "టెంకాయలు కొట్టి ఎవరికి వారు బలి ఇప్తార్లు... 
స్త్రీలూ, భత కూడ గుంపుతో కలిసి నృత్యం చేస్తారు. చౌడమ్మా” అంటూ 
బిగ్గరగా అరుస్తూ చేతులే త్తి (మొక్కుతారు. ఇలా నృత్యం చేసే గ్రామాలు ____ 
ధర్మవరం, 'శేగాటివల్లై, పెద్దకోట్ల, డా॥ బిగిచర్ల రగా? sue 
పద సృత్యకళ నుండి.) | | 


జాలరి నృత్యం 


ఈ కరంవారికి తెలియని పడవ పాటలు, జాలరి పాటలు ఎన్నో వున్నాయి. ఇవి, 
కంఠస్థంగా నే తప్ప, ఏ (గంథంలోనూ పొందుపరచలేదు. నలభై సంవత్సరాల 
క్రతంవరకూ మన రవాణా అంతా నదుల ద్వారా, 
కాలువల్లో పడవల ద్వారా జరిగేది. (ప్రయాణీకులు. 
కూడ పడవలలో నే (పయాణం చేశే సేవారు. ఈనాడు 
రవాణా అంతా రై ళ్ళద్వారా. లారీలద్వారా జరగటం 
వల్ల పడవల రవాణా తగ్గిపోయింది. జాలర్ల ంతా' 
ఈ పడనలద్వారా జీవించేపారు. అయితే ఇప్పటికీ 
కొన్ని (పాంతాల్లో పడవల రవాణా సాగుతూనే 
వుంది. 
జాలర్లు పడవల్ని తెరచాపలు గట్టి గాలి 
వాటాన పడవల్ని నడిపేవారు. గాలి లేనప్పుడు 
పడవ సరంగులు పడనకు తా డుకట్టి కాలువగట్టున 
నడుస్తూ లాగేవారు. బరువైన పడనల్ని అతికష్టంగా 
అరుపులతో, కేకలతో పెసలతో పడవల్ని pa 
వారు, 
పాటల్ని లయబద్దంగా పాడుతూ తాళబద్దమైన అడుగులతో పాటలు పాడుతూ 
తమ (శ్రమనంతా మర్చిపోయేవారు. పల్లెలు (పక్కగా (పవహించే ఈ కాలువల్లో 
పల్లెవారు పాడే పాటలు ర్మాత్రిందివళ్ళు అతి (శ్రావ్యంగా వినిపించేవి. వీటిలో 
శృంగార పాలు ఎక్కువగా వుండేది. (ప్రకృతిని గురించీ, పరిసరాలను గురించీ 
పాటలు పాడేవారు. 


సంపత్కుమార్‌ : 


పడవసరంగులుగా, న కొంతమంది వేషాలు ధరించి రంగస్థలం 
మీద.జాలరుల వేషాలతో గడపట్టి పడవ నడపటం, చుక్కాని పట్టటం, తెరచాస 
ఎత్తటం .మొదలై న ఆలినయాలతో విద్యార్థులు మొదలై నవారు అక్కడక్కడ (పద 
రృించేవారు.. మ : 
కావి ఈ జాలరి వేషాన్ని విజయనగరంకు చెందిన డి. వ సంపత్కుమార్‌ 
తన వాట్య(పదర్శనలతోపాటు ఈ వేషాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి. జాతీయ 





712 జానపదకళారూపాలు 


అంతర్జాతీయ (ప్రభ్యాతి వహించారు. అవార్డుల నందుకున్నారు. (పం వాల్టనాందం 
 కళాకారుడుగా ఈ కళారూపాన్ని దేశ మంతటా (పదర్శించారు. 


ఆం|(ధజాలరిగా _పథ్యాతి వహించిన సంపత్కుమార్‌ జాలరి వేషం ధరించి 
ఉదయానే లేచి ఎంతో సంతోషంగా చేపలు పట్టటానికి తన నావతో సముద్రంలోకి 
వెళతాడు. చేపల కోసం గాలిసాడు. ఇంతలో కారుమేఘాలతో తుఫాను కమ్ము 
కుంటుంది. పడవ వూగిపోతూ వుంటుంది. జాలరి మెలికలు తిరిగిపోతాడు. ఇంతలో 
ఒక్‌ పెద్ద చేప గాలానికి తగుల్కుని జాలర్ని అతలాకుతలం చే స్తుంది. ఆయినా పట్టు 
విడవని జాలరి పడవలో తల్మకిందులై పోతూనే ఎంతో కష్టపడి ఆ చేపను: ఒడ్డుకు 
చేర్చటం తుఫానుహోరు తగ్గిపోవటంతో విజయవంతంగా ఆనందంతో గంతు 
లేస్తాడు. ఈ (ప్రదర్శనానికి రంగస్థలం తెరమీద బ్యాక్‌ _పొజక్షన్‌ తో సముద హోరుని 
చూపిస్తారు. ఉరుముల్ని, మెరుపుల్ని లైటింగ్‌తో జిగేలుమనిపిస్తారు. నేపథ్యంతో 
సన్నివేశాన్ని అనుసరించి తబలా ధ్వనులు అద్భుతంగా సహకరిస్తాయి. ఈ కళా 
రూపొన్ని అత్యద్భుత ౦గా సృష్టించిన ఘనత సంపత్కుమార్‌కు దక్కు.తుంద్ల.. ఈ 
కళారూపానికి సంబంధించిన పడవ పాటల్ని (పజా నాట్యమండలి ఠాష్ట్ర్రదళం జాతీయ 
సమైక్యతకు ఉపయోగించింది. 


సుగాలి నృత్యం 


స్తుగశీలంచే లంబాడీలు. ఈ నృత్యాన్ని, లంబాడీ బంజారా తాండా నృత్యమనీ 
పిలుస్తారని, డా చిగిచర్ల కృష్ణా రెడ్డిగారు తమ జానపద నృత్య కళా గంథంలో 

వుదహరించారు. | 

అయితే వీరు ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులుగా నే మిగిలిపోయారు. పల్లెలకు 
దూరంగా కొండ కోనల్లో నివసిస్తూ కశ్చెలు కొట్టి అమ్ముకుంటూ, కూలిపనులతో 
జీవనం సాగిస్తారు. వీరు కష్టజీవులు. పండగల్నీ, పబ్బాలనూ సాంప్రదాయరీతిలో 
చేసారు. 

వీరి వేషధారణలో, స్త్రీలు (ప్రత్యేకమెస దుస్తుల్ని ధరిస్తారు. లంబాడీలను 
చూసిన వారికి వారి వేషధారణ విదితమే....వీరు తెలంగాణా (ప్రాంతంలో ఎక్కువగా 
వున్నా - అనంతపురం జిల్లాలో కూడా వున్నారు; వీరు ధర్మవరం మండలంలో 
(పతి సంవత్సరం కాముని. పున్నమిరోజున తప్పకుండా నృత్యం. చేసారు. మత్తు 
పానీయాలు బాగా సేవించి స్త్రీలు. నృత్యం చేస్తారు. సై 


మరెన్నో కళారూపాలు మరెందరో కళాకారులు ms 


పీరి నృత్యంలో ముఖ్యంగా చేతులు చూపించటం, వలయాకారంగా 
తిరగటం చేస్తారు. ఈ నృత్యాన్ని త్రీ పురుషు 
లిరువురూ కలిసే చేస్తారు. ఒక పురుషుడు (వత 
కంగా డప్పు కొడతాడు. డప్పు వరుసలకు అను 
కూలంగా స్రీలు రకరకాల అడుగులు వేస్తూ 
గుండ్రంగా తిరుగుతారు. 


వీరి నృత్య బృందంలో 10 మంది వరకూ 
పాల్గొంటారు, వారి సంపదాయ దుస్తుల్ని ధరి 
పారు, కాళ్ళకు గజెలు కడతారు. చప్పట్లు చరుస్తూ 
అటో జ se) ar, 
వలయాకారంగా శబ్రానికి అనుగుణంగా నృత్యం 
చేసారు. లయ (ప్రకారం చప్పట్లు చరుస్తూ వుంటే 
మిగతా వారు పాటను ఆలాపిస్తారు. 





వీరి పాటలన్నీ వారి గురువై న “సేవలాక్‌' 
మీద నే పాడుతారు. (ప్రథమంగా అందరూ నిలబడి ముందుకువంగి చేతులతో చప్పట్లు 


కొడుతూ ఈ విధంగా పాడతారు. 


కోయినారియే కోచలో సోసో 
కోయినారియే కూణిన చోడో 
కోయినారియే శంకనచోడో 
కోయినారియ కాయ్‌ ఆంకుదీచ 
కోయినారియే రవియ్యదీచ 
సుమసోతితి జోర జానలిజో. 


అంటూ గ్నిరున తిరిగి శరీరాన్ని కిందికి పైకి వంచుతూ లేస్తూ చేతుల్ని పైకెత్తి 
చప్పట్లు కొడుతూ గుండంగా తిరుగుతూ ఆదే సమయంలో పాడే పాటను ఒకరు 
పాడుతుండగా, మిగిలిన వారంతా ఈ విధంగా వంత పాడతారు. 


బాలే పెంచనే వెంటాపర్‌ రెడిబోలిరీచ 
రెడి బోలరీచక్‌ జినందేకరేచ 

సావుకార్‌ భీకియ్యార్‌ చోరలూటోరేచ 
బాయే పెంచనే వెంటాపర్‌ రెడి బోలిరేచ 


714 జానపదకళారూపాలు 


రెడి బోలిరీచక్‌ జనండేకరేచ 
సావుకార్‌ హనుమంతరెడ్డిర్‌ చోరలూటోరేచ. 


అంటూ బా పాడుతూ నృత్యం చేసారు. సుగాలీలు నివశించే పాంతాన్ని తాండా, 
అంటారు. వీరిని లంబాడీలు అనీ పిలుస్తారు. 


నాసకాత-సెతగని నృత్యం 


రాయలసీమలో ఉగాది పండుగకూ, పీర్ల పండుగకూ ఉరుసు సందర్భాలలో నూ, 
తిరుణాలలో నూ నామాలసింగని నృత్యం చేస్తూవుంటారు., 


- ముఖానికి నల్లటి బొట్లు పెట్టి ఎబ్లటిర ౦గు మచ్చల్లాగా అలం 
కరణచేసి నుదుట ప మాత తి మనో పెద్ద నాలు 
కను పెంచి, తలమీద రుమాలు చుట్టి వేపమండల్ని దోపుతారు. 
రెండు చేతుల్నీ పెనవేస్తూ గొలుసుతో కడతారు. రెండు చేతుల్లోనూ స్మా 
సిడిబాకు లుంటాయి. నడుముకు చుట్టూ దట్టి గుడ్డ కడళారు. 'ఏబ్రటి ff 
సల్లడం తొడుక్కుం టారు. కాళ్ళకు గజ్జెణు కడతారు. ఇలాంటి [ జీరా 
అలంకరణ చేసిన తరువాత రెండు చేతులకూ, భుజాలకూ నూలు జ్ఞా 
శ్రాళ్ళతో రెండుపక్కలా పట్టుకుంటారు. తరువాత తప్పెట దరు శక 
వులకు అనుకూలంగా నామాల సింగడు ఆడుగులు వేస్తాడు. పగ్గాలు 
పట్టుకున్నవాళ్ళు అత నికి అనుగుణంగా అడుగులు వేస్తూ ser 
వుంటారని, డా॥ చిగిచర్ల కృష్ణా రెడ్డిగారు జానపద నృత్యకళలో వివరించారు. 

నామాల సింగడు ముఖ్యంగా రెండు చేతుల్ని పైకి ఎత్తుతూ కత్తుల్ని 

వేగంగా తిప్పుతూ ఒకొక్క. కాలిని వెనక్కీ ముందుకీ నేలపై తాటిసాడు. మీసా' 
లను మెలి వేస్తూ వుంటాడు. షెర్రని నాలుక (వేలాడుతూ న స్మారకం వచ్చి 
నట్లు సోలిపోలాడు. అప్పుడప్పుడు నేలమీద కూర్చుంటూ ఒక్కొక్క. కాలిని 
వెనక్కి. చాపుతూ అడుగులు వేస్తాడు. అడుగులు బస్కీలు తీసినట్లుంటాయి. ఆడుగు. 
లకు తగిన నట్టు త పెట వాయిద్యగతులు ఇలా వుంటాయి. 
మొదటిసారి... 

జెగ్‌ నకన్‌ 

జెగ్‌ నకన్‌ 

జెగ్‌ నకన్‌ 





మరెన్నో కళారూపాలు మరెందరో కళాకారులు 5 


నామాల సింగడు రెండు కాళ్ళను, రెండు చేతుల్ని ఒక్కసారిగా కదిలుస్తూ. 

గుంపు మధ్యలో వస్తూ వుంటాడు, వెంటనే ఒక్కసారిగా తప్పెట తిరగ మారు 
hE _ 

జెగ్‌ జెగ్‌ నకన్‌ 

జెగ్‌ జెగ్‌ నకన్‌ 

జెగ్‌ జెగ్‌ నకన్‌ 


అలా గుంపులోని స్రీ, పురుషులు చూస్తుండగా తప్పెట్లు వెనక్కి వెనక్కి 
సర్దుకుంటూ, గతులు మార్చు చేసుకుంటూ పోతారు. మూడు లేక ఐదు తప్పె 
టలు కొడుతూ వుంటారు. అడుగులు బిర బిరా వేసేటప్పుడు తప్పెట గతి మార్చే 
సాడు. 


ఇలా తపై ప్పెట గతులు మారుతున్నప్పుడు నామాల సింగడు కొద్దిసే 
విరామం తీసుకుంటారు. అప్పుడు ముఖానికి అడ్డంగా గుడ్డ ను కప్పుతారు. గ 
మరమరాలు చల్లుతారు. ఎర నీళ్ళు దిగతీస్తూ పోతారు. ఇవన్నీ చేయటం, స 
సింగనికి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాలని చేస్తారట. ఇలా గుంపు 
అందరికీ చూపించి ఇంటికి వెళ్తాడు, ఈ చర్వితకు ఈ ప్రాంతంలో ఇలా ప్రచా 
రంలో వుంది. 


నామాల సింగడంపే : 


నామాల సింగడనే “పేరు గలిగిన వ్యక్తి ఈ (పాంత౦ంలో దారి దోపిడి చేపే 
వాడట. నంత కెళ్ళి సరుకులు తీసుకువస్తున్న శ్రీ, పురుమల్ని బలవంతంగా బట్టలు 
ఊడదీయించి కోలాటం వేయించేవాడట. దీనికి చుట్టూ (గామస్టులంతా ఏకమై 
అతన్ని పటి బంధించి (గామంలో తాళ్ళతో కట్టి పటుకుని వచ్చారట. అప్పుడు 

: టు ' ట్‌ లు | 

నాలుక బయటికి వచ్చి నూగుతూ కాళ్ళు తెలిపోయి అలా అలా నేలపై ఈడుస్తూ 
వచ్చాడట. (గ్రామంలోకి వచ్చిన తరువాత చంపేళారట. దీనికి నిదర్శనం ఈ 
నామాల సింగని నృత్యం. ఈ నాటికీ రాయలసీమ (పాంతంలో మొహరం పండుగ 
నాడు తప్పనినరిగా చే స్తున్నారట. సింగని: వేషంలో పాల్గొనే కళాకారులు... గొట్టూరి 
ఓబిరెడ్డి, చాకలి కొండన్న, హరిజన గంగప్ప, Bee ఆదినారాయణ, హరిజన 
నాగన్న మొదలై. నవారని డా॥ చిగిచర్ల కృష్ణా రెడ్డిగారు వారి జానపద సృఠ్యకళల 
పేర్కొన్నారు. 1 


సిద్ది నృత్యం 


మ్రైదరాబాదు (పాంతంలోని సిద్రీలు చేసేది సిద్దీ నృత్యమనీ, ఇది జానపద నృత్యం 
కాదనీ పుట్టుకతో సిద్దీలు, ఆ(ఫికన్లు. 14వ శతాబ్దం మధ్య భాగంలో ' (ఆర 

బ్బులు, టర్కీ.లు, ఇరానీలు మొదలైన ముస్లిం జాతులవారు “హైదరాబాదుకు బాని 
సలగా వలన వచ్చారనీ జానపద నృత్యకళా "గంథంలో డౌ॥ "చిగిచర్ల కృష్టా రెడ్డి 
గారు ఉదహరించారు. 

వీరు నైజాం నవాబు సేనల్లో నియమితులై నిజాం ప్రత్యేక అంగరకక 
దళం౦గా వారు పేరు పొందారు. వీరి నృత్యాల్లో వాటి పూర్వపు ఆఫ్రికా రీతులు 
ఇంకా నిలిచాయి. 

యుద్ధ నృత్యాల్లో ఖడ్గనృత్యం (పత్యేకమైనది. ఈ నృత్యాన్ని వివాహ సంద 
ర్భాల్లో చేస్తారు. నృత్యం చేసేవారు రంగు రంగుల లుంగీలు ధరించి, నడుముకు 
బెల్టు భిగించి, బెల్లులొ బాపను ధరించి, చేతితో ఖడ్గం పట్టి నృత్యం చేసారు. నృత్య 
కం పే అర్ధ వలయాకారంలో ఏర్పడి వెనుక పాడే వంత పాటకు రక రకాల ఖడ్గ 
యుద్ద కీతులు (ప్రదర్శిస్తారు. వేగం ఎక్కువయ్యే కొద్దీ నృత్యం పరాకాష్ట నందుక్తుం 
టుంది. ఆ సమయంలో నృత్యకారులు ణాకుల్ని నోట కరుచుకుని పైకి ఎగురుతారు. 
నవదంపతుల్ని ఆశీర్వదించే నినాదాలు చేస్తూ నృత్యంతో రంగం అవతలికి వెళతారు. 
డప్పు వాయిద్యం సిద్దీ నృత్యానికి భిన్నంగా వుంటుంది. దీని రీతి ఎక్కువ (పసన్నం. 
నృత్యం అనటం కంటే వాద్యగోష్టి అనవచ్చు నంటారు కృష్ణా రెడ్డిగారు. 


కారువా మేళ నృత్యం 


తెలుగు నాట వర్షిల్లి న జానపద కళారూపాలన్నీ అన్ని పాంతాల్లో నూ (పచారంలో 
వున్నాయి. కొన్ని ముఖ్యమైన కళారూపాలు తప్పా మిగిలినవన్నీ (పాంతీయంగా 
అభివృద్ధి చెందాయి. అలా (పాంతీయంగా అభివృద్ధి పొందిన కళారూపం కారువా 
నృత్యం. ఇది ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో మాతం ఈ నాటికీ (పచారంలో 
వుందంటారు. 
రాధాకృష్ణుల రాసలీలలు మాదిరి సమ సంఖ్యలో ఎనిమిది మంది గోపికలు 
గాను, మరో ఎనిమిది మంది కృష్ణులుగాను వేషాలు ధరించుకుని, వలయాకారంగా 
విలబడి నృత్యం చేస్తూ వుంసే వలయాకారపు మధ్య రాధాకృష్ణులు నాట్యమాడుతూ 
పుంటారు. 


మరెన్నో కళాకారులు మరెందరో కళారూపాలు 717 


వరుసక్రమంలో కృష్ణుడు, తరువాత గోపిక, మరల కృష్ణుడు, మరల 
గోపిక. ఇలా గుండంగా నిలబడి నృత్యం చేయడాన్ని కారువా మేళంగా వరిం 
చారు. దీనిని గురించి నాట్య శాస్త్రాల్లో “కర్షణీ' న ర్తనంతో పోల్చవచ్చు నంటారు. 
"నటరాజ రామకృష్ణగారు. ఉత్తర "భారతదేశ ఈ నృత్యం రాసలీలా నృత్యంగా 
విరాజిల్లుతూ వుంది. 


(పదర్శన తీరు : 


కారువా నొట్యం కేవలం సంగీత 
వాయిద్యాల ఆధారంతోనే (పదర్శి ౦పబడు 
తుంది. ఇందులో పాటలు పొడటం చాలా 
తక్కువ. వాద్య సంగీతం (ప్రారంభమై 
ఉధృత లయతో అంతమొందుతుంది. 
నృత్యంకూడా ఆ వాయిద్యాల వేగానికి 
అనుగుణంగా (పారంభమై వేగాన్ని 
పుంజుకుంటుంది. పతాకస్థాయి నందు. 
కున్న తరువాత మళ్ళీ _పాథమిక లయకు 
మారుతుంది. 

ఈ నృత్యం గతి (ప్రాధాన్యం 
కలిగినటువంటిది చతుర శ, తిశ మి 
గతులు ఈ నాట్యంలో ముఖ్యంగా (ప్రయో 
గించబిడతాయి, ఏ గతిలో ఈ నృత్యం 
(పదర్శింపబడినా ముగింపు మాతం చతుర[శంలో నికి వచ్చి ముగు స్తుంది. 





నీలా న రనం: 
ల! ర్త 
కారువొ నాట్యంలో ఒర్‌ (పత్యేక భాగాన్ని లీలా న ర్లనమనీ పిలుసారు. 


ఈ నృత్యంలో ముఖ్యంగా రాధాకృష్ణ ప్మాతలు (ప్రాముఖ్యం వహిస్తాయి. 
గోపికలూ, కృష్ణులూ నాట్యమాడి నిలబడి పోయిన తరువాత వలయం మధ్యలో 
వున్న రాధాకృష్ణ ప్యాతధారు లిరువురూ నృత్యాన్ని (ప్రారంభిస్తారు. వివిధ రకాల 
విన్యాసాలతో ఆ నృత్యం కనుల పండువుగా వుంటుంది. మధ్య మధ్య కృష్ణువి 


78  _జానపదకళారూపాలు _. 


చేతిలోని మురళిని రాధ కొంటెగా లాగుకొని, తానే కృష్ణునిగా వేణువును 
వూదుతూ తానే కృష్ణుడుగా భావాభినయాన్ని చేస్తుంది. దీనిని లీలా నర్తన 
మంటారు. 


ఎనిమిది మందిగాని, పద్దెనిమిది మందిగాని ఎందరున్నా సమసంఖ్యలో 
పాల్గొని మా(త్రమే నృత్యం చేసారు. శిథిలమెపోతున్న ఈ కళారూవ సం(పదాయాన్ని 
కాపాడటం ఎంతె నా అవసరం. 


యానుయ్య స్వామి నృత్యం 


ఈ హన. ఆంధ దేశంలో ఎక్కడా కనిపించదు. ఇది (పాంతీయ నృత్యం. 
= ఇలాంటి es నృత్యాలు ఆంధ్రదేశంలో అక్కడక్కడ వున్నా ఆవి 
ఎక్కువ (ప్రాచుర్యంలోకి రాలేకపోయాయి. స్టాని 
కంగానే పరిమిత మైపోయాయి. ఆలాంటి'దే "ఈ 
న్‌ యామయ్య స్వామి నృత్యం. అనంతపురం జిల్లాలో 
వుందని డా॥ చిగిచర్ల కృష్ణా రెడ్డిగారు తమ జానపద 
నృత్య కళారూపాలు (గంథంలో వివరించారు. 





యోగి వేమన శిష్యులమంటూ ఒకప్పుడు 
కాషాయవస్ట్రాలు. ధరించి. గుబ్దంపై వస్తూవుండగా గుల్దిం ముందుభాగాన గొజ్జె 


. పౌ'పేలు వచ్చేది. వారు “గామాన్నీ వ పర్యట్‌హ్హా వెళతా వుంచే వీరికి భోజన 
ప టు చేసేవా 


యామయ్యస్వామి కాషాయ వస్త్రాలు ధరించి గుణ్ణం ఎక్కి వడివడిగా వచ్చే 
వాడు. ముందు: పొ'ప్టేలు పరుగె చేది. గ్రామస్టు టా అమిత భక్తి (శద్దలతో క 
దృశ్యాన్ని తిలకించేపారు. గుజ్జం అడుగులతో కదను(తొ క్కే_ది. (గామ 'మధ్యలో 
గుక్చాన్ని సకిలింపచేసే వారు. ముందరి కాళ్ళను కళ్ళాన్ని లాగిపట్టి పైకి ఎ్తించే 
వాళ్ళు. ఇలా యామయ్య స్వామే గుల్తంతో చేయించేవాడు. గుజ్లాన్ని (వీక్షకుల 
ముందు గుండంగా (తిప్పుతూ వుండేవాడు. ఈ కళారూపం ఇటీవల కాలంలో 
మరుగున పడిపోయింది. ఇప్పుడు యామయ్య స్వా ములు రావడం లేదు. 


సాఖి మేళం 


సఖిమేళం అనే కళారూపం ఆంధ్రదేశంలో ఎక్కడా కనిపించదు. కాని ఒరిస్సా 
సరిహద్దుల్లో వున్న ఆయా పట్టణాల్లోనూ, పల్లేలలోనూ పైన పేర్కొన్న సాథి 
మెళాన్ని (ప్రదర్శిస్తూ వుండేవారు. కళాకారు లందరూ 
హ్‌; ఆం్యధదేశంలో స్టిరపడిపోయిన ఒరియావారు. దీనినిబట్టి 
షో! బహుశా ఈ కహా ఒరిస్సాలో బహుళ (ప్రచారంలో 
పో i వుండవచ్చును. ఈ మేళం “పీరు సౌఖిమేళం. అంటే సథీ 
| మేళం అని దీని ఆర్థం. ఈ మేళం మన పాంశ్రాల్లో 
(ప్రదర్శించే దేవదాసీ మేళం లాంటిది. వివాహ సవృయాళ్లో 
మేజు వాణీలు భోగంవారు ఎలా చేసేవారో వీరూ 'పలానే 
చేస్తారు. ఇంతకూ ఈ మేళంలోని వారందరూ యుక్త 
వయస్సులో నున్న యువకులు స్త్రీ ప్మాతలను ధరిస్తారు. 
అందరూ ఇరవై సంవత్సరాల లోప్పవారే. వారి © పాత్ర 
వేషధారణ యవ్వనంభోవుండి మిటమిటలాడే అందక _త్రిల 
అందచందాల్ని మించి వుండేది. వారి స్త్రీ పాతల వేషధారణకూ, అభినయానికీ 
పురుషు లందరూ ముగ్గులెపోయి మేళంలోనివారందరూ స్త్రీలే నన్నంత (భ్రమలో పడి 
'పోయేవారట. వారు కొన్ని ఒరియాపాటలు పాడినా, ఎక్కువగా తెలుగు పాటలనే 
పాొడుతారట. 
ముఖ్యంగా వివాహ సమయాల్లోనూ, వుత్సవాల సమయాల్లోనూ (ప్రదర్శన 
“'లిస్తారు. పీరు ఎంతో (కావ్యంగా పాడుతారు... సౌఖిమేళ (ప్రదర్శనమం జే (పజలు 
- soma విరగబడి చూసేవారని, ఆ (పదర్శనాలను దర్శించిన సెట్టి 
 ఈశ్వరరావుగారు తెలియజే సున్నారు. 
ఈ మాదిరి కళారూపాన్నే వగటి వేషధారియైన సున్నపువీరయ్యగారి పగటి 
“వేషాల పరంపరలో మన [పాంతపు భోగం మేళాన్ని (పదర్శించేవారు. అచ్చంగా 
పెన ఉదహరించి సౌఖి మేళానికి నకలుగా వుండేది. అంత అద్భుతంగానూ (పద 
. ర్శనం పండేది. ఆ విధంగా వీరయ్యగారు తప్పా మరి ఒకరు: (పదర్శించేవారు 
కారు, 
. అలాంటిదే సొఖిమేళం. ఈ కళారూపానికి ఆ (ప్రాంతాలలో కూడా అంతగా 
ఆదరణ లేకపోవడంవల్ల కనుమరుగై నా ఒకప్పుడు ఒరియా సరిహద్దు (ప్రాంతపు 
ఆంధ (పజలందర్నీ అలరించిన కళారూపం. 





గావులాట లు 


-ఈనాటికం'పే ఆనాడు పల్లైప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా పండేవి. 

(గామంలో కలరా లాంటి ఏ అంటువ్యాధి సోకినా, పశువులకు వ్యాధులు సోకినా 
"ఆమాంతం నన ల మహలక్ష్మమ్మకో, మారెమ్మకో, మరిడమ్మకో, మహం 
| కాళికో, నాంచారమ్మకో కోపం వచ్చి ఈ విధంగా జరిగిం 
దనీ ఇది (గామానికి కీడవీ, ఈ (గామదేవతల్ని తృప్తి 
పరిస్తే (గామం సుఖంగా. వుంటుందనీ ఎంచి జాతర్లూ 
జంతు బలులూ చేస్తూ పుంటారు. 





ఈ జాతర్లలో గణాచార్లు అధిక (పాముఖ్యం 
వహిస్తారు. సాక్షాత్తూ ఆయా దేవతలు వారిలో 'పవేశించి ఆ వేశపూర్వకమైన పూనకంతో 
నృత్యం చేస్తూ ము నడుగుతూ, ఊగిపోతూ, డప్పు వాయిద్యాలకూ, వీరణా లకూ, 
కొమ్ముబూరలకూ అనుగుణంగా నృత్యం చేసారు. ఈ నృత్యం చాలా ఆ వేశపూరి 
తంగా వుంటుంది. గణం పూనిన వ్యకి ఒక విలక్షణ వ్యక్తిగా కనిపిసాడు. 
సాక్షొత్తూ (గామ దేవతలా నే _పవర్ధిసాడు. 


తల విరబోసి, వేపమండలు చేతబూని, పసుపుకుంకాలతో అలంకరించుకుని 
గరగను నెత్తిన బెట్టుకుని విన్యాసం చేస్తాడు. (క్రమేపీ గణం తగ్గిన తరువాత 
.లాస్యంగా నృత్యం చేసాడు. ఈ గరగలను కొన్నిచోట్ల ఘటంకుండ అంటారు. 
ఒకో (ప్రాంతంలో ఒకోరకంగా పిలుస్తారు. గరగ ఇత్తడితో కుండలా చెయ్యదిడు 
శుంది. కుండ మూతిచుట్టూ పడగ విప్పిన పాము చుట్టబడి వుంటుంది. . ఆ గరగకు 
కుచ్చిళ్ళు పోసి కోకలాగా ఆలంకరిస్తారు. పసుపు, “కుంకుమ వేపఆకులతో అలంక 
రిసారు. ఆ కుండను పవిత్రంగా. (గ్రామప్రజలు చూసారు, 


గరగల _ నెత్తుకుని పూనకంతో ఊగిపోయే వారిని కొన్ని (పాంళాల్లో 
అసాదు లంటారు. "మరికొన్ని (పాంతాల్లో గణాచార్లు అంటారు. అంకే ఆయా 
"దేవతలకు వారే పూజారు లన్నమాట. ఈ హజయలి! పూనకం ఒకోసారి తారా 
స్టాయికి చేరుకుంటుంది. ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఎంత సాం బాణిధూపం 
వేసినా ఆ మత్తులో నుండి [కిందకు దిగరు. ఒళ్ళు. అలిసిపోయిన తరువాత 
ొరంతట వారే శాంతిసారు. వీరిని (_పజలు సాక్షొ.తు దేవతల్లానే ఆరాధించి హోరతు 
సారు. : Er 


మరెన్నో కళారూపాలు మరెందరో కళాకారులు 721 


ఈ (ప్రదర్శన (గామవీధుల్లో జరుగుతుంది. ఈ గణొచార్ల నృత్యాన్ని 
గాచె అంటారు. గణం తగ్గడానికి కోడిపిల్లల్ని అందిస్తారు. వాటిని నోటితో కొరికి 
ర కాన్ని రొమ్ము మీదకు జార విడుస్తారు. ఆ సమయంలో వాయించే ఉధృత వాయి. 
బ్యాలు చూపరులకు కూడ ఉద్వేగాన్ని కలిగిస్తాయి. (గ్రామమంతా ఈ సంబరాల్లో 
పాల్గొంటారు. తెల్లవార్లూ జాగారం చేసారు. ఆ తరువాత ఆ దేవతల్ని (గ్రామ పొలి 
మేరలో వదిలినేస్తారు. 


నూనెగుడ్డలవారు 


ఊకో (పాంతంలో ఒకో కళారూపం అభివృద్ది పొందింది. అయితే రాష్ట్ర వ్యాపి 
తంగా ఏ ఒక్క కళారూపమూవ్యా పిలో లేదు. అలా చూసుకున్నప్పుడు, ఈ 
నూనెగుడ్డలవారు ఎక్కువగా తెలంగాణాలో వున్నారు. 
వీరిలో కొంత మరాటీతనం కనిపి స్తుంది. అందుకు 
కారణం మరాటీ కళారూప మైన తమాషాలో ఉపయో 
గించే ఏకతారను వీరు ఉపయోగి స్తున్నారు. 
వీరు రంగు రంగుల అందమైన గుడ్డలమీద, 
గవ్వల్ని బెల్జులుగా కుట్టి, వరుసలు వరుసలుగా అలంక 
రిసారు. మరో విశేష మేమిటం పే, వీరు ధరించే గుడ్డలు నూనెతో తడిసి వుంటాయి. 
అందువల్ల నే వారికి (పతే్యేకంగా నూ నెగుడ్డలవారు అనే “పేరు వచ్చింది. 





మెడలో గవ్వల హారాల్ని వరుసలుగా ధరిస్తారు. నుదుట పెద్ద సింధూరపు 
బొట్టును ధరిసారు. తలకు గంభీరమైన తలగుడ్డను చుడతారు, న. ఒక 
విలక్షణమైన వ్యక్తిగా, మంత్రగాడుగా కనిపించే ఇతడు జ్యోతిషాన్నీ, (గహాల 
కదలికలను చెప్పడు. అయితే వీరు నోటితో వల్లించే సాహిత్యం మాత్రం, 
ఒకదానికొకటి సొంతనలేకుండా వుంటుంది. ఈ రకంగా వీరు, ఈ విద్యద్వారా, 
(గామ (పజలను ఆకర్షించి, వారికి భవిష్యత్తును చెపుతూ, (గహదోషాలను తొల 
గిస్తూ, వ్యాచనచేస్తూ. జీవి స్తున్నారు. వీరికోసం ఎదురుచూ సేవారు తెలంగాణా 
పల్లెలలో ఎంతోమంది వున్నారు... వీరి, వేషధారణే 'పెద్ద ఆకర్షణ. 


M-46 


ఇ “జే 

సకిరు వెపాలు 
ఫకీడ ముసిం కులంలో ఒక తెగ. వీగు ముఖ్యంగా ముస్టిములనే యాచిస్తారు. 
| a) aa] 


(ప్రత్యేకంగా వీరు ముష్టి ములనే యాచిస్తారు. గనుక, ముస్లిములు వీరిని ఆద 
లిపారు. 


అల్లాను సంన్మరిస్తూ, ఆల్లాకెనాం జపిస్తూ ఇంటింటికీ తిరుగుతూ, ముస్లిము 
అను ఆశీర్వదిస్తారు. కళారూపాలన్నీ 
(పథమంలో ఒకందుకు ఏర్పడినా తరు 
వాత అవి వివిధ రీతులుగా ఎలా పరి 
జకొమం చెందాయో ఈ ఫకీరు వేషాలు 


కరాడా అంతే. 


గ చ శ క FI ణా 
tee (1 ల్‌ క 
క్ట! 


న్‌్‌ 


శ 


( (CT ల్‌ 
శకి mem. bien 
this: 
£3 
iat 
జ గ్గ 


4 


AN 


వౌరణా 


= ఈ 
6౪౯౧ దద 







యా 
యాల 
కరం 


వ క స 
ఛం 


y 9౩ రగిలి (60 





క దే 
హు శ 
గ శ 


నో 


coc ace 


వీరు ఒక 'పెద్ద కంజీరాను చేతిలో 
ధరించి, తలకు పెద్ద తలపాగా చుట్టి, 
మెడలో ఫకీరు పూసలు ధరించి, పొడు 
గాటి లాల్బీలను ధరించి, మొలకు గళ్ళ 
లంగీలను ధరిసారు. (వతి జట్టుకూ 
ఇద్దరు ముగ్గురు వుంటారు. మధ్యలో 
పాటకుడు పాట పాడుతూ వుంకే మిగిరిన ఇద్దరూ అల్లా కేనాం అంటూ వంత 
పలుకుతారు. 


ఇల స్య.) 
a ra వ 








ఉదాహారణకు: 


పొడిపంటల్‌ సల్‌గుండాలి 
తల్లి పిల్లల్‌ సల్‌గుండాలి 
తల్లి కొడుకుల్‌ సల్‌గుండాలి 
హిందూ ముస్టిం లంతా 


వారు హేకం కావాలండి 


11ఆఅలా ౩నాంl 
ర్‌ు 


అరా ౩నాంH 
cc 


అంటూ పాడుతూ, మధ్య మధ్య రక్తి కొరకు కర్రతో చేయబడ్డ, ఒక 
రకమెన కి రుశబింవచ్చే, దానిని చేతిలో ధరిస్తారు. హెస్కూలు కాలేజీ విద్యారులు 
వారి వారి వార్షికోత్సవాలలో, ఈ కళారూపాన్ని (పదర్శిస్తూ వుంటారు. ఈ కళా 
రూపాన్ని ఆంధ్యపజా నాట్యమండలి, హిందూమత సామరస్యం కొరకు ఉపయో 
గించి ఆంధ్ర (ప్రజలలో విశేషంగా (ప్రచారం చేశారు. 


చుట్టి కొగతుతు 


పైల్లిలు బొడ్డెమ్మ ఆడుతారు. పెద్దలు బితుకమ్మ ఆట ఆడుతారు. ఇంనులో 
నృత్యమూ పాటా కలసి కట్టుగా క! బొడెమ్మ, ప. చుట్టరాముడు 
ఈ మూటి నృత్యగానాలు దాదాపు ఒకేలాగా వుంటా 
యని, జయధీర్‌ తిరుమలరావుగారు ప్రజాసాహితి 
సంచికలో ఉదహరించారు. 
ఈ మూడు రూపాలూ, నాట్లు వేసే సమయం 
లోనూ కలుపుతీసే సమయంలోనూ, కోతల సమ 
యంలోనూ, నూర్పిడి సమ మయంలోనూ ఏర్పడిన 





కలుపుతీసే సమయంలో పాడుకునే పాటనే 
స్రీలు విరామ నమయంలో బతుకమ్మ పాటగా పాడుకుంటారు. రానురాను బతుకమ్మ 
పాటలో శారీరక మెన పనిపోయి నృత్యం చోటు చేసుకుంది కలుపుతీయడమనే చేతుల 
(శమ చప్పట్లు కొట్టడంగా మారింది. 

పనిపాటల్లో (శ్రామిక స్త్రీలు తమ జీవితాన్ని .పాడుకున్నా, పందుగల 
సంద ర్భంలో గౌరమ్మమీదో, బొడమ్మ మీదో పాడుకోక తప్పదు. రాని తెలంగాణా 
2౯ జాపోరాట కాలంలో, పోరాట జీవిత కథలనే, బతకమ్మ పాటల్లోనూ, చుట్ట 

ముడు నృత్యాల్లో నూ _పతిబింబించారు. 

శ క్రివంత మైన కళారూపం : 

తెలంగాణా పోరాట కాలంలో నల్లగొండ జిల్లాలో చుట్టకాముదు పం . తో 
(పపిద్ధిపొందింది. వై జాం (ప్రభుత్వానికి ఒక స్‌ సక సమర్పిస్తూ “కుందూరి a 
ద త్తులాంటివారు కూడా చుట్టకాముడు చాలా శ క్తివంత మైన కళారూపంగా పేరొ pa 


న్నారు. ప్రక పాల్గొ నే చుట్ట కాముడు ఆటకీ దగ్గరగా వున్న ధూలా కళారూపాన్ని 
పురుషులు రాత్రిపూట ప్రదర్శిస్తారు. 


ఉయ్యాల పదం: 


పోరాట కాలంలో మల్లు స్వరాజ్యం (వా సిన వీర మట్టా రెడ్డి ఉయ్యాలో అనీ, 
చీర అనంతా రెడ్డి ఉయ్యాలో అని చుట్టూ SR చేసే నృత్యం ఎంతో 
ఉ శైేజాన్ని కలిగించేది. ఆ పోరాట కాలంలో పాడిన అనేక పాటల్లో, ఉయ్యాలో 


724 జానపదకళారూపాలు 


అనీ, ఎన్నియాలో అనీ చందమామా అని వంతలు ఉపయోగించేవారు. ఉయ్యాలో 
అనడ౦ంవల్ల అది ఉయ్యాల పాటకాదు. వంత మా(తమే. పోరాట కాలంలో 
ఎక్కువగా అమర సీరులమీదే ఈ పాత బాణీలతో పాడుకున్నారు. ఉదాహారణకు. 


వీరామట్టారెడ్డి ఉయ్యాలో___ 
ధీర ఆనంతారెడ్డి ఉయ్యాలో -- 


అంటూ సాగుతుంది. 
భటాజు పొగడ్తలు 


ఇప్పటికీ ఒరే ఆ భటాజు పొగడ్తలు మానరా అనడం మనం పరిపాటిగా 

వింటూనే వున్నాం. వెనుకటి మాదిరిగా ఈనాడు భటాజులు తక్కువై పోయారు. 
ఆనాటి (పతి రాచకొలువులోనూ భృటాజులు విధిగా వుండేవారు. కొలువులో వంది 
మాగధ స్తోత్రాలు చదువుతూ వుండేవారు. ఆనాటి కొలువులో వారొక అలంకారం, 
వారి రాజుల వంశ చర్మితనంతా వల్లిస్తూ బిరుదులు చదువుతారు. వీరు ఆశుకవులు. 
అప్పటి కప్పుడు సన్నివేశ (పాధాన్యాన్ననుసరించి పద్యాలు మధురంగా పాడుతారు. 
షధారణను ముచ్చటగా దిద్దుకుంటారు. పీరిని తెలగులో భట్టు లంటారు. రాజుల 
కొలువులో వుండటంవల్ల భ(ట్రాజాలుగా "పేరు సారకమై వుండవచ్చు. వీరి “పేరు 

వర రాజు లేక మూర్తి అనే పదాలను చేర్చుకుంటారు. కాకతీయుల కాలంనుంచీ 

: వీరున్నారు. కాకతీయ సా(మాజ్యం చితికిపోయిన 

తరువాత చెల్లాచెదరై వెలమ, కమ్మ, కాపు కులస్తు 
లను ఆశ్రయించారు. చిన్న చిన్న సంస్థానాధీకుల 
పంచన చేరారు. యుద్ద యాత్రల్లో వీరు వీర గీతా 
లను ఆలపించేవారు. పుం చెండిన వీరుల 


సాహస కృత్యాలను ఆశువుగా వర్షినారు. తెలుగు (పజల వా స్తవ చరితను పద్య 
రూపంలో భదపర్చినవారు క్‌: 


న. 





వీరు ఎవరి పోషణలో వుంటారో, వారి ఇళ్ళలో జరిగే పెళ్ళికార్యక్రమంలో 
పెళ్ళికొడుకును అలంకరించి పెళ్ళిపీటల మీద కూర్చోపెడతారు. తెలుగు సాహి 
త్యంలో గణనీయమైన కావ్యం (వ్రాసి తరువాత క వరవళ్ళు పెట్టిన కవి భట్టు. 
మూ శ్తేనని ఆరుదగా రంటారు. 


మరెన్నో కళారూపాలు మరెందరో కళాకారులు 725 


కాకతి గణపతిదేవ చక్రవర్తి కాలంలో వీరిని భట్టులనే పిలిచేవారు. అందు 
కుదాహరణ కోలవెన్ను కౌకతి గణపతి శాసనంలో కనబడుతూ వుంది. ఆ శొసనంలో 
దాదాపు 60 "పేర్లున్నాయి. వాటిలో అన్నంభట్లు, నారాయణభట్టం, జగ దేనభట్లు ఈ 
విధంగా వున్నాయి. వీరందరికీ ఆగహోరా లిచ్చినట్లు కూడా వుంది. 

రాచరికాలు పోయాక, (గామాలలోని సంపన్న గృహస్థుల నాశ ముంచి, 
వొఠిని ఘనంగా స్తుతిస్తూ జీవయాత్ర గడుపుతున్నారు. 

వీరి పొగ డ్తలకూ, సోత్రాలకూ ఎంతటివారైనా లొంగిపోవాల్సిందే. వీరు 
ఇద్దరు, ముగురు కలిసి ఒక జట్టుగా చేరి ఒకరి తరువాత మరొకరు పొగడ్తలతో 
ఉక్కిరి విక్కిరి చేసి పారితోషికాన్ని పొందుతారు. అయితే వీరి సోత పాఠాలు 
వినడానికి (గామీణులు బహుముచ్చట సడతారు. అందుకే మామూలు జీవితంలో 
ఎవరినై నా పొగడుతూ వుంపే భ(టాజు పొగడ్త పొగుడుళున్నాడురా అంటారు. 


ఎలుగుబంటీ, ఎలుగుబంటి నెషాలూ 


దసరా వుత్చవాలకు ఆ తొమ్మిది రోజులూ రకరకాల వేషాలను (పదర్శిసారు. అలాగే 
నంకాంతి దినాలలో కూడా విచ్చిత వేషాలను ధరించి ఇంటింటికీ తిరిగి (ప్రజల 

నానందపరిచి, వారి నుండి ధాన్యాన్నీ, డబ్బులనూ వసూలు చేసుకుంటారు, 

ముఖ్యంగా ఈ వేషాల్లో జంతువులకు సంబంధిం 
చిన పులి వేషం పిల్లల్నీ పెద్దల్నీ ఎంతో ఆకర్షిస్తుంది. పిల్ల 
లైతే అసలు దగ్గరకు రారు. అలాగే ఎలుగుబంటి వేషం 
కూడ. ఆనాటి _పజలకు వినోద (ప్రదర్శనాలు ఇలాంటివే. “ ( 
వీటిని ఆతి నై పుణ్యంతో కళాత్మక ౦గా (ప్రదర్శిస్తారు. ag 1 
అలాంటి వేషాల్లో ఎలుగుబంటి వెషం కూడ ముఖ్యమైంది. జంతువుల వేషాలను 
ధరించినవారు ఆ జంతువుల యొక్క పోకడలనూ విన్యానాలనూ, గంతులనూ, 
ఆరుపులనూ చక్కగా అనుకరిసారు. 

ముఖ్యంగా ఈ ఎలుగుబంటి ముఖాన్ని కాగితపు గుజ్జుతో మోల్లు చేస్తారు, 
కొంతమంది ఆట్టలతో తయారుచేస్తారు. పాత్రధారి యీ మూతిని తలకు ధరిస్తాడు. 
శరీరమంతా జనపనార పీచును నల్లరంగులో ముంచి ఎండబెట్టి దానిని ఒక గుడ్డమీద 
కాళ్ళనూ, చేతుల్నీ మొత్తం శరీరాన్నంతా ఆ(క్రమించేటట్లు చక్కగా కుట్టి ధరిస్తారు. 
ఎలుగుదింటి నడకనూ, చేష్టలనూ చక్కగా చేస్తారు. 





అటి hg 


726 జానపద కళారూపాలు 


ఒకోసారి నిజమైన ఎలుగుబంటిని కూడ మచ్చికచేపి ఆడిసోరు. (పేక్షకులకు 
నలాం చేయిస్తారు. దానిచేత గంతులు చేయిస్తారు. ఒక కరను అడ్డంపెట్టి ఆ 
కర్రను డాటిసారు. దానితో సర్క_సు ఫీట్సును చేయిస్తారు. ఒకోసారి దానిని పిల్లల 
మీదికి ఉరికిసారు. దాని నెత్తిమీద దానితో టోపీ పెట్టిస్తారు. అడి గంతులు వేసే 
టప్పుడు ఆ అడుగులను అనుకరిస్తూ డప్పులను వాయిస్తారు. ఈ డప్పుల వాయిద్యంతో 
ఊరు ఊరంతా ఆ [పదేళాసికి కదలి వసారు. 


అలాగే ఎలుగుబంటి చేషధారులు కూడా నిజమైన ఎలుగుబంటి చేష్టలన్నిటినీ 
అక్షరాలా అనుకరిసారు. విజమైన ఎలుగుబంటి వెంటుకలు జానపదులకు ఎంతో 
విలువైనవి. ఆ వెంటుకల్ని తాయె తులలో చుట్టించి మొలలకు కట్టుకుంటారు పురు 
షులు. స్త్రీలు ఆ తాయెత్తులను మంగళసూత్రం (తాడులో కడతారు. భయపడిన పిల్లి 
లకు తాయెత్తు కట్టితే, చెడు జబ్బులు రావనీ, గాలిచేష్టలు అంటవనీ పెద్దల నమ్మకం. 
ఎలుగుబంటిని ముఖ్యంగా ఆడించేవారు ఎక్కువమంది ముస్లిం అంటారు. ఆర్వీ 
యస్‌ సుందరంగారు ___ జానపద విజ్ఞానంలో. 


కర్నాటకలో కొడగులో హరిజనులు, ముస్లిములు ఎలుగుబంటి చేషాలు థరిసా 
రట. దీపావళి, వినాయక చవితి, మొహరం వంటి వండుగలకు ఈ వేషాలను 
ధరిసారట. 


ఆడవుల్లో సంచరించే ఎలుగుబంటిని ఎంతమంది చూడగలరు. అందుకే ఆ 
ఎలుగుబంటిసీ, ఎలుగుబంటి వేషధారుల్నీ జనం విరగబడి చూస్తారు. ఆనందిస్తారు. 
వారికి తగిన పారితోషికం ఇచ్చి పంపుతారు. ముఖ్యంగా సంతోష సమయాలలో 
ఇలాంటి జంతు అనుకరణ వెషాలను ధరిస్తారు. ఒకరకంగా చూ స్టే దీనినీ ఒక 


వినోద కళారూపంగా చెప్పుకోవచ్చు. టా. ఎన్ని కళారూపాలు వినోదసర్చాయో 
(గహించవచ్చును. 


కప్పుల కావడి 


నా చిన్నతనంలో కప్పలకావడిని చూశాను. ఒక కావడి భుజాన వేసుకుని రెండు 

(పక్కలా రెండు తట్టల్లో కప్పలను సెట్టి ఆవి ఎగిరిపోకుండా వేపమండలు వేసి 
ఇద్దరు ముగ్గురు శ్రీలు బృందంగా ఏర్పడి వానాలమ్మ వచ్చేనూ, వరిచేలు పండేనూ 
అంటూ పాడుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ వ్యాచించేవారు. కప్పలు బెకబెకమం"కే 


మరెన్నో కళారూపాలు మరెందరో కళాకారులు 727 


వర్షాలొస్తాయనీ. అలాంటి కస్పల్ని పూజిస్తే వర్షాలొస్తాయనీ నమ్మించేవాళ్ళు. 
ముఖ్యంగా అనావృష్టి జరిగి వర్షం కోసం రైతులు ఎదురుచూసే సమయంతో వాన 
దేవుడి కోనం చేసే ఆచారాలలో ఇదొకటి. 

అనావృష్టి (పాంతమైన రాయలసీమలో వర్షంకోనం 
ఇలాంటి ఆచారమే వుంది. మానవాతీత శ క్రుల్ని సంతోష 
పెడితే వర్షం కురుస్తుందని వారి నమ్మకం. మట్టి మూకు 
డులో కప్పలనుంచి వాటిపైన తంగేగాకు వుంచి ఆ 
మూకుణ్ణి నెత్తిమీద పెట్టుకుని లేడా కావడిలో పెట్టి వాన 
దేవా అని పాడుతూ, భిక్షానికి వస్తారు. వర్షలక్ష్మీ ఈ 
రూసంలో పచ్చిందనీ నమ్మినె స్త్రీలు బిచ్చం చేస్తారు. 





శావడి తగిలించుకున్న వారు ఈ (కింది విధంగా పొడతారని జానపద విజ్ఞా 
నంఠో సుందరం గారు ఈ విధంగా ఉదహారించారు. 


బూమెమ్మ కడుపునా బుగ బుగా పొగిలింది, 

కన్నీటి పొంగుల పెన్నేటి కాలువా? ఓ వానదేవా? 

ఏరులూ చెరువులూ ఏకమై పారల్ల 

మా కొండ పండల్ల 

మా కడుపు నిండల్ల ఓ వానదేవా. 
అనేది కప్పల కావడి సమయ ౦లో పాడే పాటని 1975లో దొణప్పగారు ఉదహా' 
రించారు. 


సాధనా శూరులు 

ప్రద్మళాలీలను వ మ్‌ (త్రమే అర్చించే వీరిని సాధనా శూరులని పిలుస్తూ సూ వుంటారు. వీరి 

(పదర్శనాలను అందరికీ (ప్రదర్శిస్తారు. ఒక (గామం నుంచి మరో గ్రామానికి 
సంచారం చేప్తూ (ప్రతి (గ్రామంలోని ప పద్మ శాలీల అనుమతితో వీరు (ప్రదర్శనలు 
ప్రారంభిస్తారు. సీరి (పదర్శన ఇం(దజాలానికి సంబంధించింది. వీరి పదర్శనం 
పగటివేశే ౪ జరుగుతుంది. దీనిని సగటి వేషంగా భావించవచ్చు. పీరి పదర్శన కాలం 
మూడుగంటల వరకూ వుంటుంది. వీరి రంగస్థలం (గ్రామ కూడలిలో వున్న విశాల 
స్థలంలో జరుగుతుందీ. వీరి కళారూపాల సాధనకు నిష్ట అవసరమంటారు. వీరి 
నుణ కనుకట్టు గారడీగా వుంటాయి. ఉదాహరణకు వీరి (పదర్శనంలో ఇరువురు 


728 జానపదకళారూపాలు 


వ్యక్తులు రెండు రేకు పశ్ళెములు తీసుకుని చేతులకు ఏదో ఆకు పసరు పూసుకుని 
దూరంగా నిలబిడతారు. వారు చేతులకు పూసుకున్న పసరు (ప్రభావంపల్ల వారి 
హస్తాల్లో వున్న పశ్శిములు ఒక్కసారి పెకి 
ఎగిరి రెండు పళ్ళిములూ కొట్టుకుని మరల 
య థాన్టానాన్ని చేరుకుంటాయి. 


రొమ్ముమీద ఆకు : 


అలాగే మరో ప్యక్తి రొమ్ముమీద 
ఒక (_పల్యేకమైన ఆకును ఆతికించి ఆ 
ఆకును గురిచూచి కొట్ట నలసిందిగా ఒక 
తుపాకీని (పేక్షకులలో ఎవరు ముందుకు 
వస్తే వారి కిచ్చి రొమ్ముమీడ ఆకును గురి 
పెట్టి కొట్రమంటారు. అలా గురిచూచి 
ఎవరైనా కొట్టిన'క్టై తే ఆ గుండు రొమ్ములోపలి భాగానికి పోక ఆ ఆకును కొట్టుకుని 
అక్క_డే పడిపోతుంది. ఆ (ప్రదేశంలో ఏ విధమైన గాయమూ మనకు కనిపించదు. 
ఇది కవికట్టో ఆకు పసరు (పభావమో లేక ఇందజాలమో మనకు తెలియదు గాని 
వారు ఇలాంటి _పదర్శనలో నిజంగా సాధనాశూరులే. ఈ సాధనా శూరులు (ప్రస్తుతం 
కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ తాలూవా వల్ల భాపురంలో వున్నారు. ఈ (పది 
రన ద్వారా వీరు జానపదులను దిగ్భారంతులను చేస్తారు. 





గంట జంగాలు 


చేవ వీరశై వ మతానికి చెందిన వీరముష్టులూ, జంగాలూ, వారి వారి కళారూపాలే 
కాకుండా ఒంటరిగా జంగం దేవర చెషంలో ఇంటిం 
టికీ తిరిగి వ్యాచిస్తూ వుంటారు. చాంబసదాశివ, సాంబ 
సదాశివ, శంభోశంకర అంటూ శంఖాన్ని పూరిస్తూ, నందిమ 
కుటంగా గల గంటను వాయిహ్తూ, బసవపురాణంలోని బస ' 
చేశ్వరుని సూ కులను సోదాహరణంగా ఉదహరిస్తారు. 
దిస ఒశ్వరుడుగా చేషధారణను తీర్చిదిద్దుకుంటారు. 
- వారితో ఎంతో పూజ్యభావం గోచరిస్తుంది. పై నుంచి 





మరెన్నో కళారూపాలు మరెందరో కళాకారులు 729 


(క్రిందికి అంగరఖభాను తొడుగుతారు. తెల్లని తలగుడ్గను చుడతారు. మెడకు పొడవాటీ 
అంగవస్తాన్ని ధరిస్తారు. ముఖానికి గంభీరంగా విభూతి రేఖలను దిద్దుతారు. గంట 
వాయిస్తూ, శంఖం పూరిస్తూ వచ్చే గంటజంగాన్ని సాక్షాత్తూ బసవేశ్వరుడని ఊహించి 
ఇంట్లో వారంతా భిక్షను వేస్తారు. భిక్షను స్వీకరిస్తూ మంత్రాన్ని ఉచ్చరిస్తూ విభూతి 
నిస్తారు. శంభోశంకర అంటూ, గంట చుట్టూ ఒక పుల్లను తిప్పుతూ ఓంకార 
నాదాన్ని పలికిస్తారు. పిన్నలూ, పెద్దలూ ఆందరూ పూజ్యభావంతో విభూతిని స్వీక 
రిసారు. ఈ రకంగా గంటజంగాలు "వీర శై వమతాన్ని (ప్రబోధించే _పచారకులుగా 
జీవిస్తూ ఊరూరా తిరుగుతూ వుంటారు. 


షం స జ్య లా 


ఆంధ దేశంలో దేవదాసీలూ, భోగంహౌనులూ వుండటం చాలా మందికి తెలుసు. 

కాని మరి కొందరు సానులు కూడా జాతి జీవనంలో కళానంస్కృృళతులకు 
దోహదం చేశారు. పూర్వకాలం నుంచీ కొన్ని కులాలలో ఆడ పిల్ల లను అవివాహితలు 
గానే విడిచిపెట్టే ఆచారం దేశంలో వుంది. అయితే అవివాహితలు విచ్చలవిడితనం 
లేకుండా కట్టుబాట్లకు లోబడి సామాజిక కార్యక్రమాలను నెర వేర్చేవారు. 

అనాటి మూఢనమ్మకాలతో వున్న (గామీణ (ప్రజలు నిర్వహించే జాతర్హలో, 
దేవతల కొలుపుల్లో జరపవలసిన తంతును వీరే నిర్వహించేవారు. (పత్యేక నృత్వా 
అను వీరే చేసేవారు. ఈనాటికీ జక్కులసావి, బసివి, మాతంగి మొదలై నవారి 
జీవిత చరిత్రలు పరిశీలి స్తే పురాతన సాంఘిక నియమాలవల్లే సానివారిగా ఏర్పడ్డారని 
తెలుస్తుంది. 

(కిందటి శతాబ్దంలో జనాభా లెక్కలు. తీసుకున్న ప్పుడు ఆరు తెగల సానులు 
లెక్కకొచ్చినట్లు ఆరు. దగారు పరిశీలించారు. వారు “*ీతురకసానులూ, గొామ్మస 
సానులూ, భోగంసానులూ, మంగలభోగాలూ, మాదిగభోగాలూ అనే ఆరు తెగల 
సానులు లెక్కకు నచ్చారు. వీరందరూ నృత్యసం[పదాయాలను పోషించినవా రే. 


జోగాట 
ఆంధ దేశంలో ఇతర పాంతాల్లో ఆంతగా (పచారంలో లేని ఈ జోగాట తెలం 


గాణాలో (ప్రచారంలో వుంది. హరిజనులలో ఒక తెగకు సంబింధించినవారే 
“ఈ జోగువారు. వీరు డప్పు వాయిద్యంతోపాటు నృత్యాన్ని చేసారు. ఇలా. చేసే 


730 జానపదకళారూపాలు 


వారిని సర్కారాం[ద్ర దేశంలో మాదిగవారంటారు. వీరు చెప్పులు కుట్టటంతోపాటు 
చర్మకారులుగా వృ త్తిని సాగిస్తారు. చాటింపు చేయడం, జాతర్ల హృ పుత్సవాలకూ 
డస్సు వాయిద్యాలను వాయించుట చేస్తుంటారు. 

తెలంగాణాలో వున్న జోగువారు డప్పుల వాయి. 
ద్యంతోపాటు వైపుణ్యంగా నృత్యం చేస్తారు. వారి తెగలో 
ఎవరై:నా మరణి స్టే వారిని శ్మళానవాటికకు వుత్సవంగా 
తీసుకుపోతూ డస్పుల వాయిద్యంతో నృత్యం చేస్తారు. 

కేవలం నృత్యం చేయట మేకా క, నృత్యంతో పాటు 
గొల్లకలాపంలో మాదిరి పిండోత్చ త్తి క్రమాన్ని వివరంగా 
వివరిస్తారు. జీవుడు మాతృగర్భంలో పిండోత్స త్రిలో (ప్రవేశించింది మొదలూ నక 
మాన్మక్రమంలో పిండంయొక్క చలనాన్నీ అభివృద్ది క్రమాన్నీ వివరిస్తారు. 





కేవలం చావు సందర్భాలలోనే కాక సంతోష సందర్భాలలో, వేడుకలలో? 
వివాహాలలో, ఉత్సవాల్లో కూడ ఈ జోగువారు వారి డస్పుల నృత్య విన్యాసాన్ని 
(వదర్శిన్తారు. ఈ డస్సు వాయిద్యం చూపరులకు ఉత్తేజాన్ని కలుగజే స్తుంది. 


కొలనుపార్త భాగవతులు 


ఆంధ పౌంతంలో వున్న గంటె భాగవతులకూ, తెలంగాణ గంపెభాగనతులకు 
న్యత్యాసం వుంది. ఈ గంటె భాగవతులు కరీంనగర్‌జిల్లా కొలనుపాకలో 
వున్నారు. వీరి _సదర్శనమూ రా తిపూ కే 
జరుగుతుంది. వీరి (పదర్శన సాహిత్యం 
అంతగా తెలియకపోయినా, వీరి (పద 
ర్శృనంమాతం (పొముఖ్యంగా (పదర్శించ 
టానికి ఈ గంటలను ఉపయోగి సారు. 
వీరి ప్రదర్శనంలో వచ్చే (పతి 
పాత్రధారి చేతిలోనూ ఒక గరికె 
వృంటుంది. అందులో చనురు పోసి వత్తి 
చేసి వెలిగిస్తారు. (పతి పాతయొక్క 
హావభావాలూ, అఆంగికచలనాలూ, ఈ 





గరిటె వెలుతురువల్ల (పేక్షకులకు విశదంగా వెల్తడౌతాయి. మధ్య మధ 


ZA 
£ 
ళ్‌ 
ల్లో 


ఘర నీ కళారూపాలు మరెందరో కళాకారులు 7381 


సాగిస్తూ గంజెలలోని వ త్తిని ఎగదోస్తూ వుంటారు. ఈ వత్తుల వెలుతురువల్ల 
ముఖంలో (పతివింనించే సాత్వికాభినయానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని సారు. ప్రాచీ 
నులు ఈ ఈ పద్దతిని ఎక్కునగా అనుసరించేవారు. అంటే ఆ నాటికే ముఖాధినయాని కే 
ఎక్కువ (పాధాన్యం ఇచ్చినట్లు మనం తెలుసుకోవచ్చు. (ప్రతివారి చేతిలోనూ గరికె 
వుంటుంది కాబట్టి, ఆ గరిటె (ప్రాముఖ్యంతోనే నాటకాలను (పదర్శిసారు. ఆందుకే 
వారిని గరిటె భాగ గవతులనీ, గంటెభాగవతులనీ పేరు వచ్చింది. 


పగలేసిగా ళ్ళు 
రాయలసీమ (ప్రాంతంలో పగటి వేషగాళ్ళను పగలేసిగాళ్ళని పిలుస్తారని తమ జాన 
పద కళాసంపదలో - దొణప్పగారు ఉదహరించారు. వీరు కాడ విపవినోదులు 
లాంటివారు, 
దొరవషం “దొరసాని వేషం", ““వడ్డెరవాడు””, 
“బాహ్మణ వితంతువు” మొదలై న వేషాలను ధరించి 
చమత్కార మైన మాటల తీరుతో (పజలను ఆనందింప 
చేస్తారు. "3 
వీరికి ఒక వూరూ వాడా అని వుండదు. దేశ 
సంచారం చేస్తూ సంవత్సరాని కొకసారి వార్షికంగా వచ్చి 
(పదర్శనలిచ్చి పారితోషికాలు పొంది వెళతారు. 
ధరించే ఆ యహ పాత్రల నడక, మాట యాన, భాషా ఉచ్చారణ వారిక్రి 
వెన్నతో పెట్టిన విద్య. (ప్రతి వేషాన్నీ తీర్చిదిద్దుకుని సహజత్వం వుట్టిపడేలా వుండే 
అలంకరణ వస్తునామగ్రిని వారే సమకూర్చుకుంటారు. ఎవరు ఏ Ean మాటా డినా 
పరిహాస దరహానంతో సమాధానా లిసారు. 





య ౨ క ౪ 


సర్కారు అం ధపాంతంలో ఒకప్పుడు విరివిగా జరిగే దేవతల కొలుపుత్తోనూ, 
జాతర లోనూ పంబలవారి కథలు ఎక్కువగా జరుగుతూ వుండేవి. ఈనాటికీ 
(గా మదే వతలను కొలిచే (ప్రతిచోటా ఈ కథలు జరుగుతూ వున్నాయి. ఒక రకంగా 
చెప్పాలంటే ఈ కథలు కనుమరుగు బొతున్నాయి. 


732 జానపదకళారూపాలు. 


పందిలవారు అయ్యగారి దర్శనానికి చెందిన హరిజనులనీ, వీరి వాయిద్యం 
పంబజోడనీ, వీరు ఎక్కువగా అంకమ్మ కథలను పొడుతారనీ, వీరు కొలిచే అంక 
మకు, మారాసపు ఆంకస్ము అని సీరనీ వంతలు పందిజోడును 
వాయిస్తూ శృతికి తి తి ఊదుతూవుంచే కథకుడు రాజకుమారువిలా 
ఎషాన్ని ధరించి కుడిచేతితో పెద్ద క_త్తినీ, ఎడమ చేతితో ఆమజాలి 
అనే చిన్న కత్తిని పట్టుకుని వీరావేశంతో చిందులు తొక్కుతూ 
కథను పాడుతాడనస్సీ డా॥ తంగిరాల వెంకటసుబ్బారావుగారు జాన 
పదకళశోత్సవాల సంచికలో వివరించారు. 





మెత్తం అయ్యవార్డ నీ, దాసరులనీ పిలువబడే వీరు, ఈ కడ్డీ వాయిద్యంలో (పవీ 

ణులు. ఈ వాయిద్యం వీణ మాదిరిగా వుంటుందట. వీణ మాదిరే దీనిని కూడ 
చేతి వేళ్ళతో నే వాయిస్తారు. వీరు ముఖ్యంగా ఈ వాయిద్యం మీద 
భగవన్నామ సంకీ ర్తనలను వాయిస్తూ వుంటారు. 

ఈ వా వాయిద్యాన్ని ముందు నిలబెట్టుకుని రెండు సన్నని పుల్ల 
లతో జలతరంగ్‌ వాయిద్యాన్ని వాయించినట్టు వాయిస్తారు. ఈ న్వర 
మాధుర్యం ఎంతో మధురంగా వుంటుంది. వీరి వృ కి తికి (పాణ 
పదమైంది ఈ వాయిద్యమే. అయితే ఈ న లు ద్ర్యాన్నె అందరూ 
వాచముంచలేరు. దీనికి (ప్రత్యెకమెన శికణతోనూ. సొ స" ధనతోనూ నాధించవలనసిందెే. 
ఆందువల్ల నే ఈ వాద్యకాండలో (పవీణులు చాలా తక్కువ. తెలంగాణాలో ఈ 
వాయిద్యంలో (పసిద్హులెనవారు కరీంనగర్‌ జిల్లా 'మెట్టుపల్లి తాలూకాలో వున్నారు. ఈ 
కళారూపాన్ని శిథిలం కాకముందే రక్షించుకోవడం ఆవవరం, 





తుమ్మెద హెాతలులు 


దసరా పండుగ వచ్చిందీ అంే ఆం|ధదేశ పు పల్లెల్లో కూలీ స్త్రీలు చక్కగొ రంగు 
రంగుల చీరలు ధరించి, కొప్పులో బంతిపువ్వులు చుట్టి "రా. ంగా సీతాకోక 
చిలుక ల్లా మృదు మధుర మైన కంఠంతో 


మరెనో 1. కళారూపాలు మరెందరో కళాకారులు 733 


రావె రావె నల్ల తుమ్మెదా, మంచి 
పాటలెన్నో పాడు తుమ్మెదా 
పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచపాండవులారె తుమ్మెదా. 


అంటూ ఇంటింటికీ తిరిగి 

కొత్త పంటొచ్చింది తుమ్మెదా 

మనకు కరువేమి లేదింక తుమ్మెదా. 
ఆంటూ తుమ్మెదల జట్టుల్లాగా ప్రీ కూలీలు ఈ కళారూపాన్ని (పచారంలోకి తీసుకు 
వచ్చారు. ఈ పాటలనే (పజానాట్యమండలి కరువుపరిస్టితుల ననుసరించి అధిక పంటలు 
వండించవలసిందిగా రై తుల నుద్చోధించటానికి పాటలు (వ్రాసి (ప్రచారం చేశారు. 


సాతాని వైష్ణవులు 


సౌకానులు వైష్షవమత సంప్రదాయానికి చెందినవారు. శైవం, వీరశైవం ఆంధ్ర 
దేశంలో విజృంభించిన తరువాత తెలుగుదేశంలో రామానుజుని వైష్ణవం (ప్రవే 
శెంచింది. వై షన దేవాలయాల్లో గుడి సేవకులుగా ఒక 
కూద వర్షం ఏర్పడిందనీ, వారినే సాతానులంటార'నీ, 
ఆరుద్రగారు (పజాసాహితి సంచికలో వదహరించారు. 
తమిళంలో ““సా త్రదవకి' అనే మాట నుండి 
సాతాని అనే మాట వచ్చింది. సాతాని అంకే మూసుకోని 
వాడు. సాతానుల్లో ముఖ్యంగా పురుషులు మూడు భాగా 
లను మూసుకోకూడదట. అవి తలను జుట్టుతో మూయకూడదు. తప్పనిసరిగా గుండు 
చేయించుకోవాలి, రొమ్మున వున్న జంధ్యాన్ని మూయకూడదు. పంచెను మొల 
దగర పటీతో మూయకూడదు. సాతానులు చక్రొంకితాలు వేయించుకుంటారు. శరీర 
మంతా సుందరంగా పంగనామాలను ధరిసారు. తులసి పేరులను తలచుట్టూ చుట్టు: 
కుంటారు. తులసి హారాలను మెడలో అలంకరించుకుంటారు. గజకర్ష ౦ అనే విసన 
కర్రను కుడిచేత పట్టుకుని, నె_్డిమీడ అక్షయపా(్రను పెట్టుకుని ఆళ్వారుల పాళు 
రాలను పాడుతూ భికెటన చేస్తారు. బిలిజవారినీ, కోమట్లనూ యాచిస్తారు. కీ ర్రనభతో 
వైష్ణవ (ప్రచారం చేస్తారు. 





కొయ్యకాళ్ళ బం ఎలక 


శుకం ద్ర దేశంలో ఉత్సవాల్లో , జాతర్ల లో, పెళ్ళిళ్ళలో బుట్లబొమ్మిల (పదర్శన 
చూస్తూనే వున్నాం, అదే మాదిరి కాళ్ళకు కొయ్యలు కట్టుకుని అందరికంటే 
ఎత్తుగా కినిపిస్తూ (పేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉత్సవ సమయాల్లో నృత్యం 
చేస్తూ క 
తేలికగా పుండే గట్టి కొయ్యలతో కలికి అమర్చే కొయ్యలను తయారు 
చేస్తారు. అవి నాలుగడుగులు పొడు గుంటాయి. వాటిని పాదాలకు ఆనుర్చి, గట్టిగా 
| కట్టుకుని మరోక్కర సహాయంతో కొంచెం దూరం నడుస్తూ ఆలాగే 
స నృత్యం [పారంభించి ఎవరి సహాయం లేకుండానే తప్పెటల వాయి 
న ద్యానికి అనుకూలంగా అడుగులేస్తూ అభినముస్తారు. ఇలా నృత్యం 
/ చేయటానికి నె నైపుణ్యం కె కావాలి. కొయ్యకాళ్ళతో నృత్యం చేస్తూనే 
కాన్ని పన్యానాలా చెసీ పేకకుల్ని రంజింప చేసారు. 





ఆలాగే కొంతమంది లంబాడీలూ, ఎరుకసానులూ, కొన్ని కొయ్య బొమ్మలను 
తయారు చేసి, చేతులతో ఆడిస్తూ, ఆ బొమ్మలకు శంగారాన్నీ కలిగిస్తూ రెండు 
బౌమ్మల మధ్యా కలహాన్ని రేపెడుతూ చమత్కారంగా ఆడిస్తారు. ఇలాంటి ఆటలన్నీ 
ఒకనాటి జానపదుల్ని ఎంతగానో అలరించాయి. ఈనా డివి చాలా అరుదుగా 
వున్నాయి. 


ఇళ్ళ [1 
తెరబరలవారు 
ఆంధడేశంలో తెర చీరలవారని ఒక జాతివా రున్నారు. వారి గోత్రాలనూ, వారి 
పూర్వవృ త్తాంతాలనూ, గాథలనూ చెపుతూ వుంటారు. వీరు సుద్దులను కూడా 
చెపుతారు. 
పై విధానపు తెర బొమ్మల గురించి [క్రీడాభిరామంలో ఒక పడతి పల్నాటి 
వీరచర్శితను గూర్చి పాడుతూ వున్నదనీ, ఆక్కడవారి చరిత్ర ఒక చితఫలకం మీద 
(వాయబడెననీ, దానిని గూర్చి ఈ [కింది విధంగా వర్ణింపబడింది. 
కోలదానపు |దిక్కుటి కూడియున్న 
జీ | 1 న న df అర్క "శే 
గచ్చువేసిన చ్మితంపు గద్దె పలక 
(వాసినారదె చూడరా వైశ్యరాజ 
శీలబహ్మాది వీర నాసీర చరిత. 
(క్రీడాభిరామం 120) 





మరెన్నో కళారూపాలు మరెందరో కళాకారులు 735 


సై ఉదాహరణనుబట్టి పల్నాటి వీరచరిత్రను కాశీకావడిద్వారా, చీరల మీద చిత్రం 
చిన బొమ్మలద్వాడా వీరి కథను చెప్పినట్లు వూహించవచ్చును. 


చిన్న మాదిగలు 


కేవలం మాల మాదిగలను మాతమే యాచించే వీరిని చిన్నమావిగ లంటారు. 
సర్కారు (సాంతంలో కూడా ఇలా యాచించేవారున్నారు. చిన్న మాదిగలు 
ఊరూరా సంచారం చేస్తూ (పదర్శిస్తారు. వీరిది సగటి (ప్రదర్శనం. నం 
వీరి _పదర్శనం వీథి భాగవతానికి దగ్గరగా వుంటుంది. వేషధారణ అడ జక 
కూడా అంతే. వీరి కథా ఇతివృత్తం చరిత్రాత్మకమెనది. వీరు ఏ “కః 
(గామంలో ఎన్ని |పదర్శనాలు ఇచ్చినా ఒక వారం రోజులకన్నా 
ఎక్కువ ఆ [గామంలో పుండరు. (వదర్శనలన్నీ ముగిసిన . 
తరువాత చివరి రోజున ఒక తంతు నడుపుతారు. నీచదేవతలను తృ ప్రి పరచడానికి 
జంతు బలిచేసి బీభత్సంగా వేషం అలంకరించుకున్న ఒక యువకుడు కౌర్యాత దేవ 
తల ముందు తాండవం చేసాడట. (గ్రామ (పదక్షీణంచేసి సమీపంలో వున్న చెరువులో 
స్నానం చేసి తిరిగి ఆ (గ్రామానికి రాకుండా వెళ్ళిపోతాడబ. ఈ విధంగా [పదక్షీణం 
చేయడంవల్ల పొడిపంటలకు, _పజలకు శుభం కలుగుతుందని జానపదుల నమ్మిక. 






అక్కన్న మాదన్నల... 
wr అ 
భాగవత మెళం 
గోల్కొండ తానీషా మంతులైన అక్కన్న 
మాదన్నల యాజమాన్యంలోనూ. ఒక భాగవత 
"మేళముండేదని మధురిమంగా పుంశ్చలి విలానంలో 
ఉదహరించబడిందని యశ్వీ జోగారావుగారు నమ 
యక్షగాన వాజ్మయంలో వివరించారు. 
అక్కన్న మాదన్నల భాగవత మేళం మాచి 
పూడి భాగవతుల రీతిటోవుండి దేశసంచారం చేసి, 
(పదర్శనాలను (పదర్శించిండి. 





736 జానపదతళారూపాలు 
ఈ భాగవత దళం విజయనగరం ఆనెగొంది రాజనగర్గలో నాటకం (పదర్శించి 
నప్పుడు ఆ మేళగాండలో అందగాడైన ఒక శ్రీ పాశత్రధారిని ఆనాటి రాజుగారి 


సోదరి వలచి వలపించి అతనితో సాంగత్యం జరిపినట్లు ఒక ఐతిహ్యముంది. దీనిని 
బట్టి ఆ భాగవత దళం ఎంత వు త్రమమో తెలుసుకోవచ్చు. 


సింహ్మాది అప్పన్న pees 


విళాఖ పట్టణానికి అతి నమీపంలో వున్న పుణ్యషేతం సింహాచలం. సింహాచల 
శేతంలో (ప్రసిద్ధమైన వరాహనరపింహస్వామి దేవాలయం వుంది. దీనినే 
ogo సింహా. ది అప్పన్నకొండ అంటారు. (శ్రీకాకుళం, విజయనగరం, 
- విశాఖ, తూర్పుగోదావరి మొదలై న జీల్లాల _పజలకూ అటు ఒరిస్సా 

వ (పజలకూ ఆరాధ్య పృుణజ్యకే(తం పింహాచలం. 

దేవుడికి పూజచేయటమే సేవ, సింహాచల క్షే తానికి (మొక్కు 

బడులు చెల్లించటానికి వచ్చే (పజలు ఆచరించేదే సింహాది అప్పన్న ల. 






_ వరాహ నరసింహ స్వామిని కీర్తిస్తూ కథకుడు నల్లని వెండి పొన్నుల కరను 
చేతిలో ధరించి మరో చేతిలో నెమలి ఈకల కుంచెను సట్టుకుని కథను చెపుతూ 
వుండగా తనకు వంతగా వున్న భ క్తులందరూ పెద్ద పెద్ద తాళాలను చేత పడతారు. 
అండరూ జరీ అంచుగల తలపాగలను ధరిస్తారు. బృందంలోని మరికొందరు నూనె 
గుడ్డలను చుట్టిన కోలలను వెలిగించి పట్టుకుంటారు. ఈ కోలల వెలుగులో పెద్ద 
పెద్ద తాళాలను (మోగిస్తూ బృందం వలయాకారంగా తిరుగుతారు. (పధాన కథకుడు 
చరణం పాడితే, వారు దానిని వంతగా అనుసరిసారు. ఇది బృందగానం, హరిహరి 
నారాయణా ఆదినారాయణా అనే పల్లవిని | ప్రారంభిసారు. 


. &* 


సూల జంగాలు 
సూల జంగాలనే పంచాలవారు మన బ్బురకథలనే (పత్యేక 
ఫక్కీలో చెపుతారు. వీరి తంబురా నెమలి ఈకలతో అలంక 
రింపదిడి వుంటుంది. వీరు చేతి వుంగరాలతో తంబురా బుర్రను 
తాళపకారం మీటుతూ కథ చెప్పుతూ వుంటారు. ముఖ్యంగా వీరి 
కథలు కరుణరస (ప్రధానమైనవి. వీరి (ప్రదర్శనాలు సాయంతం (ప్రారంభమై తెల్ల 





మరెన్నో కళారూపాలు మరెందరో కళాకారులు 737 


వార్లూ జరుగుతూ వుంటాయి. వీరు చెప్పే కథాసాహిత్యం ఎటువంటిదో మనకు 
తగిన ఆధారం (గంథరూపంగా లభించదు. వీరి వాయిద్యాలలో డోలు (పసిద్దిచెందిన 
వాయిద్యం. ఇంకా వీరు ఉపయోగించే వాయిద్య విశేషాలలో ముఖ్యమైనది “జమ 
లికి”. దీనినే జవనిక, జముకు అని పిలవడం కూడా కద్దు. వీరి మరొక వాయిద్యేం 
తుడుం కొమ్ము. వీరిని కొన్ని (పాంతాలలో రోజవారని కూడా పిలుస్తూ 
వుంటారు. 1 


బాల సంతు వారు 


సర్కారాంధ దేశంలో బాలసంతు వారు ఎక్కడా కనిపించకపోయినా, రాయలసీమ 

తెలంగాణా జిల్లాలలో వీరు ఎక్కువగా కనిపిస్తారు. వీరు వీరగాథల్ని గానం 
చేసారు. వీరిని బాల సంతోషంవారనీ, బాలసంతు వాళ్ళనీ పిలు 
సారు. కర్నూలు (పాంతంలో వీరు బొబ్బిలి కథనూ, నవాబుల కథ 
అనూ గానం చేస్తారు. 

(పారంభంలో వీరు గంగా గౌరీ సంవాదంవంటి శైవ కథల 
గానం చేసేవారు తెల్లవారుజామున గంటవాయిద్యంతో గామీణులను వే మేల్కొలుపుతూ' 
(పతిఇంటికీ వెళ్ళి జోన్యం చెప్పి వెళ్ళిపోవటం కూడ వీరి కార్యక్రమం, తరువాత 
వా రిచ్చిన పారితోషికాన్ని పుచ్చుకుంటారు. ఈ కార్యక్ర మమంతా (గ్రామస్తులను. 
వినోదపర్చేది. 





నూర్తలు 


మాక్తీలని వీరికే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, వీరు కథా గానంలో 

మాలల్నీ, మాదిగల్నీ, గొల్త లల్నీ యాచించి (బతుకుతూ వుంటారు. వీరిని మాల 
మాక్తీ లని కూడా పిలుసారు. వీరు దొమ్మరి వారి లాగే అంగ విన్యాసాలతో పాటు. 
సహ. గరిడీలను నిర్వహి సారు. ఆనాడు gos (పజలకు ఇంతకంటే వినోద 
కార్యక్రమ 'మముంది? 


గరుడ స్తంభం దాసరి 


పట నంఖం, జేగంట,. దీపపు . సెమ్మా,. మ హనుమంతుడు. 
వళ. అనే అయిదు గుద్తలతో యాచించే గాయకులను దాసరు 





738 జానపదకళారూపాలు 


లంటారు. వీరి దీపపుసెమ్మాని గరుడ స్తంభం అంటారు. కొందరిని శంకు 
దాసర్లసీ, కొందరిని గరుడ స్తంభం దాసరులనీ పిలుస్తారు. వీరు గాథలను గానం 
చేసారు. 


ఒడెవారు 
ఠి 


ఘడ్దైవారం పే (గ్రామాల్లో చెరువుల్నీ, నూతుల్నీ, కాలువల్నీ _తవ్వేవారు. ఎక్కడ 
_ ఆ పనులుంపే అక్కడకు వెళుతూ సంచారం చేసారు. కష్టజీవులు, పవిలో 
నిమగ్న మైనస్పుడు కష్టాన్ని మరిచిపోవడానికి పదాలు పాడుతూ వుంటారు. వాటినే 
వడ వుప్పర పదా లంటారు. వఢైవారికే మరో “పేరు వుష్పర, వీరి వెంటే ఎల్లమ్మ 
'దేవత విగ్రహాన్ని తీసుకుపోతూ వుంటారు. (ప్రతి సంవత్సరమూ జాతర చేస్తారు. 
వారి కులంలో వారే పూజారిగా వుంటాడు. జాతర సమయంలో ఆటలతో పాటలతో 
చిందులు వేస్తారు. వడైెవారు పచ్చబొట్లు కూడా పొడుస్తారు. 


పాండవులవారు 


మహాభారతగాథను అద్భుతంగా గానం చేస్తూ జీవించే ఒక తెగ హైదరాబాదు 

(పాంతంలో వుంది. ఈ తెగలోని పురుషు లందరూ పాండవుల గాథను ఆత్య 
ద్చుతంగా గానం చేసారు. పాండవుల గాథను గానం చేయడంవల్ల వీరిని పొండవుల 
వారని పిలుస్తూ వుంటారు. మహాభారత గాథలను మినహా మరే గాథలనూ గానం 
చేయరు. పురుషులు గానం చే స్టే వీరి స్త్రీలు పురుషులకు, శ్రీలకు, పిల్లలకు పచ్చ 
బొట్లు పొడిచి డబ్బును సంపాడిస్తారు. వీరు ఒక్క కళ నాకాలో తప్పా ఇతర 
ఆంద్ర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించరు. 


ae’ పము 


మైన వుదహరించినవే కాక ఇంకెన్నో కళారూపా లున్నాయి. వాటిలో కొన్ని కను 
_ మరుగైె పోయాయి. మరికొన్ని ఆలనా పాలనా లేకుండా కొనవూపిరితో కొట్లు 
కుంటున్నాయి. వాటిలో కొన్నిటిని ఈ. క్రింద పదహారిస్తున్నా న 


మరెన్నో కాళారూపాలు మరెందరో కళాకారులు 739 


గొల్లదాసరులు = చెంచుభాగనతులు = డక్కలి కథలు = ఆలాపు పాటలు - 
ఉయ్యాల పాటలు . ఎరుకల పాటలు - ఎరుకల దాసరి _ కాకిపడగలు _ నక్కలోళ్ళ 
నక్కల భాగవతం _ నక్కజం౦ంగాలు - పటాలవారు పనసలవారు _ పందిరిపాట . 
పూసలోళ్ళ పూసల బలిజ కథలు _ బయకాని కథ - బై రాగితత్వాలు. 
చై లోభజన = మరిద పిచ్చులు _ మందహెొచ్చుల కథలు - సర్రు 
జట్టులు _ రేలపాటలు - వైష్టవ దాసరి పొటలు - పరిక ముగ్గుల Wy 
సోది = సాతాని పదాలు. ళ్ళ 








ఆయా జిల్లాలలో 
జానపద కకొరూపాలు 


DBE0:p:p-c=0: 


Tf 





పెనుగొండ : 


ఒకప్పుడు విజయనగర రాజులు పరిపాలించిన (ప్రదేశ మిది. ఇక్కడ నాటక 


దళాలతో పొటు (పొచీన జానపద కళారూసమైన బయలు నాటకాలు (ప్రదర్శించ 
బడొయి, 
Ga 
హిందూపురం : 
అనంతపురం జిల్లా హిందూపూర్‌ తాలూకాలో (పతి (గ్రామంలోనూ వీథి 


నాటకదళమో, తోలుబొమ్మలాట దళమో వుంది. బొమ్మలాట బృందంవారు లేపాక్షి 
రామాయణాన్ని, గరుడాచల యకగానాన్ని (పదర్శించేవారు. 





క్ర బొమ్మలు : 
లి 


ఇక్కడ కొయ్యబొమ్మలాటలను (ప్రదర్శించటం ఒక (ప్రత్యేకత, ఈ బొమ్మలు 
ఆంధ్రదేశంలో మరెక్కడా కనిపించవు. (పక్క. రాష్ట్రమైన కర్నాటకలో వీటి 
(పభావం వుంది. బహుళా ఆ విధంగా ఈ కచ్చైబొన్ముల కళాకారులు అటునుంచి ఇటు 
వచ్చి పర పడి వుండవచ్చును. 

ఈ కై బొమ్మలు కళ్ళతోకూడా అభినయం చేయగలంతటి పనితనాన్ని 
నిపుణులైన (గామ వడ్రంగులు తయారుచేయగలిగేవారు. ఇది ఖర్చుతో కూడుకున్న 
సని. ఈ కళారూపం చాలాకాలం (క్రితమే ఉ&ణించింది. నలభై సంవత్సరాల క్రితం. 
కొంతమంది వద్ద విరీబొమ్మ లుండేవి. అవి ఇప్పుడు వున్నాయో లేవో చెప్పలేము. 


744 జాన ప దక ళారూపాలు 


చిత్తూరు జిలా 
అజాత య 
కుప్పం : 
_ వీధీ నాటకాలను (వదర్శించడంలో రాయలసీమ చిత్తూరు జిల్లాలో కుప్పం 


తాలూకా కుప్పం పట్నానికి సమీపంలో వున్న కొ త్త ఇండ్లు అనే గ్రామంలోని 
(శ్రీకృష్ణదేవరాయ నాటక సమాజం చర్మితాత్మక మైనది. ల 


రాయలసీమలో వీథి నాటకాలను (పదర్శించడంలో 
ఈ నాటక సమాజం తప్పా ఇంత పేరు పొందిన నాటక 
. సమాజం మరొకటి లేదు. 

ఈ వీథి నాటక కళాకారులు ఈ వీథి నాటక కళను 
వంశపారంపర్యంగా కాపాడుతూ వస్తున్నారు. వీరు 
భారత, రామాయణ, భాగవతాలను మూడింటినీ వివిధ 
ఘట్టాలుగా విభజించి (ప్రదర్శిస్తారు. 

పాండవ జననం నుంచి దుర్యోధన వధ వరకూ 
భారతాన్ని, పాండవ జననం, లక్షొగృహ దహనం ఇలా 
వివిధ ఘట్లాలుగా (ప్రదర్శిస్తారు. 

ఆలాగే రామాయణంలో శ్రీరామ జననం, సీతా 
కళ్యాణం, లంకాదహనం అనే ఘట్టాలను మాతం (పద 
ర్నిసారు. 





ఇక భాగవతంలో “(శ్రీ కృష్ణ లీలలు (బాల్య క్రీడలు), పొమన చరిత్ర , నరకా 
సుర వధ అనే ఘట్టాలను మాతం (ప్రదర్శిస్తారు. : 
వీరి ష పూర్వీకులు పై పురాణగాథలన్నిటినీ, సంపూర్ణంగా (పదర్శించేవారు. ఈ 
సాటి కళాకారులు మాతం పైన ఉదహరించిన ఆయా ఘట్టాలను మాత్రమే _పదర్శి 
స్తున్నారు. ముఖ్యంగా వీరి భాగవతాలలో స్త్రీ పాత్రలన్నిటిసీ పురుషులే _పదర్శిస్తారు. 
గారు అత్యద్భుతంగా అభినయిస్తారు. అది వారి (పత్యేకత. 


రసిద్ద నటులు : 


... ఈ సమాజంలో అనేకమంది (ప్రసిద్ధ నటు లున్నారు. వారిలో నలభై అయిదు 
సంవత్సరాల వయసు కలిగిన సము(దాల కె. వెంకటేశ్వర్లు శ్రీ పాత్రలను . అందులో 


ఆయా జిల్లాలలో జానపద కళారూపాలు 745 


ముఖ్యంగా నాయికా పాత్రలను అభినయించటంలో స్ను; పసిద్దుడు, అప్పుడప్పుడు 
శ్రీకృష్ణ పాతనూ, సూతధారుని పా(త్రనూ అవసరాన్ని బట్టి నటిసారు. నం 
ముఖ్యంగా (దౌపదిపాత పోషణలో 
ఎన్నోచోట్ల (వశంసలందుకోవడమే కాక 
ఘన బహుమతుల్ని కూడ అందుకున్నారు. 
అంతేకాక, హార్మోనియం వాయించడం 
లోనూ, మృదంగ వాయిద్యంలోనూ నిప్ప 
ణులు, 
సేదా ర ఉదా త్తమెన పురుష 
es ధరిసారు. అప సరాన్ని బట్టి సుధెష్ష 
లాంటి స్తీ పాత్రలను రూడా ధరిస్తారు. 
జి. మునిరత్న ధీరోదాత్త పాత్రలను 
టా (పసిద్దుడు. హరి కథలను చెప్పడంలోనూ, సంగీతంలోనూ, 
హార్మోనియం, ఫిడేలులాంటి వాయిద్యాలను వాయించడంలోనూ నిపుణులు. 





మాస్టరు జి. యం. భాగసతులు హార్యొనియం వాయించడంలో (ప్రసిద్ధుడు, 
ఎంతోమందికి హార్మొనీ వాయిద్యాన్ని నేర్పారు. హరికథలు చెప్పడంలో నేర్పరి. 
పాత్రలను పా(క్రోచితంగా నటించగల సమర్థుడు. సంగీత సాహిత్యాలలో మంచి 
అభినివేశం కలవారు. 


ఏభై సంవత్సరాల వయసుగల కోమటి రామచంద్రయ్య సంగీత నాకాక 
లోనూ పాత్రోచిత నటనలోనూ అనుభవజ్ఞుడైన నటుడు. 

ఇంకా డీ, రామకృష్ణయ్య అన్నిర కొల పురుష పాతలనూ సమర్దవంత౦గ్గా 
ప్త స్తున్నారు. 

టి. ఎన్‌. లోకనాథం విభిన్న మన _స్తత్వాలుగల శ్రీ పురుష వ్య ప్రశన్ల: జరిపి 
చటంలోనూ, సూత్రధారి పాత్రను నిర్వహించడంలోనూ సమర్లుడు. 


థి 


ఎస్‌. ఎమ్‌. శేష షప్ప వివిధ ప్రీ పురుష పా (తలను సమర్థవంతంగా నటించడమే 
కాక్క గంభీరమైన కంఠస్వరం గల నటుడు... 

సి. ఎస్‌. రంగస్వామి త్రీ పురుష పాతలను ధరించడంలో మేటి. వి. ముని 
వెంకటప్ప శ్రీ పా(త్రల్నీ. హాస్య పా(తల్నీ చక్కగా పోషిస్తాడు. 


746 జానపదకళారూపాలు. 


ఈ సమాజంలో మరెందరో సహాయ నటులు ఆయా ప్మాతలను పోషిస్తూ, 
హంగుదారులుగా వారి నాటక సమాజాన్ని మకుటాయమానంగా నిర్వహి స్తున్నారు. i 















ee కర్నూలు జిలా 
ల్‌ & 
lay, స ఈ జిల్లాలో ఒకప్పుడు పొతక 
య. he మూరి భాగవతులు (పసిద్దంగా వీథి నాట 
జ ద్‌ పా అ 





Nee న ' _ కాలను ఆడారు. కోటకొండ కహ్మటాల 
(| స. (1 ' న్‌ా (గామాలలో చల్లావారు కూచిపూడి పద్ధ 
తిలో బనగానపల్లి నవాబుల ఆవరణలో 
రాయలసీమలో భాగవత. కళను [పచారం 
చేశారు. మరెన్నో బయలు నాటక దళాలు 
పని చేశాయి. 


a " Pre టై, 
re \ గ్‌ | |! a. 

న్న be 
లే | | 


| 


| ‘ 
WEE, aT 
ఫి ఓ ల! 
ఇ 


f ay స్థన న గ 
స త్తు గ ప. 





| 


వ. 


స le 


క్త 


నెలూరు జితా 
య య 


నెల్లూరు జిల్లాలో యానాది జాతివా రెక్కువ. వారిలో ఎంతోమంది ఉత్తమ 
కళాకారులు వుదృవించారు. పాటలు పాడటం, నృత్యాలు చేయటం, పౌరాణిక గాథ 
లకు సంబంధించిన అనేక భాగవత నాటకాలను వీథినాటకాలుగా (ప్రదర్శించారు. 


గుంటూరు జిల్లా 


ఒకప్పుడు ఈ జిల్లాలో కీలుబొమ్మలాటలవారు విరివిగా వుండేవారు. వేట 
పాలెంలో వీథినాటక కళాకారులై న గుట్టివెంకట శివయ్య, గూరాబిత్తుని వెంక 
శ్యరరావు, పి. మాణిక్యం, పాలగారి వెంకటేశ్వర రెడ్డి, యం. ఆంజనేయశర్మ 
మొదలై నవా రుండేవారు. గుట్టివెంకట శివయ్య బుర్రకథ దళంగాను, దొడ్డారష 
వెంకటస్వామి మేనల్లుడు యల్ల మంద జంగం కథకుడుగాను, తమ్మారపు వెంకట 
స్వామి వీథినాటకాలను ఆడేవారు. దొడారపు వెంకటస్వామి ఆ రోజుల్లో గొప్ప 
జంగం కథాగాయకుడుగా వెలుగొందాడు. 


కృష్ణా జిల్లా 


కూచిపూడి భాగవతులు యక్షగానాలు, వీథినాటకాలు (ప్రదర్శించారు ఎంతో 
నుంది పగటి వేషధారు లుండేవారు. అలాగే గడ్డి పాడులో ఎంతోమంది పగటి 


ఆయా జిల్లాలలో జానపవ కళారూపాలు TAT 


వేషధారు లుండేవారు. ఒకప్పుడు ఎన్నో జంగాల బుర్రకథ దళాలు, గొల్లిళాగ 
వతులు,  మాలభాగవతులు, నంగెగెడ్డలో ఎంతోమంది దేవదాసీ కళాకారిణు. 
లుండేవారు. 


మహబూబ్‌నగర్‌ జిల్లా 
పుప్పేరు, ఇది గద్యాలకు దగ్గరలో నున్న చిన్న (గామం. ఇక్కడ బయలు. 
నాటకాలకు” కోలాట సమాజాలకు (ప్రసిద్ధి. 
బయలు నాటకాలు “నెక్కటపల్లి'”, గిట్టూరు మొదలై న చోట్ల “కటైల 
౧౧ య ర |] 
కోలాటం”, చెక్కభజన సమాజా లున్నాయి. పెద బసవయ్య, వడ్ల వెంకటరామయ్య 
సేరు పొందిన కళాకారులు. 





జడచర్ల దగ్గరలో వున్న అచ్చం'పేటలోనూ, అమరబాద్‌లోనూ, చెంచు” 
నృత్యదళా లున్నాయి. కోలాట దళాలు విరివిగా పని చేశాయి. 

సినిపూర్‌లో హరికథలు చెప్పేవా రున్నారు. మొయిన్‌'పేట, పుట్టా! 
(గానూల్లో బ్యురకథ దళాలు పనిచేశాయి. 

చెంగోల్‌, గో నెల్లి, మిట్టబాసపల్లె, కోటబాసిపల్లి , అలంపూర్‌, ఆగ్‌ నూర్‌, 
మంచాపూర్‌, సెద్దిమాల్‌, కందనెల్లి, బొప్పారం (గ్రామాల్లో చిరుతల భజన, కోలాట 
దళాలు పనిచేశాయి. 
_ వెడమాల్‌, గోవిందరావుపేట (గామాల్లో బుర్రకథ దళాలూ, చెంగోల్‌ అల్లి 
పూర్‌ అగ్‌నూర్‌, కొ త్తబాసపల్లి, కందనెర్డి, 'పెడమాల్‌, బొప్పారం (గ్రామాల్లో 


748 జానపదకళారూపాలు 


భాగవత దళాలూ, శంకర రెడ్డిపల్లె, మంతనగౌడ, తట్టి పల్లి మొదలైన న 
అంబొడినృత్య దళాలూ జపత 

వనప_రిలో సంగీత శాఖలతోపాటు దగ్గరలో వున్న గోపాలపేటలో తోలు 
బొమ్మలాటవా రున్నారు. వనం శేషాచార్యులు, mee టీ. గోపాల్‌... శ్రీమ తి. 
రాధమ్మ = వెంకట రామారావు మొదలై న కళాకారులు పనిచేశారు. 

జడచర్గలో భారత సంగీత నాటక కళాశాల నడిచింది. దగ్గరలో నున్న కలువ 
కుర్తిలో భజన సమాజాలు పనిచేశాయి. ఆచ్చం'పేటలో నూ, అమరబాద్‌ లోనూ 
చెంచుల నృత్యద శాలు పనిచేశాయి. 


మాదరాబాదు 


1956 (పాంతంలో గిరిజన నృత్యళా ఖను గోపార్‌ రాజ్‌ భట్‌ స్థాపించారు. 
ఈ సంస్థలో అథ తులుగా కాళోజి నారాయణరావు పనిచేశారు. 

ఏభై సంవత్సరాల (క్రితం గగనమహల్‌ రోడ్‌లో ఒక యక్షగాన బృంద 
ముండేది. అలాగే గొలిగూడాలో (శ్రీ రామారావు అధ్వర్యంలో చిరుతల రామా 
యణం దళం పనిచే స్తూ వుండేది. 


నాంపల్లిలో ఒక కోలాట బృందం, ఒక ఒగ్గుకథ బృందం వుండేది. ఆ 
బృందంలో కందస్వామి, రఘు, రాఘవులు ముఖ్యక కళాకారులుగా పనిచేసేవారు 
హైదరాబాదు జిల్లా 

ee లోగడ “చిరుతల రామాయణం', జడకోపు కలాల సమా 
జాలు పనిచేశాయి. 

ఈ సమాజంలో "పుట్టా స _తెయ్య, యస్‌. వెంకటాద్రి, హనుమంతయ్య = 
*త్షమాచారి, వెంకోవారావు ఏ. రాజయ్య, ఆకుల వీరయ్య, జనగామ కంస? 
'. తిరుపతి మొదలై నవారు పనిచేశారు. 

నెత్నూర్‌, రాజలూరుు తిమ్మాపూరు మొదలైన ఇబ్రహీం పట్నం చుట్టు 
పక్కలున్న పై (గ్రామాల్లో “యక్షగాన, భజన సమాజాలు పని చేళాయి. 

మేడిచల్‌ చుట్టుప్రక్కల (గ్రామాలైన “రాంపల్లి “అలియాబాద్‌” “తురక 
పల్లి “మరపల్లి* “దుండిగాల్‌” మొదలైన (గ్రామాల్లో బ్యురకథ దళాలు పని 
వేశాయి. వ. 


ఆయా జిల్లాలలో జానపద కళారూపాలు 749, 

“రాంపల్లి” మేడిచల్‌” “పుదూర్‌” “యంజాల్‌ _ఆలియాబాద్‌ ” “యాదరమ్‌? 

“యద్లర పల్లె" “కిసకొ సె గూడి వడ్డి మట్టి” “దుండిగాట్‌” మొదలై నచోట్ల “చిరుతల 
భజన’ కోలాట దళాలు పనిచేశాయి. 





మేడ్చల్‌లో 1852 లో బాలళంకర సమాజం ఏర్పడింది. “రాంపల్లి *“అరయా 
బాద్‌” “తురక పల్లి” 'మరపల్లి' “దుండిగాల్‌” మొదలై న (గ్రామాల్లో బ్యురకథ దళాలు 
పనిచేశాయి. 

“రాంపల్లి” “మేడ్చల్‌” “పుదూరు” “'యంజార్‌” “ఆలియాబాద్‌” “తురకసల్లి* 
“మరపల్లి” “దుండిగాల్‌” మొదలైన (గ్రామాల్లో భజన సమాజాలు విరివిగా పని 
చేశాయి. అలాగే షాబాదులో బ్మురకథ దళాలు పనిచేశాయి. 

“బూరుగుపల్లి” “దుగ్గనచెరు వు’ “బ న్వార ౦” “అమరవాది” “కొల్లాపూర్‌” 
“కోమశెట్టి పల్లె” “బీల్‌ కాల్‌" “బుదారాంపల్లి (గ్రామాల్లో భజనసమాజాలు పని 
చేళాయి. 
ఇృబహీంపట్నం : | 9 .. 

ఇక్కడ శంకరనారాయణ భజనమండలి, ఓంకారభజన నాటక సమాజాలు 
పని చేశాయి, EE 
చుట్టుపక్కల (గ్రామాలైన “మహాసురం” “నెత్నూరు? *“రాచలూరు” “తిమ్మా 
పూరు” 'మొదలైన (గ్రామాల్లో యక్షగాన. భజన సమాజాలు వున్నాయి. ఈ సమా 


750 జానపదకళారూపాలు 


చొల్లో వి; రంగారెడ్డి, ఘటం సత్యనారాయణ, మల్లారెడ్డి, బుగ్గా రామదాసు, చంద 
"శీఖరశర్మ మొదల్లె నవారు పనిచేశారు. 

"పెడమాల్‌, గోవిందరావుపేట (గ్రామాల్లో బుర్ర కథ దళాలూ. 

చెంగోల్‌, అల్లిపూర్‌ _ ఆగ్‌ నూర్‌ _ కొ త్తబాసపల్లి _ కందనెర్డి - పెడమాల్‌ - 
బొబ్బారం (గ్రామాల్లో భాగవతదళా లున్నాయి. 

శంకర రెడ్డిపల్లి, మంతనగౌడ, తట్టిపల్లి మొదలై నచోట్ల లంబాడి నృత్య 
దళాలు పని చేశాయి. 

రాంపల్లి, దుల్‌ పల్లె, ఆలియాబాద్‌, తురకపల్లి, యడ్గరపల్లె - భుమరపల్లి : 
దుండిగాల్‌ మొదలై నచోట్ల బురకథ 
దళాలు పనిచేశాయి. 

అలాగే రాంపల్లె, దుల్‌ పల్లె, మేడ్‌ 
చల్‌, పుదూర్‌, యంజాల్‌, అలియా 
బాద్‌, యాదరమ్‌, యద్గరపల్లె, కీసర, 
కొసహైగుడ, వడ్డెమ్మరి, దుండిగాల్‌ 
మొదలై న (గామాలలో భజన సమాజాలు 
పనిచేశాయి. 





వికారాబాద్‌ చుట్లు పక్కల (గామాలై న బూరుగపల్లి, దుర్గంచేరు, అమరాది, 
కోట్లాపూర్‌, కోమశిట్టిపలె, చిల్‌కాల్‌, బుద్దర, రాంపల్లి మొదలైన (గ్రామాలలో 
లా వ ౧ యి య ( i 
భజనే సమాజాలూ, కోలాటదళాలూ విరివిగా పనిచేశాయి. 


చుటు పక్కల (గామాలె న మొయిన్‌ 'పేట, పొటూరు 
a] వూ వ్‌, 
(గ్రామాలలో బుర్రకథ దళాలూ, శిరిపూర్‌ (గామంలో 
హరిదాసులూ, హరికథా గానం చేసేవారూ వుండేవారు. 
తాండూరు చుట్టుపక్కల (గ్రామాలైన చెంగోలి: 
గోనెలి, మిటబాసపలి, కోడబాసపలి , అలాపూర్‌, మంతన 1 BEN 
య అ ౧ య ae) Yd NYG 
గూడ, అగ్నూర్‌, గోవిందరావుపేట, మంబాపూర్‌, శ్‌ FED 
రుక్మాపూర్‌, 'పెద్దిమాలకండ నెల్లి, (బిధారమ్‌,. బొబ్బారం 
మొదలైన పల్లి లలో చిరుతల భజన, కోలాటదళాలు పని 
చేశాయి. 





బుద్దారం, 'పెద్దమాల్‌ , గోవిందరావు పేటలలో బురకథ దళాలు పనిచేశాయి. 


ఆయా జిల్లాలలో జానపద కళారూపాలు 751 
చెంగోల్‌, అల్లాపూర్‌, మంతనగౌడ, అగ్నూర్‌, కోటబాసపల్లి, కందనెల్డ్‌, 
"పెడమాల్‌, బొబ్బారం [గామాలలో భాగవతదళాలు పని చేశాయి. 
ఆలాగే షంకర్‌. రెడ్డిపల్లె. మంతనగౌడ, తశ్రైపల్లి, పసహపూర్‌తండా, 
జై రాంతండా మొదలై న (గ్రామాలలో “లంబాడీ' నృత్యకారు లున్నారు. 


మెదక్‌ జిల్లా 


మెదక్‌ జిల్లాలో భాగవత దళాలూ, చిరతల రామాయణం (ప్రదర్శించే సమా 
శాలు, కోలాటం మొదలై న జానపద కళారూపాలను (ప్రదర్శించే బృందాలు విరివిగా 
వున్నాయి, 





సంగా రెడ్డిలో జడకోపు కోలాట సమాజాలు, వీథి భాగవత దళాలు విరివిరా 
వున్నాయి. నదాశివ పేటలో భాగవత దళాలను పడిగి నారాయణ, మారేపల్లి యజ్ఞ 
నారాయణ మొదలై న కళాకారులు నిర్మాణయుతంగా నడుపుతున్నారు. శ్రీ గోవింద 
దాసు అధ్వర్యంలో మూడు చిరుతల భజన సమాజాలు నడిచాయి. మారేపల్లి, 
సూరారం, నందికుండి, నిజాంవూర్‌, వెంకటపూర్‌, తంగదంసల్లె మొదలై న 
(గ్రామాల్లో కూడ చిరుతల రామాయణం భజన సమాజాలు నడిచాయి. ఈ సమాజాల్లో 
రామకృష్ణ, శంకరరావు, నరసింహారెడ్డి మొదలైన కళాకారులు పనిచేశారు. 
జహీరాబాదు తాలూకా బిలాల్‌పూర్‌లో ఒక బుర్రకథ దళం పనిచేసింది. 
కొహిర్‌, ముగుదం పల్లి, ఆజాద్‌గంజ్‌, దిగ్వాల్‌, రంజోల్‌, చీరిక మొదలై న 


762  జానపదకళారూపాలు 


గామాల్లో వీథి భాగవత దళాలు, తోలుబొమ్మల దళాలు సమర్థ వంతంగా సని 
గ్ర 
సజ 


విలాల్‌పూర్‌, కొహిర్‌, రంజోల్‌ మొదలై. న (గ్రామాలలో చిరుతల భజన 
నమాజాలు నడిచాయి. 

మీర్జాపూర్‌ దగ్గర నున్న రామగుండం, చిటికుర్తి _గామాల్లో భజన సమా 
జాలు నడిచాయి. వామనపల్లి, సిద్దపూర్‌, దోనవల్లి మొదలై న (గ్రామాల్లో లంబొడి 
నృత్య దళాలు పనిచేశాయి. 

'జోగిపేటకు దగ్గరలో నున్న కనకం పల్లె, పెదపూర్‌, తికమల్‌ కావట 
(గ్రామాల్లో భాగవత ee పనిచేశాయి. 

కనకం పల్లీ 'పెదపూర్‌ (గ్రామాలలో చిరుతల కోలాటం సమాజాలు నడి 
చాయి. వాసుదేవ, ఆదెస్ప మొదలై నవారు పనిచేశారు, 


నిచామాబాద్‌ జిల్లా 


విజామాబాదుకు నలభై మైళ్ళ దూరంలో స్ట. బన్స్‌వా "డటో భీమళా స్త్రి కారి 
కథ చెప్పడంలో (ప్రసిద్ది వహించారు. అచ్చంపేటలో (శ్రీనివాసరావు కోలాట సమా 





న్నీ రై 3 తునగర్‌లో పొట్లూరి వీరభద్రం, రింగనాయకులు, ఒక భాగవత స. 
డిపారు.. 
. బిరకూర్‌, మొహద్‌ నగరాల్లో భజన పార్టీలు పనిచేశాయి. 

విరకూర్‌, పిట్లాం గ్రామాల్లో బుర్రకథ. దళాలు పనిచేశాయి. దుక, కరికేల్‌, 
తమలి ల పూరుల్లో | కూడ వీథి భాగవత సమాజాలు. పని చేశాయి. 


ps అ. 
rr 


ఆయా, జిల్లాలలో జానపద క ళారూపాలు 758. 


బోధన్‌ కు దగ్గరలో నున్న రుద్రూరు. జహదిగ్మలపూర్‌లో, భజనపార్తీలూ 
భాగవత సమాజాలూ పనిచేస్తూ వున్నాయి. ఈ సంస్థల్లో కాశీనాథ్‌, వెంకటేశ్వర్లు, 
జైపాల్‌, కోటయ్య, వీరేళమ్‌, (శ్రీమతి వీరేశ్వరమ్‌ మొదలై న నటీనటులు పని 
చేశారు. EE 


ఆదిలాబాదు జిల్లా 

ఆదిలాబాద్‌ జిల్లాలో యప్పలగూడ, బాందా, కప్ప రాళ్ళ మొదలై న (పదే 
భాల్లో యక్షగానాలను (పదర్శించే సమాజాలు పనిచేశాయి. అదిలాబాద్‌ తాలూకా? 
సంకిడి (గామంలో ఒక డప్పుల నృత్యబృంద ముంది. 

మధోల్‌ చుట్టుపట్ల గ్రామాలైన భాయనాపి, కొత్త 
గని, మీర్జాపూర్‌, తిమ్మాపూర్‌, దిగమ, సుంకలి, మహా 
జమ్‌, దుండి, కోమరిమంజరి, బొసార్‌ మొదలైన న 
లలో యక్షగాన బృందాలు పనిచేళాయి. 

ఘనపురం తాలూకా కన్నపూర్‌, దస్తురాబాద్‌, 
య్య కాలీమడుగు, ఇందనపల్లి, రామోజీపేట మొదలై న 
"క్వ పాంతాల్లో యక్షగాన దళాలు పనిచేశాయి. వడ్ల నర 
సింహులు, నరసింహయ్య, గోవిందరావు, వెంకటరెడ్డి మొదలై న కళాకారులు ఈ 
దళాల్లో పనిచేశారు. 

లక్సెట్టిపేట తాలూకా మున్నూర్‌, పొట్టాయిపల్లె, రాయంపేట, దౌడపల్లె 
మొదలై న చోట్ల వీథి నాటక సమాజాలు పనిచేశాయి. రాయంపేటలో ఒక బ్యరకథ 
దళం న్‌ా వృండేది. 

దిన్నూర్‌ (ప్రాంతంలో కొ త్తపల్లె, నీలవాయి (గ్రామాలలో వీథి భాగవత 
దళాలూ, వేమనపళ్లై. నీనాల్‌. భీమవరం, మిట్టపల్లి, అదిల్‌ పేట, సిర్వా ఆమద్‌ 
మొదలై న (గ్రామాలలో యక్షగాన దళాలు పనిచేశాయి. 

ఈ దళాలలో జక్కిపల్లి కృష్ణయ్య, సాంబయ్య, బన్‌ రెడ్డి మొదలై నవారు 

పనిచేశారు. 

నిర్మల్‌ హస్తకళలకు (ప్రసిద్దిచెందిన (గ్రామం. ఇక్కడ చిరుతల రామాయణం 
(పదర్శించే జానపద  కోటోట is పనిచేసింది. ఇది తెలంగాణాలో ఒక (ప్రత్యేక 


మెన కళారూపం. 
M - 48 





754 జానపదకలళారూపాలు',' 
కరింనగర్‌ జిల్లా 


కరీంనగర్‌ జిల్లాలో నుస్తురాపూర్‌ , జాగిర్హ , మొగిలిపాలెం, గంగిపల్లి, మాన 
కొండూరు, గోపాలరావు పల్లె, వెదురుగట్ట మొదలై న (గామాలలో యక్షగాన 
దళాలు, తోలుబొమ్మల ఆటలు ఆడే దళాలు పనిచేశాయి. 


హుజూరాబాద్‌ కు దగ్గరలోనున్న తాటికంటి మొదలైన చోట్ల వీథినాటక 
దళాలు పనిచేశాయి. హుజూరాబాదుకు ఆరు మెళ్ళ దూరంలో 
వున్న మాణిక్యాపూర్‌లో విపవినోదులు ఒకప్పుడు 
ముప కుటుంబాల వారున్నారు. పదిహేను మెళ్ళ 
దూరంలోవున్న వల్ల భాప్పరంలో సాధనాసూరులు పద్మ 
సొలి కుటుంబానికి చెందిన వారున్నారు. ఈ తాలూకాలో 
(పతి [గ్రామంలోనూ చిరుతల రామాయణం కళారూపం 
బహుళ (పచారంలో వుంది. 

జగిత్యాలకు దగ్గరలో నున్న భీమారం, బల్ల 
కోడూరు, కొండపల్లి, రాయికాల్‌ , భాల్‌ గడ, . దుల్యాల్‌, 
కోడూరు పల్లి మొదలై న చోట్ల యక్షగాన దళాలు పని 
చేళాయి. బుగ్గారం (గ్రామంలోనూ చిరతల రామాయణం 
కోలాటం దళాలు విరివిగా వున్నాయి ఒకనాడు. 





పైన ఉదహరించిన కళారూపాల్లో వెంకటరెడ్డి, దావూరి వెంకటాచారి, శంక 
రయ్య, మనోహ రాచార్య, లక్ష్మీ కాంత శాస్త్రి, పేట కాంతయ్య, చంద్రమౌళి కొత్తి, 
అనంతయ్య మొదలై న కళాకారులు పనిచేశారు. 

కరీంనగర్‌ జిల్లా మంధనిలో చిరుతల రామాయణం భజన సమాజాలు విరివిగా 
వున్నాయి. మంధనికి దగ్గరలో నున్న మహదేవహూర్‌లో బంజారా దళాలు పని 
చేశాయి. 

మెట్టుపల్లి తాలూకాలో అనేక (గ్రామాల్లో భాగవత దళాలు పనిచేశాయి. ఇటి 
కాల్‌, సత్తారం, తక్కైడపల్ని. శ్రీకొండ, (శ్రీపురం, మానసల్లె, వెల్లుట్ల, మన్నె 
గూడెం మొదలై న (గామాల్లో భాగవత దళాలు పనిచేశాయి. 


శిరిసిల్ల తాలూకా బూరుగుపల్లి, హనుమాజి పేట, నూకలదుతి (గామాలో' 
భాం రా అ లం 
యక్షగాన దళాలు పనిచేశాయి, 


ఆయా జిల్లాలలో. జానపద కళారూపాలు “755 


సుల్తానాబాదుకు దగ్గరలో కూచిపూడి అనే (గ్రామం వుంది. ఇక్కడ కూడ 
కూచిపూడి నృత్యముంది. 
కరీంనగర్‌ జిల్లాలో యక్షగానం జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. శ్రీ 
_గజవెల్లు వెంకట నరు, తీగల గుట్టపల్లి ఖ్యాతి. ఈ ప్రాచీన కళారూపాన్ని (పద 
లృించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఒగ్గు కథ బాగా చెప్పే వారిలో మొదటి (శేణికి చెందిన 
వారు శ్రీ మిద్దె రాహులు. sre "పేటకు చెందిన రాములు పదిహేను సంవత్స 
రాల నుండి తేన బృందంతో ఒగ్గుకథలు చెపుతున్నారు. సారంగధర, గంగాగొరి 
సంవాదం, నల్లపోచమ్మ, అమెరికా రాజు కథ, కాంథోజ రాజు కథ, భక్రమార్క_ం 
డేయ కథ, మాంధాత, సిరిదేవి, పెద్దమ్యరాలు, రామాయణ భారత కథలను ఒ ఒగ్గుకథ 
లుగా చెప్పారు. 


మిద్దె రాములుతో (ప్రభుత్వం, వయోజన విద్య, కుటుంబ నియం తణ మొద 
లైన కథలను ఆంధ్రపదేశ్‌ లోనే కాక ఢిల్లీ, బొంబాయి లాంటి (ప్రదేశాల్లో (ప్రదర్శన 
'లిప్పించింది. కొత్తపల్లి రాజమల్లయ్య, మాట్ల మల్లేశం మొదలై నవారు కూడా క. 
కథలను చెప్పుతూ వుండేవారు. 

కరీంనగర్‌ జిల్లాలలో బురకథలు చెప్పే బృందాలలో ముఖ్యమైనది మాన 
కొండూరు హమనమూ ర్రి బృందం. ఇందిరాగాంధి స్మారక అవార్డును కూడా ఆందు 
కున్న దళం. అలాగే గట్టు దుద్దెనపల్లి వెదురుగట్టలో కూడా బుర్రకథ దళాలు పని 
చేశాయి, 

ముఖ్యంగా గణపతి నవర్మాతి ఉత్సవాలలోనూ, దసరా వుత్సవాలలో నూ 
కోలాటం వేయటం. ఆనవాయితీ, కొండాయిపల్లై బృందం కృష్ణలీలలు (ప్రదర్శిస్తుంది. 
ఇంకొ రాద పల్లి, నెల్లుల్లి, పెంబిట్ల, కోనాపూర్‌, కొండన్న వల్లి గోన చెందిన 
బృందాలుకూడ కోలాటాన్ని ప్రదర్శించారు. 


విశాఖపట్నం జిల్లా 


విశాఖ జిల్లా మాడుగులకు రెండు మైళ్ళ దూరంలో వున్న గుట్టాలపేట, 
హుకుంపేట (గ్రామాల్లో అడవి జాతులకు సంబంధించిన (పజ అనే నృత్యాన్ని చేస్తూ 
వుంటారు. 


756 జానపద కళారూపాలు 
అంపోలు. _ ఆఅడ్డవరం : 


(శ్రీకాకుళానికి నాలుగు మైళ్ళ దూరంలో ఈ రెండు (గామాలూ వున్నాయి. 
ఇక్కడ రంజకవరు అనే బుంజ వాయిద్య బృందాలు వుండేవి. ఈ వా మిద్యాలు 
శివపార్వతుల కళ్యాణ సమయాలలో ఉపయోగిస్తారు. వీటి ధ్వని _బహ్మాండమైనది. 
దీనిని ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ జాతికి చెందినవారు వాయిస్తూ వుంటారు. వీరు 
పుష్యమాసంలో ఆయా (గ్రామాలు వెళ్ళివస్తూ వుంటారు. బుంజ కథను మరోచోట 
(ప్రసావించటం జరిగింది. 


బుంజ వాయిద్య కళాకారులు వి. ఆంజనేయులు, జంగం సత్యనారాయణ, 
మిరియాల కోటిలింగం, యస్‌. యన్‌, అప్పయ్య మొదలై నవారు. 


విశాఖపట్టణం 


విశాఖపట్టణంలో ఎన్నో బురకథ దశళాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి 
కళామతల్లి బురకథ బృందం, రామజోగి 
యా పేట, కొమరశ్రీ బుర్రకథ దళం, వెంగళ 


1 త్‌ 4 
దాస. 


రావుపేట, భవానీ బుర్రకథబ్బందం, కుమ్మరి 
వీథి క నకమహాలక్ష్మీ బుర్రకథ దళం, న్యూ 
కాలనీ, అభ్యుదయ బుర్రకథ బృందం, 
సీతమ్మ పేట విశ్వేశ్వర బురకథ దళం, 
ఇసుకతోట, నాయుడు మాస్టరు బుర్రకథ 
దళం, అనకాపల్లి (శ్రీనివాసా బుర్రకథ దళం 
పనిచేశాయి. 

(శ్రీ అప్పలదాసు *ఇసుకతోటి” 
చుక్కాకుల సూరి బృందం, యస్‌. కోట 
మొదలై న బృందాలు జముకుల కథలు చెప్పాయి. 





విజయనగరం : 


అభ్యుదయ కళామండలి విజయనగరం కుమ్మరి మాష్టారు డి. ఎ. నారాయణ 
బృుర్రకథలను జానపద కళారూపాలను (ప్రదర్శించారు. సంపత్కుమార్‌ బృందం 


ఆయా జిల్లాలలో జానపద కళారూపాలు 757 


ఆం(ధజాలరితోపాటు జానపద కళారూపాలను (ప్రదర్శించారు. ఇంకా రాఘవకుమార్‌, 
కొంగలి సత్యనారాయణమూర్తి, రావుపట్నాయక్‌ బుర్రకథ దళం, గుండా య 
నొభరావు, వికార్‌ దళం = స ప్రకాక్‌: బృందం పనిచేశాయి. 


యండమూరి అమ్మాజీ బృందం, సామవేదం కోటేశ్వరరావు భాగవతార్‌, 
కొలచల ఇందిరాబాల మొదలై నవారు హరికథలు చెప్పటంలో (ప్రసిద్ది చెందారు. 

శ్రికాకుళం జిల్లా 

; య 


ఈ జిల్లాలో ఈ [కింది దళాలు 
బ్మురకథ దళొలుగా వర్డి ల్లాయి.. లలితకళా 















సమితి బృందం శ్రీకాకుళం అంపోలు 
లక్ష్మయ్య బృందం, పొందూరు రమణ శ్రీ 
బుర్రకథ దళం, చీపురుపల్లి (శ్రీనివాస కథా 
బృందం నరసన్నపేట. 


శ 
న్‌ 





a 
ర 
గ్‌! (3 ఆ: a = 
రాల 







త్‌ క్‌ 
Sat 


రతన 
స క! 
me 
జ్‌ యారో 






శా 
Ww గారం hs iii 
క దే 7 
క్‌ (మ్‌; ( న్‌ 
3 fy wh శ pA 
ట్లో fis 
(a చో క టన 
Wa మే, లకీ అ 
స క్‌ వ మీ LO 6 ॥ 
ఖ్‌ న్వు వ (1 గ 
ళ్‌ తే mts 
యగ KX Pp yl i 
క్ష శా మ 
గ్త్‌ ఇ. క. 
కం సట 
H ర్స శ 
an cise Cn a న 


Nu 
\ 


= ర్‌ 
మ 
(herr 
a 
క స 
ి న్‌ త్‌ 
ఖా a 
శమ. 


తూర్పు పీధిభా గవత బృందాలు : 

కానేటి అప్పారావు నర్సీపట్నం, 
కొచ్చెర్ల (బహ్మానందం అక్కవరపు'పేట, ఆవల గాంధిబ్బందం (శ్రీరాంపురం, 
రావులవలస. 


తూర్పుగోదావరి జిల్లా 


శః జిల్లాలో పగటి వేషధారులు, కోలసంబరం, వీర నాట్యం, తప్పెటగుళ్ళు 
మొదలై న కళారూపా లున్నాయి. కాకినాడ, మాధవపట్నం, సర్పవరం మొదలై న 
చోట్ల 'శోలుబొమ్మలాటల బృందాలున్నాయి. యం. వి. రమణమూర్తి, కృష్ణమూర్తి 
తోలుబొమ్మలాటలో (పసిద్దులు. 

రాజమండ్రిలో వున్న విభూతి భవానీలింగం పగటి వేషాలను తో 
(ప్రసిద్ధులు. వీరికి (ప్రత్యేక బృందముంది. తూర్పు గోదావరిజిల్లా నకం అర 
సంఘాన్ని నడుపుతున్నారు. | 

అలాగే గజపతి నగరంలో తప్పెటగుళ్ళు బృందాలు, దాకొరామలో బుంజ 

వాద్యకుల బృందముంది, 


758. జానపదకళారూపాలు. 


మరి కొందరు కళాకారులు వ 

ఎందరో ఈ కళారంగానికి సేవ చేశారు. వారిలో మరి కొందరిని ఇక్కడ 
ఉదహారి స్తున్నాను. కరుమజ్జ అప్పారావు విజయనగరం, క త్తిసాములో ఆరితేరిన 
వారు. నెల్లూరు జిల్లాకు చెందిన కె. కళాధర్‌, మూకాభినయంచేసే కళాకారుడు. 

డాక్టర్‌ చిగిచర్ల కృష్ణా రెడ్డి అనంతపురం జిల్లా; సుబ్బరావుపేట. చెక్క 
భజన, జానపద నృత్యకళ, (గామీణ సంస్కృతి, ధర్మవరం తాలూకా, జానపద 
గేయాలు, (గ్రంథాల రచయిత, తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళల శాఖలో 
పని చేస్తున్నారు. 

ఆమృళ్ళ చిన్న గోపీనాథ్‌ అనంత పురం జిల్లా, అప్పరాచ్చెరువు. జానపద 
నృత్య కళాకారుడు. 

జుజ్జవరపు బసవయ్య కృష్ణాజిల్లా ఉంగుటూరు డప్పు వాయిద్యంలో 
సీప్పణులు. 

బొంతలకోటీ జగన్నాథ భాగవతార్‌ విజయనగరం జిల్లా, చింతాడ: తూర్పు 
పీధిభాగవత కళాకారుడు, కో మటపల్లి. 

పోలాపగడ జనార్థ నరావు మూకాభినయ నటుడు. సికీంద్రాబాదు, తారోనొక. 

కరణం తిప్ప రాజు న | బీ.యిడి. హిందూపురం. యక్షగాన కళాకారుడు. 

డి. చేవవత్‌, హనుమకొండ. జానపద కళాకారుడు. కోరాడ పోతప్పడు. 
(శ్రీకాకుళం జిల్లా షేరుమహమ్మదుపురం, తప్పెటగుళ్ళు కళాకారుడు. మానా(ప్రగడ 
నరసింహమూర్తి, హైదరాబాదు, జానపద లలితగీతాల గాయకుడు. కురవనాగన్న 
అనంతపురం, గొరవయ్యల నృత్య కళాకారుడు. 
విభూతి భవానీలింగం, పగటి వేషధారుల్లో అగగణ్యుడు. వీరిని గురించి 
ఇదివరకే వివరించటం జరిగింది. కనకదండు మల్లయ్య తాళ్ళపాక [గామం. చెక్కు 
భజనలో నిపుణులు కలిమి శెట్టి మునెయ్య (ప్రొద్దుటూరు; జానపద కళాకారుడు. 
కలిమి శెట్టి రామశేషయ్య జానపద కళాకారుడు అనంతపురం. 


జి. వీణాదేవి, చితకళలో ప్రజ్ఞాశాలి. మల్లేశ్వరం బెంగుళూరు. గిత్తా 
వెంకాటీశ్వరరావు, బండారులంక, గరగసృత్యంలో నిపుణులు. చింతా వెంక కేశ్వర్లు 
వెలపల్సి. పీరనాట్య బృందాన్ని నడుపుతున్నారు. వీరిని గురించి వీరనాట్యంలో 
ఉదహ త. తిరుపతి శేషయ్య గెపైపల్లి, యక్షగాన కళాకారుడు. కింతాడ 


he 


అయా జిల్లాలలో జానవద కళారూపాలు 759 


సన్యాసిరావు భాగవతార్‌, శిల్చకళలో (పావీణ్యుడు. తూర్పుగోదావరి, "పెద్దాపురం. 
సుక్క సత్రెయ్య, ఒగ్గు కథలో నిష్టాతుడు. ఒగ్గుకథా వివరణలో వీరిని గూర్చి 
వివరాలు ఇవ్వబడ్డాయి. దికొండ సారంగపాణి, హనుమకొండ - జానపద సంగీత 
కళాకారుడు. ఏ. సుబ్బయ్యనాయుడు, కుష్పం మండలం, కొత్త 
ఇండ్లు (గ్రామం. పీధినాటకంలో (ప్రసిద్ధులు. పిల్లి సుబ్బారావు, గరగ 
నృత్య కళాకారుడు, కొత్తపేట. సౌమిత్రి జమిస్తాన్‌ పూర్‌, జానపద 
కళాకారుడు. హరియపురాజు హృషీ కేశవరావు. కడప జానపద 
కళాకారుడు. 





ఆతా కశ 
BYALA 
గ వ 


“ళ్ళ. 





™~ 


యం 


గో రన? 


జ్‌ 
Per 
క్‌ 


జాన 


పద కళారూపాలు 
జానాట్యమండలి 


ప 
నో 


కథం 


గతిశీల దృ 


ప్‌ 
ay 





ఇఫొటకర ంగానికి మాతృకలై యుగయుగాలుగా తరతరాల వై భవాన్ని సంతరించుకున్న 
.. జానపద కళారూపొలను గురించి, ఈ తరంవారికీ చాలామందికి తెలియదనటం 
అతిశయోక్తి కాదు. అది తరతరాల వైభవం, తరగని వే భవం. 


జ 


శ 


= “మన నాటకరంగానికి నూరేళ్ళు పూర్తి అయ్యాయి. అలాగే నాటకాల నే 


వృ త్రిగా చేసుకుని జీవిస్తున్న సురభి నాటకరంగం ఏర్పడికూడా నూరు సంవత్స 
రాలై ౦ది. ఇటీవలనే చలనచిత్ర పర్శిశమ న్వరోత్సవాలను జరుపుకుంది. (ప్రాచీన 
జానపద కళారూపాలను పునరుద్ధరించి నూతన (ప్రయోగంతో ఆధునిక పద్ధతులలో 
(పజల మధ్యకు పోయి కళారూపాలలో (పజా సమస్యలను జోడించి నవ చైతన్యం: 
కలిగించిన (పజానాట్యమండలి ఏర్పడి నలభై ఆరు సంవత్సరాలైంది. 





- ప్రజానాట్య మండలి నిర్మాతల్లో ప్రముఖుడు డా॥ రాజారావు 
సంవత్సరాల ముందు : 


అయితే నూరు సంవత్సరాల ముందు నాటకరంగం లేనినాడు మన (ప్రజల 
కున్న కళారూపాలేమిటి? వారంతా ఎలా జీవించారు? వారి విజ్ఞాన వినోద వికాసాలకు 





764 జానపదకళారూపాలు 


వనమాగపకిన కక అని మనల్ని మనం వ్రల్నందకంపే . ee 
కనిపించేవి ఆనాటి జానపద కళారూపాలే. ము 


జానపద కళారూపాలం టే ఈనాడు చాలమందికి అర్హంకావు. వ స 
పల్లేటూరని, జానపదంలో నివసించేవారు జానపదులనీ, జోరు పాడుకునే పాటలుగావీ, 
తబటకపీ నృత్యంగానీ, జానపద కళారూపాలని పెద్దలు నిర్వచించారు. 


జానపద గేయాలనీ జానపద సాహీత్యమనీ, షన పీఫి నాటకమనీ, తోలు 
బొమ్మలనీ, బ్యురకథలనీ, పగటివేషాలనీ, ఇలా ఎన్నో వందలాది జానపద. కళా 
రూపాలు ఆనాడు పల్లె (ప్రజలకు విజ్ఞాన వినోదవికాసాన్ని కలిగించాయి. 


ఆంధ్రుల సాంఘిక చరిత : 


ఆం(ధుల సాంఘిక చరిత రెండువేల సంవత్సరాల నాటిది. నాటినుంచి నేటి 
వరకూ ఆయా రాజుల కాలాల్లో రకరకాలుగా ఈ జానపద కళలు అభివృద్ధి 
చెందాయి. శాస్త్రీయ కళలతో పాటు జానపద కళలుకూడా అభివృద్ధి పొందాయి. 
 పజలు ఆదరించారు. 

శతాబ్దాలుగా రాజులు పోయినా, రాజ్యాలు మారినా జానపదకళలు మాతం 
(పజాహృదయాలలో అలాగే నిలిచివన్నాయి. ఎన్ని అటుపోటులు వచ్చినా (ప్రజలు 
వాటిని పోషించారు. కళాకారులను కన్నవిడ్డలుగా చూసుకున్నారు. తెలుగుజాతి 
గర్వించతగిన కళారూపాలవి, 

నాటకం, సినిమా, రేడియో, "ెలివిజన్‌ లాంటి ఆధునిక (ప్రక్రియలు 
రావడంతో ఈనాడు వాటిపట్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించేవారు తగ్గి 
పోయారు. కళాకారులు కడుపుకోసం, కళలనే పట్టుకుని దేశ సంచారులుగా తిరుగుతూ 
కళ్ళాపదర్శనాలను (ప్రదర్శిస్తూ చాలీచాలని ఆదాయాలతో కడుపు నింపుకుంటూ 
జీవిస్తున్నారు. 


కాతీయ ఉద్యమం, జాతీయ గీతాలు : 


(ప్రజా నాట్యమండలి ఏర్పడే నాటికి ముండే ఏర్పడిన. వైజ్ఞానిక దళాలు, 
(పాచీన జానపద కళారూపాలను నూతన స్థాయిలో పునరుద్దరించటానికి ముండే 
జాతీయోద్యమ కాలంలో విటిష్‌' ప్రభుత్వానికి వ్యతిరేకంగా జొతీయ నాయకులు 
చేపట్టిన ఖాదీ కార్యక్రమమూ, రాట్నం వడకడమూ, సత్యాగహ వుద్యమమూ, 
మద్యపాన నిషేధమూ, హిందీ వుద్యమమూ, గణేష్‌ వుత్సవాలూ మొదలై న ఉద్య 


జానపద కళారూపాలు (ప్రజానాట్యమండలి (ప్రగతిశీల దృక్పథం 765 


మాలు చోటు చేసుకున్నాయి. తద్వారా ఆ వుద్యమాల (పచారానికి (ప్రజల నాకర్షించి 
వారిలో జాతీయోద్యమ భావాలు కలిగించాలనీ, అనేకమంది రచయితలూ, కవులూ, 
గాయకులూ, వారి కలాలనూ, గళాలనూ విప్పి ముందుకు నడిపించారు. ఆ విధంగా 
ఎన్నో గేయాలను .[వాళారు. నాటకాలను (వాళారు. (ప్రదర్శించారు. ఆ విధంగా 
వారంతా జాతీయోద్యమానికి ఎనలేని సేవలు చేశారు. 

ఆకులందున అణగిమణగి కవిత కోకిల పలుకవలెనోయ్‌ అనీ గురజాడ 
అన్నట్లు, అతి నిరాడంబరుడైన స్వాతంత్ర్య సమరయోధుడు గరిమెళ్ళ; మాకొద్దీ 
తెల్లదొరతనమూ అని, కొల్లాయి గట్టి తే నేమీ మా గాంధి కోమకై పుట్టి తే శేమ 
అంటూ బసవరాజు ఆహ్వా ప పస్తే జీవాలు సాగునా లోకాలు, రాజుగా మన 
మెంచి రైతు చూడకపోతే అంటూ సెట్టిపల్లి వెంకటరత్నమూ, శివీవమూర్తి వి గణ 
నాథా నీవు శివుని కుమారుడవు స్వామినాథా అంటూ అబ్బూరి, త క్కళ్ళ జగ్గని ధర్మ 
పన్నాలను, మాలపల్లి ద్వారా చెప్పించిన వున్నవ లక్ష్మీనారాయణ, ఎగరాలి ఎగరాలి 
మన ఎర్రజండా అంటూ తుమ్మల వెంకట రామయ్య. మద్దూరి అన్నపూర్ణయ్య, పి. 
లోకనాధం, గిరిరాజు రామారావు, వీరగంధము తెచ్చినారము 'వీరులెవ్వరొ తెల్పుడీ 
అనే (తిపురనేని రామస్వామి పాటా మొదలై నవే కాక, రాయ(పోలు ఏ దేశమేగినా 
ఎందు కాలిడినా పొగడరా సీ తల్లి భూమిభారతిని, దువ్వూరు రామిరెడ్డి, కాటూరు 
వెంకటేశ్వరరావు, కొడాలి ఆంజనేయులు, తుమ్మల సీతారామమూర్తి మొదలైన 
ఎందరో దేశభ క్రి మూ ర్రీభవించిన మహాకవులు. జాతీయతనూ, చేశభ క్రీ నీ రైతాం 
గాన్నీ, కూలీలనూ (పబోధిస్తూ ఆచార్య రంగా వెలువరించిన రైతు భజనావళిలో 
అసంఖ్యాకంగా గేయాలను (వాశారు. నాటి జాతీయ సభలలో అద్భుతంగా గానం 
చేశారు. (పజలను వు కేజపర్చారు. కార్యోన్ముఖులను చేశారు. (ప్రజలను ఉద్యమ 
కార్యరంగంలోకి దూకేటట్లు చేశారు. 

అలాంటి గీతాలను గురజాడ రాఘవశర్మగారు ఆరువందల “పేజీల (గంథం 
సమకూర్చారు. ఆనాటి వుద్యమంలో వెల్లువగా వచ్చిన గేయాలనూ, పద్యాలనూ 
గీతాలనూ, భజన పాటలనూ, హరికథలగా ఎన్నో సంకలనాలు 1922 లో వెల 


పడ్డాయి. 
ఇలాంటి ఎన్నో గేయ రచనలు: 


ఆనాటి ఉద్యమంలో వెల్లువగా వచ్చిన సహ పద్యాలనూ, గీతాలనూ, 
భజన పాటలనూ హరికథలుగా ఎన్నో సంకలనాలు 1822 లో ఈ |క్రిందవిధంగా 


766 _జానపదకళారూపాలు 


వెలువడ్డాయి. అవి మహాల్మాగా ంధి _పబోధపద్యాలు, అల్లూరు సీతారామరాజు పాటలు, 
మహాత్ముని ఉద్యమవాణి, స్వరాజ్యాందోళనము, భారతమాత పలుకు, రామదండు 
భజన పాటలు, గాంధీజీవితము, స్వరాజ్యభ క్తి కీర్తనలు, తిలక్‌ హరికథ, స్వరాజ్య 
దర్పణం ఇలా ఎన్నో జాతీయగేయ సాహిత్య సంకలనాలు వెలువడ్డాయి. 


జాతీయ నాటకాలు: 


ఆ రోజుల్లో చిలకమర్తి, తిరుపతి వెంకటకపులు, భారత గాథలకు చెందిన 
నాటకొలూ, ఆలాగే భారత చారిత్రక వీరుల గాథలైన “శివాజీ” “రాణా (పతాప్‌'' 
“మెవాడ శౌర్యాగ్ని”” “బొబ్బిలి యుద్దం'' మ నం | మొదలైన గా ధీ బోఢన 
అనూ, కార్యగెసు వుద్యమాన్ని (పబోధించే దామరాజు పుండరీకాక్షుడుగారి పాంచాల 
పరాభవం, గాంధీ విజయం, గాంధీ మహోదయం మొదలైన నాటకాలే కాక ఆంధ 
మాత, సంస్కారిణి, స్వరాజ్యపతాకం, చీరాల 'పేరాలగాంధి మొదలై న నాటకాలను 
(పచారంలోకి తెచ్చారు. ఆలాగే (శ్రీపాదవారి _విజయధ్వజ నాటకం, మద్దూరి అన్న 
పూర్ణ య్య, చిద్చులపిడుగు, 1957 సిపొయి తిరుగుబొటునాటి మం గళపొండ్యా గాథను 
'ఆమంగర్హ గోపాలరావు మొదలై న రచయితలు , చెప్పుకోతగిన నాటకాలను వెలువ 
నించారు. అయితే వీటిలో చాలావరకు (ప్రదర్శన యోగ్యం కాలేదు. 


నాటి వెజానిక ఉద్యమం : 
౬కు 


నాటి సత్యా[గహ ఉద్యమంలో ఇలా ఎందరో వారి వారి కవితాధారాలను కురి 
పించారు .... ఆయితే ఎక్కడి కక్క_డే బృందాలుగా, వ్యక్తులుగా వారీ కార్యక్రమం 
జరిపారు కానీ, రాష్ట్ర్రవ్యాపిత౦గా ఈ వైజ్ఞానిక కార్యక్రమం సంఘటిత ఉద్యమంగా 
రూపు దాల్చలేదు. 

ఎవరికి వారు ఒకే సమస్య మీద కేందీకరించి నే సానికంగా కథలు, గేయో 
అను (వాసి పాడారుగాసీ. అవీ రాష్ట్ర వ్యాపితం కాలేదు. "అలాగే నాగరికత ఆభివృద్ధి 
'చెందిన సర్కారు (పాంతాల పట్టణాలలో ప్రభావితులై న మేధావులు మొదలై నవారు 
తప్పా ఉవ్వె త్తున [గ్రామాలలో ఈ వుద్యమం సాగలేదు. అలా అని పల్లెలకు 
పోకుండానూ "నేదు. నాటి సత్యాగహ ఉద్యమం సాగిన (పతి పల్లెటూరులో నూ 
వలంటీర్లు పాటలను ఉద్వేగంగా పాడి (బ్రిటిష్‌ _పభుత్వంమీద వ్యతిరేకతను క్రలి 
.గించారు, ఆనాటి బ్రిటిష్‌ _పభుత్వానికి వ్యతిరేకంగా (వాయటమూ పాడటమూ 


A 


హసవంత మైన విషయం. అయితే ఒకరిద్దరు రచయితలు “బుర్రకథ = హరికథ = 


జానపద కళారూపాలు ప్రజానాట్యమండలి [పగతిశీల దృక్పథం 767 


నాటకంలాంటివి తప్పా ఎక్కువ జానపద కళారూపాల (ప్రక్రియలను అనుసరించ 
లేదు. 





హోరాట రంగసలం, (పజానాట్యమండలి ; 
థి 


ఆ తరువాత జానపద కళారూపాలను ఒక మలుపు (త్రిప్పి నూతన (పయో 
గంతో, నూతన దృక్పథంతో _పజాసమస్యలను (పతిబించిస్తూ నాటక రంగప్పలంలో 
నవకాళాన్ని ఏర్పర్శి. (పజలను జాగృత మొనర్చి దేశభక్తిని రగులుకొల్సిన సంస్థ 
_వజానాట్యమండలి. 

రాష్ట్రవ్యాపితంగా నిర్మించిన (ప్రజానాట్యమండలి ఉత్సాహంకొద్ది నిర్మించింది 
కాదు. అది ఒక ఉధృత వాతావరణంలో జన్మించింది. 

కేవలం ఆర్థిక లాభాల కోసం నిర్మించింది కాదు ఒక ఉన్నతాశయ ప్ర 


ధంతో దేశానికీ, [పజలకూ సేవ చేయటానికి పుట్టింది. . 


7689... _ జానపద న భారూపాలు. 


నా " . 
Os Ie హ Is 


కళ్ల కోసం కాదనీ, అది ప్రజలకు చెందిన ఆ స్తి అనీ చాటింది. ., _..... 

"డిళంలో వచ్చిన రాజకీయ కల్లోల వాతావరణంలో రూపొందింది ప్రజా 
నాట్యమండలి. 

ఆంధ నాటకరంగంలో అదివరకు ఏనాడూ కనీ వినీ ఎరుగనంత మహ త్తర 
పరిణామాలను సృష్టించింది. గత చర్శిత్రకంకే ఈ యుగంలోనే నాట్యకళ సంపూ 
రంగా (పజాసామాన్యం వద్దకు పోయిందని చెప్పవచ్చు. (పజలయొక్క స్థితిగతులకు 
అనుకూలంగా వారి కష్టాల్లో పాలుపంచుకుని పరిష్కార మార్గాలను కళారూపాల 
ద్వారా పరిష్కరించింది _పజలు నొటకరంగాన్ని తమ కన్నబిడ్డ ను ఆదరించినట్లు 
ఆదరించింది ఈ రోజుల్లో నే. 


బానిసత ౧పు రోజులు: 


అవి బిటిష్‌ సాామాజ్యవాదుల బానిసత్వంలో (మగ్గుతున్న రోజులు. ఒక 
(ప్రక్క సత్యాగహాలూ, ళాసనోల్లంఘనాలూ, లాలీఛార్తీలూ, జై ళ్ళ కటకటాల మధ్య 
ఎందరో స్వాతంత్ర సమరయోధులు నానాబాధలు అనుభవి స్తున్న రోజులు. (పతి 
భారతీయుడూ అంతో ఇంతో జాతీయతాభావాన్నీ దేశభక్తినీ కలిగి వున్న రోజులు. 
యువకులూ, విద్యార్థులూ, "టెర్రరిస్టు విప్ణవభావాలతోనూ సోషలిస్టు భావాలతోనూ 
సమావేశమౌతున్న రోజులు. 


ఉత్తేజం పొందిన యువకులు : 


దేశంకోసం (పాణా లర్పించిన ఆనాటి విషప్లవవీరుల జీవితాల నుంచి ఉత్తేజం 
పొందిన యువకులూ, విద్యార్థులూ, స్వాతంత్య పోరాటంలో పాల్గొనాలనీ దేశం. 
యొక్క విముక్తికి పాటుపడాలనీ వేలాది యువకులు నాటి యువజనోద్యమంలోకి 
ఆకర్షింపబడ్డారు . 
- 1938 లో ఆం(ధదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి ఆంధ ప్రజాజీవితంలో" 
(ప్రముఖ స్థానాన్ని ఎర్బర చుకుంది. సోషలిజం స్థాపన లక్ష్యంగా రాజకీయ కార్య 
క్రమాలతోపాటు ఆం|(ధ జాతీయ పునరుజ్జీవనానికి బహుముఖసేవ చేసింది. మిత 
వాద కాంగసు విధానాలతో విసిగిపోయిన యువకు లందరూ సోషలిష్టు భావాలతో 
కమ్యూనిస్టుపార్టీ వై వె పుకు మొగ్గారు. 
పీడిత వజాఉద్యమంతోపాటు కమ్యూనిస్తుపార్టీ సమాజ(శే యస్సు కాంక్షీంచ 
డమే సాహిత్యం, కళలపరమావధి అనే యగతిశీల దృక్పథాన్ని రచయితలలో 


జానపద కళారూపాలు, ప్రజానాట్యమండలి (పగతిశీల దృక్పథం 769 


కలిగించటానికి అభ్యుదయ రచయితలు ఉద్యమ మంద్వారా కృషి చేసింది. ఈ 
మార్పును కళారూపాలతో, నాటకరంగంలో నాంస స్కృతిక రంగంలో కూడా తీసుకు 
రావడానికి కమ్మూనిసు పారీ కషి చేసింది. 

బె టు 


రెండవ (పపంచయుద్దం : 
రెండన ప్రపంచ యుద్దం ఫాసిస్తుల (ప్రళయ ఆర్భాటాలతో మారుమోగింది. 
ళు డు 
ఖాసిస్టు శ కులకూ, _పజాన్వామిక శ క్షులకూ పోరాటమది. ధర్మానికి. అధర్మానికి 
కాంతికి, ఆళొంకళికి ఘర్షణ దినాలవి. దేశ దేశాల (పేజలు అట్లుడికిపోయారు. మానవ 
సమాజం యొక్క యుగ యుగాల విజ్ఞానం, సంస్కృతీ హా జళనికి ఆహుతై పోతూ 


వుంది. ఏ దేశమైనా, _పజలైనా, ఈ భయంకర త. నుంచి ఈ అగ్ని. 
జ్వాలల నుంచి బయటపడాలని తడాతహలాడే భయంకర దినాలవి. 


స్పందించిన యువచై తన్యం : 
యా 
ఈ స్దితిలో కిళాకారులూ, కవులూ, గాయకులూ ఈ హోమగుండం నుంచి 


1 


FE IN 





బెంగాల్‌ కరువు బుర్రకథ _ నాజరు, పురుషోత్తం, రామకోటి 
పిడికిళ్ళను బిగించారు. రాబోయే యుద్ద ప్రమాదాన్ని గూర్చి దళాలు దళాలుగా బయలు 
దేరి (పచారం చేయసాగారు. ఈ తీవ్రనంచలనంలో (ప్రతి కళాకారుడు దేశభక్తి 
(వపూరితుడై పోయాడు. కవులు గేయాలు (వ్రాశారు. గాయకులు కంఠాలు ఎతారు. 
ఆంధ (ప్రజాసామాన్యాన్న ౦తా గాఢవి(దలో నించి మేలొ గ్రాల్పొారు. 
గి! - 49 


జే 


#70  తానపద కళారూపాలు 


యుద్ధ మేఘా లు కమ్ముకున్న ఆనాడు కృష్ణాజిల్లా గుండిగుంటలో రాజకీయా లతో 
పాటు వై జ్ఞానిక శిక్షణాళబిరం (పారంభమెంది. బందరు కాలేజీలో చదువుతూ కాలేజీ 
ఫ్యాన్సీడస్సుల్లో తన (పతిభా విశేషాలను ఆనాడే వెల్ల డించుకున్న కోగంటి గోపాల 
కృష్ణయ్యగారు స్వాతంత్ర్య భావాలను న (పబోధిస్తూ బు|రకథను పాశారు. ఆం'పే 
అంతకు ముందు బాలనాగమ్మ, కామమ్మ, లక్ష్మమ్మ, బొబ్బిలి యుద్ధం మొదలై న 
బు రకథల స్థానంలో స్వాత౦(త్య (పటోధం కోసం తొలిగా (వాసిన బ్నురకథ ఇది. 
ముగ్గురు యువకులు కలిసి స్వాతం(త్య పోరాటాన్ని చితించే ఈ బు రకథ (పజలను 
వుజట్లాతలూగించింది. ఆ కథా రచనకూ, _పదర్శనకూ వైజ్ఞానిక పుద్యమానికీ, 
(ప్రజానాట్యమండలి ఆవిర్భావానికి [ప్రథమంగా కోగంటి (పముఖ బాధ్యతలు నిర్వ 
హించారు. 


కోగంటి కోయవేషం : 


భ్యదాచలం (పాంతాలనుండి వచ్చే కోయవేషం గురించి అందరికీ తెలిసిందే. 
ఆ వేషంద్వారా కోయ వేషాన్ని ధరించి కోయభాషలో యుద్ద బీభత్సాన్ని గూర్చి 1948 
మేన బొంబాయిలో జరిగిన కమ్యూనిష్టు పార్టీ అభ్యుదయ రచయితల మహానభ 
లలో వివరించాడు. ఉదాహరణకు ఆ నభలో "వున్న డాంగేనీ, బలరాజ్‌ సహానీసీ, 
చూచి ఓ సామి ఏం? ఈత పిక్కలా బక్కచిక్కి పోయుండావు. నాను ఒక్క ఏరు 
ముక్క కట్టినానం పే ఇంత లావై పోతావు. నా ఏరు ముక్కే ఏమనుకున్నారు 
హిట్లరూ గిట్లరూ ఎగిరి సావాల. ముస్సోలినీ గిస్పోలిని తుస్సుమని పోవాల. తిండి 
దొంగలూ, లంచగొండులూ ఎగిరిపోవాల అంటూ అందర్నీ కడుపుబ్బ నవ్విస్తూ 
అందర్నీ ఆనందసాగరంలో ముంచిచేశారు. ఇలా మన పాత కళారూపాన్ని ఈ 
విధంగా మలుప్ప (త్రిప్పి, కళారూపాల (పగతిశిల దృక్చథానిక్‌ దోహదం చేశారు. 


ఫాసిస్టు వ్యతిరేక శిక్షణాశిబిరాలు : 


బొంబాయి వెళ్ళివచ్చిన దళం కొ త్రఉత్సాహంతో తిరిగి వచ్చింది. 1948 లో 
కృష్ణా జిల్లా కొడాలిలో ఫాసిస్టు వ్యతిరేక శిక్షణ శిబిరం జరిగింది. ఆ శివిరంలో 
రాజకీయాలతోపాటు నూతన దృక్పథంతో జానపద కళారూపాలలో కూడా కళాకారులు 
శీకణ పొందారు. ఈ శిబిరంలో గొల్ల సుద్దులు, పకీరు వేషాలు, చెంచువేషాల, సోది, 
జంతరుపెక్తై, డపస్పుపాటలూ, బృందగానాలూ మొదలై నవి శిక్షణ ఇవ్వదిడ్డాయి. 


జానపద కళారూపాలు, ప్రజానాట్యమండలి, (ప్రగతిశీల దృక్పథం. 771 


db 


శికణ పొందిన కళాఠారుల్లు మిక్కిలి నేని, మాచినేని, చదలవాడ, పెరుమాళ్ళు, కేశవ 
రాఫ్సు, అమృతయ్య, ఏసుదాసు. మొదలై నవారు. కోగంటి, కోసూరి పున్నయ్య శిరివి 
సెట్టి సుబ్బారావు మొదలై నవారు శిక్షణ ఇచ్చారు. 


బున న ీబిగ్రాలు : : 
ఆ శిబిరం తరువాత ' కృష్టా జిల్లాలో ఎన్నో శిబిరాలు నడిచాయి. ఎందరో కళా 


కారులు తయారయ్యారు. వెన్నో బుర్రకథ దళాలు, పాటలు పాడే దళాలు, చి; త 


విచ్చిత జానపద కళారూపాల దళాలు తయారయ్యాయి. కేవలం పురుషులే కాక స్త్రీల 


చళాలు, బాలబాలికల దళాలు: కాడ ఏర్పడ్డాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో, 


మోటూరు ఉదయం దళం, 'రష్యన్‌ వీరనారి టాన్యా బుర్రకథను చెప్పేవారు 
అలాగే కొండేపూడి రాధ, .తాపీ రాజమ్మ, వీరమాచనేని సరోజని, దళం ఆలూరి 
సతారామరాజు బుర్రకథను అత్యద్భుతంగా చెపేేవారు. 


ము మిట్టిపడే పిటి ట్రరయ్యా? : 
i థ్రీ గుత్తాల గోపిరెడ్డి అనే పాత గేయం బాణీతో హిట్లరును గురించి సుంకి ల్‌ 
గేయం వెలవడింది. 
ఓ, మిట్రిపడే హిట్టరయ్యా 
ఏటికి ఎదురీదుచుంటివా En 
రాజ్యం కూలదోపీ 


నీదు రాజ్యం నిలపబోతే 
సేనలన్ని చెదరిపోయేనా HEH 


ూలిరైతులపాలి స్వర్దం 
నేలమట్టం చేయబోయి 
కాలుజారీ నేలబడితివా HEH 
అలాగే కోలాట కీరన : 
అణాల 
మాస్కో పాలిమేరలోనా, మారణయంత్రాలు నిలిపి 
మాడ్చేవేసెరా రెడార్మీ పూడ్చేవేసెరా మా 


772. జానపదకళలారూ పేలు 
_ లెనినుగాడులోనా, శతువలయము చించి 
చీల్చేవేసెరా రెడార్మీ రూల్చేవే సెరా 1మా॥ 
మరో కోలాట కీ రన: 
pn) 
స్టాలినోగాడుదాక సాగిరానిచ్చి నిన్ను 


ఎజ్బసేన చుట్టుముట్టి గొజ్జెకోత కోయుచుండ 
హిట్లరూ ఆబ్బ నా కళ్ళు చల్లబడ్డ వోయి హిట్లరూ స్టా 


స్రాలినంతోజ్జుబట్టి కాలు సేతులంట గట్టి 
జర్మనికి తెస్తునన్న జ్వరము వదల నిన్ను తన్న 
హిట్లరూ ఆహ నీ తిక్క కుదిరిపోయనోయి హిట్లరూ ॥స్తా॥ 


Pa) టే! 


mu క 
: mB 
వకవ క క కనన. 


కాం 
న్‌ 
>» 
రక్‌. 
ణి 
తే? 
ల దవా 
అ 


fe pa 
A BT 
il 
| 


: “= 





మిక్కి_లినేని, ఉమామహే వాశ్వరరావు, మాచినేని బుర్రకథ దళం 
హిట్టరు వీధి నాటకం : 


వీథి నాటకాలను కూచిపూడివారు (ప్రముఖంగా (ప్రదర్శిస్తున్న తరుణంలో 
ఆ స్టాయిలో కోగంటి గోపాలకృష్ణయ్య, హిట్లరు పీథి నాటకాన్ని (వాశారు.. 
దీనికి కూచిపూడి వేదాంతం వెంక్‌-పేళ్వర్లుగారు. శిక్షణ వ్యాధు; ఫాసిస్తుల (పళ 
యార్భాటాలను ఈ విధంగా చ్మితించారు. 


జానపద కళారూపాలు, (ప్రజానాట్యమండలి, ప్రగతిశీల దృక్పథం 773. 


న్‌ కీర్తన 
వెడలె హిట్టరు నభకూ 
 సూటుబూటు నిటులను చూపుతు 

జర్మన్‌ ఫిటింగ్‌ ఆఫ్‌ కటింగుతో | వెడ॥ 

హిట్టరు పరివారంతో _ కీర్తన. 
. సిద్రమయ్యె హిట్టరూ - యుద్రమునకు 

ముందు వెనుక మస్పోలిని టోజో 

కుడి యడమల గోరింగ్‌ గోబెల్పులు 

బలగముతోడను కొలువుకూటముకు [| వెడ॥ 
అంటూ వీథి భాగవత కత్తులో నృత్యం చేస్తూ వుండగా వా ర్తాహరుడు అపజయ 
వార్తలు తెస్తాడు. అప్పుడు హిట్లరు. 

క్తేర్రన 

వినుడి వినుడి నా వీరపతాపము 

సాలి నెంత స్టాలిన్‌ (గాడెంతరా 

పక్ష పక్షముకు లకేల సైన్యము 

ఆంపెద శతుల జంపెద నిక్కము 1వినుడి!! 
ఈ విధంగా హిట్లరు అంతముతో వీథి భాగవతం ముగుస్తుంది. ఇలా (ప్రగతిశీల 
దృక్పథంతో కోగంటి పేరిగాడి రాజ్యం, తెలంగాణా ప్‌ నాటకం సిమ్లా భాగవతం 
మొదలై నవే కాక ఎన్నో చిత విచ్చిత జానపద కళారూపాలను (ప్రజా సమస్యలను 
తీర్చిదిద్దే ఎన్నో గేయాలను రచించారు. 


త ధ్యామయాగురుడ ; 
నందామయాగురుడ నందామయా అనే (పాచీన జానపద గేయ బాణీలో 
కోగంటి గేయం. 
తధ్యామయా మనకు తధ్యామయా 
ఇంక అనందజీవితమె తధ్యామయా త 
సకల మానవజాతి చావు (బ్రతుకుల జేర్చు 
'ఘోరయుద్దము జరుగుచున్నాదయా 11త॥ 


సర్వలోక (పజ = సోవియట్‌ తో బేరి 
స్వేచ్చకై పోరాడుతున్నాదయా టం 1త॥ 
తుమ్మెద ఐ పాట | 


అంధదేశ ౦లో దనరా పర్వదినాలలో (శ్రామిక | జన స్త్రీలు, తుమ్మెద పాటలు... 
పాడుకుంటూ రైతు ఇళ్ళకు వచ్చి పారితోషి రా రాలను పొందుతారు. అదేరీతిలో యుద్దాన్ని 
గూర్చి సుంకర గేయం ఇలా వెలువడింది. 

పాడవే పాడవే తుమ్మెదా, సే 

ముల పాటలెన్నో MU ము మ తం 


పండించు పండించు .. .  .__ __ 1కు॥ 
మంచి పంటలను పండించు . 1S 


దేశాన చూడవే తుమ్మెదా 
పెద్ద తిండి కరువొచ్చింది... ౨. 
పకీరు గీతాలు : 
ముఖ్యంగా పకీర్లు అల్లా నామాన్ని జపిస్తూ 'మహమ్మదీయులను ఆశీర్వదిస్తూ 


మహమ్మదు (ప్రవక్త క బోధనలు ప్రచారం చేస్తూ వారిని మాత్రమే యాచిస్తారు. ౪ 
గీశాల్లో కోగంటి హిందూ దుస్తి౦ ఐక్యత గూర్చి ఇలా వివరించాడు. 


పొడి పంటల్‌ సల్‌గుండా లి. జై  *అల్హాకెనాం 
తలి పిలల్‌ సల్‌గుండాలి . 
అన్ని జాతుల (పజలు 
వార్కి హేకం కావాలండి 
హిందూ ముస్టిములంత 
వార్చి హేకం కావాలండి 


కొండరాళ్ళను బండరాళ్ళను పగలకొడుతూ (శ్రమను మరిచిపోవటానికి ఒక 


రయం (పకారం గొంతులు కలుపుతూ ర సుంకర 'హింరూ ముస్పిం ఐక్య 
తను ఈ విధంగా (పబోధిసాడు. ay | 


థం 775 


య 4 (| ల న్‌ చ త. అ = ww yf hh. 
జొనపవ కళారూపాలు, [పేజా నాట్యమండలి ,పగతిశీల చృక 


; తాపీ రాజము 


(రకథ దళం 


అబ్బూరి సీశారామరాణజు ౫ 


HE 





776  జానపదకలళారూపాలు 


చెట్టుందా చేనుందా = పొట్టుందీ ఇద్దరికీ 
కరువొచ్చి చస్తున్నాం వ్‌ కాపోళ్ళా ఆన్నయ్యా 
అంటూ ఆనాటి పేద (పజల కష్టాలను షర కనువిప్పు కలిగించారు. 
గెల సుదులు: 
గిది 
గొల్లసుదులను చెప్పేవారు యాదవ ఒర్మితకు సంబంధించిన కృష్ణలీలలు, 
౧౧ ద % 
కాటమరాజు కథ మొదలై నవాటిని సుద్దులదారు (ప్రచారం చేస్తూ వుంటారు. ఇది 
మన (ప్రాచీన కళారూపం. ఈ రూపాన్ని ఆనాటి సరిస్టితుల కన్వయిస్తూ కోగంటి 
గొల్లల గోతాలు గొణై చల కెముక 
గొక్టైల గోత్రాలు గొల్లల కెరుక 
విరి వారి గోత్రాలు తోడేళ్ళ కెరుకో 
అంటూ ఈ బాణీలో పాసి సిస్టుల యుద్దాన్ని ' వి పరిసూ 


తూర్పున ఒక నక్క - తుప్పు తలనక్క neat 
పడమర ఒక నక్క - బక చిక్కిన నక్క 
ఆ నక్క ఈ నక్క = జనాన్ని మాడ్చె 
జపాను ప్రభుత్వానికి పెద్ద బౌకో). 
జర్మని గోతాలు - జపాను కెరుక 
జపాను గోతాలు - జర్మని కెరుక 
i జపాను జర్మని గోత్రాలు సోవియట్‌ కెరుకో 
పడవ పాట: 
"పంటపొలాల ప్రక్కన (పవహిాంచె కాలువల్లో పడవల్ని లాగుతూ పాటపాడే 
విషయం ఆందరికీ తెలిసిందే ఆ పాట బాణీలో దేశ సమైక్యతను వివరిస్తూ కోగంటి 
పడవెళ్ళి పోవుచున్నదీ 
ఐక్యతా పడవెళ్ళిపోవుచున్న దీ 
ఆన్ని జాతులవారి కందుతుందీ పడవ 
స్వయంనిర్ణయ సూత్రాన్ని 
చాటుతుంద్‌ పడవ 1 పడవెళ్ళి॥ 
అని .దేశ సమైక్యతనూ, స్వయంనిర్హయ స్ఫూతాన్నీ పడవపాటలో వివరించారు. 


జానపద కళారూపాలు, (ప్రజా నాట్యమండలి, (ప్రగతిశీల దృక్పథం 777 


సోదె: 


ఇంటింటికీ తిరిగి జరిగిన విషయాలనూ, జరగబోయే విషయాలనూ సోదె 
చెప్పే ఎరుకల స్త్రీలను గురించి అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సోదెలో 
కోగంటి 
అంబా సణకు, జగదాంబా పలుకు, మాయమ్మా సలుకు, కంచి కామాశమ్మా 
పలుకు అంటూ. 
ఓయమ్మా మెం పిశాచులం గాదె 
పనుభూతాలం గాదె; మాతృ(దోహులం గాదె 
మం|త్రగాళ్ళం గాదె పెద్ద దోపిడిగాళ్ళం గాదు 
ఫాసిస్తు భూతాలం గాము 
ని గర్భవాసాన పుట్టిన బిడ్డలమండి 
తెలియదే తల్లి 
నికృష్టపాలన నిలువునా చెండ 
(ప్రతిజ్ఞ పట్టామె ames మము 
గన్నతల్లి 
అంటూ ఎన్నో జాతీయ సమస్యల వరకూ ఏకరుపు పెట్టి (పేకకులకు కనువిప్పు కలి 
గించేవారు. 
బర కధలు : 
నాటి నుండి నేటి వరకూ బహుళ పచారం పొందిన జంగం కథలు ఈనాడు 
బురకథలుగా వెలువడుతున్నాయి. ఒకనాడు మత (పబోధానికి, ఆధ్యాత్మిక తత్వావికి 
అనుకూలంగా ఉపయోగపడిన జంగం కథలను దేశభక్తికి (పతిబింబాలుగా సుంకర 
కష్టజీవి, రైతు విజయం, స్టాలిన్‌ గాడ్‌ యుద్ధం, వీరేశలింగం, అల్లూరి సీతారామ 
రాజు మొదలై న అనేక బుర్రకథలు రచించారు. 
నాజరు బెంగాలీ కరువు బుర్రకథను. పల్నాటి వీరచర్మిత్రను, బొణ్సిలి 
యుద్ధం మొదలైన బృురకథలను (పజాొనాట్యమండలి కళాకా రులై న నాజరు, పరు 
షో త్తం, రామకోటి, మిక్కిలినేని, మాచినేవి, పట్టం సెట్టి, కోనూరి పున్నయ్య, సిరివి 
సెట్టి, పెరుమాళ్ళు, చదలవాడ, వల్లం, కేశవరావు "మొదలై న అనేకమంది కళాకారులు 


రాష్ట్ర వ్యాపితంగా వ్యాపింపచేశారు. 


సల © «4 జానపదకళారూపాలు' 


జముకుల కథలు : ib 
జముకుల కథ కాకతీయుల కాలం నుంచీ బహుళ (పచారంలో : వుంది... 
అలొంటి కళారూపాన్ని తీసుకుని గురజాడ (వాసిన కన్యక గేయాన్ని జముకుల. 
కథగా మార్చిన స్యక్తి మీసం లక్ష్మణరావు. విష్ణువర్ధన మహారాజు కన్యకను -ఎలా-' 
చెరపట్లేందీ, కళింగదేశంలో రాజు చేసే దురంతాలను వర్ణిస్తూ (వ్రాసిన ఈ కథలో 
(పస్తుత రాజకీయ సాంఘిక సమస్యలను జోడించి అత్యద్భుతంగా (వాసిన కథను, 
పీసా లక్ష్యణరాషు,నరసింహారావు, తొ త్త డి సింహాచలం, మిక్కిలినేని, మాచినేని 
ఉమామహేశ్వరరాపుల దళం, కన్యక క కథను ఆం|ధదేశ మంతటానే కాక, మృదాసు 
విజయవాడ, ఢిల్లీ మొదలైన రేడియో కేంద్రాలలో కాడ (ప్రసారం చేయడం 
జరిగింది, 
జంతరు పెటు: 
(oa 
ఆం(ధదేశంలో పర్వదినాలలో జాతర్ల లో, ఈ జంతరు తమాషా చూసిసూ 
సిన్నల్ని, “పెద్దల్ని అలరిస్తారు. ఈ క కళారూపాన్ని కోగంటి 
పెస తమాష చూడర బాబు 
ఏమి లాహెరిగ వున్నదొ చూడు 
జంతర్‌ మంతర్‌ చూడర బాబు 
అనే మకుటాన్ని ఇలా మార్చివేళారు 
లాయరమ్మ లాయరో = లాయం పెట్రి చూడర బాబు 
ఎంత లాయరుగ వున్నదొ చూడు ప 
భారతదేశపు తీరును చూడు స 
నల్లధనంతో సంచులు నిండి 
కొల్లగొట్టిన ఘనులను చూడు an 
ధరలను పెంచిన ధనికుల చూడు ae 
బ్రిటిషు తొత్తుల కుటలు చూడు 
గాంధితాతా బోధలు చూడు 
జిన్నా వేసే ఎత్తులు చూడు 


౨3 

33 

Fr | 

అంటూ నాటి ఆర్థిక క రాజకీయ సాంఘిక నమస్యలకు సంబంధించిన ఎన్నో దారుణా 
ను (పజా నాట్యమండలి దళాలు (ప్రదారం చేళాయి:' ఖీ న 


se ares 
(1 [స స Ne ని 


న 


న చ మ 


4 గ 
Ses 


Bon 


ie 


జ గ్‌ శ! 
న 
స్ట: న న 





మోటూరు ఉదయం, నువాంకాళి లక్ష్మీ, చింతల కోశేళశ్వరన్ము, టాన్యా బుర్రకథ దళం 


వినరోరి నరసిమ్మ 
వుండు గూడెం మాది 





1నందాన॥ 


33 


గ్రాలినేని, మాచినేని 


పటం సెటి, డా॥ మికి 
య శు 


» 
3 


క జముకుల కథ 


జానపద కళారూపాలు, (ప్రజానాట్యమండలి, (ప్రగతిశీల దృక్పథం 781 


చేతిడే ముద్రమ్మ ॥నందాన॥ 
చెయ్యెత్తి దానాలు 


33 


అంటూ భ(దాచల ప్రాంతాల నుండీ వచ్చి యాచించి వెళ్ళిపోతూ వుంటారు. 
చెంచులు. ఈ బాణీని ఆసరాగా అయ్యపు వెంకటకృషయ్య దేశభ కిని [పబోధిస్తూ. 
లి శాలి నన 


మనది భారతదేశమమ్మా  ॥నందానా॥ 
మనది భారతజాతి తల్తీ a 
భారతీయుల ము మనమమ్మా ఫ్‌ 
బానిసలమైనాము తల్లీ క 
మన బాలచం!దుడూ 3 


మన ఖఢ తిక్కన 3 
మన్యంపు వీరులూ వ 
మున రెడిరాజులూ నన్‌ 
తమ శౌార్యమయ రక్త ప 
ధారాసవంతిలో 


తడిసి మెదిపిన విర క్‌ 
ధ్మాతి యిది మా తల్లి 
మనది భారత దేశమమ్మా 


53 


క్ర 


ఈ విధంగా (పాచీన జానపద కళారూపాలను, (పజాపోరాటాల రంగస్థం 
(పజానాట్యమండలి పునరుజ్జీవింపచేసింది. ఆ విధంగా-బురకథ _జముకులకథ జ 
హరికథ = కోలాటం = జంతరువె పెళ్లై = చెంచీకపాట = పకీర్లు షే సై _పె నృత్యం. గొల్ల 
సుద్దులు = సోది _ పిచ్చిగుంటుల కథ _ వీథి నాటకం, డప్పుల సతర డప్పుల 
కోలాటం, చెక్క భజన, జేగంట భాగవతులు, సమిష్టి నృత్యాలు. బృందగానాలు 
ఇలా ఎన్నో కళారూపాలను (ప్రదర్శించారు. కొన్ని వందల దళాలు, వేలమంది కళా 
'కారులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. (ప్రజలలో చైతన్యాన్ని కలిగించారు. 


(పజా నాట్యబురడ లి: 


(ప్రజా నాట్యమండలి కళారూపాలను కొన్ని లక్షలమంది చూశారు. ఆనాటి 
తెలుగు జాతీయ జీవితంలో (పజానాట్యమండలి ఒక (ప్రముఖ స్థానాన్ని ఆక 


782 న స ల న లం. 


మించింది. ఆట్ట్లడుగున పడిపోయిన (పాచీన కళారూపాల నన్నిటినీ సంస్కరించింది. 
ఆం|ధనాటకరంగచరి త్రలో ఒక మహావిష్ట వ వాన్ని తీసుకు వచ్చింది. 

(ప్రజా నాట్యమండలి దోపిడిదారుల్నీ, సంఘ విదోహుల్ని సంఘంలో వృసం 
కుళ్ళునూ, కళారూపాల ద్వారా, పాటల ద్వారా, నాటకాల ద్వారా కడిగి వేసింది. ఈ 
విధంగా అవతికాలంలో నే ఆంధ పజలలో నూతన చై తన్యం కలిగించింది. 

_పజానాట్య మండలి ఉద్యమం మహ _త్తరమైంది. దాని ఆశయాలు గొప్పవి, 
దాసి పోషకులు (ప్రజలు. (ప్రజా నాట్యమండలి ఆశయాలను, సంప్రదాయాలను 


ల్‌ 
'చేళంలో అనేక సంస్థలు అనుసరించాయి. 


అన్న తమ్ముల చీలికలు : 


దీర్చచర్శిత కలిగిన కమ్యూనిస్టుపార్టీ 1964 వ సంవత్సరంలో రాజకీయ విభే 
దాలతో చీలిపోయింది. కమ్యూనిస్లు ఫౌర్తీ, మార్క్సిస్టు పార్తీ, మార్క్సిస్టు లెనినిస్లు 
పార్టీ, నక్షల్‌ బరీ ఉద్యమంతో ఏర్పడిన నక్స ఎలెట్లు, పీపుల్స్‌ చార్‌ పార్టీ ఇలా కమ్యూ 
విస్తు పార్టీ చీలికలై 'పేలికలై ఎన్నో శాఖలుగా విడిపోయారు. ఎవరికి వారు అన్ని 
రంగాలలోనూ చేశేవేశే సంఘాలను పెట్టుకున్నారు. ఆంధ పదేళ్‌ (పజానాట్య. 
నుండలిగాను, జననాట్యమండలిగాను, _పజానాహితిగాను ఇలా ఎన్నో సాౌంస్కృతిక 
సంఘాలు ఏర్పడి అసలు (ప్రజానాట్యమండలి విడిపోయింది. 

ఆలాగే, (పజానాట్య మండలికి ఆండదండలుగా వున్న అభ్యుదయ రచయితల. 
సంఘంలో కూడా చీలికలు వచ్చాయి. 1170 లో విప్లవ రచయితల సంఘం ఏర్ప 
డింది. ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ తరపున ఆంధధ్య్మపదేశ్‌ _పజానాట్య మండలి, 
మార్క్సిస్టులు, ఆంధ పదేక్‌ వజానాట్యమం డలి జనసాహిొతి _పదర్శనాలు, పీస్పల్చు 
వార గ్రూపు, జననాట్యమండలి ఇలా (గూపులుగా Bani ఎవరి పొలసీకి తగిన 
విధంగా వారు పాటలనూ, కళారూపాలసు సృష్టించుకుని పని చేస్తున్నారు. అందరూ 
అందరికీ కూడూ, గుడ్డా, వుండటానికి ఇల్లు కావాలనేవారే, దోపిడీ విధానం పోవా 
లనేనారే, అందరికీ సమానత్వం తని రే. అందరి ఆళయాలూ ఒక పే అయినా 
కలిసిపోయి పనిచేసే విధానం ఎవరి శరప్పనా కనిపించడం లేదు. ఈ 
ఎవరికి వార వారి వారి కార్య! కమాలను సాగించుకుంటున్నారు. 


ఇక్కడ నేను ఏ పార్టీనీ ఏ సాంస్కృతిక ఉద్యమాన్నీ విమర్శించదలుచుకో 
లేదు. అయితే పూర్వవై శ్ర. మ సారం కొవాలి. జాగ్భతి నుంచి మేలుకో 


జానపద కళారూపాలు, (ప్రజానాట్యమండలి, (పగతిశీల వృక్పథం 783 


వాలి, అన్ని సాంస్కృతిక సంస్థలూ, (ప్రజానాట్యమండలి తరువాత వచ్చినవే. 
అందరూ _పజానాట్యమండలి బాటలో నే నడుస్తున్నారు. (ప్రజానాట్యమండలి వారసులే 
వారు. ఏ (పజల కోసం వారు పని చేస్తున్నారో వారినందరినీ నేను అభినందిస్తు 
న్నాను. అందరూ ఆత్మ విమర్శ చేసుకుని ముందుకు నడవాలన్నదే నా కోరిక. 
మాతృసంస్థ (పజానాట్యమండలి i 

(పేజా నాట్యమండలి కళారూపాలను కొన్ని లక్షల మంది చూశారు. ఆనాటి 
తెలుగు జాతీయ జీవితంలో (ప్రజానాట్య మండలి ఒక (ప్రముఖస్థానాన్ని ఆక్రమిం 
చింది. అట్ల డుగున పడిపోయిన (పాచీన కళారూపాలనన్నిటినీ సంస్కరించింది. 
ఆంధ సాంస్కృృతికోద మంలో మహావిప వాన్ని తీసుకు వచ్చింది. 

(పజానాట్య మండలి దోపిడిదారుల్నీ, సంఘ వి దోహుల్ని సంఘంలో వున్న 
కుళ్ళునూ, కళారూపాల ద్వారా, పాటల ద్వారా, నాటకాల ద్వారా కడిగి వేసింది. 
ఈ విధంగా అనతికాలంలో నే నూతన చైతన్యం కలిగించింది. 


' శజానాట్యమండలి ఉద్యమం మహ తత్తర మైంది. దాని ఆశయాలు గొప్పవి. 
దాని పోషకులు (పజలు. (ప్రజానాట్య మండలి mee సం(పదాయాలనూ 
చేశంలో ఆనేక అభ్యుదయ నాటక సంస్థలు అనుసరించాయి. అభ్యుదయ నాటక 
సమాజాల “పేర్లతో (ప్రజానాట్య మండలి ఉద్యమం కొ త్తరూపు తీసుకుంది. ఆనాటికీ 
ఈనాటికీ ప్రజానాట్యమండలి అజేయమైంది. 

నలభై అయిదు సంవత్సరాల [క్రితం స్థాపించబడిన (పజానాట్య మండలి 
ఉద్యమం ,... తెలంగాణా పోరాటంలో పని చేసింది. [పజానాట్య మండలి కళాకారులు 
చాటి కాంగెసను (పభుత్య దారుణ హింసాకాండకు గురై నారు, 
డా॥ రాజారావులాంటి ఉద్యమ నిర్మాతలు ఎందదో అమరులై నారు. 
వారి "పేర్లన్నీ ఇక్కడ (పస్తావించడానికి అవకాశం లేకపోయింది. 
కావాలనీ ఏ కళాకారుణ్లీ విస్మరించలేదు. అందరూ మహానుభావులే 


అందరికీ వందనాలు. 





బంధ ర అనుబంధర 
ఆయా రావాల జానపద కళొ విన్యాసం 


. త్రరతరాలుగా (పజల నుురూతలూగించిన జానపద కళారూపాలు (పజలలో ఎంతటి 
సంచలనాన్ని కలిగించాయో, అవి (పజా జీవితంలో ఎలా పెనవేసుకుపోయాయో, 
వారి వినోద విజ్ఞాన వికాసాలకు ఎంతగా కోడ్చ 
డాయో, (క్రమానుగతంగా (ప్రజాదరణ లేక ఎంతగా 
శిథిల'మై పోయాయో. ఈనాడున్న కళారూపాలు 


ఎలా 'కృోశించిపోతున్నాయో పై పెన వివరంగా తెలుసు 
కున్నాం. 


అలాగే ఆయా సోదర రాష్టా9లలో ఆయా 
జాతుల, మతాల, భాషల, సాంస్కృతిక వ్యవ 
హారాల కనుగుణంగా, ఆదిమకాలం నుండి ఆధునిక 
కాలంనరకూ ఎన్నో జానపద కళారూపాలు ఆభి 
వృద్ది పొండాయి. (ప్రజలను (ప్రభావితం చేశాయి, 
మన న క గురించి తెలుసుకోవడంతో పాటు. ఇతర రాష్ట్రాల కళారూపా 
లను గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. 


రరాటక 
ఐఖి 





మన ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తమిళ, కన్నడ, మళయాళ, మహారాష్ట్ర 
కళారూపాలకూ ఎంతో సారూప్యముంది. మన రాష్ట్రంలో వున్న కళారూపాలు 
కొన్ని కన్నడ రాష్ట్రాలలో వున్నాయి. ఆలాగే తమిళనాడులో వున్నాయి. ఒకప్పుడు 
ఈ రాష్ట్రాలన్నీ ఒకే రాజుల ఏలుబడిలో వుండటంవల్ల, ఒకే రకమైన కళారూపాలు 
కూడా అభివృద్ది చెందివుంటాయి. అలా చూసుకున్నప్పుడు మన  తోలుబొమ్మలూ, 
యక్షగానాలూ, బుట్ట బొమ్మ లూ, పొములవాడి నృత్యాలూ, కీలుగుళ్టొలూ, హారి 
కథలూ మొదలై వద అనేకం వున్నాయి. 

ముఖ్యంగా కర్షాటకలో అత్యంత [పాముఖ్యత వహించేవి యక్షగానం, ప్పరవి 


ఆట్లం, నందికొక్‌ కుణేతి, వీరభద్ర కుణీతి, రంగద కుణితి, వీరముఖల్‌ కుణితి, 
తూరి కణితి మొదలై నవి ముఖ్యంగా వున్నాయి. కుణితి అంటే నృత్యం. అలాగే 


“గారుడీ దొంబె” త్‌ కళారూపం చాలా ముఖ్యమైనదంటారు (పొసె ఫెసర్‌ ఎస్‌. 
గంగప్పగారు నాట్యకళ, జానపద కళల (పత్యేక సంచికలో. 


బ౦ంధథధ౦-ఆనుబ౦భథం౦ 785 


పౌరాణిక సంబంధ మైన కళారూపాలలో భాగవత కాలజ్ఞాని, గమకి, కీర్తన. 
కార, (పవచనకార. జంగమ. గొరవ. గొండలిగ, కథగార, హోసన్యగార, నకతి 
నట్టువ, బహురూపి, హగలు వేష ఆట. అం'యే మన పగటివేషాల మాదిరి. అలాగే. 
కోలిబసవ (గంగిరెద్దాటు, మారమ్మ, దాసరాట మొదలై నవన్నీ మన తెలుగుదేశంలో 
వున్న శే వున్నాయి. 
కైరథ 

కేరళలో (ప్రసిద్ధిగాంచిన నృత్యాలలో కథకళి చాలా ముఖ్యమైంది. దానిని: 
శాస్త్రీయ నృత్యంగానే భావిసారు. అలాగే పూజా సమయంలో “పులయనులు? 
పూనకం అనే నృత్యాన్నీ, ఓనం పండుగ సమయంలో “కైకొత్త కళ) అన్న 
నృత్యాన్నీ, కుమ్మి నృత్యాన్నీ చేస్తారు. తెలుగు దేశంలో వున్నే ఈ ఇక్కడ కూడ 
తోలుబొమ్మలాటలు, కోలాటం. హరికథ మొదలై న కళారూపా లున్నాయి. ఆలాగే. 
పాలఘాట్‌ అడవులలో గిరిజనులు చేసే ఎచేలకరడి” అనే వేట నృత్యముంది. మల 
బారు (ప్రొంతంలో కట్టి ముక్కలు పట్టుకుని చేసే “మొప్ల్తాహ్క€" నృత్య ముంది. 
అలాగే మహాభారత యుద్ధ గాథలకు సంబంధించిన “వెలక్క_లి'” వీరనృత్య ముంది. 
కేరళలో అందరినీ ఆకర్షించే పడవ పందాలు వున్నాయి, పందాలు ఆయిన తరువాత 
పల్లెల్లో యువతులు “అట్లపూ' అనే నృత్యం చేస్తారు. 
తమిళనాడు 

తమిళనాడులో శాస్త్రీయ నృత్యంగా భరతనాట్యం అధిక (ప్రాముఖ్యం వహిస్తూ 
వుంది. అయితే తమిళ (ప్రాంతంలో అధిక (పచారంలో వున్న నృత్యం తెరుకూ త్తు, 
ఇది సంగీత (ప్రధానమైన జానపద బయలు నాటకం. (దొపదీ హరణం (ప్రధాన ఇతి. 
వృత్తం. ముఖ్యంగా దేవాలయాలలో దీనిని (పదర్శిసారు. 

అలాగే కొరవంజి” కీలుగుత్తాల ఆట వుంది. అలంకరించిన ఇత్తడి బిందెను. 
నెత్తిమీద పెట్టుకుని చేసే చిందు నృత్యం కన్నుల పండువుగా వుంటుంది. అలాగే 
కోలాటం, కుమ్మి, గరగ మొదలై న స్తీలుచేసే నృత్యాలు అధిక(పాముఖ్యాన్ని ఇస్తు 
న్నాయి. ఇవి ఆంధదేశంలో కూడా (వపచారంలో వున్నాయి. 
మహారాష్ట్ర 

టు 

ఆంధ్యపదేష్‌లో మాదిరే మహారాష్ట్రంలో తోలు 
బొమ్మలాటలు, యక్షగానం, హరికథ వున్నాయి. మహా 
రాష్ట్ర (ప్రజలు చూచి ఆనందించే జానపద నాట్యం, 

M -50 





786  జానపదకళారూపాలు 


తమాషా, ఆరుబయలు రంగస్టలంలో మూడు వై పుల తెరువబడి వుంటుంది. విఘ్నే 
శ్వర (పొౌర్దనానంత రం వాద్యబృందంవారు మంచి కోప్పలో 
పాటలను వినిపిస్తారు. తరువాత గోపీ నృత్యం పుంటుంది. 
ఇందులో సంవాదంతో కూడిన నృత్యాలు కొంతవరకు 
అసభ్యంగా వుంటాయి. సంగీత బౌొణీలు మంచి రక్తి 
నిస్తాయి. ఈ నాట్య బృండాన్ని “ఫడ్‌” అంటారు, డప్పు, 
తుం తం న్యా, అనే వాయిద్యాలను వాయిస్తారు. మధ్య 
మధ్య లావణీకి సందింధించిన శృంగార, వీర గీతాలను 
ఆలాపిసారు. | 

మహారాష్ట్రలో దీపక్‌ నృత్యమూ, లేజిక్‌ నృత్యమూ బహుళ జనాదరణలో. 
వున్నట్లు డా॥ డి, వై. సంపత్‌ కుమార్‌ నాట్యకళ జానపద కళల (పత్యేక సంచికలో 
ఉదహరి౦చారు. 





గోకులాస్టమినాడు “దహిబండి” అనే నృత్యం చేసారట.:. వహి అం పే పెరుగు. 
పాలూ, పెరుగులను దొంగిలించే. శ్రీ కృష్ట లీలలకు సంబంధించిన సృత్వాలు 
చేసారు. 

లలిత ముద అనే నృత్యాన్ని మధ్యయుగం నుంచి సంప్రదాయంగా (పదర్శి 
స్తున్నారు. ఒకనాడు పొరాణీక గాథలకే (ప్రామాఖ్యం వున్నా, ఈనాడు దైనందిన 
జీవితంలో తారసిల్లే పాత్రలను దృష్టిలో పెట్టుకుని వ్యంగ్యంగా చిత్రిస్తున్నారు. 
లలిత నంటే నవర్మాతికి జరిగే ఉత్సవాలలో చేసే సంగీత కీ ర్తనలు. 

అలాగే ““గోంఘల్‌'' నృత్యాన్ని చేస్తారు. ఈ నృత్యాన్ని (పదర్శించేవారు 
గోంఘల్‌” అంటూ పొట పాడుతూ నృత్యం చేస్తూ, ఆంబాదేవిని ప్రార్థిస్తారు. 
వివాహ సమయాల్లో ఈ (ప్రదర్శనాలను ఏర్పాటు చేసారు. 

“ధోలానాచ్‌ *దళావకార'”, *తరవ”),' “కోలయానాద్‌ ”” (జాలరి నృత్యం 
రాధానృత ౦. “దిండి”, “కూటి”, ““తిపి"”, “గోపనృత్యం””, “గౌరీగణ 
పతీనాచ్‌'”, ““బోహడ”' అనే జానపద నృత్యనాటకాలు, బాలికలు చేసే ““పుంగడి”' 
న్యత్యాలు మొదలై నవి మహారాష్ట్ర లో (పపిద్ధి ఫొండా ము, 
రౌ జస్హా త 

జానపద కళారూపాలకూ, జానపద నృత్యాలకు రాజస్థాన్‌ (పముఖస్థ్రానం 
వహించింది. రాజస్థాన్‌ లో వినాహ సందర్భాలలో ““ యూరియా” అనే నృత్యం 


ఎఖ 


బంధ౦-ఆనుబ౦ధథం 787 


పేరు పొందింది. యూరియా అంటే కొయ్య కజ్దిలు పట్టుకుని వలయాకారంగా 
ఏర్పడి, కట్తలు కొడుతూ లయబద్దం గా నృత్యాలు చేసారు. ఈ నృత్యం ఎంతో 
ఆకర్షణీయంగానూ, ఉ_తేజకరంగానూ వుంటుందంటారు సంపత్‌కుమార్‌. అలాగే 
దేవీ నవర్మాతి సమయాలలో “గర్భా'' నృత్యం చేసారు. రాజప్పుత స్త్రీలు పాటలు 
పాడుతూ చేసే “మౌహులో””, ోఫండారోి” నృత్యాలు సాంప్రదాయ నృతా్యలుగా 
వర్ణిల్లాయి. ముఖ్యంగా ఈ నృత్యాలను వివాహ సందర్భాలలో చేస్తారు. 
_తర్‌తల్వార్‌ కత్తిసాము నృతా్యన్నీ, డోలు నృత్యాన్నీ హోలీపండుగలో 

గిర్‌ నృత్యాలను sb అత్యద్భుత ౦గా చేసారు. 

అంతేకాక అబ్మీరులోన ““సస్వ్పేలి” “జానపద నృత్యాలనూ మొంటుఆబూ 
లోయలలో గిరిజనులు చేసే గరాసియాలనూ, “ఖయాల్‌” అనబడే నృత్యనాటకాలను, 
రాజస్థాన్‌ (పభుత్వం గుర్తించి వాటిని పోషిస్తూ వుంది. భవాయ్‌ అనే కులంవారు. 
తక క వందల సంవత్సరాలు గా ఈ నృత్య నాటకాలను (ప్రదర్శిస్తూ వున్నారు. వారి 
జీవితాలను అందుకే అంకితం చేసి ఆ కళారూపంద్వారానే జీవిస్తున్నారు. 

రాజస్థాన్‌ జానపద నృత్యాలకు పేరెన్నిక గన్న రాష్ట్రం. + ణ్‌ త్తిమీద విండెలు 
"పెట్టుకుని ఆడే “*తేరాతావీ” నృత్యమూ, వెదురు కట్టలతో తయారు చేసిన గుత్తాన్ని 
ఫలాల తగిలించుకుని ఆడే “కుచ్చి "ఘోరి నృత్యం”: పూజా సందర్భాలలో అశ 
గౌరి నృత్యం (పశంసించ తగ్గవి, 


అ నా ఏం 
ఎక్కడో ఈళాన్య సరిహద్దు రాష్ట్రమైన సౌరాష్ట్రంలో నాగన్ఫత్యాలు ఎంతో 
“పేరు పొందాయి. బుతువులకు "సంబంధి ంచిన “వె ళాఖి నృత్యం”", ““వీహు 


నృత్యం“. “ఖాకీ నృత్యం", పగలంతా కష్టపడి సాయం సమయంలో చేసే 
బగురుంబ నృత్యాలు, పంటల సమయంలో “*మెయ్‌గెనెయ్‌*” నృత్యాలు, లూషై 
కొండల్లోనూ, (బిహ్మవుత్ర లోయలలో చేసే వెదురుగడల నృత్యం, మిజో జాతి 
గిరిజనులు చేసే ““భౌల్లనృత్యం'”, ““గారోనృత్యం””, 
““మిరిహుషారీ నృత్యం'”” బోడోజాతివారి యుద్దనృతా్యలు, 
జై త్యజాతిబారి “లాహోి” అనబడే మత సందింధ మైన 
నృత్యాలు, నాగాజాతివారి |శ్రికూల నృత్యాలు, కోడిపుంజుల 
పోట్లాట నృత్యాలూ, యుద్ధ ద్ధ నృత్యాలూ ఎంతో (పాతి 





కంటు. 


7868 జానపదకళారూపాలు 


మణీపురి 

భారతీయ శాస్త్రీయ నృత్యాలలో మణీిప్పరి లాలిత్య నృత్యం ఎంతో (పఖ్యాతి 
వహించిన నృత్యం. అలాగే భ క్రిసందింధమైన ““రాననృత్యం'” , లాయే హెరోబి, 
శజల్‌చోంన్‌ వీ.ఖంబడొయంబి (శివపార్వతుల నృత్యం) ““పుంగ్‌ చోలం నృత్యం '" 
హోలీవండుగలో చేసే ధాబల్‌ఛోంవీ నృత్యం, గిరిజనుల నృత్యమెన హెలోయ్‌ 
నృత్యం, “'ముఖోరిలాం'” నృత్యం, కబుయ్‌ నాగజాతివారుచేసే ““ఫెచర్‌'” పొన్‌ 
సాలం, ెండన్‌ పెయ్‌బోక్‌ మొదలై న జానపద నృత్యాలు ఎంతగానో (ప్రాముఖ్యం 
వహించాయి. 

అలాగే బర్మా సరిహద్దు కొండలలో అడవులలో 
వున్న *సంగ్‌త౦ం”” పస ఇ రు ఒకరికి గౌరవార్డంచే సే 
విందులో “నెరిచుంగ్లి'” నృత్యమూ. వేటకు దియలుదేరే 
సమయంలో చేసే గూ నృత్యం** (గ్రామాలను 
దాడిచేసే ముందు *బియక్‌ సుట్‌ సుకొ' నృత్యాలను 
చేసారు. 

భూటాన్‌ (పాంతంలో బౌద్దమత సాం పదాయా 
లకు అనుగుణంగా కృ! తిమ వ ae మాస్కులు ధరించి 
నృత్యాలు చేస్తారు. ఇవే ““లేపాచ్‌'”, *షాప్‌దో”' నృత్యాలుగా _పసిద్ధి పొందాయి. 
మధ్య ప దేక్‌ 

మధ్యప్రదేశ్‌లో గోండులు చేసే “కర్మా నృత్యం”), భిల్లులుచే సే “ జబురియా 
నృత్యం”, “కల్పడ్రా ల్రడ్తీ” నృత్యాలూ (ప్రముఖస్దా నాన్ని ఆక్రమిస్తాయి. 

“కట్‌ పుత్రీ 5 అనే బొమ్మల నృత ్య(పదర్శనం, మధ్య(పదేశ్‌కు చెందిన జాన 
పద కళారూపాలలో ఒక (పత్యేకతను సంతరించుకుంది. భారత రామాయజణగాథల్ని 
బొమ్మ లచేత ఆభినయం చేయిస్తూ నృత్యం చేయిస్తూ (ప్రదర్శిస్తూ వుంటారు. 

బ_స్టరు జిల్లాలో గిరిజనులు పొర్లమినాటిరా తి ““నవరాణి'' నృత్యాన్ని, మాఘ 
మాసంలో దేవర” నృత్యాన్నీ. చె చైత్రమాసంలో “చె త్రదండి' నృత్యాన్నీ, 
(శావణమాసంలో “మూంగాి " నృత్యాన్ని చేస్తారు. 


ఖెంగాల్‌ 
బెంగాల్‌లో ఆదిమవాసులు చేసే “స సంతాల్‌” ' నృత్యమూ, వివాహ సమయా 
లలో చేసే *గులేరియా” నృత్యమూ, దసరా సందర్భంలో దుర్గాపూజలనాడు చేసే 





బ౦ధథధ౦-ఆనుబ౦థం 789 


“బతా*” నృత్యమూ, పంట కోతలు ముగిసిన తరువాత చేసే “'బౌలు” నృత్యమూ 
చూడముచ్చటగా వుంటాయంటారు సంపత్‌కుమార్‌గారు. 
పంజొబు 

_ పంజాబు జానపద కళారూపాలలో “పేరెన్నిక గన్నదీ, (పజల నెక్కువగా 
ఆకర్షించేదీ భాంగ్రా నృత్యం. గోధుమ విత్తనాలను చల్లే సమయంలో ఎంతో 
ఆనందంగా సామూహికంగా ఈ భాంగ్రా నృత్యాన్ని చేసారు. ఈ నృత్యాన్ని భారత 
దేశంలో అన్ని (పాంతాలవారూ మెచ్చుకోవటమేకాక విదేశీయుల మన్ననలను కూడా 
అందుకుంది. అలాగే కులూ లోయలో చేసే ఖడ్గ నృత్యం కూడా చెప్పుకోతగిం దేః 
పంజాబులో (పత్యేకంగా చేసే “గిడ్డి” నృత్యమూ, పురుషులు చేసే మరో నృత్యం 
“రుమర్‌'' నృత్యమూ చెప్పుకోతగినవి. ఆలాగే “జామీర్‌””, “*ధృస్‌””, ““సమ్మి 
లోధి””, “దనుల్‌”” అన్న నృత్యాలు కూడా చెప్పుకోత గినవి. 


బీహారు 

వీహారులో “హో*”* అనే తెగవారు దేవపూజ సమయాల్లో చేసే “*మాఘే”” 
నృత్యమూ ఆలాగే వేటలోనూ, యుద్ధసమయా ల్లో నూ చసే దం నృత్యమూ, 
న్యవసాయతరుణంలో చేసే “జోంనామా”” మొదల న నృత్యాలు చెప్పుకోతగినవి. 

అలాగే ఛోటా నాగపూర్‌ (పాంతంటో ఒరియన్‌ జాతివారు ““జదుర్‌'” 
నృత్యాన్ని, రాంచీ (పొంతపు గిరిజనులు ““ఖరియాలి” నృత్యాన్నీ, “కణిట్‌యా'” 
నృత్యాన్నీ చేసారు. 

ఉత్తర పదేెక్‌ 

ఉత్తర (పదేశ్‌లో ఎక్కువ (ప్రచారంలోకి వచ్చిన “*జరాదినటి'* నృత్యం 
ముఖ్యమైంది. ఈ నృత్యంలో బాలికలు పశ్శిములను 
అత్యంత చమత్కారంగా సుందరంగా (వేళ్ళమీద 
(తిప్పుతూ వయ్యారంగా నృత్యాలు చేస్తారు. అలాగే 
అల్లోరా కొండల్లో “భోటియాి” గిరిజనులు చేసే “రంగ్‌ 
భంగ్‌”” నృత్యమూ "ప్రీ గార్వాల్‌ గిరిజనులు చేసే 
“ఛౌఫలకేదారి” నృత్యమూ శౌర్య పతాపాలను (ప్రద 
రించే పాండవ నృత్యమూ బహుజనాదరణ పొందిన 
వంటారు సంపత్‌కుమార్‌ గారు. 





790 జానపదకళారూపాలు 
సౌరాష్ట్ర 
లు | శ్‌ 
శ్రీకృష్ణ భగవానుని జీవిత గాథలై న “దాండియా”, రాసనృత్యాలు*' * 
“కోలాట. నృత్యాలు”, ““వల్లీనృత్యాలు*” అలాగే జాలరులు చేసే “*పథధరా”, 


“ముల ది” నృత్యాలు హుటాషాని అనబడే హోరీ నృత్యమూ ఎంతో (ప్రఖ్యాతి. 
1 
వహించాయి. 


కా న్లీ శ్రరు 

కాశ్మీరు ప్రాంకంలో స్త్రీలు చేసే “క్రజీ” నృత్యమూ, బరెడ్యాలో వున్న 
కైలాస సరస్సు వద్ద జరిగే వుత్సవాలలో “గద్దీ*” నృత్యమూ సాంప్రదాయ నృత్యా 
గా వరిలాణబు. 

“Hae 
ది నొ 

ఒరిన్సా మయూర్‌భంజ్‌ సంస్థానంలో (పప౦ంచథ్యాతి పొంది. “అనాదిగా 
వస్తున్న “చౌ” నృత్యాలూ, (గ్రామీణ నృత్యాలై న పైర్‌, గురుద్వాహన్‌, మాయా 
శబరి నృత్యాలు (ప్రసిద్ది పొందాయి. *చొ' నృత్యం _పత్యేకత, ముఖా లకు మాస్కులు 
తగిలించుకుని నృత్యం చేస్తారు. 


ముఖ్యంగా ఒరిస్సాలో గోండులు దున్న పోతు నృత్యం చేయడం చాలా 
(వసిద్ధి అంటారు ఎస్‌. గంగప్పగారు. 


ర్‌ 


ణి 





రచనకు త డ్పడిన (గంథాలు 


బసవపురాణం . 
పండితారాధ్య చరిత్ర 


తెలుగు పల్లం సర్వస్వం | 
ఆం(ధుల సొంఘిక చర్మిత 
శుకసప్రతి కథలు 

ఆం(ధ మహాభారతం 

యక్షగాన వాజ్మయం 

. శ్రీడాఖిరామం 

దశావతార దరిత్ర 

కాశీ ఖండం 

ఖభీచు ఖండం 

పల్నాటి పీధ చర్మిత 

ఆ౦(ధుల చరిత్ర 

తెలుగు జానపద గేయ సాహిత్యం 
దున (పాచీన కళలు = 

పుట్టు పూర్వో త్తరాలు | 
జానపద నృత్య కళ 

జానపద కళా సంపద 

జానపద విజ్ఞానం 

ఆ౦(ధుల చర్మిత = సంస్కృతి 
(ప్రజా వాజ్మ యము 

దక్షీణ భారత శాసనములు 
యక్షగానం, నాట్యకళ 
జానపద నృత్యాలు 

కాటమరాజు కథలు 

(పజా కళారూపాలు 

చక్క భజన 

తంజాపుర ఆంధ నాయక 
చరిత్రము | 


పాల్కురికి సోమనాథుడు 


_-మర్షింపల్లి సోమశేఖర శర్మ 
గ aa) 


ఎజనుర వర్‌ 0 (ప్రతాపరెడ్డి 
G 

క దీరీ పతి 

తిక గ్రాన 

డౌ యస్వీ జోగారావు 


న. 


(శ్రీనాథుడు 


ఏటుకూరి బలరామమూర్తి 
డా! బి. రామరాజు 
_ఎటలోరా 
డా॥ చిగిచర్ల కృషారెడి 
| ౧౧ ణ 6 
--డా॥ తూమాటి దొణప్ప 
డా! బట్టు వెంక కేళ్వర్లు 
కంభంపాటి సత్యనారాయణ 
__- చింతా దీక్షితులు 
_--థ్రీనివాస చక్రవ ర్తి 
_-- నేదునూరి గంగాధరం 
---డా॥ తంగిరాల వెంకట సుబ్బారావు 
__డా॥ జయధీర్‌ తిరుమలరావు 
_డా॥ బటు వెంక కేశ్యర్లు 

యి వ్‌! 


_--కురుగంటి సీతారామయ్య 


792 


జానపదకళాలూపాలు 


జానపద విజ్ఞానం _--ఆేర్‌. వి. యస్‌. సుందరం 
నటరాజ రామకృష్ణ _(గంథాలు, వ్యాసాలు 
నా చిన్ననాటి ముచ్చట్లు __-డా॥ కే. యన్‌. కేసరి 


భాస్కర శతకము es 

సంగితం = నృత్యం ౬ నాటకం __ఆం(ధపదేశ్‌ 

1970 = జానపద కళోత్సవాల సంచిక. (నాట్య కళ) 

కిన్నెర సంచికలు. 

నాట్యకళ ప్మతికలు. 

ఆంధ్ర పత్రిక = ఆంధ (పభ = ఆంధజ్యోతి - విశాలాంధ్ర - ఈనాడు 
మొదలైన పతికలు. 

(పజా నాట్యమండలి సదస్సు సావనీర్లు. 





